కాశ్వపసంహాత 


(వృద్ద జీవకీయం తంత్రం ) 


మొదటి భాగం 


తెలుగు అనువాదం 


డా॥ నామని కృష్ణయ్య యండి. (కౌమార్యభృత్యం) (440) 


(లూ 


సిదార పబ్లికేషన్స్‌, తిరుపతి 
రర ౧ 





కాశ ౧పసంహిత 


(వృద్ద జీవకీయం తంత్రం ) 


మొదట్‌ భాగం 


తెలుగు అనువాదం 


డా॥ నామని కృష్ణయ్య యం.డి. (కౌమార్యభృత్యం) (44౮) 


(ల 


సిదార్హ పబ్లికేషన్స్‌, తిరుపతి 
Ce: "ce 





(వృద్ధ జీవకీయం తంత్రం) 
(మహర్షి మారీచ కళ్యపునిచే ఉఊఆవదేళించబడి, అతడి శిమ్యుడు వృద్ద 
జీవకాచార్యునిచే నంక్షిప్త విరచితమై, తద్వంళస్తుడైన వాత్స్యునిచే ప్రతి 
సంసన్కరించబడినది) 


తెలుగు అనువాదం 


¢£ 
డా॥ లో నుని కృష్ణయ్యు . M.D. (కౌమార్యభృత్యం) (666) 
ప్రాఫెసర్‌ మరియు విభాగాధ్యక్షులు 
కౌమారభృత్య విభాగం 
శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల 


తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


KASHYAPA SAMHITA 


Translated by 
Dr. N. Krishnaiah 


Copies : 1000 
First Edition : 2000 A.D. 


Copy Rights Reserved © 





This book is published with the Financial Assistance of 
Tirumala Tirupati Devasthanams under their Scheme 
"AID TO PUBLISH RELIGIOUS BOOKS" 






Price : Rs. 300/- (Including two Parts) 


Copies available at 

SRI SIDDHARTHA PUBLICATIONS 
28-A, Ram Nagar Quarters 

Tirupati - 517 507 (© : 32045 


Laser typeset at 
ANNAPURNA GRAPHICS 
Tirupati - 517 507 

Printed at : 
SAISREENIVASA PRINTERS 
Khairatabad, Hyderabad - 4 
Phone : 3392566. 


ప్రస్తావన 


సామాన్యులకు ఆయుర్వేదము అష్టాంగయుక్తమైన వాస్తవము 
అంతగా వ్రాచుర్యం లేని విషయం. చరక సుశ్యత సంహితలు బహు 
భాషలలోకి అశువదించబడి ఎక్కువగా ప్రచురణలు జరిగి బహుళ 
[పచారమునకు నోచుకున్నవి. చరకము కాయచికిత్సకు, సుశ్చతయు 
శల్యశాలాక్యలకు ప్రతీకలు కాగా మిగతా పంచాంగములు అసంపూర్ణ 
లభ్యకారణమున ప్రచార పరిచయములకు దూరమైనవి. 

అష్టాంగాయుర్వేదములో అ[(గగణ్యమైనది మహత్త్వమైన 
కౌమార భ్యత్యము పైన పేర్కొన్న బాలారిష్టముల వలననే ఆయుర్వేద 
వద్యాపరంగాను, జన బాహుళ్ళములో గుర్తింపుకు వెనుకంజలో నున్నది. 
కాని దిన దిన ప్రవర్ధమానమవుతున్న మానవ వికాసములో సహజ 
పాధాన్యమైన కౌమారభ్యత్య అధ్యయనము పరిశోధన అనివార్యమైనవి. 

జీజము నందు వ్యక్ష పూర్ణాక్ళతి సంక్షిప్తమైనట్టు కౌమారభ్యత్య 
వయో పరిమితిలోనే వునిషి భవిష్య స్వాస్థ్య జీవన శైలాదులు 
నిర్దేశింపబడుతాయి. 

కౌమారభ్యత్యమును ప్రధాన ఇతివృత్తంగా చేసికొని రచించిన 
(గంథం కాశ్యపసంహిత. కావుననే ప్రతి అంశము బాలుడు, ధాత్రికి 
సంబంధించినదై ఉంటుంది. 

ఈ సంహితలో లేహనవిధి, రేవతీ గ్రహము, ధూపనకల్పము, 
మాతంగ విద్య మొదలగునవి ప్రత్యేకముగా విపులీకరించబడినవి. 

ఇటీవలి కాలంలోనే ఈ [గ్రంథమును ప్రొఫెసర్‌ కు॥ ప్రేమావతి 
తివారిగారు ఆంగ్లానువాదం చేశారు. ఈ 2 | వ శతాబ్దంలో కాశ్యప 
సంహిత మరింత వెలుగులోనికొచ్చి ఆసక్తికర విషయములెన్నో కౌమార 
భృత్య అభివ్యద్దికి ప్రపంచవ్యాప్తంగా బాల వికాస పరిరక్షణకు తోడ్పడ 
యన్నది. 


ఈ [గంథము కౌమారభ్యత్య విషయయునకు స్నాతక మరియు 
స్నాతకోత్తర వఏద్యార్దులకు మూల[గంథముగా పాఠ్య [పణాళికలో 
సూచించబడినది. ఆయుర్వేదము స్నాతక స్తాయిలో ప్రాంతీయ భాషనే 
భోధనా మాధ్యమముగా ఉన్నది. శాస్త్రమును దోష రహితముగా 
(గ్రహించుటకు ఇది అభిలషణీయము ఉత్తమము. 

అందుకే ఈ మహానుభావుల అభివాయము సందర్భోచితంగా 
ఇక్కడ ఉదహరించబడినది. 
“పరభాష ద్వారా నేర్పే విద్య సోపానాలు లేనటువంటి సౌధం లాంటిది 

- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 

“వైజ్ఞానిక ప్రపంచంలో ఎదురయ్యే సమస్యల్ని పిల్లలు జయప్రదంగా 
ఎదుర్కోవాలంటే వాళ్లకు ముందు మాత్య భాషలో ఆలోచించటం 
నేర్వాలి. - సుఖోవలినస్కీ 

నేటి వరకు కాశ్శపసంహిత తెలుగు అనువాదము గావించ 
బడలేదు. కావున తెలుగు ఆయుర్వేద విద్యార్లులు హింది అనువాద 
(గ్రంథములను చదువుటలో ఇబ్బందులను దృష్టిలో నుంచుకొని, ఉద్యోగ 
బాధ్యతలకు పోగా మిగిలిన విరామ సమయమును మేము ఈ 
సత్మార్యవునశథకు వినియోగించితిమి. సహోద్యోగిని ఈ 
అనువాదవలును (గంథస్తుం చేయడంలో సమిష్టి సహకారము 
థందించునారు. | 

ఈ [(గంథ ప్రచురణ పొందుటకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి 
కరుణా కటాక్షములవలన, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం 
వారి ఆర్దిక సహాయము లభించినది. అందుకు సదా కృతజ్ఞుడను. తమ 
వంతు సహాయ సహకారములందించిన మత్రులు శ్రీ జి. అశోక్‌కుమార్‌, 
శ్రీ వ. మురకీధరశర్మ, అన్నపూర్ణ గ్రాఫిక్స్‌ యాజమాన్యం, సాయి శ్రీనివాస 
(పింటర్శ్‌వారికి వురియు వుత్తుత్ని కె. పి. చందికకు క్యత జ్ఞతా 
ఇనశందనలు. 
తేది. 8-3-2000 సం॥ 
తిరుపతి నా॥ కృష్ణయ్య 


(1) 


లేహాధ్యాయః 
లేహనవిషయే జీవకస్య (ప్రశ్నాః 
కశ్యపస్యోత్తరమ్‌ 
గర్భిణ్యా రసధాతో స్ర్రిధా విభాగః 
దేహినాం ప్రకృత్యభినిర్వృృతైా హేతుః 
దేహ ప్రకృతేర్చదాః 
దేహ (ప్రకృత్యాశితా భేషజకల్రనా 
వయో భేదేన బాలేషు భేషజమా(త్రానిర్దేశః 
లేహనయోగ్యా బాలాః 
లెహానాయోగ్యా బోలా! 


బాలానాం సాత్మా గన్యేవాన్నపానాన్యుప- యూాజ్యాని లేహనవిధిః 


బాలానాం సువర్ణ్గ(పాశనగుణాః 

బాలానాం మేధాజననా లేహోః 

బాలానాం లేహనార్ధమ్‌ అభయం ఘృతమ్‌ 
బాలానాం లేహనార్టమ్‌ సంవద్రనం ఘృతమ్‌ 
బాలానాం బ్రాహ్మ్యాద్యం ఘృతమ్‌ 


కరోత్పత్త ్యధ్యాయః 
స్కన్దాదిగ్రహదూపషితధా తీదుగ్రలక్షణమ్‌ 
రసవర్ణాభ్యాం ధా (త్రాః క్షీరపరీక్షా 
దుష్టక్షీరస్య సంశో ధనమ్‌ 
క్షీరవర్టనమ్‌ 
&రవిశోధనో గణ; 
క్షీరశోధనకాలిక ఆహారః 
కీరసంశోధనకాలే వర్హనీయాని 
క్షీర- (ప్రజనన- వివర్దనాని 
శుద్రక్షీరస్య లక్షణమ్‌ 
అశుద్దకీరోవనదోషాస్తేషాం శాన్తిశ్చ 


వ(జస్య (స్తనకీలకస్య) సంజ్ఞాహేతుసం ప్రాప్తిలక్షణాని 


జా ఎ 6౮ 605096౧౦౧౫ యమల(ల ల గు గునుగు = 


౦ 0 


10 
10 
11 
11 
11 
12 
13 
13 


(11) 


వ(జస్య చికిత్సా 

నార్యాః స్తనోపరి దుష్పదృష్టిపాతస్తచ్చికిత్సా చ 
దన్తజస్మాకా థ్వ్యాయః 

దన్తజన్మవిషయే జీవకస్య (ప్రశ్నాః 

కశ్యపస్యోత్తరమ్‌ 

దన్తానాం భేదాః, సంజ్ఞాః, ఉత్పత్తికాలళ్ళు 

కుమారీణాం కుమారాణాం చ దన్తజన్నని విశేషః 

దన్తానాం నిషేకోడ్చేదాదౌా సూతుః 

దన్హానాం నిషేకకాలః 

అ ప్రశస్తం దన్తజన్మ, తచ్చాన్తిళ్చి 

చతుర్విధం దన్తజన్మ 

సాముద్గసంవృతవివృతానాం దోషాః 

మాసవిశేషేిణ దన్తనిషేకస్య దోషాగుణాళ్ళ 

దన్తసంపతత్‌ 


అణాల 


అ(ప్రశస్తా దన్తాః 


చూడాకరణీయాధ్యాయః 


కృద్దపా లీవర్చనోపాయాః 
అభిషజః కృద్ణవేధననిషేధః 
'స్నెహాధ్యాయః 
స్నేహస్య యోనిర్వికల్పాళ్ళ 
స్త్రావరస్నేహాః 
జూద్భిదాః స్నేహాః 
ఘృతతైలవసామజ్ఞ్ఞా పూర్వపూర్వస్య శ్రేస్టత్వమ్‌ 
ఘృతగుణాః 
తెలగుణాం 
మజ్ఞాూవసయోర్లుణాః 
తిలతైలఘృత ప్రయోగ (ప్రశంసా 
బుతువిశేషేణ 'స్నెహవిశేషోపయోగః 


14 
15 


16 
[2 
17 
18 
18 
18 
18 
18 
18 


19 


19 
19 


20 
21 


22 
22 
22 
23 
23 
23 
23 
23 
23 


(iii) 


'స్నహవిశేషేణానుపానవిశేషః 
ఉషమ్లోదకానుపానగుణాః 
ఉష్టోదకానుపానం యేషాం నిషిద్రమ్‌ 
ఓదనాదిభిః స్నేహ ప్రయోగవిధానమ్‌ 
ప్రకృతివిశేషణ స్నేహ ప్రయోగకాలః, తతో౭_న్యథా ప్రయోగే దోషాళ్ళ 
'స్నహాచ్చపానే త్రివిధా మాత్రా, తద్యోగ్యా నరాళ్ళి 
(తివిధస్నహమాత్రాణాం గుణాః 
ఘృతపానయోగ్యా నరాః 
తైలపానయోగ్యాః నరాః 
వసాపానయోగ్యాః నరాః 
మజ్ఞావానయోగ్యాః నరాః 

స్నేహ్యాః నరాః 

అస్నహ్వాః నరాః 

అస్నిగ్రస్య లక్షణమ్‌ 

స్నిగ్రస్య లక్షణమ్‌ 

అతిస్నిగ్రస్య లక్షణమ్‌ 

"స్నేహపానాత్‌ పూర్వదినే కర్తవ్యమ్‌ 
స్నేహపీతస్య విహారః 

కోష్టభేదేన స్నేహనకాలః 
మృదుకోష్టస్య లక్షణమ్‌ 
అజ్లీర్ణస్నేహలక్షణమ్‌ 
స్నేహజీర్ణాజ్లీర్ణ విశజ్ఞా యాం చికిత్సా 
తైలా దీనామజీర్ణే విశేషలక్షణాని 
'స్నేహాజీర్లే చికిత్సా 

బీర్ణస్నేహలక్షణమ్‌ 
స్నేహావపీడగుణాః 

స్నేహాపచారజా రోగాః, తచ్చికిత్సా చ 
స్నేహవ్యాపద్రేతుస్తచ్చికిత్తా చ 
స్నేహవిచారణాయోగ్యా నరాః 


24 
24 
24 
24 
25 
25 
26 
27 
27 
2] 
27 
27 
28 
28 
28 
28 
29 
29 
29 
29 
29 
30 
30 
30 
30 
31 
31 
31 
31 


(iv) 


మేహాదిషు స్ప్నేహనే విశేషవిధిః 
స్నేహనస్వేదనవిశోధనక్రమః 
స్వేదా థ్యాయః 

స్వేదవిషయే జీవకస్య (ప్రశ్నాః 
కశ్యపస్యోత్తరమ్‌ 
స్వేద్యా నరాః 

దోషవిశేషేణ సే 5 దవిశేషః 
శరీరావయవవిశేషే స్వేదవిశేషః 
"స్వేదనసమయే నేత్రాదిసంరకణవిధిః 
స్వేదనివర్తనకాలః 

అతిస్విన్నస్య లక్షణం చికిత్సా చ 
మన్హస్తోన్నస్య లక్షణం చికిత్సా చ 
సమ్యకస్విన్నస్య లక్షణమ్‌ 

అస్వేద్యా నరాః 

'స్వేద్యా నరాః 

"స్వెదస్యాష్టై భేదాః 

హస్తస్వేదవిధిః 

అవహీతీన బాళలేషు స్వేదో యోజ్యః 

ప్రదేహస్వేదవిధిః 

నాడీస్వేదవి ధిః 

(ప్రస్తరాస్వేదవిధిః 

సజ్కరస్వేదవిధిః 

ఉపనాహస్వెదవిధిః 


ఉపకల్పనియాధ్యాయః 


సమ్యక్‌శుద్రస్యాన్నసంసన్హన(క్రమః 
అన్నసంసక్షనక్రమవ్యభిచారజా రోగాః 
శుద్దస్య శీతపానాన్నాదిసేవనజా రోగాః 
సమ్యగ్తీర్లాన్నలత్షణమ్‌ 


32 
32 


33 
33 
34 
34 
34 
35 
35 
35 
36 
36 
36 
37 
37 
37 
37 
38 
39 
39 
40 
40 


41 
43 
43 
44 


(17) 


అజీర్ణాన్నలక్షణమ్‌ 

అజీర్ణస్య చత్వారో భేదాః 
ఆమవిదక్ర్తసకశ్తేష్మరసశేషాజీర్లానాం లక్షణాని 
అజీర్ణానాం సామాన్యలక్షణమ్‌ 

అజీర్ణానాం సాధ్యాసాధ్యవిచారః 

అజీర్ణానాం చికిత్సా 

సమ్యక్క)తసంశో ధనగుణాః 


వేదనాధ్యాయః 


అవచసాం బాలానాం వేదనాజ్ఞానవిషయే జీవకస్య (ప్రశ్నాః 


కశ్యపస్యోత్తరమ్‌ 
శిరోరుజాయా లక్షణమ్‌ 
క్షర్ణవేదనాయాః లక్షణమ్‌ 
ముఖామయస్య లక్షణమ్‌ 
కణ్ణ్యవేదనాయాః లక్షణమ్‌ 
అధిజిహికాయాః లక్షణమ్‌ 
గలగ్రహస్య లక్షణమ్‌ 
కల్బశ్చయథోః లక్షణమ్‌ 
జృరపూర్వరూపాణి 
అతిసారస్య పూర్వరూపాణి 
శూలినో బాలస్య లక్షణాని 
ఛద్దేః పూర్వరూపాణి 
శ్వాసస్య పూర్వరూపాణి 
బాక్కాయాః పూర్వరూవాణి 
తృష్టాయాః పూర్వరూపాణి 
ఆనాహస్య పూర్వరూపాణి 
అపస్మారస్య పూర్వరూపాణి 
ఉన్మాదస్య రూపాణి 

మూ త్రకృద్రస్య రూపాణి 
ప్రమేహస్య రూపాణి 


44 
44 
44 
45 
45 
45 
45 


46 
46 
47 
47 
47 
47 
47 
48 
48 
48 
48 
48 
49 
49 
49 
49 
49 
49 
49 
49 
50 


(v1) 


అర్భ్శసాం రూపాణి 
అశ్మర్యాః రూపాణి 
విసర్పస్య పూర్వరూపాణి 
విసూచికాయా లక్షణాని 
అలసకస్య లక్షణాని 
నేతామయానాం లక్షణాని 
కల్యా చః లక్షణాని 
ఆమస్య పూర్వరూపాణి 
పాబ్టురోగస్య లక్షణాని 
కామలాయాః లక్షణాని 
మదాత్యయస్య లక్షణాని 
ఉరోఘాతస్య లక్షణాని 
జన్తుకాద్రితస్య లక్షణాని 
గ్రహాబాధాయాః పూర్వరూపాణి 
బాలరోగాణాం సామాన్యాసాధ్యత్వలక్షణాని 
బాలరోగాణాముపక్రమాః 
చికిత్సాసంపదీయాధ్యాయః 
చికిత్సాయాశ్ళత్వారః పాదాః 
భిషజో గుణాః 
భీషజసంపత్‌ 
ఆతురసంపత్‌ 
పరిచారకసంపత్‌ 
చతుఃపు పాదేషు భిషమః (శెష్టతమ్‌ 
డ్ర్‌ గాధ్యాయః 
రోగాణాం (ప్రభేదవిషయే మహర్షీణాం మతాని 
రోగాణాం అసంఖ్యేయత్వే హేతుః 
రోగాణాం అధిష్టానద్వయమ్‌ 
వ్యాధేః 'ప్రకృతైళ లక్షణమ్‌ 
రోగాణాం ద్వివిధా ప్రకృతిః 


50 
50 
50 
50 
51 
ఏ1 
51 
32 
52 
౨2 
52 
53 
33 
54 
5౨ 
55 


56 
57 
ఏ7 
57 
568 
58 


60 
61 
61 
61 
61 


(v1) 


వాతాదిదోషాణాం శరీరే విశిష్టస్థానాని 
నిజగన్తురోగయో వ్రిశెషః 

ఓజస; స్వరూపమ్‌ 63 

ఓజసో వర్దనాని 
వాతాదిసామ్యవైషమ్యయోః ఫలమ్‌ 
ఆవష్క్రతతమానాం వ్యాధీనాం స్టూలతః కథనమ్‌ 
అశీతివాతివికారాణాం నామతో నిర్దేశః 
వాయోః స్వరూప, కర్మ, ఉపక్రమాళ్ళ 
చత్వారింశత్పిత్తవికారాణాం నామతో నిర్దేశ 
పిత్తస్య స్వరూపం, కర్మం, ఉప(క్రమాళ్ళ 
కఫజవింశతివికారాణాం నామతో నిర్దేశః 
శ్లేష్మణః స్వరూపం, కర్మాణి, ఉపక్రమాళ్ళ 
వాతిపిత్తశ్లేష్మణాం విషిష్ట్రోపక్రమాః 
ఏకవిధా వ్యాధయః 

ద్వివిధాః 

(త్రివిధాః 

చతుర్విధాః వ్యాధయః 

పంచవిధాః వ్యాధయః 

షడ్‌విధాః వ్యాధయః 

సప్తవిధాః వ్యాధయః 

అష్ష్రఐథధాః వ్యాథయః 

దశవిధాః వ్యాధయః 

వింశతివిధాః వ్యాధయః 

ఉపద్రవలక్షణమ్‌ 

ఉప(ద్రవచికిత్సావిచారః 

రక్తజవికారాణాం హూతుః 

రక్తజా రోగాః 

రక్తజానాం రోగాణాం చికిత్సా 


బాలోప(క్రమే విశేషుః 


65, 


62 
62 


63 
63 
64 
64 
66 
67 
68 
68 
69 
69 
70 
70 
70 
70 
70 
70 
70 
70 
71 
71 
71 
71 
71 
72 
72 
72 


(vi11) 


లక్షరికా ధాాయః 


బాలానాం శుభాశుభదేహలక్షణవిషయే జీవకస్య (ప్రశ్నాః 


కశ్వపస్యోత్తరమ్‌ 
శుభాశుభాని నఖలక్షణాని 
శుభాశుభాని పాదలక్షణాని 
శుభాశుభాని అబ్నులీలక్షణాని 
శుభాశుభాని వార్చి లక్షణాని 
శుభాశుభాని ఉత్తరపాదలక్షణాని 
శుభాశుభాని గుల్పులక్షణాని 
శుభాశుభాని జజ్ఞాలక్షణాని 
శుభాశుభాని జానులక్షణాని 
శుభాశుభాని ఊరులక్ష్షణాని 
శుభాశుభాని స్నిగ్గక్షణాని 
శుభాశుభాని కుక్తువరలక్షణాని 
శుభాశుభాని జఘనలక్షణాని 
శుభాశుభఖభాని వృషణలక్షణాని 
శుభాశుఖాని (ప్రజననలక్షణాని 
శుభాశుఖాని మూ(త్రలక్షణాని 
శుభఖాశుఖాని యోనిలక్షణాని 
శుభాశుభాని రోమరాబిలక్షణాని 
శుభాశుభాని కుక్షిలకష్షణాని 
శుభాశుభాని ఉదరలక్షణాని 
శుభాశుభాని నాభిలక్ష్షణాని 
శుభాశుభాని పాయులక్షణాని 
శుభాశుభాని పార్గ్వులక్షణాని 
శుభాశుభాని పృష్టలక్షణాని 
శుభాశుభఖభాన అంసలక్షణాని 
శుభాశుభాని కషకాలక్షణాని 
శుభాశుభాని బాహులక్షణాని 


73 
74 
76 
77 
77 
స్థల 
లా 
77 
78 
78 
78 
78 
78 
78 
78 
78 
79 
79 
79 
79 
79 
80 
80 
80 

80 

80 

80 
81 


(ix) 


శుభాశుభాని మణీబవ్రలక్షణాని 
శుభాశుభాని యవపంక్తిలక్షణాని 
శుభాశుభాని కేశభూమిలక్షణాని 
శుభాశుభాని గతిలక్షణాని 
అ(ప్రశస్తాని శరీరాణి 

బాలానా (ప్రశస్తాని రుషత్రాదిని 
వ(క్రచక్షుః స్వరరూపైవ్రత్తమనః సారగుణానాం పరీక్షా 
సత్తా;నాం భేదాః 

(బాహ్మసత్త స్య లక్షణమ్‌ 
(ప్రాజాపత్యసత్త స్య లక్షణమ్‌ 
ఆర్షసత్తృస్య లక్షణమ్‌ 
ఏ(నవ్రసత్తస్య లక్షణమ్‌ 
యామ్యసత్త ఏస్య లక్షణమ్‌ 
వారుణసత్త స్య లక్షణమ్‌ 
కౌబేరసత్త స్య లక్షణమ్‌ 
గాన్హర్వుసత్త ఏస్య లక్షణమ్‌ 

శుద్దసత్త స్య సామాన్యలక్షణమ్‌ 
అసురసత్త స్య లక్షణమ్‌ 
రాక్షససత్త (స్య లక్షణమ్‌ 
పైశాచసత్త స్య లక్షణమ్‌ 
సార్హసత్త ఏస్య లక్షణమ్‌ 
యాక్షసత్త ఏస్య లక్షణమ్‌ 
భూతసత్త (స్య లక్షణమ్‌ 
శాకునసత్త స్య లక్షణమ్‌ 
రాజససత్త ౮స్య సామాన్యలక్షణమ్‌ 
పాశవసత్త ఏస్య లక్షణమ్‌ 

మాత్స్య సత్తస్య లక్షణమ్‌ 
వానస్తుత్యసత్త్రస్య లక్షణమ్‌ 
తామససత్త ఏస్య సామాన్యలక్షణమ్‌ 


81. 
81 
81 
81 
81 
81 
82 


ళా 
న 


82 
82 
82 
83 
83 
83 
83 
83 
84 
84 
84 
84 
84 
85 
85 
85 
85 
85 
86 
86 
86 


(x) 


సత్త ఏజస్తమసాం లక్షణాని 
సత్తా నురూపం దేహినామాచరణం తత్సలం చ 
సమానసత్తాయా ధాత్ర్యాః (ప్రశస్తత్వమ్‌ 
నవవిధసారాణాం నామతో నిద్రేశ 
త్వక్సారబాలస్య లక్షణమ్‌ 
'రక్తసారబాలస్య లక్షణమ్‌ 

విమానస్తానమ్‌ 3 । 
కర్ణాయజయావష్టీనం (?) విమానమ్‌ ?। 
అవేక్షితగదానా చికిత్సా 


నిష్యోప[క్రమణీయం నిమానమ్‌ ?। 
శిష్యోపనయనవిధిః 
గురోర్లుణాః 
శిమ్యానుశాసనమ్‌ 
అధ్యయనవిధిః 
అనధ్య్వయనకా లాః 
అధతాయుర్వేదస్య కర్తవ్యాని 
తద్ద్విద్యసంభాషావి ధిః 
ఆయుర్వేదవిషయె పజుదశ |ప్రశ్నాః 
ఆయుషో లక్షణమ్‌ 
ఆయుర్వేదశబ్రస్య నిరుక్తిః 
ఆయుర్వదస్యాన్టైజాని 
ఆయుర్వదన్యోత్పత్తిః 
బ్రాహ్మణక్ష త్రియవైై $ః 
కిమద్రమాయుర్వేదో౭_ధ్యేయః 
కెమారభృత్యత [న్తస్యాస్తస్వజ్లష్వాద్యత్వమ్‌ 
ఆయుర్వేదస్య పఇ్బుమవేదత్వ ప్రతిపాదనమ్‌ 
ఆయుర్వేదస్య నిత్యత్వప్రతిపాదనమ్‌ 
ఆయుర్వేదస్య వాతపిత్త కఫాశయత్వ (ప్రతిపాదనమ్‌ 
వాతిపిత్తశ్లేష్మ(ప్రకృతీనాం లక్షణాని 


94, 9౨, 


86 
86 
86 
87 
87 
87 


88 


89 
90 
90 
91 
91 
92 
93 
96 
96 
96 
96 
9-7 
97 
97 
97 
98 
98 
98 
98 


(x1) 


శారీరస్తానమ్‌ 4 | 


బబుతుదిభాగః 99 
యుగవి భాగేన కాలవిభాగః 100 
సృష్ట్రత్పత్తి క్రమః 103 
అష్టా (పకృతయః 103 
పజ్బ బుద్ది (వ్రియాణి 103 
_ పళ్ళు కర్మేన్లియాణి 103 
పజ ఇ(నవ్రియార్జాః 103 
మనసో౭౬_తీ నియత్వమ్‌ 103 
క(త్రక్షత్రశనిరూపణమ్‌ 103 
ఆత్మనో లిజ్లాని 103 
మనసో లక్షణమ్‌ 104 
పజుమహాభూాతాని 104 
మహాభూతానాం గుణాః 104 
నవ (ద్రవ్యాణి 104 
గుణానాం దద్రవ్యాశితత్వమ్‌ 104 
థాబినాం విశ్వా గుణాః 104 
ఇ(వ్రియాణాం వి (ప్రకృష్ణసన్నికృష్ణ వృత్తిత్వమ్‌ 104 
సర్వే(న్రియాణాం స్పర్శనలక్షణత్వమ్‌ 104 
అసమానగో త్రీయశారీరాధ్యాయః ? 
గర్చాభివృద్దైి క్రమ, చతుర్దాదిమా సషు గర్భిణ్యా లిజ్లాని చ 106 
గర్ఫావ క్రాన్తిశారీరాధ్యాయః 9| 
జీవస్య గర్భే£_.వ(క్రమణమ్‌ 108 
గర్భ్రస్య శరీరావయవాభినిర్వ్ప్చత్తివిషయే జీవకస్య (ప్రశ్నాః 109 
కశ్యపస్యోత్తరమ్‌ 110 
గర్భున్యాకాశాదిమహాభూతజాః 110 
శరీరావయవాః 110 


గర్భుస్య మాత్సజాః 110 


(x11) 


గర్భస్య పిత్సజాః 

గర్భస్య ఆత్మజాః శారీరభావాః 

గర్భస్య సాత్మ్య్యజాః శారీరభావాః 

గర్భస్య రసజాః శారీరభావాః 

సత్త ఏస్వాపపాదుకత్వకథనమ్‌ 

హృదయయకృత్స్రీ హపుప్పుసనిరూపణమ్‌ 

గర్భాశయ-గుద- వస్తీనాం నిరూపణమ్‌ 

అన్చ్రవాశయాః 

గర్భస్య మాతృజాః పితృజాశ్ళు ధాతవః 

దేహస్య షట్‌కోశత్త నమ్‌ 
శరీరవిచయశారీరాధ్యాయః ?। 

అవయవవిభాగేనాన్హాం గణనా 

దశ ప్రాణాయతనాని 

(త్రీణి మహామర్మాణి 

కోష్టాజ్లాని 

ప్రత్యజ్ఞాని 

ద్వివిధాని (స్రోతాంసి 

దశ మాతృ్పసిరాః 

దేహస్వరూపమ్‌ 

ధమన్యః 

రోమకూపాని 

రోమకూపేభ్యః స్వేద ప్రవృత్తిః 

శు(క(ప్రవృత్తికాలః 

మహాభూతానామన్యోఇన్యాశయత్వమ్‌ 

దేహావయవసౌక్ష్య్వస్య సుదుర్వచత్వమ్‌ 
జాతిసూ త్రియశారీరాధ్యాయః 9| 


స్వభావస్య మనుష్యాద్యాకృతిభేద నిర్వర్తకత్వమ్‌ 
శరిరాభినిర్పృత్తా వాయుపరమాణూనాం కార్కమ్‌ 


110 
110 
110 
110 
110 
111 
111 
111 
111 
111 


113 
113 
114 
114 
114 
115 
115 
115 
116 
116 
116 
118 
118 
118 


119 
120 


(xiii) 


స్వభావతః (పజానిర్వత్తా 120 


ప్రేసుంసయోరుపచార 120 
శుక్రశోణితయోరభివ్యక్తేః కాలవేకిత్వమ 120 
కదా శుకశోణితే పూర్ణ భవతః 120 
బుతుకాలః 121 
పు(త్రకామః కన్యార్దీ చ కదా స్త్రియ ముపేయాత్‌ 121 
గర్భాధానవిధిః 121 
పు(త్రీయా ఇప్టైః 122 


ఆహారస్య ధాతుపోషకత్వమ్‌ 124 
ధాతూనాం ధాతుపోషకత్వమ్‌ 124 


ధాతూనాం తత్సమగుణైస్తతోషణమ్‌ 124 
గర్భిక్ర్యా హితాని 125 
గర్భిణ్యా హితం వేళ్ళ 125 
గర్భిణ్యా హాతా చర్యా 126 
ఆసన్న (పసవాయా లక్షణాని 127 
త(త్ర కర్తవ్యాని 127-128 
శీఘ్ర (ప్రసవకరా యోగాః 128 
(ప్రసవసమయే కర్తవ్యమ్‌ 129-131 
ఇ(న్రియస్తానమ్‌ 5 | 
ఓషధ భేషజేన్రియాధ్యాయ:ః 12 
జాషధభేషజయోవిశేషు 132 
జాషధభీేషజయోర్లుణాలాభే౬చికిత్స్యత్వం 133 
మాసాన్ర్తికం రిష్టమ్‌ 133 
మాసాదైకం 133 
స్కన్హాది గ్రహాబాధసూచకాని స్వష్నాని 134 
అఫలాః స్వవ్నాః 136 
ఫలవన్తః 136 


దుఃస్వప్నఫలమ్‌ 137 


(య) 


' శుభం స్వ్పప్పదర్శనమ్‌ 
దుఃస్వప్ప్నశాన్తిః 
చికిత్సాస్తానమ్‌ 
జ్వురచికిత్సాధ్యాయః 
జ్వరనిదానచికిత్సావిషయే జీవకస్య (ప్రశ్నాః 
గర్భిణీచికిత్సితాధ్యాయః ?। 
పరికర్తికాహరా యోగాః 
(ప్రవాహాకాహరా యోగాః 
కామలాహరా యోగాః 
హృూచూలహరా రగా? 
త్వగ్వాతహరో యోగః 
ఊర్జా ననిలహరో seeps 
హిక్కాశ్వాసహరో లేహః 
దీపనీయో యోగః 
గర్భిణ్యాః పథ్యాపథ్యమ్‌ 
దుషష్రుజాతాచికిత్సాతాధ్యాయ: 9| 
దు(ప్రుజాతాయాః సామాన్యచికిత్సా 
దుష్రుజాతావ్యాధీనాం నిదానమ్‌ 
దుష్రుజాతావ్యాధీనాం నామతో నిద్దశః 
దుప్రుజాతారోగేషు (తైవృతస్నేహః 
బాల(గహచకిత్సితాధ్వాయః ?। 
రేవత్యా వరప్రాప్తిః 
రేవత్యా వింశతినామాని 
రేవతీపూజనఫలమ్‌ 
రేవతీరోషజనితా రోగా; 
రేవత్యాళ్ళికితా 
పూతనా గ్రహోత్తత్తిః 


138 
138 


141 
141 
142 
142 
142 
143 
143 
143 
143 


144 
145 
145 
147 


148 
149 
149 
151 
151 
153 


(xv) 


పూతనాయా నామాని 
పూతనాయా చికిత్సా 
ముఖమణ్ణికాయా శృాకిత్సా 
శీతపూతనార్దితే బాలే చికిత్సా 
సర్వగ్రహాణాం సామాన్య చికిత్సా 
ప్రహహలీమకచికిత్సితాధ్వాయః ?। 
హలీమకలక్షణాని 
హలీమక సామాన్యచికిత్సా 
క్రీహవృద్దా ఆమలకీఘృతమ్‌ 
వాతోత్తరే ప్రహరోగే కతిపయయోగాః 
ఉదావర్తచికిత్సాతాధ్యాయ:ః 9| 
ఆనాహోదావర్తయోర్నిదానపూర్వికా సం ప్రాప్తిః 
ఉదావర్తభేదాః 
ఉదావర్తస్య సామాన్యలక్షణాని 
ఉదావర్తస్య పూర్వరూపాణి 
ఉదావర్తచికితాా 
రాజయక్షచికిత్సితాధ్యాయః 00|| 
రాజయక్ష్మణి పిప్పులీక్షీరమ్‌ 
రాజయక్ష్మణి పిప్ప లీవర్హమానకమ్‌ 
రాజయక్ములో నాగబలా ప్రయోగః 
రాజయమవ్మణి 
మణ్యూూకపర్టీశుణ్ణీ(బాహ్మీమధుకానాం ప్రయోగాః 
రాజయక్షుణి ఆజం రసాయనమ్‌ 
రాజయక్షుణి మహాభయారిష్టః 
రాజయక్షుణి ఇ వ్రాణీఘృతమ్‌ 
రాజయక్మణి లశున(ప్రయోగః 
రాజయక్ష్ముణి ద్రాక్షాసర్పిః, పీలుఘృతం చ 
రాజయక్మణి దైవవ్యపాశ్రయచికిత్సా 


153 
154 
154 
159 
160 


161 
161 
162 
162 


163-164 
164 
164 
164 
165 


167 
168 
168 


169 
169 
170 
171 
171 
171 
172 


(xvi) 


గుల్మచికితాధ్యాయః ౧| 
గుల్మస్య భేదాః 
గుల్మస్య సామాన్య సంప్రాప్తెః 
వాతగుల్మస్య నిదానపూర్వికా సం ప్రాప్తిః 
గుల్మానాం పూర్వరూపమ్‌ 
వాతగుల్మస్య లక్షణమ్‌ 
పిత్తగుల్మస్య లక్షణమ్‌ 
కఫగుల్మస్య లక్షణమ్‌ 
సాన్నిపాతికగుల్మస్య లక్షణమ్‌ 
రక్తగుల్మస్య నిదానసం ప్రాప్తిలక్షణాని 
గుల్మస్య సాధ్యాసాధ్యవిచారః 
గుల్మస్య చికిత్సాసూ [త్రమ్‌ 
వాతగుల్మే దశాజ్ఞం ఘృతమ్‌ 
వాతగుల్మే షట్‌పలం ఘృతమ్‌ 
వాతగుల్మే శైశుకం ఘృతమ్‌ 
గుల్మే సంశోధనం 
గుల్మే భోజనమ్‌ 
గుల్మే పిప్పుల్యాదివటకాః 
వాతగుల్మే హితమన్నపానమ్‌ 
వాతగుల్మే వస్తిః 
వాతగుల్మే హరీతకీ ప్రయోగః 
కుష్టచికిత్సాధ్యాయః ?। 
కుష్టపూర్వరూపాణి 
వాతపిత్తకఫసన్నిపాతోత్తరాణాం కుష్టానాం లిజాని 
దో షవిశేషపైః కుష్టవిశేమోత్సత్తిః 
కుష్టిపు సాధ్యాసాధ్యవిభాగః 
కుష్టానామాశయభూతా ఘాతవః 
సిధ్మస్య లక్షణమ్‌ 
విచర్శికాయాః లక్షణమ్‌ 


173 
174 
174 
174 
174 
174 
175 
175 
175 
175 
176 
176 
177 
177 
177 
178 
178 
178 
178 
178 


179 
180 
181 
181 
181 
181 
181 


(xvi) 


పామాయాః లక్షణమ్‌ 

ఉ[దోః లక్షణమ్‌ 

కిటిభస్య లక్షణమ్‌ 

కపాలస్య లక్షణమ్‌ 

మహారుష్కస్య లక్షణమ్‌ 

మణ్ణలస్య లక్షణమ్‌ 

విషజస్య లక్షణమ్‌ 

పౌణ్ణరీకస్య లక్షణమ్‌ 

శ్విత్రస్య లక్షణమ్‌ 

బూష్యజిహ్వస్య లక్షణమ్‌ 

శతారుష్కస్య లక్షణమ్‌ 

జొదుమ్హరస్య లక్షణమ్‌ 

కాకణస్య లక్షణమ్‌ 

చర్మదలస్య లక్షణమ్‌ 

ఏకకుష్టస్య లక్షణమ్‌ 

విపాదికాయాః:ః లక్షణమ్‌ 

కుష్టైషు దోషవిశేషిణ చికిత్సా 
మూత్రకృ[చచికిత్సితాధ్యాయః ౪| 

మూత్రకృద్ర్రస్య సంబ్రాప్తః 

దోషభేదేన మూ(త్రకృదవ్చుస్య లక్షణ 

మూత్రకృద్రుప్రమేహయోర్విశేషు 

మూ(త్రకృగ్రే కితపయయోగః 

మూ(త్రకృచ్ల ప్రమేహయో శృికిత్సాయాం విశేష 

సరక్తే మూత్రకృడ్రై౭_న్యే కతిపయయో 

శర్క_రాశ్మర్యోర్షక్షణం చికిత్సా చ 
ద్వివ్రణీయచికిత్సాతాధ్యాయః 9 । 

వ్రణవిషయే జీవకస్య (ప్రశ్నాః 

కశ్యపస్యోత్తరమ్‌ 

నిజాగన్తుభేదేన వ్రణస్య ద్వైవిధ్యమ్‌ 


181 
181 
182 
182 
182 
182 
182 
182 


182 
182 
182 
182 
182 
182 
182 
183 


184 
185 
186 
186 
187 


190 
191 
191 


(xviii) 


దోషభేదేన వ్రణానాం లిజ్ఞాని 

(వ్రణానాం నవవిధ ఉప(క్రమః 

దోషభేదేన (వ్రణోప[క్రమాః 

('వ్రణబవనవధిః 

(వణే కల్కదానమ్‌ 

పచ్యమానవ్రణలక్షణమ్‌ 

పకవ్రణలక్షణమ్‌ 

ల! 

(వ్రణే సవరకరణో యోగః 

(వ్రణో రోమసంజననో 

బాలానామమహ్హై పిడకాః 

తాసాం నామాని 

శరావికా- కచ్చపికా- జాలినీ- సర్షపికా౭౬_ 

అలజీ- వినతానాం లక్షణాని 

విద్రధ్యాః లక్షణాని 

అరుంపిక్రాయాః లక్షణాని 

పిడకాణాం చికిత్సాసూ|[త్రమ్‌ 

అరుంపిక్రాణాం చికిత్సా 

అరకీలికాయా లక్షణం చికిత్సా చ 

బాలానామాగన్తు(వణచికిత్సా 

బాలానాం దద్రోర్నిదానం చికిత్సా చ 

బాలానాం రాత్రౌ స్నేహమరద్దనోపదేశః 

బాలానాం దుసహ గ్రహజనితవ్రణచికిత్తా 

ద్వివణీయచికిత్సితోపసంహారః 
ప్రతిశ్యాయచికిత్సితాధ్యాయ: ? | 

(ప్రతిశ్యాయస్య నిదానపూర్వికా సం(ప్రాప్తిః 

(పతిశ్యాయస్య సామాన్యలక్షణమ్‌ 

ప్రతిశ్యాయస్య భేదాః 

(ప్రతిశ్యాయస వాతికాదిభేదేన లక్షణాని 

(పతిశ్యాయస్య చికిత్సా 


191 
192 
192 
193 
193 
194 
194 
194 
195 
195 
196 
196 
196 
196 
196 
196 
197 
197 
198 
199 
200 
200 
201 
202 


203 
204 
205 
205 
206 


(Xix) 


ఉరోఘాతచికిత్సితాధ్యాయః ?। 
ఉరోఘాతస్య నిదానమ్‌ 
ఉరోఘాతస్య చికిత్సా 
శో థచికిత్సితాధ్యాయః ?। 
శోథస్య నిదానపూర్వికా సం ప్రాప్తిః 
శోథస్య వాతికాదిభేదేన లక్షణాని 


కృమిచికిత్సితా ధాయః 9| 
బాలానాం కృమిరోగే విడజ్ఞఘృతమ్‌ 
బాలానాం కృమిరోగే పథ్యమ్‌ 
బాలానాం కృమిరోగే ధాత్రా జొషధాదిసేవనం కర్తవ్యం 
బాలానాం కృమిరోగే గుదే కటుతైల ప్రయోగః 


మదాత్వయచకిత్సాధ్వ్యాయః 9? | 
మద్యోత్లరోగభేదాః 
పానాత్యయస్య లక్షణమ్‌ 
పానవి(భమస్య హెతువులు 
పానాప(క్రమస్య హెతువులు 
మద్యగుణాః 
అతిసేవితమద్యదోషాః 
మదాత్యయస్య సామాన్యలక్షణమ్‌ 
మదాత్యయస్య వాతాజాదిభేదేన లక్షణాని 
మదాత్యయే లజనమ్‌ 
మదాత్యయే తర్పణమ్‌ 
మదాత్యయే మద్య ప్రయోగః 
మదాత్యయే ఆహారవిధిః 
మదాత్యయే విహారః 
మదాత్యయే వర్ధా కని 
మదాత్యయే కతిపయయోాగాః 


208 


208 


210 
210 


211 
212 
212 


213 


213 


216 


(xx) 


ఫక్కచికిత్తాధ్యాయః 
ఫక్కలక్షణమ్‌ 
ఫక్కనిదానమ్‌ 
ఫక్క_భేదాః, తేషాం లక్షణాని చ 
ఫక్కచికిత్సా 


ధా త్రిచికిత్సితాధ్యాయ: 
ధా(త్రీచికిత్సావిషయే జీవకస్య (ప్రశ్నాః 
కశ్యపస్యోత్తరమ్‌ 
అగ్నిభేదేన ధా త్ర్యాళ్ళికిత్సా 
మేదస్విన్యాః ధా త్రీశ్చికిత్సా 
ధా(త్రీరోగే బలాతైలమ్‌ 
బలాతైలాతిదేశేనాన్యేషాం తైలానాం విధానమ్‌ 
షస్టీగ్రహస్య నిదానం చికిత్సా చ 
ధా(త్రీణామజ్షీర్లచికిత్సా 
కొమారభృత్యస్య భిషజః (ప్రశంసా 
మాతుః (ప్రశంసా 


+ 


సిద్రిస్థానమ్‌ 7 । 
రాజపుత్రియ సిద్ది: 
వస్తికర్మవిషయే జీవకస్య (ప్రశ్నాః 
కశ్యపస్యోత్తరమ్‌ 
బాలస్య కదా బస్తికర్మ కార్యమిత్యత్ర 
నానామునీనాం మతాని 
వస్తిదానవిధిః 
ఏకాన్తర వస్తివిధానమ్‌ 
నిరూహవస్తిగుణాః 
నిరూహయోగ్యా నరాః 
వస్తికర్మ(ప్రశంసా 


222 
222 
224 
225 


229 
229 
230 
231 
232 
233 
236 
237 
238 
238-239 


240 
241 
242 
242 
243 
244 
245 
245-246 
247 


(XX1) 


(తెలక్షణా సిద్దిః 2 | 
పళ్ళుకర్మసు త్రివిధయోగలక్షణాన్యవేక్షేత 
విశోధనం కదా దేయమ్‌ 
విరేచనగుణాః 
దుర్వాన్తలక్షణమ్‌ 
అతివాన్తలక్షణమ్‌ 
సమ్యగ్విరిక్షలక్షణమ్‌ 
దుర్విరిక్తస్య లక్షణమ్‌ 
నస్యభేదాః 
నస్యస్య సమహీనాతియోగలక్షణాని 
స్వనువాసితలక్షణమ్‌ 
దురనువాసితలక్షణమ్‌ 
సమ్యజ్‌నిరూహలిజ్ఞాని 
దుర్నిరూహలక్షణమ్‌ 
అతినిరూఢలక్షణమ్‌ 
కర్మవస్తిలక్షణమ్‌ 
వమనవిరేచనీయా సిద్దిః 3 । 
వమనౌషధపానవిధిః 
వమనస్య వేగసంఖ్యయా హీనమధ్యోత్తమ విభాగః 
వమనానన్తరం కర్తవ్య ఉపచారః 
బాలరోగే శిశువాత్రోరుభయోరపి 
సంశోధనోపదేశః 
విరేచనౌషధదానవిధిః 
ఉత్తమవమనవిరేచయోర్రక్షణమ్‌ 
వమనవిరేచనయోర్యాపదస్తచ్చికిత్రా చ 
నస్తఃకర్మీయా సిద్దిః 4 | 
నస్యభేదాః 
నస్యదానవిధిః 


248 
248 
249 
249 
249 
250 
250 
250 
29] 
251 
251 
251 
251 
251 
251 


253 
254 
255 
256 


258 
258 


261-264 


265 
266 


(xxii) 


(ప్రధమనావపీడనయోర్విధిః 

నస్యదానె పరిహార్యాణి 
పరిహార్యాణ్యపరిహరతో వ్యాపదస్తాసాం చికిత్సా చ 
దత్తనస్యస్య హిత ఆహారో విహారళ్ళ 

క్రియాసిద్దిః 

పజ్బకర్మణి అజీర్ణమైథునయానోచ్రైర్సాష్య దివాస్వాపాతిచ(జ్బు 
మణస్థానాసాత్మా్యదివర్ణనోపదేశః 

అజీర్ణాదిసేవనజా వ్యాపదస్తాసాం చికిత్సా చ 

వర్ణితా బస్తయః 

వస్తిప్రణేత్చదోషజా వ్యాపదస్తాసాం చికిత్సా చ 

వస్తికర్మీయా సిద్దిః 6 | 
వస్తికర్మణో ౬యోగాతియోగలక్షణం తచ్చికిత్సా చ 
భృశముత్సీ డితవస్తేర్వా ్యపదస్తచ్చికిత్సా చ 
పళ్చుకర్మీయా సిద్దిః 7 | 

పజ్గుకర్మవిషయే జీవకస్య (ప్రశ్నాః 

వమనానర్షా రోగాః 

వమనార్హా రోగా రో గిణళ్ళ 

విరేచనార్హా రోగాః 

అవిరేచ్యాః 

శిరోవిరేచనార్జా రోగాః 

“స్నహననస్యయోగ్యాః 

అనువాసనార్జ్హాః 

అనువాసనాయోగ్యాః 

నిరూహణార్జాః 

అనిరూహ్యాః 

నిరూహానువాసనయోః ప్రమాణమ్‌ 

అజ్ఞ నియా రోగా; 

బృంహణీయా రోగాః 


266 
267 
268 
270 


271 
272 
273 
273 


275 
276 


279 
280 
280 
281 
282 
282 
282 
282 
283 
283 
283 
284 
284 
284 


గృహస్తార్మజ్ఞ్లలాన్యేవ 
అనువాసననిరూహయోర్రక్షణమ్‌ 
అనువాసనాధథై శైశుకః స్నేహః 
కతిపయనిరూహయోగాః 


కల్పస్తానమ్‌ 7 | 


థూపకలాధ్యాయః 4 | 
కతిపయధూపయోగా; 
కామారో ధూప; 
అపస్మారగ్రహాపహో ధూపః 
మాహేశ్వరః ధూపః 
ఆగ్నేయః ధూపః 
భ్‌ (ద్రజ్కరః ధూపః 
రక్షోఘ్నః ధూపః 
(పుతనివారణః ధూపః 
దశాబ్లః ధూపః 
మోాహః ధూపః 
పారుణః ధూపః 
చతురజ్లకః ధూపః 
నవకః ధూపః 
క్షద్ణధూపః 
శ్రీధూపః 
(గహఘమ్నధూపః 
పుణ్యో ధూపః 
శిశుకః ధూపః 
(బాహ్మధూపః 
ప్రతిధూవాః 
అరిష్ట ధూపః 


285 
286 
286 
287 


289 
289 
290 
290 
290 
290 
290 
291 
291 
291 
291 
292 
292 
292 
292 
292 
292 
293 
293 
293 
294 


(XXIv) 


అపస్మారనాశనో ధూపః 294 
సర్వరోగహరః ధూపః 294 
గణధూపః 294 
స్వస్తికో ధూపః 294 
గ్రహనాశనాః పజ ధూపాః 295 
గృహధూపః 295 
ధూవానాముపయోగః 295 
ధూపనిర్మాణవిధిః 296 
థూూపభేదా 296 
ధూపానా |ప్రాగుత్సత్తిః 207 
ధూపాభిమ(ణ్రాణమ్‌ 298 


అశునకల్రాధ్యాయ:ః వ్‌ | 


లశునవిషయే జీవకస్య ప్రశ్నాః 300 
కళశ్యపస్యోత్తరమ్‌ 301 
లశునస్య (ప్రాగుత్పత్తిః 301 
లశునస్య రసవిపాకగుణాః 302 
లశునప్రయోగానర్జ్దాః 305 
లశున(ప్రయోగార్లః కాలః 305 
లశున ప్రయోగవిధిః 306 
లశునప్రయోగే వరా ని 308 
లశునోపద్రవ ప్రతీకారః 309 
కతిపయలశునకల్యాః 310 
గవ్రమహన్నామ లశునకల్పః 310-318 


కటుతైలకలాధ్యాయః 6। 
హార కటుతైలకల్పః 319 
ప్రహరోగే హితో విహారః 320 
ప్రహోదరహరాః కతిపయయోగాః 321-323 


(XXVv) 


షట్‌కల్రాధ్యాయ: 7 | 
బాలానామక్షిరోగోపశమనవిషయే జీవకస్య (ఫ్రశ్నాః 
కశ్యపస్యోత్తరమ్‌ 
అక్షిరోగే చక్షుష్యాకల్పః 
పుష్పుక- రోచనా- రసాజ్ఞ్రన- కతకఫలానాం కల్ఫాః 
చక్షుష్యా- రోచనా- పుష్పుక- రసాజ్జున- కతక ఫలానాం గుణాః 
పళ్ళొ(న్రియవివద్రనం పాజ్బభౌతికం తైలం 


శతపువ్రాశతావరికలాధ్యాయః 8 । 
శతపుష్బాశతావరీకల్ప విషయే జీవకస్య (ప్రశ్నాః 
కశ్యపస్యోత్తరమ్‌ 
శతపుష్పాగుణాః 
శతావరీగుణాః 
శతపుష్పాశతావరీకల్ఫార్హాః 
శతపుమవ్రకల్యాః 
శతావరీకలాః 


రేవతీకల్రాధ్యాయః 9 । 
రేవత్యాః (ప్రాగుత్పత్తిః 
కథంభూతాం స్త్రియం జాతహారిణీ సజ్జతే 
కథంభూతాన్న్మనుష్యాష్ఞాతహారిణ్యావిశతి 
జాతహారిణ్యావి్యశయాః (ప్రియా లక్షణాని 
జాతహారిణ్యా భేదాస్తేషాం లక్షణాని చ 
కస్యామవన్ధాయాం జాతహారిణ్యావిశతి 
యాః స్త్రియ ఆవిశ్య జాతహారిణ్యన్యాం (స్త్రియం ప్రవిశతి తాసాం వర్ధనమ్‌ 
తిరశ్సా 3 జాతహారిణ్యా వృర్ణనమ్‌ 
జాతహారిణీ(గస్తస్య శిశో రూపాణి 
(ప్రజావరణబవ్రవఐథిః 


325 
326 
326 
327 
329 


331 
331 
331 
332 
333 
333 
335 


336 
339 
339 
341 
342 
3౨2 


3౨2 
362 
365 


(Xxv1) 


భోజనకల్సాధ్యాయః 10 | 
భోజనవిషయే జీవకస్య (ప్రశ్నాః 
బుభుక్షితపిపాసితయోర్రక్షణాని 
త(త్రోపచారః 
తృష్థాయా నిదానమ్‌ 
అపతర్శితస్య లిజ్ఞాని 
మస్టాశితస్య లిజాని 
అత్యశితమన్థా శితయోన్ళికిత్సా 
సమ్యగ్గుక్తవతో లక్షణాని 
భోజనపానకాలొ 
భో జ్యానుపూర్వీవ్యర్షనమ్‌ 
యేషాం శోతం జలం పథ్యమ్‌ 
యేషు దేశేషు యద్యత్‌ సాత్మ్యం 
తదైశవాసినస్తెరేవ భౌజా $రుప|కమ్వాా$ః 
వ స భట 
ఆమాశయవర్షనమ్‌ 
యేషాం మాంసరసో హితః, యేషాం చాహితః 
త(క్రగుణాః 
మణయూషయోర్ల్నుణాః 
యవాగూగుణాః 
క్షీరగుణాః 
ఇకురసగుణాః 


విశేషకల్సాధ్యాయః 11 | 
సన్నిపాతజ్వరవిషయే జీవస్య (ప్రశ్నాః 
కశ్యపస్యోత్తరమ్‌ 
సన్నిపాతజ్యర్హతవః 
సన్నిపాతజ్వరస్య దుశ్చికిత్స్యత్వమ్‌ 
సన్నిపాతజ్వరస్య పూర్వరూపాణి 
సన్నిపాతజ్వరస్య భేదాస్తేషాం లక్షణాని చ 


370 
372 
373 
373 
373 
374 
374 
374 
375 
375 
377 
379 
380 
382 
383 
384 
385 
38౨ 
388 
390 
395 


399 
399 
401 
402 
403 
403 


(౧౦౦711) 


సన్నిపాతజ్వరే శీతజలఘృతయోర్నిషేధః 
సన్నిపాతజ్వరే కో దోష ఆదావుపక్రమ్య ఇత్యత్ర విచారః 
సన్నిపాతజ్వరే క్షై ద్రనిషెధః 

సన్నిపాతజ్వరే (ప్రారమోప[క్రమాః 
సన్నిపాతజ్వరే ల్యానమ్‌ 

సన్నిపాతజ్వరే స్వేదనమ్‌ 

సన్నిపాతజ్వరే తృష్టాప్రశమనాయ పానీయమ్‌ 
సన్నిపాతజ్వరే పయాయూషరసాది విధానమ్‌ 
సన్నిపాతజ్వరే విరేచనమ్‌ 

సన్నిపాతజ్వరే కషాయయోాగాః 

సన్నిపాతజ్వరే ఉరఃక్షతోప[ద్ర వలక్షణమ్‌ 
సన్నిపాతజ్వరే పిత్త ప్రకోపచికిత్సా 
సన్నిపాతజ్వరే కటుకం సర్పి: 
నివృత్తసన్నిపాతో యథా రక్షః 
సన్నిపాతస్యాసాధ్యల క్షణమ్‌ 

నివృత్తసన్నిపాతస్య హిత ఆహారో విహారళశ 
సన్నిపాతజ్వరే వర్ణనీయాని 

సన్నిపాతజ్వరే పథ్యాన్యన్నపానాని 


సంబాతాకల్రాధ్యాయః 12 | 
కాశ్యపసంహితాయాః స్థానాధ్యాయ నిరూపణమ్‌ 
ఏతత్త న్రాధ్యయనఫలమ్‌ 
రోగాణాం ప్రాగుత్పత్తిః 
అస్య తన్రస్య ప్రతిసంస్కారేతిహాసః 


409 
410 
411 
411 
411 
412 
414 
415 
417 
418 


420 
421 


422 
424 
424 
425 


426" 
427 
428 
429 


(xxx) 


కషాయశబ్దనిరుక్తిః 

కీదృశం భేషజం రాజాశ్లే భవతి 
సప్తవిధకషాయభేదాస్తషాం లక్షణాని చ 
దశ షధకాలాః 

కస్యామవస్థాయాం కేషు చ భేషజం న ప్రయోజ్యమ్‌ 
ఊనదాాదశవర్తాణామేకాన్తేన 

భీషజదాననిషేధః 

కీదృశం భేషజం న యోజ్యమ్‌ 

కీదృశం భేషజమవచార్యమ్‌ 

జొషథదానవిథధిః 

పీతౌషధేన వర్ణా కని 

జీర్యమాణభేషజ లిజ్ఞాని 

అన్నకాలస్య లక్షణమ్‌ 

(తివిధవయోభేదాః 

వయోభేదేన భేషజమా త్రాభేదః 
భేషజమాకత్రాన్నిర్ణయేఇ౭_గ్న కతుసాత్య్మా$ దీన్యప్యవేక్షేత 
యోగస్య భిషజః (ప్రశంసా 
తీక్షమృదుమధ్యాషధయోగ్యా నరాః 

యూషనిర్ల శీయాధ్యాయః 4 | 

ఆహార(ప్రశంసా 

ఆహారభీదాః 

ఆహారగుణః 

భయా షగులొః 

యూషనిరుక్తిః 

యూషయవాగ్యోర్షక్షణమ్‌ 

యూషభేదాః 

యూషరాశఫోడవపానకానాం లక్షణమ్‌ 

వాతరోగే హితా యూష్మాః 

కాథకల్కయోః పర్యాయాః 


465 
466 
466 
468 
470 
471 
471 
471 
471 
472 
472 
472 
473 
473 
474 
478 
478 
480 


482 
483 
484 
484 
484 
485 
485 
486 
487 
487 


(xxxi) 


ముదయూష్య 

విరసికాయూష్య 

రోచనయూాషః 

దాడిమయూాషః 

ధాత్రీయూషః 

చిత్రకయూషః 

మూలకయూాషః 

పషుకోలయూషః 

ధాన్యయూష 

కులజ్ఞ్లయూాష 

ఫలయూాషః 

పుషయూషఃః 

ప(త్రయూష్య 

వల్కలయూష్య 

పల్వవయూష్య 

కామ్బలికయూషః 

ముహోయూాన్య 

మూలకయూష్వ 

ఓదనగుణాః 

ఓదనదోషాః 

యవాగూసాధనపరి భాషా 

యవాగూదోషాః 

వినిధరోగేషు యవాగూవిధానమ్‌ 
భోజ్యోోపక్రమణీయాధ్యాయః వ్‌ | 

ఆహారగుణాః 

భోజనవిధిః 

ఆరోగ్య లిజాని 

అన్నకాలాః 

భోజనవిధినోపభుష్టతో గుణాః 


487 
488 
489 
489 
490 
490 
490 
490 
490 
490 
490 
490 
490 
490 
490 
490 
491 


493 
493 
494 
495 
496 


498 


499 
500 


(XXX11) 


మధురాదిరససాత్మ్యతాయా గుణా దోషాళ్ళ 

ఘృతక్షీరతైలమాంససాత్మ్యతాయా గుణాః 

భోజనోపకల్పనా 

అసమ్యకృరిపాకహితవః 

సమశనస్య లక్షణమ్‌ 

అధ్యశనస్య లక్షణమ్‌ 

(ప్రమృతాశనస్య లక్షణమ్‌ 

విషమాశనస్య లక్షణమ్‌ 

విరుద్దాశనస్య లక్షణమ్‌ 

అజీర్ణాశనస్య లక్షణమ్‌ 

అత్యశనస్య లక్షణమ్‌ 

చతుర్విశతిభోజనోపకల్పనాః కేషు యోజ్యాః 
రసదోషవిభాగీయాధ్యాయః 6 | 

రసదోషవిభాగజస్య భిషజః (ప్రశంసా 

దోషభేదతో వ్యాధీనాం ద్వోషష్టిధా కల్పనా 

రసానాం (త్రిషష్టిధా కల్పనా 

దోషభేదానవేక్య రసా యోజ్యాః 

కఫజే వ్యాధౌ కటుతిక్తకషాయాః (క్రమశో యోజ్యాః 

పిత్తజే వ్యాధే తిక్తస్వాదుకషాయాః క్రమశో యోజ్యాః 

వాతజే వ్యాధా లవణోమ్హుకషాయాః (క్రమశో యోజ్యాః 


పూర్వోక్తరస(ప్రవి నారణాయా జ్వరే ఉదాహరణరూపేణ ప్రయోగదర్శనమ్‌ 


దోషవికల్పానవేక్ష్య రసానాం ్రకేపావకర్తా విధేయౌ 
పూర్వోక్తద్విషప్టిదోషభేదానాం విస్తరతో వ్యర్దనమ్‌ 
పూర్వోక్తద్విషష్టిరసభేదానాం విస్తరతో వర్షనమ్‌ 

సంశుద్ది విశేషణీయాధ్యాయః 7 । 


506 
507 
508 
508 
509 
509 
509 
509 
509 
509 
509 
509 


510 
510 
513 
514 
515 
515 
516 
517 
517 
518 
93293 


సంశోధనమధికృత్య షట్‌సు బుతుషు దోషాణాం సంచయ ప్రకోపోపశమవర్ణనమ్‌ 


హేత్వీరితదోషస్య శీ(ఘోప[క్రమోపదేశః 
బహుదోషస్య లక్షణమ్‌ 


32 
౨28 
5౨29 


(xxxiii) 


బహుమధ్యాల్పబలేషు దము చికిత్సా విశేషః 

స్నేహనగుణాః 

సేదనగుణాః 

శోధనగుణాః 

శోధనదిదిః 

శుద్దస్యాన్నసంసరన క్రమః 

వమనవిుథిః 

విరేచనవిధిః 

(ఫధానమధ్యమావరశుద్దిలక్షణమ్‌ 

వమనవిరేచనయోర్వా్యాపదస్తాసాం చికిత్సా చ 

కథంభూతం భేషజం సమ్యక్‌ 

శుద్దిమావహతి 
వస్తివిేశేషణీయాధ్యాయః 8 । 

వస్తికర్మణః (ఫ్రశంసా 

వస్తికర్మణ(స్త్రయో భేదాస్తేషాం లక్షణాని చ 

చతుర్భ ద్రాఖ్యశ్చితుర్హ వస్తికల్పః 

అయుగ్మవస్తిదానోపదేశః 

వస్తికర్మసాధ్యా రోగాః 

నిరూహ(ప్రణిధానవిధిః 

నిరూహబస్తిప్రమాణోత్కర్హాపకర్షవిధిః 

కథంభూతం నిరూహముపకల్పయేత్‌ 

అతో౬_.న్యథాప్రయోగే వ్యాపదః 

కథంభూతో బస్తిః ప్రశస్యతే 

నిరూహగుణా; 

సమ్యజ్‌నిరూఢలిజ్ఞాని 

నిరూహాయోనాతియోగలిజాని 

నిరూఢస్యానువాసన ప్రయోగః 

అనువాసనగు౯ణాః 

అనువాసనాళ్ట ఫలతైలమ్‌ 


౨30 
530 
530 
౨31 
౨31 
332 
534 
౨౩7 
5౩38 
539 


541 


543 
544 
547 
547 


౨౨౩ 
౨౨4 
౨౨౨ 
ఏం 
555 
౨౨6 
556 
ఏ౨ 
557 
౨౨568 
559 


(XXXIV) 


అనువాసనాళ్ట ఎరణ్ణబస్తిః 

అనువాసనమాత్రా 

నిరూహమాత్రా 

ప్రధానమధ్యావరా మాత్రా కేషు యోజ్యాః 
రక్త గుల్మవినిశ్చయాధ్యాయ: 9 | 

రక్తగుల్మవిషయే జీవకస్య (ప్రశ్నాః 

కశ్యపస్యోత్తరమ్‌ 

గర్భాశయస్య రజస ఉత్పత్తేశ్చు వృర్ణనమ్‌ 

రక్తగుల్మస్య సం (ప్రాప్తిః 

రక్తగుల్మస్య లక్షణాని 

రక్తగుల్మస్య నిరుక్తిః 

రక్తగుల్మే గర్భసమానలక్షణోత్సతా హేతుః 

రక్తగుల్మే కాల ప్రకర్షే హేతుః 

రక్తగుల్మస్య దశమమాసాత్సరముప (క్రమ్యత్వే హెైతుః 

రక్తగుల్మగర్భయోర్విశిష్టలక్షణాని 

రక్తగుల్మగర్భయోర్నిశ్చూయం విధాయైవ చికిత్సా విధేయా 

పూర్ణ ప్రసబకాలే ప్రవర్తమానరక్త నివారణ నిషేధః 

రక్తగుల్మే చికిత్సాసూ త్రమ్‌ 

రక్తగుల్మే వర్ణా $ని 

రక్తగులోప॥ద్రవాః 

రక్తగుల్మస్య శైథిల్యకరణ- భేదనార్దే చికిత్సా 
అన్తర్వత్నిచికిత్సితాధ్వాయః 10 | 

అన్తర్వత్నీచికిత్సి తోప(క్రమః 

గర్భిణ్యా జ్వరస్య విశేషతః కష్టక్రారకత్వమ్‌ 

గర్భిణ్యా జ్వరస్య నిదానమ్‌ 

గర్భ్చిణీజ్వరస్య చికిత్సాసూ(త్రమ్‌ 

తరుణో గర్భే అభ్యజ - శిరో విరేక- 

ధూమపాన-ేస్వాద- వమన- (స్రంసనాస్థాప నాను వాసననిషేధః 

గర్భిణ్యాః వాతజ్వరే హితా యోగా; 


560 
561 
561 
562 


563 
565 
565 
565 
567 
569 
569 
571 
571 
572 
573 
573 
573 
574 
574 
575 


577 
577 
578 
578 
580 
581 
581 


(XXXV) 


గర్భి ణ్యాః పిత్తజ్వరే హితా యోగాః 

గర్భిణ్యాః శ్రష్మజ్వరే హితా యోగాః 

గర్భిణ్యాః సంస్పప్రజ్వురే హితా యోగాః 

మద్యపాయా గర్భిణ్యాళ్చికిత్తా 

గర్భిణ్యా అతిసార చికిత్సా 

గర్భిణ్యా పరికర్తికాయాం చికిత్సా 

గర్భిణ్యాః ముఖపాకే చికిత్సా 

గర్భిణ్యాః ఆక్షపకాపతానకయో శొకిత్సా 

గర్భిణ్యాః ఛర్చా 3 చికిత్సా 

గర్భిణ్యాః కామలాయాం చికిత్సా 

గర్భిణ్యాః హృ[ద్రోగే చికిత్సా 

గర్భిణ్యాః కాసే చికిత్సా 

గర్భిణ్యాః దోషభేదేన జాయమానేషు కాసేషు చికిత్సా 

గర్భిణ్యాః శ్వాసరోగే చికిత్సా 

గర్భిణ్యాః ఊద్ద్వవాతే చికిత్సా 

గర్భిణ్యాః హిక్కాయాం చికిత్సా 

గర్భిణ్యాః మూ(త్రగ్రహేషు చికిత్సా 

గర్భిణ్యాః చతుర్దాదిమాసేషు జాయమాన రోగచికిత్సా 

గర్భిణ్యాః విమాబాధాచికిత్సా 

గర్భిణ్య ఆరిజ్ఞు లిజాని 

గర్భిణ్య హితో విహారః 
సూతికోపక్రమణీయాధ్యాయః 11 

చతుఃపప్టిర్హుప్రుజాతామయాః 

సూతికోప(క్రమే౭_(ప్రమత్తేన భవితవ్యమ్‌ 

సూతికాయా ఉదరే పడనపూర్వకం పట్టవేష్టనమ్‌ 

సూతికాయాః స్వేదనమ్‌ 

సూతికాయా భూపనమ్‌ 

సూతికాయాః అన్నపానవిధిః 

వివిధదేశభేదేన సూతికోప[క్రమే విశేష; 


584 
585 
౨86 
586 
587 
593 
593 
594 
595 
596 
596 
597 
598 
598 
598 
598 
౨99 
౨99 
600 
601 
604 


607 
608 
609 
609 
609 
609 
611 


(౧౮౨౫1) 


సూతికాజరస్య నిదానమ్‌ 
సూతికాజ్వరస్య దురుపక్రమత్వే హేతుః 
వాతజాదిభేదేన సూతికాజ్వరస్య లక్షణాని 
స్తన్యాగమోత్లజ్వరస్య లక్షణమ్‌ 
సూతికాయా ఆగన్తుజ్వరలిజాని 
సూతికాజ్వరే అవస్థాభేదేనోప[క్రమః 

వాతజే సూతికాజ్వరే చికిత్సా 

పిత్తజే సూతికాజ్వరే చికిత్సా 

కఫజే సూతికాజ్వరే చికిత్సా 

సన్నిపాతజే సూతికాజ్వరే చికిత్సా 


జాతకర్మోత్తరాధ్యాయః 12 | 
(ప్రథమే మాసి శిశోః సూర్యోదయస్య దర్శనోపస్తాపనం ప్రదోమే చవ్రమసళ్ళో 
చతుర్దే మాసి శిశోః అన్తర్గ్రహాన్ని (పు మణవిధిః 
'షష్టే మాసి బూమావభ్యాసార్థ సకృదుపవేశనవిధిః 
శిశోశ్విరోపవేశననిషేధః 
షై మాసి శిశోః ఫల (ప్రాశనమ్‌ 
ఆతదన్తస్య దశమే మాసి అన్న(ప్రాశనవిధిః 
బాలానామన్నదానఐధిః 
కుక్కుణకచికిత్సాధ్యాయః 13 | 
కుక్కుణకస్య నిదానమ్‌ 
కుక్కు_ణకస్య లిజ్ఞూని 
కుక్కుణకస్య చికిత్సా 
విసర్పుచికిత్సితాధ్యాయ: 14 
విసర్పవిషయే వృద్దజీవకస్య (ప్రశ్నాః 
కస్యపస్యోత్తరం 
విసర్పస్య (ప్రాగుత్పత్తిః 
విసర్పస్య నిరుక్తిః 
విసర్పస్య నిదానమ్‌ 


612 
613 
615 
616 


621 
624 
627 
629 


634 
635 
636 
637 
638 
639 
640 


641 
642 
643 


656 
657 
6౨7 
657 


(xxxvii) 


విసర్పస్య భేదాః 
విసర్సే రక్తావసేవకస్య పరమౌషధత్వమ్‌ 
విసర్పస్య వాతజాదిభేదేన లక్షణాని 
విసర్పస్య సామాన్యచికిత్సా 
వాతవిసర్పస్య చికిత్సా 
'పైత్తికవిసర్పస్య చికిత్సా 
శ్రేష్మెకవిసర్పస్య చికిత్సా 
సంసర్గజవిసర్పస్య చికిత్సా 
చర్మదలచికిత్తితాధ్వాయః 15 | 
చర్మదలవిషయే వృద్దజీవకస్య (ప్రశ్నాః 
కశ్యపస్యోత్తరమ్‌ 
చర్మదలస్య నిదానమ్‌ 
మహతాం చర్మదలాసంభవే హేతుః 
చర్మదలభేదాః 
వాతికచర్మదలస్య నిదానసం ప్రాప్తిపూర్వకం లక్షణమ్‌ 
పౌత్తికచర్మదలస్య నిదానసం ప్రాప్తిపూర్వకం లక్షణమ్‌ 
శ్రేష్మకచర్మదలస్య నిదానసం ప్రాప్తిపూర్వకం లక్షణమ్‌ 
సన్నిపాతికచర్మలస్య నిదానసం ప్రాప్తి పూర్వకం లక్షణమ్‌ 
చర్మదలస్య సాధ్యాసాధ్యత్వవిచారః 
వాతికచర్మదలస్య చికిత్సా 
పైత్తికచర్మదలస్య చికిత్సా 
శ్రైప్మికచర్మదలస్య చికిత్సా 
అమ్హపత్తచికిత్సితా ధ్యాయః 16 | 
అమ్డపిత్తస్య నిదానపూర్వికా సం ప్రాప్తిః 
అమపిత్తస్య లక్షణమ్‌ 
అముపిత్తస్య చికిత్సా 
అముపిత్తస్య ఉప(ద్రవాః 


657 
658 
659 
659 
659 
660 
665 
668 


670 
671 
671 
671 
671 
672 
673 
673 
674 
674 
675 
677 
678 


682 
683 
687 


(XXxXVvil) 


శో థచికిత్సితాధ్యాయః 17 | 
శోధథస్య నిదానమ్‌ 
శోధథస్య భేదాః 
శోథానాం వాతజాదిభేదేన లిజాని 
శోథానాం అసాధ్యలిజాని 
శోథానాం సామాన్యచికిత్సా 
వాతకశో థస్య చికిత్సా 
పైత్తికశోథస్య చికిత్సా 
కఫజశో థస్య చికిత్సా 
ఆగన్తుకశో ధస్య చికిత్సా 
శోధథఉద్రవాః చికిత్సా 
శూలచికిత్సితాధ్యాయః 18 | 
శూలస్య నిదానపూర్వికా సం ప్రాప్తిః 
శూలస్య వాతజాదిభేదేన లిజ్ఞాని 
వాతికశూలస్య చికిత్సా 
పైత్తికళూలస్య చికిత్సా 
శ్రేష్మికకూలస్య చికిత్సా 
శూలై ఘృతతైలయోః 
శూలైవస్తియోగాః 
అష్షజ్వరచికిత్సితోత్తరాధ్యాయః 19 | 
వాతజ్వరవారాః యోగాః 
వాతశ్లేష్మజ్యరహరా యోగా; 
జ్వరే దోషవిశేషిణ చికిత్సావిశేషః 
సన్నిపాతజ్వరచికిత్సా 
మధున ఉప్పయోగనిషేధః 
శరగుణవిశేషేయాధ్యాయః 20 । 
క్షీరభేదాః 
శీరసామాన్యగుణాః 


688 
689 
690 


692 
695 
697 
699 
703 
703 


704 
705 
706 
707 
708 
TL2 
713 


716 
719 
721 
122 
726 


728 


(XXXix) 


గోక్షీరగుణాః 
మహిషీక్షీరగుణాః 
అజాక్షీరగుణాః 
ఉప్ర్రీశీరగుణాః 
పానీయగుణవిశేషేయాధ్యాయ:ః 21 
హంసోదకగుణాః 
బుతుభీదేనోదకగుణాః 
అ(ప్రశస్తం జలం 
ఆన్తరిక్షజలగుణాః 
దేశభేదేన నదీగుణాః 
జొర్భిప్తదిజలగుణాః 
పొనర్హ ౦ జలం 
పానాయోగ్యం జలం 
భకాదిమధ్యాన్తపీతజలగుణాః 
శ్రతశెతజలగు౯ణాః 
బుతుభేదే పేయం జలం 
మాంసగుణవిశేషేయాధ్యాయః 22 | 
మాంసనామాన్యగుణాః 
మాంసరసగుణాః 
సంస్కారవిశేషిణ మాంసగుణాః 738 
నానావిధపశుపక్షిణాం 
నానావిధజలచరమాంసగుణాః 
మాంసవర్లిపు (శేష్టాః 'ప్రాణినః 
శరీరావయవేషు గురులఘుత్వమ్‌ 
అవస్తావిశేషేణ గురులఘుత్వమ్‌ 
శరీర- భోజన- దేశాదివిషేణ 
దేశసాత్మ్యాధ్యాయః 23 | 
మధ్యదేశః తవ్దానాం సాత్మ్య్యం చ 
పూర్వదేశాః తన్హానాం సాత్మ్యం చ 
దక్షిణదేశాః, తన్దానాం సాత్మ్యం చ 


729 
730 
730 
730 


732 
732 
733 
733 
7133 
734 
734 
734 
735 
736 
736 


737 
737 


740 
745 
746 
746 
747 
748 


749 
750 
751 


శ్రీ కాశ్యప సంహిత 
(వృద్దజీవకీయం తంత్రం) 
(త్రథమభాగం 


సూత్రగస్థానం 
లేహాధ్యాయః 


కింవా లేహయితవ్యం చ కిం వా లహితలక్షణమ్‌ | 

అతి లేహిత దోషాః కేకే చ దోషా అలేహితే ॥ 

మన్దలీఢస్య కిం రూపం గుణ దోషాశ్ళ తత్ర కే । 

కే లేహనోద్భవా రోగాః కళ్ళ తేషాముపక్రమః ॥ 

ఏతన్మే భగవన్‌ సర్వం వక్తుమ్హర్లసి తత్త్వతః । 

సుఖదుఃఖం హి బాలానాం దృశ్యతే లేహనా శ్రయమ్‌ || 

భగవన్‌! బాలురకు దేనిని లేహనము చేయించవలెను ? సమ్యక్‌ లేహితము 

యొక్క లక్షణము లేమి ? అతి లేహిత, అలేహిత దోషములేమి ? మందలీఢ 
స్వరూపమేమి మరియు దాని గుణ దోషము లేమి ? లేహనము వలన 
ఉత్సన్నమగు రోగము లేమి వాటి చికిత్స ఏమిటి ? మొదలగు విషయములు 
మీరు నాకు యథార్ధ ఉపదేశము నివ్వండి. ఎందుకనగా బాలుర సుఖదుఃఖములు 
లేహనముపైననే ఆధారపడి ఉన్నవి. 


సూ|[త్రజ్ఞునం 


ఇతి పుష్ట మహాభాగః కశ్యపో లోకపూజితః ! 
ప్రశ్నం ప్రోవాచ నిఫీలం ప్రజానాం హితకామ్యుయా ॥ 
ఈ (ప్రశ్నించబడిన లోకపూజితుడు ఐశ్వర్యశాలి అయిన భగవాన్‌ 

కశ్యపుడు లోకోపకారమను కోరికతో పై (ప్రశ్నలకు సంపూర్ణముగా ఉత్తరమిచ్చెను. 

యదన్నపానం ప్రాయేణ గర్భిణీ స్రీ నిషేవతే | 

రసో నిర్వర్తతే తాదక్‌ త్రిధా చాస్యాః ప్రవర్తతే ॥ 

మాత పుష్ష్యర్హమేకాంశో ద్వితీయో గర్భపుష్టయే । 

తృతీయః స్తనపుష్ష్యర్దం, నార్యా గర్భస్తు పుష్యతి 

తాదృ క్రకృతయస్తస్మాద్గర్పాత్‌ ప్రభృతి దేహినః | 

వాత పిత్త కఫ స్తూణాస్తిస్రః ప్రకృతయశ్ళ తాః ॥ 

గర్భిణీ ప్రీ చాలావరకు ఏ (ప్రకారమైన అన్నపానములను సేవిస్తుందో 

వాటితో అదే విధమైన రసోత్పత్తి జరుగుతుంది. ఈ రసము 3 విధములుగా 
విభాజ్యమై ఒక భాగము గర్భిణీ స్త్రీ శరీరపోషణార్హవు, ఒక భాగము 
గర్భపోషణార్హము ఒకభాగము స్తనపోషణార్హము ఉపయోగపడుతుంది. గర్భము 
ఏవిధంగానైతే తద్రసము ద్వారా పోషణ జరుగుతుందో అదే విధమైన (ప్రకృతి 
గర్భమునకు ఏర్పడుతుంది. ఈ (ప్రకృతి ముఖ్యముగా 3 విధములు 1. వాతస్తూణ 
2. పిత్తస్టూణ 3. కఫ స్టూణ అని. 

వాతికాః పైత్తికాః కేచిత్‌ కఫిన్హైవ దేహినః । 

ద్వంద్వ ప్రకృత యశ్వాన్యే సమస్తూణాస్త థా౭_పరే ॥ 

అరోగాస్తు సమస్తూణా వాతికాద్యాః సదా౭_2_తురాః | 


కొందరు వాత (ప్రకృతి, కొందరు పిత్త(ప్రకృతి, కొందరు శ్లేష్మ (ప్రకృతి 
మరియు ద్వంద్వ (పకృతులవారు సవు(ప్రకృతుల వారుందురు. ఇందులో 


సమ (ప్రకృతి గలవారు అరోగులగును, వాతాది (ప్రకృతులు కలవారు ఎల్లప్పుడు 
రోగ(గస్తులై ఉందురు. 


లేహాధ్యాయము 3 


ఏతాః ప్రకృతయః '్రోకా దేహినాం వృద్ద జీవక । 

ఏతా ఆ(శిత్వ తత్త స భేషజాన్యుపకల్పయేత్‌ Il 

య ఏతా వేద తత్తేషన న స ముహ్యతి భేషజే | 

హే వృద్దజీవక! మనుష్యుల (ప్రకృతులు చెప్పబడినవి. తత్త (జ చికిత్సకుడు 

ఈ (ప్రకృత్యనుసారమె జొషధకల్పన చేయవలెను. ఏ వైద్యుడైతే ఈ (ప్రకృతులను 
చక్కగా తెలుసుకొని ధ్యానము నందుంచుకొనునో అతడు చికిత్స యందు 
ఏపుడదూవ్వానవాధుడుతాడూ; 

విల(డు ఇఫలమా[త్రం తు జాతమాత్రస్య దేహినః । 

భేషజం మధుసర్హిభా$ం మతిమానుపకల్పయేత్‌ ॥ 

వర్రమానస్య తు శిశోర్మాసే మాసే వివర్రయేత్‌ । 

అథామలకమాత్రం తు పరం విద్వాన్న వర్రయేత్‌ ॥ 

వివేకవంతుడైన వైద్యుడు అప్పుడే జన్మించిన బాలునకు విడంగ 

ఫలమా(త్రసమానం జొషధము మధు మరియు ఘృతముతో ఇవ్వవలెను. (క్రమంగా 
(పతిమాసం టు. మూ(త్ర పంచుతూ చివరకు ఆవులక ఫలమున కంటె 
అధికముగా ఇవ్వరాదు. 

అక్షీరా జననీ యేషామల్తుక్షీరా౭_పి వా భవేత్‌ | 

దుష్టక్షీరా ప్రసూతా యా ధాత్రీ వా యస్య తాదృశీ ॥ 

దుష్ప్రజాతా భృశ వ్యాధి పీడితాయాశ్ళ యే సుతాః | 

వాతికాః పైత్తికా యే చ యేచస్యుః కఫవర్హితాః ॥ 

స్తన్యేన యే న తృప్యన్తి పీత్వా పీత్వా రుదంతి చ । 

అనిద్రానిశి యే చ స్యుర్యే చ బాలా మహాశనాః ॥ 

అల్ల మూత్ర పురీషాశ్చ బాలా దీప్తాన్మయశ్చ్ళ యే । 

నిరామయాశ్చ తనవో మృదంగా యే చ కర్శితాః ॥ 

వర్ఫః కర్మ న కుర్వన్తి బాలా యే చ త్రహాత్‌ పరం । 

ఏవం విధాజ్విశూనాహ లేహయేదితి కశ్యపః ॥ 


4 సూ (తజ్ఞునం 


లేహనార్హులు : స్తన్యము లేని తల్లి లేదా ధా(త్రి యొక్క బాలునకు, లెక అల్పస్తన్యము 
గల లేదా దూషిత స్తన్యముగల ప్రసూత దుషప్రుజాత, ద్నీర్టరోగ స్త్రీ వాతపిత్త దోష 
యుక్తమై కఫదోష రహితమై, స్తన్యము సేవించినను అతృప్తియై యుండి బాలుడు 
ఏడ్భుచుండిన, బాలునికి రాత్రి నిద్రరాని, అధికముగా భుజించు అల్ప మల 
మూ(త్రములు విసర్లించు బాలునికి అగ్నిదిప్తి కల్లి రోగరహితుడై యుండి కూడ 
అల్ప శరీరము కలవానికి కృశునికి, మూడు రోజులవరకు మలత్యాగము చేయని 
వానికి లహనము చేయించవలెనని కశ్యపుడు ఉపదేశించెను. 

పత TN చ మందాగ్నిజఠరో జనః । 

నిద్రాలుర్ధుహువిణ్యూత్రః స్వల్ఫో యో దృఢగా(త్రకః ॥ 

కళ్యాణ మాత్సకో2._జీర్ణీ గురు స్తన్యోప సేవితా (త । 

సుతః సర్వరసానిన్యా ఊర్ద్వ జత్రు రుజాన్వితః ॥ 

ఆమే జరే2_తి సారే చ కామలాశో౭౬_థ పొయ్టషు | 

హృద్రోగ శ్వాస కాసేషు గుదబస్తుదరామయే ॥ 

ఆనాహే గజ వైసర్సే ఛర్చ్రరోచకయో (రృల్తే । 

0 .. .హేసర్య(గ్రహిషుచ॥ 

న లేహయేదలసకే నాహన్యహని నాశితమ్‌ । 

న దుర్దిన పురోవాతే నాసాత్మ్యం నాతి మాత్రయా । 


మంద జఠరాగ్ని గలవానికి, అధికముగా ని(ద్రించువాడికి, మలమూత్ర 
అధిక త్యాగము, స్వల్ప మరియు కఠిన శరీరమువానికి, అజ్లీర్ణరో గి, గురుస్తన్యము 
సేవించువాడు, సర్వరస ఆహారము సేవించు స్త్రీ, పుత్రునికి, ఊర్ద్వ జ[త్రుగత 
రోగికి ఆమరోగము, జ్వర, ఆమాతిసారము, జ్వరాతిసారములో కామల శోథ, 
పాండు రోగము హృద్రోగ, శ్వాస, కాస, గుద, బస్తి రోగ, ఉదర రోగ, ఆనాహ, 
గండవిసర్స, ఛర్ది, అరుచి, గ్రహ రోగము, అలసకములలో లేహనము 
చేయించరాదు. భోజనానంతరము దుర్ద్షినపురోవాతమునందు లేహనము 
చేయరాదు. అసాత్మ్య లేహనము, అధిక మాత్ర లేహనము కూడ చేయరాదు. 


లేహాధ్యాయము 5 


సెవితాన్యన్నపానాని గర్భిణ్యా యాన్యభ....! 
తాని సాత్మ్యాని బాలస్య తస్మాతాన్యుపచారయేత్‌ ॥ 
దేశ కాలాగ్ని మాత్రాణాం న చ కుర్యాద్వ్యుతిక్రమమ్‌ । 
గర్భ సమయములో గర్భిణి ఏదైతే ఆహారము సేవిస్తుందో అదే ఆహారము 
బాలునికి సాత్మ్యము గాన అదే సేవించవలెను. ఈ సాత్మ్యాహారము దేశ కాల 
అగ్ని మా[త్రననుసరించి తీసుకోవలెను. 


(ద్రవ్యాణాం లేహనీయానాం విధ్ధిశ్లై వోపదేక్యుతే ॥ 

విఘృష్య ధౌతే దృషది ప్రాజ్ముఖీ లఘు నా£_మ్బునా । 

ఆమధ్య మధుసర్సిభ్యాం లేహయేత్‌ కనకం శిశుమ్‌ ॥ 

సువర్ణ ప్రాశనం హ్యేతన్మేధాగ్ని బలవర్దనమ్‌ | 

ఆయుష్యం మంగళం పుణ్యం వృష్యం వర్ణకం (గహాపహమ్‌ ॥ 

మాసాత్‌ పరమ మేధావీ వ్యాధిభిర్న చ ధృష్యతే । 

షడ్చిర్మాసైః శృతధరః సువర్ణ ప్రాశనాద్భవేత్‌ ॥ 

ఇప్పుడు లేహనీయ ద్రవ్యముల విధి చెప్పబడుచున్నది. తూర్పు దిశకు 

ముఖము చేసి శుభ్రము చేయ బడిన రాతి పలకపైన కొంచెము నీళ్లు వేసి స్వరమును 
రాచి అందులో మధు మరియు ఘృతము కలిపి బాలుడికి నాకించవలెను. ఇది 
స్వర్ల (ప్రాశనవునబడును ఇది మేధా అగ్ని బలమును పెంచును. ఇది 
ఆయుష్కరము, కళ్యాణ కారకము, పుణ్యకారకము, వృష్యము, వర్ణము 
మరియు (గ్రహబాధలను తొలగించును. స్వర్ణ (ప్రాోశనము వలన ఒక మాసము 
లోపల బాలుడు మేధా సంపన్నుడగును. వ్యాధులచే నిరాక్రాంతుడగును. 
రనెలలలో శృతధరుడగును. 

బ్రాహ్మీ మణ్లూక పరీ చ త్రిఫలా చిత్రకో వచా | 

శతపుషా శతావర్వా దన్తీ నాగబలా త్రివృత్‌ ॥ 

పకైకం మధు సర్హిభ్యాం మేధాజననమభ్యసేత్‌ | 

కళ్యాణకం పజ్బాగన్యం మేధ్యం బ్రాహ్మాఘృతం తథా ॥ 

(బ్రాహ్మీ మండూకపర్ణి త్రిఫలా, చిత్రక, వచ, శతపుపష్పు, శతావరి, దంతి, 


6 సూ(తస్థానం 


నాగబలా మరియు నిశోధ వేరువేరుగా మధు మరియు ఘృతములతో లేహనము 
చేయించిన మేధావద్దకము అగును. మెథావద్దక కళ్యా ణఘృతము, పంచగవ్య 
ఘృతము, (బ్రాహ్మీఘృతము కూడ లేహనము చేయించవలెను. 
సమజ్ఞా త్రిఫలా బ్రాహ్మీ ద్వే బలే చి త్రకస్తథా | 
మధు సర్పిరితి ప్రాశ్యం మేధాయుర్భలవృద్దయే ॥ 
వుంబిస్టై, (తిఫలా [ట్ర బల, అతిబల, చి(తక సవుంభాగ 
చ్యూర్థములను మధు ఘృతములతో (ప్రాశనము చేయించిన మేధ ఆయువు బలవద్ది 
కల్లును. 
కుష్టం వటాజ్బురా గౌరీ పిప్పల్య(స్ర్రిఫలా వచా | 
సపైంధవై ర్హృతం పక్వం మేధాజనన ముత్తమమ్‌ ॥ 
కష్ట, వటాంకుర, గౌరి (పిత సర్హప పిప్పలి వచ) త్రిఫలా సైంధవలవణం 
కలిఎ ఘృతపాక విధిన పక్షం చేయవలెను ఇది ఉత్తమ మేధాజనక ఘృతము. 
బ్రాహ్మీ సిద్దార్దకాః కుష్టం సైన్రవం సారివా వచా! 
పిప్పల్యశ్చేతి తైః సిద్దం ఘృతం నావ్నూఇ_ భయం స్మృతమ్‌ ॥ 
న పిశాచాన రక్షాంసి నయజక్షా న చమాతర్య | 
ప్రబాధంతే కుమారం తం యః ప్రాశ్టీయాదిదం ఘృతమ్‌ ॥ 
బ్రాహ్మీ, సర్హప, కుష్టు సైంధవ లవణం, సారిబ, వచ, పిప్పలి వీటిని 
ఘృతవాక విధిన పాకం చేయవలెను. ఇది అభయ ఘృతం. దిని సేవన వలన బాలునికి 
ఎశాచ, రాక్షస, యక్షమరియు మాతృకల వంటి బాధలు తొలుగును. ఇది అష్టాంగ 
హృదయం నందు కూడా చెప్పబడింది. 
ఖదిరః పృన్నిష్డి చ స్యతృ((0దనఖ) సైన్హవం బలే। 
కేవుకేతి కషాయః స్యాత్‌ పాద శిష్టో జలాఢకే ॥ 
అర్రప్రస్టం పచే దత్ర తుల్యక్షీరం ఘృతస్య తు । 
ఘృతం సంవర్దనం నామ లేహ్యం నుధుయుతం సదా ॥ 
నిర్వా లీఖిః వర్రతే నీఘ్రం సంసర్పుత్యాశు గచ్చతి | 
పంగు మూకాశ్చతిజడా యుజ్యంతే చాశు కర్మభిః ॥ 


లేహాధ్యాయము 7 


ఖదిర, పృశ్నిషర్ణి, సైంధవలవణం, స్యందన (తిందుక లేక అర్జున) 

బలాద్వయం, కేవుక (కంద శాఖ విశేషం) విటిని అన్నిటిని ఒక ఆఢక జలములో 
చతుర్జాంశం కషాయం చేయవలెను. దీనికి సమానముగా పాలు మరియు అర్హ(ప్రస్టం 
ఘృతం కలిపి ఘృత పాకవిధిన పక్షం చేయవలెను. ఇది సంవర్రన ఘృతం. దీనిని 
ఎల్లపుడు తేనెతో సేవించవలెను. దీని సేవన వలన బాలుడు వ్యాధి రహితమై బుద్ది 
పెరుగును. త్వరగా గతిమంతుడగును. పంగు, మూక, జడత్వం, తొలుగును. 

స్వరసస్యాఢకే బ్రాహ్మ ఘృత ట్రస్ణం విపాచయేత్‌ | 

స(వత్సా) 2..జా గోపయసామాఢకాఢకమావపేత్‌ ॥ 

(తిఫలాంశుముతీ ద్రాక్షా వచా కుష్టం హరేణవః | 

పిప్పులి పిప్పలీ మూలచవ్యచి త్రకనాగరమ్‌ ॥ 

త్వక్‌ పత్ర బాలకోశీర చందనోత్సల పద్మకమ్‌ | 

శతావరి నాగబలా దంతి పాఠా ప్రియబ్లుకా ॥ 

దేవదారు హరిద్రే ద్వే జీవనీయశ్చు యో గణః | 


(బ్రాహ్మీ స్వరసం ఒక ఆఢకం, గోఘృతం, ఒక (ప్రస్థం, గోదురము అజా 
ద్యురం ఒక్కొక్క ఆఢకం ఇందులో త్రిఫలా, అంశుమతి, (శాలపషర్ణీ) (దాక 
వచ, కుష్టు హరేణు, పిప్పలీ, పిప్పలీమూల, చవ్య, చిత్రక, నాగరం (శొంఠి), 
త్వక్‌, పత్రి, నేత్రబాల, ఉశీర, శ్వేతచందన, ఉత్పల, పద్మక, శతావరి, నాగబల, 
దంతీ, పాఠ, ప్రియంగు, దేవదారు, హరిద్ర, దారు హరిద్ర, జీవనీయగణ 
ఓషధులు, వాయు విడంగ, గుగ్గులు ఈ [ద్రవ్యములతో పరిభాషానుసారము కలం 
చెసి, వేసి ఘృత పాకం చేయవలెను. దీని వలన పైచెప్పిన గుణములు కలుగును. 


లేహాధ్యాయః సమాప్తః 


8 సూ(త్రస్థానం 


19 
ఏకోనవించో౬_ధ్యాయః 
క్షీరోత్పత్త్యథ్యాయః 


వ. శకునీ కటు తిక్తకే 

స్కన్ద షష్టీ గ్రహొ శజ్లేయౌ వ్యాపన్నే సాన్నిపాతికే | 

పూతనా స్వాదు కటుకే శేషా: సంసృష్ట దోషజాః ॥ 

ఈ అధ్యాయంలో ధా(త్రీ దుగ్రం గురించి విశేషముగా చర్చించబడినది. 
ఇందులో ధాత్రీ దుగ్రం మరియు వాటి శోధనం విస్తారంగా చెప్పబడినది. 
(గ్రహదోషముల వలన కూడా క్షీరం దూషింపబడును. ఈ అధ్యాయంలో మొదట 
వివిధ గ్రహ దూషిత ద్యుర్ర లక్షణములు చెప్పబడినవి. క్షీరరసం కటు తిక్తమై ఉన్నచో 
శకుని గ్రహదూషితం సాన్నిపాతికదూషిత లక్షణములున్నచో అవి స్కంధ, షష్టి 
గ్రహ (ప్రభావము. మధుర, కటు అయినచో పూతన గ్రహ దోషం. మిగిలిన 
అన్ని దూషిత ద్దుగ్రములు మిశ్రమ దోషములు కలిగి ఉండును. 

బహువిణ్మూత్రతా స్వాదౌ కషాయే మూత్ర విడ్‌(గ్రహః । 

తైలవర్ణ బలీ తుల్యా ఘృతవర్ణ మహాధనః ॥ 

యశస్వీ ధూమ వర్ణే తు శుద్దే స్వర్ణ గుణోదితః | 


శీరోత్సత్త్యధ్యాయము 9 


వేరువేరు దూషిత దుగ్రముల యొక్క (ప్రభావము : మధురమైనచో మల మూత్ర 
వృద్ది కషాయ రసమైనచో మూత్ర, మలగ్రహము. 

తైల వర్గం అయినచో - బాలుడు బలవంతుడగును. 
ఘృత వర్గం అయినచో బాలుడు - స్వర్ణం మొదలగు మహా ఐశ్వర్య యుక్తుడగును. 

ధూమ వర్ణం అయినచో - యశో వంతుడగును. 

శుద్ద దం అయినచో - సర్వగుణ సంపన్నడగును. 

తస్మాత్‌ సంశోధన పరా నిత్యం ధాత్రీ ప్రశస్యతే ॥ 

కావున నిత్య సంశోధనం చేయు ధాత్రి (ప్రశస్తమైనది. 

కషాయ పొనైర్వమనై ర్విరేైః పథ్యభోజనై: | 

వాజీకరణసిద్దెళ్చ "స్నేహైః క్షీరం విశుద్ద $e n 

కషాయపానం, వమనం, విరేచనం, పథ్య భోజనం, వాజీకరణ సిద్ద 
స్నేహముల సేవనవలన ధాత్రీ దుగ్రం శుద్దమగును. 

(త్రిఫలా సత్రికటుకా పాఠా మధురసా వచా । 

కోల చూర్ణం త్వచో జంబ్వా దేవదారు చ సేషితమ్‌ ॥ 

సర్షపప్రస్పతోన్మిశ్రం పాతవ్యం కౌ[ద్ర సంయుతమ్‌ । 

ఏతత్‌ స్తన్యస్య దుష్షస్య శ్రేష్టం శోధనముచ్యతే ॥ 

త్రిఫల, (త్రికటు, పాఠ, మధురసా (యష్టమధు లేక ద్రాక్స వచ, కోల 
చూర్ణం, నేరేడు త్వక్‌, దేవదారు, సర్షప అన్నీ కలిపి ఒక (ప్రసృత చూర్ణం మధుతో 
సేవించవలెను. ఇది దూషిత ద్యుగ్రమునకు శ్రేష్ట శోధనం. 

శృజవేర పటోలాభ్యాం పిప్పలీ చూర్ణ చూర్ణితమ్‌ । 

యూష పథ్యం విదధ్యాచ్చహ్యన్నపానం చ యల్లఘు ॥ 

ఆ(ర్హక+ పటోల పత్ర స్వరసముతో పిప్పలి చూర్దమును సేవించవలెను. 
యూషము లఘు అన్నపానములు పథ్యకరములుగా వాడవలెను. 

ధాతకీ పుష్ప మేలాచ సమజ్ఞా మరిచాని చ | 

జమభ్ఫూత్వచం సమధుకం క్షీరశోధనముత్తమమ్‌ ॥ 


10 సూ (త్రజ్ఞానం 
ధాతకి పుష్పము, ఏల, మంజిష్ట, మరిచ, నేరేడు త్వక్‌, యష్టిమధు 
వీటి చూర్ణం ఉత్తమ క్షీరశోధకము. 

నాడికా సగుడా సిద్దా హింగు జాతి సుసంస్కృతా । 

క్షీరం మాంసరసో మద్యం క్షీర వద్రనముత్తమమ్‌ ॥ 

వాజీకరణ సిద్దం వా క్షీరం క్షీరవివర్రనమ్‌ । 

ఘృత తైలోపసేవా చ బస్తయళ్ళు పయస్కరాః || 

నాడిక (కాలశాకము) గుడపాకము చేసి, హింగు, జాయఫలముతో 
సంస్కరించవలెను. దీనిని పాలు, మాంసరసం, మద్యం, లేక వాజీకరణ 


జొషధములతో తయారు చేయబడిన పాలు, ఘృత సేవనం, తైల సేవనం. వస్తి. 
చేసినచో కీరవద్దకము అగును. 


పాఠొ మహోొషధం దారు మూర్వాముస్తక వత్సుకాః | 
సారివారిష్ట కటుకాః కైరాతం త్రిఫలా వచా ॥ 
గుడూచీ మధుకం ద్రాక్షా దశమూలం సదీపనమ్‌ । 
రక్షోఘ్నశ్ళ పచోలశ్చు గణకాః క్షీరవిశోధనః || 
లాభతః కధితస్తేషాం కషాయః స తు సేవితః | 
క్షీరం శోధయతి వ్నీప్రం చిరవ్యాపన్నమప్యుత ॥ 


పాఠ, శుంఠి, దారుహరి(ద్ర, దేవదారు, మూర్య, ముస్త, ఇంద్రయవ, 
సారిబా, అరిష్ట కటుకి, కిరాత తిక్త (త్రిఫల, వచ, గుడూచి, మధుకం, (ద్రాక్క 
దశమూల, దీపనీయ (ద్రవ్యం, రక్షోఘ్న (ద్రవ్యములు, పటోలాది ద్రవ్యములు 
ఇవి అన్నియు క్షీర శోధకములు. లభ్యానుసారముగా పైద్రవ్యముల కషాయం 
సేవించినచో చిరకాలీన క్షీరఠదోషములు కూడా శీఘ్రముగా హరించును. 

సక్షౌద్రః కఫసంస్పష్టి సఘృతః శేషయోర్ఫవేత్‌ । 

నేత్యేకే శ్లేష్మణ: స్టానాత్‌ క్షీరం హీ కఫసంభవమ్‌ ॥ 

పై చెప్పబడిన కషాయం కఫదూపిత దుగ్గం నందు తేనెతో మరియు 
వాత పిత్త దూషిత క్షీరం నందు ఘృతముతో ఇవ్వవలెను. కొందరి మతానుసారం 


క్షీరోత్తుత్తుధ్యాయము 11 


ఘృతముతో ఇవ్వకూడదు. ఘృతం శ్రేష్మస్థానం కావున మరియు ద్భుగ్రము యొక్క 
కఫముచే ఉత్పన్నం అగును. 

మసూరా; షషికా ముదాః కులల్చ్లాః శాలయో ఘృతమ్‌ | 

గవ్యమాజం పయః కొలే లవణం చాహ్యనౌద్భిదమ్‌ [| 

ఆహార విధిరుద్దిష్టః స్తన్యశో ధన కాలికః | 

గుర్వన్నస్నేహమాంసాని దివాస్వప్నం చ వర్రయేత్‌ ॥ 

దుగ శోధన కాలములో మసూర, షష్టిక, ముద్ద, కుళుత్ణ, శాలిధాన్యం 
ఘృతం, గో, అజా దుగ్రం, కృత్రిమ లవణం మొ॥ ఆహార సేవనం చేయవలెను. 
గురు అన్నము, స్నిగ్గ(దవ్యం, మాంసం, దివాస్వమ్నం వర్రించవలెను. 

శోధనాద్వా స్వభావాద్వా యస్యాః క్షీరం విశుష్యతి । 

తస్యాః శీర ప్రజననే ప్రయత్నేత విచక్షణః ॥ 

పై చెప్పబడిన శో ధనముల ద్యారా లేక స్వభావికముగను ఏ 
శుష్కించునో వారికి క్షీరజనన ప్రయత్నం చేయవలెను. 


(సీకెతే క్షీరం 


తకం 


మధురాణ్యన్నపానాని ద్రవాణి లవణాని చ । 

మద్యాని సీధు వర్ణా $ని శాకం సిద్దార్టకాదృతే ॥ 

వరాహ; మహిషాదూర్ద నం మాంసానాం చ రసో హితః । 

లశునానాం పలాండూనాం సేవనం శయనం సుఖమ్‌ Il 

కోధాథధ్వ భయశోకానామాయాసానాం చ వర్రనమ్‌ । 

అ.... యా భవతి వత్స ఇతి క్షీరవివర్రనమ్‌ ॥ 

మధురాన్నపానం, (ద్రవపదార్థం లవణం సీదు రహిత మద్యం, తెల్హావాలు 
వీటితో వేరు వేరు శాకం, పంది, గేదె తప్పు అన్య మాంసరసం, లశున, పలాండు, 
సుఖపూర్వక శయనం, క్రోధం, మార్గగమనం, భయశోక, పరిశ్రమ త్యాగం ఇవన్నీ 
క్షీర వద్రకములు. 

వటాదీనాం చ వుతాణాం శీరకాయాశళ్ల వల్కలమ్‌ | 

పాక్యః కషాయః క్వథితః క్షీరం తేన పునః శతమ్‌ ॥ 


12 సూ(త్రఖ్ఞానం 


పాక్యం గుడవిడోపేతం సఘృతం శాలిమాశయేత్‌ | 
అపి శుష్కస్తనీనాం తత్‌ క్షీరోపజననం పరమ్‌ ॥ 


శీర వృక్ష కషాయం చేసి యవక్షారం కలిపి క్షీరం కలిపి పథ్యం చేయవలెను. 
ఇందులో పాంశు, లేక సౌవర్శలవణం, గుడం, విడలవణం ఘృతం కలిపి 
శాలిధాన్యంతో సేవించిన శుష్కస్తన స్త్రీకి కూడ క్షీరం ఉత్పన్నం అగును. 

శాలి షష్టిక దర్భాణాం కుశ గుం ద్రేత్కటస్య చ | 

సారివావీరణేమూణాం మూలాని కుశ కొాశయోః ॥ 

పేయాని పూర్వ కల్సేన శ్రేష్టం క్షీర వివర్రనమ్‌ | 

స్వభావనష్టే శుష్కే వా దుస సాధ్యీక్షితే హీతమ్‌ ॥ 

శాలి, షష్టిక ధాన్యాలు, దర్భ, కుశ, గుంద్ర, విత్కట, సారిబ, ఉశీర, 
ఇక్షు, కాశ, కుశ, వాటి మూలం ను దుర్రంతో సంస్కరించి పూర్వోక్తాను సారము 
క్వాథము చేసి సేవించిన క్షీరవృద్దికి (శ్రేష్టమయినది. పై చెప్పిన యోగముల వలన 
నష్టశుష్క_ లేక దృష్టిదోషము వలన దూషితమయిన ద్య్యం తిరిగి శుద్రముగా 
(ప్రవృత్తమగును. 

అవ్యాహెత బలొంగాయురరోగో వర్రతే సుఖమ్‌ | 

న్దిశ్గు ధాత్రోరనాపత్తిః శుద్ద క్షీరస్య లక్షణమ్‌ ॥ 

బాలుడికీ బలం అంగ, ఆయువు, నిర్భాధాకరమై రోగరహితమై 
సుఖపూర్వకముగా వృద్దిని కలుగచేయు మరియు శిశువుకు ధాత్రికి ఎలాంటి 
నష్టము కలిగించనివి శుద్దక్షీరము అనబడును. 

సంభవంతి మహారోగా అశుద్ద క్షీరసేవనాత్‌ । 

తేషామేవోపశాంతిస్తు శుద్ద క్షీర నిషేవణాత్‌ ॥ 

అశుద్ద క్షీర సేవన వలన మహారోగములు కలుగును. అవే రోగములు 
శుద్దక్షీరము వలన శాంతించును. 


తృణం కీటం తుషం శూకం మక్షికాంగమలాష్షకమ్‌ | 
కేశోర్జాస్టా ఫథికం విద్యాత్‌ వజ్రమత్యుపచారతః i 


క్షీరోత్త్సత్తి అధ్యాయము 13 


తృణ, కీట, తుష(పొట్టు), శూక, ఈగల యొక్క శరీరావయవములు, 
రాళ్ళు, వెంట్రుకలు, అస్టి వీటి ఉపచారమును వ(జం అందురు. 

సహాన్న పానేన యదా ధాత్రి వ(జం సమశ్నుతే | 

పచ్యమానేన పాకేన హి హ్యనన్నత్వాన్న పచ్యతే ॥ 

అపచ్య మానం విక్షిన్నం వాయునా సముదీరితమ్‌ । 

రసేన సహ సంప్పక్తం యాతి స్తన్యవహాః సిరాః ॥ 

సర్వ (సోతాంసి హౌ ప్ర్రీణాం నివృతాని విశేషతః | 

తత్‌ పయోధర మాసాద్య క్షిప్రం వికురు తే (స్ర్రియః ॥ 

అన్నపానములతో పాటు, వజ్రమును సేవించినచో ఆ వజ్రం అన్నముతో 
సహా పచ్యమాన, లేక పక్వావస్టలో పచింపబడదు. అపక్వ వజం శ్లేదయుక్తమై 
వాతముచే రసమును చేరి స్తన్యవహ (స్రోతస్సులను చేరును. తద్వారా (స్రోతావరోధం 
కలిగి శీఘ్రముగా స్తన్యమును చెరచును. 

రూపాణి పీతవజ్రాయాః ప్రవవ్యామ్యత ఉత్తరమ్‌ | 

అజ్మీర్గమరతిర్హాా నిరనిమిత్తం వ్యథా£_రుచిః ॥ 

పర్వభేదో£_జ్వమద్షశ్చ శిరోరుగ్‌ దవథుగ్రహః | 

కఫోత్తేదో జ్వరః తృష్ణా విట్‌భేదో మూత్రసంగ్రహః ॥ 

స్తంభః స్రావశ్ళ కుచయోః సిరాజాలేన సంతతః | 

శోథ శూల రుజాదాహైః స్తనః స్త్రష్టుం న శక్యతే ॥ 

స్తనకీలకమిత్యాహుః భిషజస్తం విచక్షణాః | 

కీలవత్‌ కఠినో2..జేషు బాధమానోహి తిష్టతి ॥ 
పీత వజ లక్షణములు : - అజీర్ణ, అరతి, గాని, అకారణ పీడ, అరుచి, పర్వభేదము 
అంగమద్దం, శిరఃశూల, దవథు (కళ్లలో మంట లేక తుమ్ముటు అంగ[గ్రహము, 
కఫోన్త్యశము, జ్వరము, తృష్ణా, విట్‌భేద, అతిసార, మూ(త్రగ్రహం, స్తనస్తంభం, 
స్తన(స్రావము, శిరాజాలం కలుగును. శోథ, శూల, రుజ, దాహం, కారణముల 
వలన స్పర్భాసహిష్ణుత్వం కలుగును. ఇది స్తన కీలకము అనబడును. ఇది కీలము 
వలె కఠినముగా ఉండును. అంగములో బాధ కలిగించును. 


14 సూ(త్రజ్ఞానం 


ఏష పితాత్మనా శీఘ్రం పాకం భేదం చ గచ్చతి । 

కఫాచ్చిరం క్షేశయతి వాతాదాశు నివర్తతే ॥ 

శాఖా శిరోభిస్తు యది విమారాన్న ప్రపద్యతే । 

ఆకృష్యమాణం బాలేన క్షిప్రం నిర్హావతి స్తనాత్‌ ॥ 

నిరుహ్య మానముత్పీడాద్వజ్రం సక్షీరశోణితమ్‌ । 

అథవా౬_భ్యేతి పాలి (ప్రత్యక్షం చోపలభ్యతే I 

పిత్తాధికం అయినచో ఈ స్తనకీలకము శీఘ్రముగా పక్వం చెంది పగులును. 
కఫాధిక్యము వలన చిరకాలము బాధ కలిగించును. వాతాధిక్యము వలన శీఘ్రముగా 
వృద్ది పొందును. స్తనపానము వలన శిరాశాఖల యందు విమూర్గ గమనం 
పొందనిచో స్తనము ద్వారా శీఘ్రముగా బయలు వెడలును. లేనిచో ఉత్సిడనము 
చేసినచో వ(జద్దుగ్రము రక్తముతో సహా బయలు వెడలును. 


ఘృతపానం ప్రథమతః శస్యతే స్తనకీలకే | 

(సోతాంసి నూద్దవం స్నేహాద్యాంతి వజ్రం చ చ్యావ్యతే || 

నిర్ణోహో మర్దనం యుక్తా పాయనం చ గలేన చ | 

నీతాః సేకాః ప్రలేపాశ్ళ విరేకః పథ్యభోజనమ్‌ 1 

స్రావణం చావిదగ్రస్య దోష దేహవ్యపేక్షయా | 

. = = స్య పాటనం కుర్యాన్మృజాం విద్రధివచ్చ తత్‌ ॥ 

ఘృతపానము చేయించి స్నేహనము చేయుట ద్వారా (స్రోతస్సు 
మృదుత్వము చెంది వ(జము తద్వారా బహిర్లతవుగును. కావున యుక్తి 
పూర్వకముగా రోహనము (పాలుపితుకుట) మద్దన మరియు జాషధపానము 
చేయవలెను. మరియు శీత సేకము ప్రలేప, విరేచన మరియు పథ్య భోజనము 


చేయవలెను. దోషము దేహము ననుసరించి అపక్వమునందు (స్రావము చేయవలెను. 
పక్షమైన విద్రధి వలె పాటనము చేయవలెను. 


పరివద్దిత భో క్రీ చ పరాలాలిత తర్పణా । 
పరవేశ్మరతా ధాత్రీ ముచ్యతే స్తన కీలకాత్‌ ॥ 


శీరోతృత్తి అధ్యాయము 15 


ఇతరుల దగ్గర హితకర భోజనము ఆలన పాలన పోషణ తర్హణ పొందుట 
వారి గృహములో ఉండు ధాత్రీ స్తనకీలక రోగము నుండి ముక్తురాలగును. 

దర్శనీయౌ స్తనౌ పీనా సుజాతా సంహతౌ సమౌ । 

సుకరౌ పర్యకీలౌ చ దృష్ట్వా త్వీకన్తి దురొహృదః ॥ 

తతో రుజామవాప్పోతి కార్యం తన్రా వచారణమ్‌ । 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్వపః | 

స్తనములు సుందరమై ఉన్నతముగా ఉండి సునిర్మితమై రెండుస్తనములు 
సవూన పరిమాణముకల్లి ముందుభాగము గుం(డ్రముగా ఉండ యుక్త 
చూచకములు ఉన్న స్త్రీ, స్తనములను చూచి దుష్ట జనులు ఈర్షితులగుదురు. 
తద్దష్టి దోషమువలన ఆ స్త్రీ, రోగ(గ్రస్తమగును. ఇందు తాంత్రిక ప్రక్రియలద్వారా 
చికిత్సచేయవలెను. 

పరిహృత్యామమాంసం తు నిశి నేయం చతుప్పుథమ్‌ ॥ 

ఏతచ్చ్చత్వా వచస్తథ్యవృషిపత్న్యః ప్రహర్షితాః | 

ప్రశశంసుర్మహాత్మానం కశ్యపం లోకపూజితమ్‌ ॥ 

దృష్టి దోషము కల్షిన స్త్రీకి అపక్వ మాంసమునిచ్చి చతుష్పుథమున 
వేయవలెను. ఈ సత్యవచనము విని బుషిపత్నులు సంతోషించి కళ్యపుని 
(ప్రశంసంచిరి. 

కీరోత్సత్త ధ్యాయము సమాప్తము. 


16 సూ(తస్థానం 


20 
వింరతితయా2౭_ధభ్యాయిః 
దంతజన్మికాభ్యాయిః 


అథాతో దన్త జన్మికమధ్యాయం వ్యాఖ్యాస్యామః nln 
ఇతి పౌ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 


ఇపుడు మనము దంతజన్మికాధ్యాయము వ్యాఖ్యానించెదము అని కశ్యప 
భగవానుడు చెప్పెను. 


అథ ఖలు భగవన్‌ దేహినాం జాతానా మభివద్దమానానాం కతిషు మాసెషు 
దంతా నిషిచ్యన్తే నిషిక్షాశ్చు కియతా కాలేన మూర్తీభనన్తి, మూర్తీభూతాశ్చు కదోద్చిద్యన్తె 
కాని చైషాం పూర్వరూపాణి, కే చోపద్రవాః, కశ్రైషాముపక్రమః కించ దంతజన్మ 
ప్రశస్తమ ప్రశస్తం చ కిం, కస్మాచ్చ స్వమజ్గమభివద్రమానమ్‌ ప్రాణసంశయాయ భవతి, 
కియంతశ్చు దంతాః, కతి చైషాం ద్విజాః, కియతా చ కాలేన పతంతి, పతితా వా 
జాయంతే, దంత సంపదసంపచ్చ కీదృశీతి 13 ॥ 

భగవన్‌! (ప్రాణులు జన్మించి వృద్ది చెందుచున్నపుడు ఏ మాసములో 
దంత నిషీచనము జరుగును. నిషీచనానంతరము ఎంత కాలము తరువాత మూర్త 
రూపము ధరించును? మూర్త రూపానంతరము ఎపుడు బహిర్గతము అగును? 
దంతములు ఉదృవించుటకు పూర్వరూపములు ఏవి? దంతోద్భవ 


దంతజన్మికాధ్యాయము {7 


సమయమునందు ఎలాంటి ఉపద్రవములు కలుగును? ఈ ఉపద్రవముల చికిత్స 
ఏమి? (ప్రశస్త, అప్రశస్త దంతోత్సత్తి ఏమి? మరియు దంతములు తమ పరిమాణం 
కంటె పెద్దవిగా పెరిగి (ప్రాణులకు ఎందుకు భయ సంకటుములు కలిగించును? 
దంతసంఖ్య ఏమి? ఇందులో ద్విజములు ఎన్ని? ఇవి ఎపుడు ఊడిపోవును? 
పునరుద్ధువము ఎప్పుడు జరుగును? దంత సంపత్తు, అసంపత్తు లేవి? 

అథోవాచ భగవాన్‌ కశ్యపః - ఇవా ఖలు నృణాం ద్వాత్రింశత్‌ దంతాః, 
తత్రామ్టై సకృజ్ఞాతాః, స్వరూఢ దన్హా భవన్తి, అతః శేషాద్విజా । యావత్సేషవ చ 
మాసేషు దనా నిషిచ్యన్తే తావత్స (హః సూద్చిద్యన్తే ! యావత్సే్యన చ మాసేషు 
జాతస్య సత ఉద్భిద్యన్తే తావత్సే వ చ వర్షేషు పతితాః పునరుద్దిద్యన్తే । తత్ర మధ్యే 
ద్వా ఉత్తరౌ రాజదంతసంజ్ఞా భవతః తౌ పవిత్రా, తస్మాత్తాభ్యాం ఖళ్లే న శ్రాద్రం 
అర్హతి, అపపిత్రోహి సః। తయోరుభయతః పార్యయోరపి వస్తా తయోరపి దం (షే 
శేషా: స్వరూథా హానవ్యా ఇతి చోచ్వన్తే తథా అధస్తాత్‌ 14 

భగవాన్‌ కశ్యపుడు ఈ విధముగా సమాధానం చెప్పెను. మనుష్యుల 
దంత సంఖ్య 32. ఇందులో 8 సకృజ్ఞాతములు. అవి తమ స్వరూపములోనే 
వృద్ది పాందును. మిగిలిన 24 ద్విజములు ఏమాసము నందు దంత నొషిచనము 
జరుగునో అన్నే దినములలో అవి బహిర్‌ (పకటితవుగును. ఏమాసంలో 
దంతోద్భవం జరుగునో ఆ వర్షములో ఊడిపోయి పునరుద్భవం జరుగును. పై 
వరుసలోని మధ్య రెండు దంతములు రాజదంతములు అనబడును (Central 
inscisors) ఇవి పవి(త్రమైనవి. కావున ఇవి ఖండితమైనచో మనిషి శ్రాద్ర కర్మకు ' 
అనర్హుడు. వాటి ప్రక్క దంతములు వస్త (Lateral inscisors) వీటి ప్రక్కన 
దంష్ట్రములు (Canines) మిగిలినవి స్వరూఢ హానవ్యములు (Molar, 
Premolar). ఇదే విధంగా కింది వరుసలో ఉండును. 


తత్ర కుమారీణాం ఆశుతరం అల్ఫా బాధకరం చ దంత జన్మ, 
సుషిరత్తాదంశనాం వృదుస్వభావాచ్చు, ప్రకృష్ణ కాలం ఆబాధా బహులం తు 
కుమారాణామాచక్షతే ఘనత్వాద్దంశానాం శనాం స్టిర స్వభావాచ్చ । దంతానాం నిషేక 
మూర్తితో;ద్చేదవుద్రిపతనపునర్చావ నివృత్తి స్టితి, పరిక్షయ, చలన, పతన, దృఢ 


18 సూ|త్రస్థానం 


దుర్భలతా జాతివిశేషాన్నిషేకాత్‌ స్వభావాత్‌ మాతా పిత్రోరనుకరణాత్‌ స్వకర్మ 
విశేషాచ్చేత్యాచక్షతే మహర్షయః । తథా౭_న్యే2_పి శరీరవుద్ది (హాస గుణదోష 
ప్రాదుర్చ్భావాః ॥ 5 ॥ 

బాలికల యందు దంతములు శీఘ్రముగా ఉద్భవించును, మరియు 
తక్కువ బాధకలిగి ఉండును. ఎందుకనగా వారి దంతములు సుషిరములై 
వృుదువుగా ఉండును. బాలురలో దంతోత్పత్తి అలస్యముగా మరియు 
బాధాయుక్తమై ఉండును ఘన స్రిరములైనందున. దంత నొషకము మూర్త రూపము 
ఉద్భవము, వృద్ది, పతనము, పునరుద్భవము, స్టిరీకరణము, క్షీణము, చలనము, 
దృఢత, దుర్భలత ఇవి అన్ని జాతి, నొషకము, స్వభావము, మాతా, పిత్స అను 
కరణము మరియు స్వకర్మలపై ఆధారపడి ఉండును అని మహర్షి ప్రవచించెను 

నృణాం తు చతుర్జాదిషు మాసేషు దనా నిషిచ్యన్తే । తత్ర సదన్తజన్మ చ, 
పూర్వముత్తరదన్త జన్మచ, విరలదన్త జన్మచ, హీన దన్తతా చ, అధికదన్తతా చ కరాల 
దన్తతా చ, వివర్ధదన్తతా చ, స్పుటిత దన్తతా చ అమంగలా భవతి । తత్ర శాన్త్యళ్దం 
వూరుతి పిట్లం నిర్వపేత్‌, స్టాలీపాకవునాహితాగ్నేః ప్రాజాపత్యమిత్యేకే 
తథా౭_న్యేష్వపి స్వాజ్గనాధికభావేషు, తథా తద్దోరం ప్రశామ్యతి ॥ 6 ॥ 

పురుషులలో నాల్లవ మాసము నందు దంత నిషేకము జరుగును, 
సదంత జన్మం పూర్వ ఉత్తర దంత జన్మము, విరళ దంతము హీన దంతము 
అధిక దంతము, కరాళ దంతము, వివర్ధదంతం స్సుటిత దంతము అశుభములుగా 
చెప్పబడినవి. వీటి శాంతి కొరకు మారుతి ఇప్టి (యజ్ఞం) చేయవలెను. కొందరు 
అనాహితాగ్ని పురుషులకొరకు స్టాలీపాక ప్రాజాపత్య ఇష్ట చేయవలెనని చెప్పినారు. 
ఈ విధంగా ఆయా శాంతి చికిత్స చేయవలెను. 

చతుర్విధం తు దన్తజన్మాచక్షతే సాముద్గం, సంవృతం వివృతం 
దన్తసంపదితి | తత్ర సాముద్గం క్షయి, నిత్య సంపాతాత్‌, సంవృతమధన్యం మలిష్టం, 
వివృతం వితవునిత్యలాలోపహతవుసంఛన్న దన్తత్వాదాశుదన్త వైవర్ణ ౮ కర 
మూసన్నాబాధమితి 17 1 

దంతోత్పత్తి 4 విధములుగా చెప్పబడినది. సాముధ్గం, సంవృతం, 
వివృతం, దంత సంపత్తి. సాముద్గం పిల్లలలో దంతముల యొక్క కయావస్టలో 


దంతజన్మికాధ్యాయము 19 


జరుగును కావున ఎల్లపుడు ఊడిపోవును. సంవృతములో దంతములు మలినములై 
అఘన్యములై ఉండును. వివృతములో లాలా (స్రావము, దంతములు పెదవులచే 
కపుబడక ఉండి సదా రోగగ్రస్తమై ఉండును. 

చతుర్ణే తు మాసి దన్తా నిషిక్తా దుర్చలా భవంత్యాశు క్షయిణశ్సామయ 
బహులాశ్స, పళ్చుమేస్యందనాశ్స (ప్రహర్షిణశ్సామయబహులాళశ్ళ షష్టి ప్రతీపాళ్ళ 
మలగ్రాహిణశ్చ, వివర్ణాశ్స, ఘుణదంతాశ్చ భవన్తి, సప్తమే ద్విపుటాః స్పోటినశ్చ 
రాజిమంతశ్చ ఖండాశ్స, రూశ్షాశ్చ, నిషమాశ ఏన్నతాశ్ళ భవన్తి । తథా అష్టమె మాసి 
సర్వ గుణ సంపన్నా భవన్తి | ప్లూర్ణతా సమతా ఘనతా శ్షుక్షతా స్నీగ్రతా శ్షక్షతా నిర్మలతా, 
నిరామయతా, కిష్ణాదుత్తరోన్నతతా దన్తబంధనానాం చ సమతా రక్తతా స్నీగ్గతా 
బృహద్దన స్టిరమూలతా చేతి దన్తసమ్సదుచ్యతే । హీనోల్బణసితా సితా2._ప్రవిభక్త 
దంత బంధనత్వమ[ప్రశస్తమృషయో వదన్తి | తత్‌ స్వభావాద్దంతో దూఖలకేషు 
యచ్చోణితం గర్భే నిషిక్తం తదేవ జాతస్య సమతోఐ._భివర్హమానస్య క్రమేణ. . 

నాల్గవ మాసము నందు నిపిక్తమైన దంతములు దుర్చలము శీఘ్ర 
పతనములు రోగయుక్తమై ఉండును. 5 వ మాసంలో దంత చలనము, హర్షము, 
రోగయుక్తమై ఉండును. 6 వమాసంలో వంకరగా మలినమై వివర్ణమై క్రిమిభాద్యమై 
ఉఠడును. 7వ మాసరసనలదు స్పుటితం రాబిమంతం విషమము, రూక్షముగా 
ఉండును. ముందుకు ఉండును. 8వ మాసం నందు సర్వగుణసంపన్నమ్ర 
ఉండును. పూర్ణతా, సమానత్వం కఠోరము, శ్వేతము స్నిగ్రము నిర్మలము 
అరోగము ఉండును. మరియు దంతవేష్టనములు సమాన దంత బంధనం కలిగి 
ఎ(ర్రగా, స్నీగ్రముగా, స్టిర మూలములు కలిగియుండును. ఏటిని దంత సంపత్తు 
అందురు. దంత హీనము, అధికదంతము, సితా, అసిత దంతములు విచ్చిన్నమైన 
దంత వేష్టనములు అ(ప్రశస్తములుగా చెప్పబడెను. 


20 సూ(త్రస్థానం 


21 
ఏకవింతతితయా2._భ్యాయుః 
చూడాకరణీయాధ్యాయః 


రోహిణీ స్వయజ్ఞుపా మూలం ద్వే హరిడ్రే బృహతీ ఫలరసైర్హృతార్రవత్‌ 
పచేత్‌, పచ్యమానే అపామార్గం చావపేత్‌। సిద్దేన కర్ణపాలీమహన్యహని మ్రక్షయే 
ద్వివృద్నీయాచ్చ, ఆశువర్రతే పీనా సమా చ పాలీభవతి । మధూచ్చిష్ట సర్హరస యవ 
వత్త్సకైరణ్ఞాన్యన్తర్దూమం దగ్జ్వా తేన భస్మనా మ్రక్షితాం కర్ణపాలీం విమృద్నీయాత్‌, 
ఆశు వర్తతే పీనా సమా చ పాలీ భవతీతి |................. 

రోహిణి, స్వయంగుప్త, హరిద్ర, దారు హరిద్ర, బృహతీ, స్వరసములో 
సగము పరిమాణము ఘృతముతో పక్వం. చేయవలెను. పక్వావస్టలో అపామార్గ 
చూూర్ణ్గమును కలుపవలెను. ఈ ఘృతము (ప్రతిదినము క్షర్ణపాళిపై మర్దన చేసినచో 
కృర్ణపాళి వృద్ది కలుగును. ఈ ఘృతముతో స్నిగ్రమైన కర్ణపాళిపై మధూచ్చిష్టం 
సృర్హరసం యవ ఇం(ద్రయవ వీటిని ఏరండ పత్రములలో అంతర్జూమ విధిన భస్మం 
చేసి పూయవలెను. తద్వార కృద్దపాళి శీఘ్రముగా వృద్ది చెంది స్నిగ్రముగా కనబడును. 
తత్ర శ్లోకాః ఆ 

నాభిష[గ్రాజ పుత్రాణామన్యేషాం వా మహాత్మనాం । 

కర్ణాన్‌ విధ్వేత్‌ సుఖప్రేప్పురిహ లోకే పరత్ర చ ॥ 


చూడాకరణీయాధ్యాయము 21 


ఆమచ్చెదే2_త్యయో హ్యత్ర కునేధాద్యోప జాయతే | 

అభిషక్‌ తత్ర మన్దాత్మా కిం కరిష్యత్యశా, స్త్రవిత్‌ Il 

ఇహపరలోకములలో సుఖమును కోరువారు అజ్ఞాన వైద్యుడు 
రాజపు(త్రులకు మరియు పెద్దవారికి క్షర్ణవేధనము చేయకూడదు. ఆమచ్చేదము 
లేక కువేధము చేసినందున ఉప(దవములు కలిగినచో శాస్త్రము తెలియని 
మందబుద్ది అజ్ఞాని వైద్యుడు ఏమి చేయును? 

కదా వేధ్యం కథం వేధ్యం కుత్ర వేధ్యం కథం వ్యధః | 

హితోఇ౬హితో2_త్యయః కళ్ళు తత్రాజ్ఞః కిం ప్రపత్స గతే || 

తస్మాత్‌ భిషక్‌ సుకుశలః కర్ణం విధ్యేద్విచక్షణః । 

శిశోర్‌ హర్ష ప్రమత్తస్య ధర్మకామార్దసిద్దయే ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 

క్షర్ణ వేధనము ఎపుడు ఎట్టు మరియు ఎక్కడ చేయవలెను? ఎలాంటిది 
బాతకర్మము, అహితకర్మము? ఉపద్రవము లేమి? ఇట్టాంటివి మూర్ణవైద్యుడికి 
తెలియదు కావున కుశల చికిత్సకుడు ధర్మార్థ కామములకై హర్షయుక్తమైన 
శిశువునకు కృర్ణవేధన చేయవలెనని కాశ్యపుడు చెప్పెను. 


ఇతి చూడాకరణీయాధ్యాయ ఎకవింశతితమః ॥ 21 ॥ 


22 సూ|త్రస్థానం 


22 
ద్వావించతితమా ౭2_భ్యాయుః 
స్నేహాధ్యాయః 


అథాతః స్నేహాధ్యాయం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు స్నేహాధ్యాయమును వ్యాఖ్యానించెదమని భగవాన్‌ కళ్యపుడు 
చెప్పెను. 

స్నేహో ద్వియోనిరుక్తశ్చతుర్వికల్పశ్చరాచర సముళ్హః | 

సర్పిర్మజ్ఞవసాఖ్యం ఖగమృగజలజ(ప్రభవమాహః ॥ 3 ॥ 

తైలాని చోద్చిదేభ్యస్తిలచూతసర్హపబిభీత బిల్వేభ్యః । 

ఏరణ్ఞాతసిశి గ్రుమధూకమూలకకరక్టోభ్యః ॥ 4 ॥ 

రెండు స్నేహ యోనులు చెప్పబడినవి. చరాచర ఉత్పత్తి అనుసరించి 4 
రకములు చెప్పబడినవి. ఇందులో ఘృతం, మజ్జ మరియు వస. ఇవి పక్కి పశు 
మరియు జల (ప్రాణుల నుండి ఉత్సన్నమగును. నాల్గవ స్నేహము తిల ఆమ 
సర్షప విభీతకి బిల్వ ఏరండ అతసి శిగ్రు ఇప్పపూవు (మధూక) ముల్లంగి, కరంజ 
మొ॥ జొద్భిదముల నుండి లభించును. 

ఘృతతైలవనామజ్ఞాం పూర్వ ః పూర్యో వరో౭_న్యేభ్యః | 

ముఖ్యం ఘృతేషు గవ్యం సంస్కారాత్‌ సర్వసాత్మా గచ్చు ॥ 5 ॥ 


స్నేహాధ్యాయము 23 


ఘృత తైల వస మజ్జ ఇందులో ముందుగా చెప్పబడినవి (శ్రేష్టం. అనగా 
మజ్జకన్నా వస, వసకన్నా తైలము, తైలము కన్నా ఘృతం డ్రేష్టములని అర్థం. 
ఘృతంలో కూడ సంస్కార, సాత్మ్య విశేషము వలన గోఘృతము ప్రధానమైనది. 

వినిహని పిత్తమనిలం పీతం సర్హ్సిః కఫం నచ చినోతి | 

జనయలి బలాగ్నిమేధాః శోధయతి శుక్రం చ యోనిం చ॥ 6 ॥ 

ఘృతము పిత్త వాత శామకము కాని, కఫ సంచయము చేయదు. బలము, 
అగ్ని, మేధస్సు(బుద్ది)ను వృద్ది పాందించును. శు(క్రం, యోని శోధనం 
కావించును. 

ఉష్ణం కఫానిలఘ్నం స్వరవర్ధకరం తనుస్థీరీకరణమ్‌ | 

భగ్నచ్యుతసంధానం ధాతువ్రణశోధనం తైలమ్‌ ॥ 7 ॥ 

తైలము ఉష్ణము, కఫవాత హరం స్వర, వ్యర్ణకరము, శరీరస్రిరత్వము, 
అప భగ్న, సంధి (భంశములను సంధానము చేయునది. ధాతు (వణ శోధనం. 

మజ్ఞావసే విశేషాద్వాతఘ్నే వృష్యసంమతే చైవ । 

బలినాం తతృాత్మ్యానాం ప్రజాబలాయుః స్టిరికరణే 18 ॥ 

మజ్జ, వసలు, .విశేషించి వాతఘ్నములు, వృష్యము, బలవంతులకు 
సాత్మ్యులకు సంతానోత్పత్తి బలము, స్టిరాయువు కలిగించును. 

నిత్యానిత్యాత్మవిధా తిలత్రైలఘృతే బుధః ప్రయుళ్ఞేత । 

ఎరణ్ణశజ్ఞినీభ్యాం (పస్రంసనమన్య ద్రసాయనం నాస్తి 19 ॥ 

వివేకవంతుడు (ప్రతిదినము తిలతైలము ఘృతం వాడదగును. ఏరండ 
మరియు శ్వేతాపరాజిత తైలముచే చేయబడిన విరేచనము కన్నా మరేది రసాయనం 
కాదు. 

మజ్ఞావసే వసన్తే, ప్రావృషి తైలం, పిబేచ్చరది సర్పిః | 

సర్పిర్వా సర్వేషాం సర్వస్మిఇరయతే పొతుమ్‌ ॥ 10 ॥ 

మజ్జ, వస వసంతబుతువు నందు, తైలము ప్రావృట్‌ కాలము నందు, 
ఘృతము శరద్‌రుతువు నందు సేవించవలెను. ఘృతం అందరు అన్ని కాలముల 
యందు సేవించవచ్చును. 


24 సూ(త్రజ్ఞానం 


అనుపానముష్తముదకం ఘృతస్య, తైలస్య యూషమిచ్చన్తి | 

నుజ్జవసయోస్తు మణ్ణుం, సర్వేషాం కశ్య్వపః పూర్వమ్‌ [కేకే ॥ 

ఘృతమునకు ఉష్ణోదకము, తైలమునకు యూషము, వస, మజ్జలకు 
మండము అనుపానం. కశ్యపుని మతానుసారం అన్ని స్నేహములలో ఉష్ణజలము 
అనుపానంగా ఇవ్వవచ్చును. 

శూలకఫానిలతృష్టాహిక్కారోచకవిబన్త గుల్మఘ్నమ్‌ । 

(వణధాతుమృదూకరణం దీపనముష్టోదకముశన్తి ॥ 12 ॥ 

ఉష్ణజలము శూల, కఫ, వాత, త్నష్ణ హిక్క, అరోచక, మలబంధ, 
గుల్మ నాశకము, (వ్రణము, ధాతువులను మృదుత్వం కలిగించును. దీపనం. 

పాదావేషసిద్దం తద్షోషమ్లైః శృతం జలం ముఖ్యమ్‌ | 

పేయం కవలగ్రాహ్యం స్నేహం హి తథా విలాయయతి ॥ 13 ॥ 

ఆయా దోషహర (ద్రవ్యములతో చతుర్జావశేషం అయిన జలం 
(త్రాగవలెను. కవల ధారణయోగ్యము. వీటితో సేవించ బడిన స్నేహం విలయము 
చెందును. 

పయసి దధని మధుమయే తూక్తే నోఫ్టోదకం భవేత్‌ పథ్యమ్‌ । 

పిత్తే రక్తస్రావే గర్భచ్యవనే చ గర్భదాహేచ ॥ 14 ॥ 

పాలు, పెరుగు మధు యుక్త (దవ్యసేవనాంతరము, పిత్త(ప్రకోపము 
గర్భ[స్రావము, గర్భ దాహం, రక్తస్రావము నందు ఉమ్ణ్లోదకము నిషేధము. 

ఓదనవిలేపికాభ్యాం రసమాంసక్షీరదధియవాగూభిః | 

కామృలికసూపయూషై: పేయాశనభక్షు వికృతీభిః ॥ 15 ॥ 

స్నేహప్రయోగ ఇష్టః సోర్ట్వాధః కర్మభిః ఖలాభ్యట్లెః 

చక్షుర్వదన (క్రో తైర్రారణయోగళశ్చ సాత్మ్యజై: ॥ 16 ॥ 
స్నేహ ప్రవిచారణలు :- 

ఓదనము, విలేపి, మాంసం, క్షీరం, పెరుగు, యవాగు, కాంబలికము, 
సూపము, యూష్మ పేయము, అశన, భక్ష్య వికృతులను వమన విరేచన అభ్యంగ 


నేత్ర తర్పణ గండూష (్రో(త్రముల యందు ధారణకై స్నేహ ప్రయోగము 
చేయవచ్చును. 

పిత్తానిలప్రకృతయః స్నేహం రాత్రౌ పిబేయురుష్మే చ | 

శ్రేష్మాధికో దివోస్మే నిర్మలసూర్వ్యే లఘుత్వేచ ॥ 17 ॥ 
స్నేహ పానం : పిత్త వాత (ప్రకృతుల యందు వేసవి నందు 'స్నెహపానము 
అత్యవసరం అయినవో రాత్రులందు చేయవలెను. కఫాధిక్యము నందు స్నేహపానం 
అత్యవసరం అయినదో పగలు సూర్యుడు నిర్మలమై ఉన్నపుడు, శరీరము లఘుత్వం 
కలిగి ఉన్నపుడు చేయవలెను. 

తృణ్మూరోన్నాదాదీన్‌ పూర్వో లభతే విపర్యయేణ పిబన్‌ | 

ఆనాహారుచిపర్వణ్యుచ్చూలం చ సమృచ్చతే శేషః ॥ 18 ॥ 

పిత్త, వాత (ప్రకృతి కలవారిలో విపరీత కాలంలో అనగా అధిక 
ఉప్పకాలంలో స్నేహపానం చేయుట వలన త్నష్ణ, మూర్చ, ఉన్మాదం కలుగును. 
కఫ (ప్రకృతి యందు అధిక శీతం నందు స్నేహపానం చేసినచో ఆనాహ, అరుచి, 
పర్వశూల కలుగును. 

స్నేహాచ్చపానే త్రివిధా తు మాత్రా 

(హస్వా౭_థ మధ్యా మహతీ తృతీయా । 
(హస్వా దినార్దేన, దినేన మధ్యా, 
జీర్య్వత్యహోరా[(త్రవశాత్‌ ప్రధానా ॥ 19 ॥ 

అచ్చ స్నేహ పానమునకు (హ్రస్వ, మధ్య, మహతి అని త్రివిధ మాత్రలు 
చెప్పబడినవి. (హస్వము నందు అర్హ దినము, మధ్యము నందు దినమంతయు, 
మహతి మాత్ర నందు అహో రాత్రముల యందు జ్లీర్ణమగు స్నేహము అని 
అర్దము. 

దీపాగ్నయో బలినః స్నేహనిత్యా ఉన్మాదినో ధృతివిణ్మూత్రసక్తాః | 
గుల్ళ్మార్దితాశ్సాహిదష్టా విరూక్షా వైసర్పిణ:ః ప్రవరాం తే పిబేయుః ॥ 20 ॥ 

అగ్ని దీప్తి కలవారికి, బలవంతునికి, (ప్రతిదినం స్నేహం చేయువారికి, 

ఉన్మాదులకు, ధృతి హీనులకు మలమూ (త్రములు కఠినమైన వారికి గుల్మ విసర్పు 


26 సో (త్రస్థానం 


రూక్ష ప్రకృతి కలవారికి సర్ఫ దష్టులకు, విసర్పరోగికి (ప్రవర మాక[త్రలో 
స్నేహమును ఇవ్వవలెను. 
ప్రమేహ కుష్టానిల శోణితారుచి విచర్శికా స్రోటు విషషు కళ్ళా | 
మృదౌ తథా£౬_గౌ ప్రవదన్తి మధ్యాం బలే చ మధ్యా అశనే చ యే స్యుః 121! 
(ప్రమేహ, కుష్టు వాతరక్త అరుచి, విచర్చికా, స్పోట, విషవికార, కండూ, 
రోగులందు, మృదు జఠరాగ్ని గలవానికి మధ్యమబలునకు మధ్యమ భోజనము 
చేయువానికి స్నేహము మధ్యమ మాత్రలో ఇవ్వవలెను. 
బాలేషు వుద్రేషు సుఖోచితేషు జీర్లి2_తిసారే జృరకాసయోశ్ళి | 
యేషాం హి కోష్టోన గుణాయ రికో మన్దాగ్ని కార్భ్యేచ కనీయసీ స్యాత్‌ ॥22॥ 
బాలుడు, వృద్దుడు, సుఖాభ్యాసి జీర్ణాతి సార జ్వర కాసరోగములు కోష్ట 
రిక్తమైనప్పుడు బాధ కల్లువానికి, మందాగ్ని గలవానికి కృశులకు (హస్వమా[త్రలో 
నివ్వవలెను. 
దోషిను కర్షిణ్యనుసారిణీ చ యత్నోపచర్యా బలవర్హనీ చ । 
జ్యేష్ణాల_థ మధ్యా న బలం నిహన్తి త్వన్యోన్యయోః(?) స్నేహయతే సుఖాచ్చ॥ 
(హస్వా పరిహార సుఖా2_వికారా వృష్యా2.థ బల్యాఐ._ప్యను వర్తనీ చ । 
దేశం వయఃకాల బలాగ్ని సాత్మ్యన్యాలక్ష్యమాత్రాం మతిమాన్‌ విదధ్యాత్‌ ॥24॥ 
ఉత్తమమా [త్రస్నేహము అన్ని రోగ మార్గములలో పోయి దోషక్షీణము 
లేక నష్టమును కల్లజేయును. యత్నపూర్వకముగా సేవించినచో బలమును వృద్ది 
పొందించును. మధ్యమ మాత్ర - దోషబలమును ఎక్కువగా తక్కువ చేయునది 
సుఖ స్నేహము చేయును. 
(హ్రస్వస్నేహము - ఇది పథ్యమునకై సుఖకరముగా ఉండును. ఉప(ద్రవములు 
కలుగచేయదు. బలమును పెంపొందించును వృష్యము. శరీరములో చిరకాలముగా 
ఉండును. వివేక వంతుడైన వైద్యుడు దేశ అవస్ట్ర, కాల, అగ్నిబలము, సాత్మ్యమును 
పరీక్షించి ప్రవర, మధ్యమ, హీన మాత్రను నిర్దారించాలి. 
పితాఇ_నిలాత్మా£_నిల పిత్తరో గీ కామః శిశుర్వర్దబలాయురక్తః (కీ) | 
మేధం(ద్రియార్డీ విషశ,స్త్రదాహైరార్తాః పిబేయుర్ణతమేవకాలే ॥ 25 ॥ 
పిత్త, వాత (ప్రకృతులు లేక పిత్తవాత రోగులు బలము క్షీణించినవారు 


స్నేహాధ్యాయము 27 


శిశువులు వర్ణబల, ఆయు, మేథో వృద్ది ఇంద్రియ శక్తి కోరువారు, విష శస్త్రదాహ 
పీడితులు ఉచితకాలములో ఘృతపానము చేయవలెను. 

ప్రవుద్ర మేదఃకఫమాంసవాతా నాడికృమివ్యాధ్యనిలార్తదేహాః | 

కారానుకోస్మాస్తనువీర్యకామాస్తెలం పిబేయుర్న తు తీవ్రకుష్మే ॥ 26 ॥ 

మేద, మాంస, కఫ, వాత వృద్ది కలవారు నాడీ వ్రణము, ఉదరకృమి 
వాతరోగ పీడితులు, కూరకోష్టులు, కృశత్వము, వీర్యము కోరువారు తైల పానము 
చేయవలెను. కాని తీవ్ర కుష్టము నందు తైలపానం చేయతగదు. 

సంశుష్కమేదః కఫరక్తశుక్రా వాతాతపాధ్వశ్రమరౌక్ష్యనిత్యాః | 

(భుశాగ్గ్నయో వాతనిపీడితాజ్ఞా వసాం పిబేయుర్హుతి ధాతుకామూః ॥ 27 ॥ 

మేద, కఫ, రక్త, శుక్రములు క్షీణించిన వారు నిత్యము వాతా తప మార్గము 
నడుచువారు, (శ్రమ, రూక్షత్వము సహించువారు, తీక్లాగ్ని కలవారు, వాతాంగ 
పీడితులు, ధృతి, ధాతు వృద్ది కోరువారు వసను సేవించవలెను. 

దీపాగ్గ్నయో ఘస్మరాః స్నేహనిత్యాః క్షేశక్షమాః కూరకోష్టానిలార్తాః | 

మజ్ఞానమేతేషు భిషగ్విదధ్యాత్‌ స్నేహో భవేత్సాత్మ్యతో యస్య యో వా॥ 

అగ్ని దీప్తి కలవారు ఎక్కువగా భుజించువారు నిత్యస్నేహము 
సేవించువారు క్లేశమును సహించువారు (క్రూర కోష్టము కలవారు వాతరోగులు 
మజ్ఞాపానం చేయవలెను. లేక ఎవరికి ఏ స్నేహము సాత్మమో అది సేవించవలెను. 

వ్యాయామమద్య చిన్హామైథుననిత్యాః (శ్రమాధ్వకృశదేహోః । 

స్నేహ్యాస్తథావిధాః స్యుర్పలకాలవయోగ్నిస్యాత్మజ్ఞైః 129 ॥ 

బల, కాల, అవస జఠరాగ్ని, సాత్మకవుు తెలిసినవారం నిత్య 
వ్యాయామము చేయువారికి, నిత్యము మద్యము సేవించువారికి, ఎల్లపుడు 
చింతాగ్రస్తులైన వారికి, నిత్యమైథునము చేయువారికి, (శ్రమ మార్గము 
నడుచువారికి, కృళ దేహము కలవారికి స్నేహనము చేయించవలెను. 

న స్నేహయేద్గర్భిణీం న ప్రసూతాం న క్షీరపం నైవ దగ్దాదివృద్దా । 

న శ్లేష్మ పితోపహతాన్త రాన్షం ముర్పారుచిగ్లాని భృశామత్సట్‌సు n30n 


28 సూత్రస్థానం 


బస్తా న నస్తశ్చ విధి క్రియాయాం ఛర్జా కం జ్వరే విట్‌ప్రకోపే కఫే చ। 

బృహత్త్వజాడ్వ్యేషు గలామయేషు న స్నేహయేత్‌ స్నేహమదాత్యయేషు! 

తేషాం స్నేహాచ్చపానాన్తే (త్తే) వర్రన్తే వ్యాధయో భృశమ్‌ । 

అసాధ్యతాం వా గచ్చున్తి 'స్నేహపానాభివద్రితాః ॥ 32 ॥ 

గర్భిణీ, ప్రసూత, క్షీరప, దగ, అతివృద్దులు, శ్లేష్మ, పిత్తములచే అగ్ని 
క్షీణించిన వారు, మూర్చ, అరుచి, గ్లాని, అత్యంత ఆమదోషము, దాహము, 
వస్తి, నస్యకర్మలు చేయునపుడు ఛద్ది జ్వరము అతిసారము, కఫ(ప్రకోపములో 
అతి జడత్వము గళరోగములందు అధిక స్నేహముచే జనించిన మదాత్యయము 
నందు స్నేహనము చేయకూడదు. ఒక వేళ వీరికి అచ్చపానం చేయించినచో 
ఆయావ్యాధులు వృద్ది పొందును. 'స్నెహపానం వలన వృద్ది పొందిన వ్యాధులు 
అసాధ్యములు అగును. 

వాయోరప్రగుణత్వం రౌక్ష్యం ఖరతాజ..ఘ తిన ఏలనహాోనిః | 

శుష్క (గ్రథితపురీషం లక్షణమస్నిగ్దగాత్రస్య ॥ 33 ॥ 

వాయు తన గుణములను కలిగి ఉండక రూక్షత్వము ఖరత్వము, 
అధైర్యము, జఠరాగ్నిమాంద్యము, పురీషము శుష్కించుట ఇవి అస్నిగ్ల 
వ్యక్తియొక్క లక్షణములు. 

ధృతిర్‌ మృదుపురీషత్వం మేధా పుష్తగ్నితేజసాం వృద్దిః | 

కాలే శరీరవృత్తిః స్నిగ్రస్య వదంతి లిజ్ఞాని ॥ 34 ॥ 

ధైర్యము, మృదు పురీషము, మేధ, పుష్టి అగ్ని, తేజస్సు వృద్ది పొందుట, 
శరీర వృత్తులన్ని సకాలంనందు జరుగుట సమ్యక్‌ స్నిగ లక్షణములు అనబడును. 

గారవజాడ్యోత్సేశాధ్మానాని పురీషమవిపక్వమ్‌ । 

అరుచిరపి పొళ్టుతం దే వదన్త శ్రతిస్నిగ్రలిజ్లాని ॥ 35 ॥ 

శరీర గురుత్వము, జడత్వము, ఉత్తేశము, ఆధ్మానము, అపక్వమలం 
అరుచి, పొండుతా, తంధద్రా, ఇవి అతి స్నెగ్ర లక్షణములు. 

ద్రవమితలఘూష్టమన్నం కాలే సాత్మ్యం బలాగ్నిరుగ్యుక్తమ్‌ । 

స్వః స్నేహపానమిచ్చన్‌ భుజ్జీత శయీత గుప్తశ్ళు ॥ 36 ॥ 


స్నేహాధ్యాయము 29 


స్నృహపానం చేయు వ్యక్తి ద్రవం, లఘు, ఉప్ప సాత్మ్య్య, ఆహారము 
మితముగా బలాగ్నులను వృద్ది పొందించు ఆహారమును ఉపయుక్త కాలములో 
మా(త్రాయుక్తముగా సేవించి ఏకాంతముగా శయనించవలెను. 

ఉషఫ్ణోదకోపచారీ జితేంద్రియః స్యాన్నివాతశయనస్టః । 

వ్యాయామవేగరోషత్యాగీ స్నేహాచ్చపో౬_స్వప్షుః ॥ 37 ॥ 

స్నేహపానం నందు అనంతరం ఉష్ణ జలము సేవించవలెను. 
జెతేం(దియుడై ఉండవలెను. శయనాగారము నివాతమై ఉండవలెను. వ్యాయామ 
వేగ (క్రోధ దివాస్వప్నములను త్యజించవలెను. 

సంస్ప్నిహ్యతి మవృదుకోష్ణో నర్వస్త్రిరాత్రేణ, సప్తరాత్రేణ | 

'స్నేహాచ్చపానయోగాజ్షీవక! యః కూరకోష్టస్తు ॥ 38 ॥ 

ఓ బీవక! అచ్చ స్నేహ పొనముతో వమృదుకోష్టుడు మూడు దినములలో 
స్నిగ్తుడగును. కృరకోష్టుడు ఏడు దినములలో స్పిగ్తుడు అగును. 

ద్రావాపీలు త్రిఫలాగోరసతప్తామ్చుతరుణమద్యాని । 

భుక్సావి_.థ పాయసం యో వృుదుకోష్టు స్రంస్యతే నాన్యః ॥ 39 ॥ 

మృదుకోష్ట వ్యక్తికి (దాక, పీలురసం, (త్రిఫలా, గోమూత్రం, ఉష్ణ 
జలము, నవీన మద్యము క్షీర సేవనముచే విరేచనం అగును. కాని ఈ (ద్రవ్యములతో 
(కూరకోప్త వ్యక్తికి విరేచనము కాదు. 

పిత్త బహులేతరాల్సా (గ్రహణీ భవతి మృదుకోష్టినాం తస్మాత్‌ । 

సువిరేచ్యా మృదుకోష్టాః: ప్రాయః పిత్తం హ్యధోభాగి 140 ॥ 

మృదుకోష్టుల గ్రహణిలో పిత్తాధిక్యత ఉండును. ఇతర దోషములు 
అల్పమాత్రలో ఉండును. కావున విరేచనము సుఖముగా అగును. ఎందుకనగా 
పిత్తం వాటి యొక్క అథోభాగములో ఉండును. 

తృణ్మూర్వాముఖశో షై: శబ్రద్వేషాబ్ఞమద్రజృమ్మాభిః | 

తం ద్రీవాగ్లేహసాొదై: స్నేహజ్డా(జ్లో౬_) జీర్యతీత్యాహ ॥ 41 ॥ 

దాహము, మూర్చ, ముఖశోషము, శబ్రద్వేషము, అంగవుద్రము, 
ఆవలింత, తంద్ర, వాణి, దేహ అవసాదము ఇవి స్నేహాజ్లీర్ణములో ఉండును. 


3౦ సూ (తానం 


జీరా జ్లీర్ణ విశజ్మీ కేవలముష్టోదకం పిబేత్‌ తద్ది | 

ఉద్దారన్య విశుద్దిం జనయతి భకాభిలాషం చ ॥ 42 ॥ 

స్నేహా జ్లీర్ణ శంక యందు కేవలం ఉమ్లోదకం సేవించవలెను. తద్వారా 
ఉద్దార శుద్ది, భోజనాభిలాష కలుగును. 

తైలే£_ధికో విదాహః, సర్పిషి మూర్చా, వసాసు హృల్లాసః | 

మజ్ఞని గౌరవమేషాం దోషైరలా ప్రవుత్తిస్తు 143 1 

తైలాధిక్యముచే స్నేహాజ్లీర్ణం అయినచో విదాహము, ఘృతాధిక్యముచే 
మూర్చ, వసాధిక్యముచే హృల్లాసము, మజ్జాధిక్యముచే శరీర గురుత్వం కలుగును. 
ఈ వ్యక్తులలో కార్య (ప్రవృత్తి అల్పముగా ఉండును. 

స్నేహాజ్లీర్డే తృష్ణా శూలం పరికర్తికా చ యస్య స్వాత్‌ । 

సమతీతజరణకాలే తస్య ప్రచ్చర్దనం శ్రేయః ॥ 44 ॥ 

స్నేహాజ్లీర్ణం వలన దాహ, శూల, పరికర్తిక, కలుగును. వాడికి స్నేహ 
జీర్ణ కాలానంతరము వమనం చేయించుట (శ్రేష్టము. 

ఉద్దారస్య విశుద్దిః కాంక్షా స్టిరతా లఘుత్వమవిమాదః । 

బల వాగిం ద్రియసంపజ్లీర్లే స్నేహ బలసుఖేచ ॥ 45 ॥ 

కర్ణాత్షీప్రాణబలం స్మృతి కేశాజసాం వుదధృతిపుష్టిః | 

శాంతిస్తద్వా గ్టధీనాం భుకా ఎ౭-నుస్నేహ పీతస్య 146 1 

ఉద్గార శుద్ది, భోజనాభిలాషు ప్టిరత్వం, లఘుత్వం, అవిషాదం, బలం, 
వాగిం(ద్రియ సంపత్తు సుఖ(ప్రాప్తి కలుగుట స్నేహజీర్ణ లక్షణములు. స్నేహ 
పానాంతరము (శ్రోతము, నే(త్రము, (ప్రాణశక్తి బలవంతములు అగును. స్మరణ 
శక్తి, కేశములు, తేజోవృద్ది, ధారణళక్త, పుష్ట కలుగును. ఆయావ్యాధులు 
శాంతినొందును. 

పిత్తానిలామయఘ్నుం బస్తూూరుకటీదృథీకరం వృష్యమ్‌ । 

ఊర్తస్కరం శ్రమఘ్నం విద్యాత్‌ స్నేహావపీడం తు ॥ 47 ॥ 

స్నేహావ పీడనం వలన - పిత్తవాత రోగములు నశించును. వస్తి ఊరు, 
కటి (ప్రదేశములను దృఢముగా చేయును. వృష్యము, ఊర్హస్కరం శ్రమహరం. 


స్నేహాధ్యాయము 31 


వర్షస్వరమెధా జః శుక్రాయుర్‌ధృతి బలాన్ని సంవృద్దిః | 

విణ్మూత్రానిలవుత్తిః సుఖేన సంభోజనస్ప్నేహాత్‌ 148 ॥ 

స్నేహము సమ్యక్‌ ప్రకార సేవనవలన వర్గం, స్వరం, మేధస్సు, ఓజస్సు, 
శుక్రము, ఆయువు, ధృతి, బలము, జఠరాగ్ని వృద్ది జరుగును. మల, మూత్ర, 
వాయువులు సుఖపూర్వకముగా విసర్రింపబడును. 

జ్యరపాణజుకుష్టశో థాస్త ఎణ్మూర్వొాచ్చర్ర [రోచకోత్తేదాః | 

గ్రహణీం ద్రియోపఘాతస్రైమిత్యానాహశూలాద్యాః 49 ॥ 

స్నేహాపచారము వలన జ్వరము, పాండు, కుప్ప శోథ, దాహ, మూర; 

, అరుచి, ఉతే_ద, గహణీ రోగములు, ఇం(దియోప ఘాత, సెమిత్వం, 

ప. ప. రోగములు అను లం 

స్నేహాపచారజాస్తే రోగాః స్వేదోపపాదితా ఏషు । 

వమన విరేచన యోగా రూక్షాశన తక్రమూత్రాద్యాః ॥ 50 ॥ 

స్నేహాపచార వ్యాధులలో స్వేదము, వమన, విరేచనములు రూక్షాన్న 
భోజనము, త(క్ర, మూ(త్రముల సేవనం చేయవలెను. 

మాత్రాకాలవియుక్తః 'స్నేహః సాత్మో గపచారగుణహీనః 

యుకో వ్యాపదమృచ్చతి తస్మిన్‌ సంశోధనం పథ్యం 151 ॥ 

మాత్ర, కాల, సాత్మ్మ రహిత స్నేహ స్వేదము వలన ఉపద్రవములు 
కలుగును. ఈ ఉప(దవములలో సంశోధనము చేయవలెను. 

స్నేహద్వేషీ శామో మృదుకోష్టః స్నేహమద్యనిత్యళ్ళ | 

అధ్వ ప్రజాగర స్త్రీ (శ్రాంతా నాచ్చం పిబేయుస్తే ॥ 52 ॥ 

తేషామన్నైర్వివిథైః స్నేహస్య విచారణా సాత్మ్యమ్‌ । 

నిర్దిష్ట మాసాద్యైః కాలాగ్నివయః ప్రకర్ణాచ్చ ॥ 53 ॥ 

గురుపానభో జ్యమాంసైర్గుడదధితిలశాకద్భుర్దనిర్యూ హ్లైః । 

న స్నేహయేత్‌ ప్రమేహే న కుష్టకపశోషరోగార్తాన్‌ ॥ 54 ॥ 

స్నేహద్వేషికి, బలహీనుడు, మృదుకోష్టి, నిత్య స్నేహనము మద్యము 


32 సూ(త్రస్హైానం 


సేవించువానికి, మార్గగమనం చేయువానికి, జాగరణము స్త్రీ గమనము వలన 
(శమ చెందు వానికి అచ్చ స్నేహపానం చేయకూడదు. వారికి బుతు, కాల, 
జఠరాగ్నిని అనుసరించి గురుభోజనం, మాంసము, గుడము, పెరుగు, తిల, 
శాక, దుగ, అన్న పానములలో ఏది సాత్య మో ఆస్నేహ విచారణ చేయవలెను. 
కాని వీటి వలన (ప్రమేహ, కుష్ట, కఫ శోషరోగులకు స్నేహనము చేయకూడదు. 
అం ణం కి pC ® 

తద్దోషమైః (ద్రవ్యైః స్నెహాః బద్దెర్యథాస్త్వమవికారైః | 

స్నేహ్యోస్తథావిధాః స్యు( స్రీ ఫలాసవ్యోష అవణాద్యైః ॥ వ్‌5్‌ ॥ 

పై చెప్పబడిన (ప్రమేహాది రోగములలో తద్డోషహర (త్రిఫలా, త్రికటు, 
లవణాది (ద్రవ్యములచే సిద్దం చేయబడిన అవికార స్నేహనము చేయవలెను. 

స్నేహితదేహస్యాదౌ స్వేదమనంతరమథ (ప్రయుజ్ఞోత | 

సమ్యక్‌ స్నీగ్రస్వినై ర్విశో ధనమనంతరం కార్యమ్‌ ॥ 56 ॥ 

స్నేహము చేయువాడికి స్వేదనం చేయించవలెను. స్నేహ, స్వేదముల 
తర్వాత సంశోధనం చేయవలెను. 


ఇతి స్నేహాధ్యాయో ద్వావింశతితమః ॥ 22 ॥ 


33 


23 
(తయో వంరతితయా2_ధ్యాయః 


స్వేదాథ్యాయః 


అథాత; 'స్వేదాధ్యాయం వ్యాఖ్యాస్యామ: niu 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 
దాధ్యాయ వ్యాఖ్యానము గావించెదమని కశ్యపుడు చెప్పెను. 

సమ్యక్‌ స్నిగ్ద్సస్య భగవన్‌ కథం స్వేదం ప్రయోజయేత్‌ | 

అనత్యయం భిషగ్వాలే (ద్రవ్యం స్వేదోపగం చకిమ్‌॥3॥ 

మందాతిసమ్యక్‌ స్పిన్నానాం బాలానాం లక్షణం చ కిమ్‌ । 

కః స్వేద్యో నచకః స్వేద్య ఇత్యుక్తః ప్రాహ కశ్వపః ॥ 4 ॥ 

శుణు స్వేదవిధిం కృత్స్నం వృద్ద జీవక! తత్త్వతః । 

యథా బాలే ప్రయోక్తవ్య:ః ప్రయుక్తశ్చు యథా హితః ॥ 5 ॥ 

బా భగవన్‌ ! సమ్యక్‌ స్నీగ్ద వ్యక్తికి ఏవిధముగా స్వేదనము చేయవలెను? 
లురలో ఏ స్వేదోపగ ద్రవ్యములు స్వస్థత చేకూర్చును? మందస్విన్న అస్విన్న 
సిన్న బాలకుల లఅలక్షణములేమి? స్వేదన యోగ్యులు అయోగ్యులెవరు? అని 
$ జీవకుడు (ప్రశ్నించగా కశ్యపుడు హే వృద్ద జీవకా! స్వేదన విధిని (శ్రద్దగా 
)ము. ఏ బాలుడికి స్వేదనము చేయించవలెను. అది హీతకరమైనదగును. 


ఏ4 సూ (తస్హానం 


స్రాత్యశూలకా ఠిన్యవిబన్హానాహవా (గ్గహ్లాః | 
హృల్దాసారుచ్యలసకశీతాసహనవేపనైః ॥ 6 ॥ 
(ఇతి తాడపత్రపుస్తకే 38 తమం పత్రమ్‌) 

వాతక్తోవక్మోద్భవం దృష్ట్వా పృథగ్వా స్వేద ఇష్యతే | 

వాతే స్న్నగ్తః కఫే రూవ్షో ద్వయోః సాధారణో మతః ॥7 ॥ 

స్తెమిత్య, శూల, కఠినతా, మలబంధ, ఆనాహ, వాక్‌ నిగ్రహము 
హృల్లాసము, అరుచి, అలసకము, శీతాసహనము కంపనము మొదలగు 
లక్షణములను జూచి వాతశ్లేష్మ లేక వాత, శ్లేష్మ లలో స్వేదనము చేయవలెను. 
వాత (ప్రధానములో స్నీగ్రము, కఫ ప్రధానములో రూక్షము వీటి సంయోగములలో 
స్పిగ్ర, రూక్షములు కలిసి, సాధారణస్వేదనము చేయవలెను. 

బాలానాం కృశమధ్యానాం స్వేద ఆవస్టికో హితః | 

నీతవ్యాధిశరీరాణాం బాలానాం చ విశేషతః ॥ 8 ॥ 

కృళులు, మధ్యబల బాలురుకు అవస్టిక స్వేదము చేయవలెను. అనగా 
శీత వ్యాధి శరీర బలం అనుసరించి చేయవలెను. 

వృషణ? హృదయం చక్షుర్మ్యుదు వా స్వేదయేన్న వా । 

శేవోవంక్షణసంధీంస్తు మధ్యమం శేష మిష్టతః ॥ 9 ॥ 

అండకోశము, హృదయము, నేత్రములందు స్వేదనము చేయకూడదు. 
ఒక వెళ చేసినచో మృదుస్వేదనం చేయవలెను. జననేంద్రియములు, వంక్షణ, 
మరియు మధ్యమ స్వేదనము చేయవలెను. మిగిలిన భాగములందు యధెష్టముగా 
చేయవలెను. 

కుముదోత్పలపద్మానాం పతైరాచ్చాద్య లోచనే | 

వాససా వా£_థ శ్లక్షన బాలే స్వేదం ప్రయాజయేత్‌ ॥ 10 ॥ 

ముక్తావలీచం ద్రకాన్త నీతామ్చుకరభాజనైః | 

స్తు ఎేదభీక్షం హృదయం బాలస్య 'స్వేదకర్మణి nil nun 

సర్వ శరీరం స్వేదనం చేయునపుడు నేత్ర హృదయంములనం 
రక్షీంచవలెను. అందుకు కుముద, ఉత్పల, కమల పత్రములు లేక మృదువైన 


స్వేదాధ్యాయము 35 


వస్త్రమును నేత్రములపై కప్పి స్వేదనం చేయవలెను. స్వేదనము చేయునపుడు 
ముత్యముల మాలను, చంద్రకాంత మణి లేక నీటితో నిండిన పత్రములను 
హృదయంపై నిరంతరము స్పర్శించు చుండవలెను. 

కర్ఫూరచూూరనూస్యేన ధారయేత్‌ స్విద్యతః సుఖమ్‌ । 

ఫలామ్సయుక్తం ఖణ్ణం వా వుద్వికాం వా సశర్కరామ్‌ r12 ॥ 

సుఖపూర్వక స్వెదనం కొరకు ముఖం నందు కర్ఫూరమును 
ఉంచుకొనవలెను. లేక ఖండయుక్తి ఆమవేతసము లేక ఆమ్హరస ఫలములు లేక 
వమృద్వీకము శర్కరతో కలిపి ధారణము చేయవలెను. 

నీతగౌరవవిష్టమశూలాదీనాం నివర్తనే | 

తద్విపర్యయభావే చ స్వేదం (ప్రాజ్ఞో నివర్తయేత్‌ ॥ 13 ॥ 

శీతము, గౌరవము, విష్టంభ శూలాదులు శమనము పొందినపుడు 
మరియు ఎటికి విపరీత భావములు ఉత్పన్నము అయినపుడు బుద్దిమంతుడు 
అయిన వాడు స్వేదమును నిలిపివేయవలెను. 

విషాదమూర్చా తృడ్‌దాహపిత్తకోపారతి భ్రమా: | 

స్వరాజ్య హానిర్రైహ్వల్యమతిస్విన్నస్య లక్షణమ్‌ ॥ 14 ॥ 

విషాదము, మూర్చ, దాహము, తృష్ణ, పిత్త (ప్రకోపము, అరతి, 
స్వరహాని, అంగదుర్భలత, వ్యాకులత ఇవి అతిస్విన్న లక్షణములు. 

తచ్చికిత్సాం ప్రయుజ్ఞేత యథా వైసర్సిణాం తథా | 

రాగవ్రణవిసంజ్ఞాభిః కృచ్చసాధ్యం తమాదిశేత్‌ ॥ 15 ॥ 

అతిస్విన్నము నందు విసర్ప రోగ చికిత్స చేయవలెను. రాగవ్రణ సంజ్ఞా 
లక్షణములు ఉన్నచో కృచ్చ సాధ్యముగా తెలిసికొనవలెను. 

వాతన్యా ప్రగుణత్వం చ గురుత్వం స్తబ్రగాత్రతా | 

మందస్విన్నే నచ గానిస్త్రష్టాదీనాం చ విభ్రమః ॥ 16 ॥ 

తత్ర స్వేదం ప్రయుజ్జీత భిషగ్సూయో విచారయన్‌ | 

బలకాలవయోదోషాన్‌ పథ్యచేష్టాశన స్టితీః 117 


36 సూ (ఆ 
స్వేద మాత్ర స్వల్పమయినపుడు వాయు అను లోమము చౌ 
శరీరము నందు గురుత్వము స్తబ్దత గ్లాని త్నష్ణ శాంతి నొందవు. ఇట్టి అవ 
బల కాల వయస్సు దోషానుసారముగా భోజనం పథ్య విచారణము చేసి 
'స్వేదనం చేయవలెను. 

స్వేదాభినందితా సౌఖ్యం మృదుతా రోగదేహయోః । 

కాలే విస్పష్టిః కుత్తుష్ణా సమ్యక్‌ స్విన్నస్య లక్షణమ్‌ ॥ 18 ॥ 
సమ్యక్‌ స్విన్న లక్షణములు:- ప్రసన్నత, సుఖప్రాప్తి, రోగమృదుత్వం 
మృదుత్వం, మలమూా(తాది వేగములు యధా సమయమున (ప్రవృత్తి నాంటద 
ఆకలి, తృష్ణ కలుగుట. 

పిత్తాత్మా పిత్తరోగీ చ గర్భిణీ మధుమేహినః । 

కుత్తృష్ణాశోషరోషారాః కామల్యుదరివిక్షతాః ॥ 19 ॥ 

కార్భ్యమద్యవిషార్తాశు భృశాగ్నితిమిరస్పతాః । 

(భష్టభగ్నవిదగ్డాజ్ఞా న స్వేద్యాస్తే కథంచన ॥ 20 ॥ 
స్వేద నిషిడ్డులు :- పిత్త (ప్రకృతి, పిత్తరోగి, గర్భిణీ, మధుమేహి, క్లుత్‌, € 
శోష రోపషపీడితులు, కామిల, ఉదర రోగి, క్షతగాత్రుడు, కృశ మద్యము, విః= 
సేవించనవారు, తీవ్ర జఠరాగ్ని, తిమిర రోగి, అతిసార, గుద (భ్రంశ, 
భగ్నములు, విదగ్దాంగము నందు స్వేదము చేయకూడదు. 

స్వరభేద ప్రతిశ్యాయగల (గ్రహశిరోరుజి | 

మన్యాక్షర్దశిరశ్ళూలే గౌరవే శ్వాసకాసయోః ॥ 21 ॥ 

కుక్షిపార్భ్వకటిప్పుష్టవిడగ్రహే మూత్రయక్ష్ముణీ । 

శుక్రాఘాతే పక్షవధే కోష్టానాహవిబంధయోః ॥ 22 ॥ 

వినామార్తిత జృంభాసు హనుమన్యాశిరో [గ్రహే | 

అంగమర్తే మహత్త్వే చ వేపథా వాతకళ్ఞికే 1231 

నీతశోథామఖల్వీషు పాణిపాదాజమారుతే । 

ఆయామాకేపశూలాదౌ స్వేదః పథ్యతమో నృణామ్‌ ॥ 24 ॥ 


స్వాదాధ్యాయము 37 


స్వేద యోగ్యులు - స్వరభేదము, (ప్రతిశ్యాయ, గలగ్రహ, శిరోరోగం మన్యాశూల, 
క్షర్ణకూల, శిరళ్ళూల, గౌరవం, శ్వాస, కాస, కుక్షి గ్రహ, పార్శహ(గ్రహ, కటిగ్రహ, 
పుప్ర([గ్రహ, విడ్‌గ్రహ, మూత్రరోగ, యక్క శుక్రాఘాత, పకాఘాత, అనాహ, 
విబంధ, వినామ, అద్రిత, జృంభ, హను[గ్రహ, మన్యాగ్రహ, శిరోగ్రహ, అంగమర్హ, 
మహత్వ (అండవృద్ది) వేపథు, వాతకంటక ఖల్వీ, వాత పీడిత అంగములు 
యందు, ఆయామము, ఆక్షేపకము, శూలలో స్వేదము అత్యంత హితకరం- 

జన్మగప్రభృతి బాలానాం స్వేదమష్టవిధం భిషక్‌ | 

ప్రయుజ్జీత యథాకాలం రోగదేహవ్యపేక్షయా 1125 ॥ 

జన్మించినది మొదలు బాలురలో రోగ కాల, శరీరాలను అనుసరించి 
8 విధముల స్వేదనం చెప్పుబడింది. 

హస్తస్వేదః ప్రదేహశ్చ నాడీ ప్రస్తరసంకరాః | 

ఉపనాహో2_వగాహశ్ళు పరిషేకస్తథావ_ష్టమః ॥ 26 ॥ 


అష్టవిధ స్వేదములు:- 1. హస్త స్వేదము 2. ప్రదేహము 
3. నాడీ స్వేదము 4. (ప్రస్తర స్వేదము 5. సంకరస్వేదము 
6. ఉపనాహము 7. అవగాహము 8. పరిషేకం 


జాతస్య చతురో మాసాన్‌ హస్తస్వేదమ్‌ ప్రయోజయేత్‌ । 

అ(ప్రమాది నివాతస్థో విధూమాగ్నూ $ష్మ్కణా శనైః ॥ 27 ॥ 
హస్తస్వేద విధానము :- జన్మము మొదలుకొని నాలుగు మాసముల వరకు 
(ప్రమాద రహితమైన నివాత స్టలములో ధూమరహిత అగ్ని యొక్క ఉష్ణము 
ద్వార మెల్త మెల్లగా హస్తస్వేదము చేయవలెను. 

నివర్తమానే బాలస్య సౌకుమార్యే యథాక్రమమ్‌ । 

(ప్రవర్హమానే కాఠిన్యే తేషాం స్వేదం ప్రవర్టయేత్‌ ॥ 28 ॥ 

క్రమంగా బాలునికి సుకుమారత్వం తొలగి, కాఠిన్యం వస్తూన్నపుడు 
స్వేదనం కూడా పెంచవలెను. 

సంతి చాప్యపరే బాలాః సుకుమారాః సదాసుఖాః | 

ఘృతజ్షీరాశినః కల్యా ఈశ్వరాణాం మహాత్మనామ్‌ 1129 i 


38 సూ(త్రజ్ఞానం 


కొందరు బాలురు ఐశ్వర్యవంతులు మహాపురుషుల యొక్క సంతానం 
సుకుమారమై సుఖముగా ఉందురు. వాళ్ళకు తగినమా[త్రలో ఘృతం, పాలు 
దొరుకును కావున స్వస్టులుగా ఉందురు. 

మధ్యమా మధ్యమానాం చ దరిద్రాణాం చ దుఃఖినామ్‌ । 

నిషేకదేశసాత్మే ఫ్‌ చ తాన్‌ విద్యాత్‌ పణ్హితో భిషక్‌ ॥ 30 ! 


రెండవ బాలుడు మధ్యముడు అనబడును. మధ్యమ శ్రేణి, దరిద్రులు 
మరియు దుఃఖ పీడితులు వారందు మధ్యమ బాలురు అనబడుదురు. కావున 
వివేకవంతుడైన వైద్యుడు బాలుని యొక్క పుట్టుక, దేశం సాత్మ్యం 
తెలుసుకొనవలెను. 

అనిశేషేణ బాధన్తే సర్వే సర్వాన్నరాన్‌ గదాః । 

విశేషస్తు మహాన్‌ దృష్టే దక్షిణాహారభేషజే ॥ 31 ॥ 

అన్ని విధాలైన వ్యాధులు రోగులందరిని భేదభావం లేకుండా కష్టం 
కలిగించును. భేదము కేవలము ఆహార జాొషధములందు మాత్రమే ఉండును. 

దేశకాలవయోమా త్రాసర్వరుగ్గురులాఘవైః | 

స్వేదో౭._తిరికో హోనో హా హన్వాద్ధాలం యథా విషమ్‌ ॥ 32 ॥ 

దేశ కాల అవస్థ మాత్ర సమస్త రోగముల యందు గురుత్వ, లఘుత్వ 
దృష్టితో అతి స్వేదము, హీనస్వేదం విషతుల్యమై మరణం కలుగ చేయును. 

తస్మాదవేక్ష దేశాదీన్‌ కాఠిన్యం సుకుమారతామ్‌ । 

నిశో; స్వేదం ప్రయుజ్జీత యశో ధన్యార్దసిద్దయే 1133 ॥ 

కావున కీర్తి, ధనము కోరువారు దేశకాలావస్టలను అనుసరించి కాఠిన్యం 
సుకుమారం దృష్టిలో ఉంచుకొని స్వేదనం చేయవలెను. 
2. ప్రదెహస్వేదార్టులు: - 

గలక్షర్దశిరోమన్యాకర్ణాక్షిదిబుకోరసి | 

అభిష్యన్హాత్‌ సముచ్చూనె ప్రదెహస్వేద ఇష్యతే 1341 

గళకర్ణి, శిర, మన్య ,కర్ణ, నేత్ర, చుబుక, ఉరోగత రోగములు 
అభిబ్య్బందము వలన కలుగు శోథయందు (ప్రదేహ స్వేదము చేయవలెను. 


స్వేదాధ్యాయము 39 


ఏరణ్ణవృషశి గ్రూణాం త్వకిపతైః కల్కసాధితైః | 

సమూ [తబుక్క_ లవణ్రః ప్రదేహః స్యాత్‌ సుఖోష్మభిః 135i 

నీతీభూతం తు నిర్భృజ్య లేపయేదసరాపరనమ్‌ |! 

అనేకశస్తు విజ్ఞాయ స్వన్నం స్వేదం నివర్తయేత్‌ ॥ 36 ॥ 

ద్రవ్రైర్వాతకఫమ్మైశ్ర ప్రదేహః శి గ్రువద్దితః | 

అన్రైరసి కరిష్షైశ్సు గోఖరాశ్వవిబస్తజైః 137 1 
విధి:- ఏరండ, వృష శిగ్రు త్వక్‌ మరియు ఆకుల యొక్క కల్కంను గోమూత్రం 
బుక్క (హృదయ మాంసం) లేదా కిణ్వం మరియు సైంధవ లవణం కలిపి మెల్లగా 
వేడి చేసి ప్రదేహ (లేపనం) స్వేదము చేయవలెను. చల్లబడిన తర్వాత తిరిగి 
మరల వేడి లేపనం చేయవలెను. ఈ విధముగా స్విన్నుడైన తర్వాత స్వేదమును 
ఆపవలెను. ఇదే విధముగా మిగతా వాత, కఫ నాశక (ద్రవ్యములతో మరియు 
ఆవు, గాడిద, గుర్రం, గొ(రై, మేకల పురీషం ద్వారా (ప్రదేహం చేయవచ్చును. 


3. నాడీ స్వేద విధిః ;- 

వంశముజ్హునలాద్యైశ్లో యథాయోగం యథాసుఖమ్‌ | 

నాడీస్వేదం ప్రయుక్టోత నివాతే వస్త్రసంవృతమ్‌ ॥ 38 ॥ 

వెదురు, ముంజ నాళికల ద్వారా ఆవశ్యకతాను సారముగా వస్త్రమును 
కప్పి నివాతస్థానమున కూర్చోబెట్టి సుఖపూర్వకముగా నాడీస్వేదం చేయవలెను. 
4. ప్రస్తరస్వేద విధి :- 

ఉష్ణాన్‌ పులాకానాస్తీర్య పాయసం కృసరాది వా | 

వాససాన్తరితే బాలమభ్యక్తం శాయయేత్‌ సుఖమ్‌ ॥ 39 ॥ 

పఇ్యాజ్గులోరువూకార్కపైర్వా స్నేహితోస్తితైః । 

ప్రస్తర స్విదమిత్యాహురభీక్షపరివర్తినః ॥ 40 ॥ 

వేడిచేసిన పులాకా ( క్షుద్రధాన్యము) లేక తుశ, పాయసం కృశరము 
పరచి వాటిపై శ్వేత, రక్త ఏరండ, అర్క పత్రములకు స్నేహం పూసి, వేడిచేసి 


40 సూ(త్రగానం 


వాటిపై కప్పవలెను. దీనిపై స్నేహాభ్యక్తమైన బాలుని శయనింపచేసి వస్త్రముచే 
కప్పవలెను. ఇదే (ప్రస్తరస్వేదం. (ద్రవ్యములు ఎల్లపుడు మారుస్తూ ఉండవలెను. 
5. సంకర స్వేదవిధి :- 

పాయసైః కృశరైర్మాంసైరోదనై స్ర్రికరోర్యైః | 

ఉపెః సలవణస్పేహైరంబరాస్తరితైః సుఖైః ॥ 41 ॥ 

కిణ్వాతసీదధిక్షరసంయకై: పిజ్ణకెః కృతైః | 

స్టానస్వేదనమిచ్చంతి సజ్కరస్వేద ఉచ్యతే 142 ॥॥ 

లవణము స్నేహ యుక్త ఉష్ణం సుఖకరమైన పాయసం కృశరము 
మాంసోదనము మరియు మూడు రకముల కఠిన వస్తువులతో వస్త్రంపై పరిచి 
వాటిని కిణ్యము, అతసి, పెరుగు, పాలతో కలిపి పిండములు చేసి స్థానిక స్వేదనం 
చేయవలెను. దీనినే సంకరస్వేదము అందురు. 
6. ఉపనాహ స్వేదము: - 

కిణ్యాతసీదధిక్షీరలవణైః సామచిక్కణైః ! 

కుష్టాదిభిశ్చ సస్నేహైః ఉపనాహాః ప్రశస్యతే 143 1 

కిల, అతసి, దధి, జీర, సైంధవలవణం, కాంజికం మొ చిక్కని 
పదార్దములు మరియు తైలములు నీటితో తయారు చేయబడినది (ప్రశస్తమైన 
ఉపనాహము. 

ఖరాజావిబిడాలేన ద్వీపిసింహతరక్తుజైః | 


ర 


CE WONDERS ను పటటా 144 ॥ 
(ఇతి తాడప[త్రపుస్తకే 39 తమం పత్రమ్‌) 
గాడిద, గొ(రై, మేక, వనమార్థాలము, ఉంద్ర (పశుభేదము) చిరుతపులి 
సింహం, తరక్షు (ఎలుగుబంటి) విటి యొక్క మాంసములతో సిద్దమైన 
('ద్రవముతో అవగాహ స్వేదము చేయవలెను. 


41 


24 
చతుర్వ్పించతితమోా అ_భ్యాయుః 
ఉపకల్పనీయాధ్యాయః 


CT ఉం పటన ప్రోక్తం చికిత్సితమ్‌ । 

అతః పజ్బుజనాత్‌ కజ్పిత్సమ్యుక్‌ శుద్దం ప్రకాంక్షితమ్‌ । 

లఅఘుం విశదసర్వాంగం ప్రసన్నం ద్రియమిచ్చుకమ్‌ [| 

సుఖామ్బ్చుసిక్తసర్వాజమనులిప్పం విభూషితమ్‌ । 

కృతపూజానమస్కారం మనోజ్ఞాసనవేశ్మగమ్‌ ॥ 

పురాణరక్తశాలినాం మణ్ణపూర్యాం సుసాధితామ్‌ । 

యవాగూం (త్రిఃస్సతాముష్టాం దీపనీయోపసంస్క్రతామ్‌ ॥ 

భోజయేద్యుక్తలవణాం రూవాం యుకాశితో భవేత్‌ | 

భోజనేషు సుహృద్యేషు సుధౌతేష్వపరాహ్లికే ॥ 

సక్రమంగా శోధనానంతరం ఎవరైతే రుచి కలిగి ఉండునో సంశోధనంచే 
శరీర లఘుత్వం కలిగి సంపూర్జాంగములు నిర్మలమై ఇం[ద్రియములు ప్రసన్నములై 
సుఖోష్ట జలముచే సర్వాంగ స్నానం చేయబడినవాడై చందనాది లేపములతో 
శరీరమును ఆభూషణం చేసి, అలంకృతుడై దేవత, బ్రాహ్మణ వృద్దుల పూజా 


42 సూ(తనానం 
నమస్కారం చేసి సుందరమైన ఆసనమున అసీనుడై ఈ విధమైన పంచజన 
పురుషునికి పురాణ రక్తశాలితో చేయబడిన మూడు సార్టు సృతం చేయబడి 
దశ తరం (దవ్యవుులచే సంస్కరించి అవణయుక్తంగా రూక వురియు 
మండ (ప్రధాన మనసు కింపయిన యవాగును శుద్దమైన పాత్రలో ఉంచి అపరాహ్న 
కాలం నందు త్రాగించవలెను. 

శిరోలలాటహృద్‌ [గ్రీవావుషణే సొక్షశంఖకే | 

'స్వేద్చేత్‌ పీతమణ్ణస్య సమ్యక్‌ శుద్దం తమాదిశేత్‌ ॥ 

ఉద్గారవాతకర్మభ్యాం విశుద్దాభ్యాం దినే దినే । 

నిరుపద్రవపుష్టిభ్యాం సమ్యక్‌శుద్దం వినిర్రిశేత్‌ ॥ 
సమ్యక్‌ శోధిత లక్షణాలు :- మండపానా నంతరం శిరస్సు, లలాట హృదయం, 
(గీవ, అండకోశం నేత్రములు శంఖ (ప్రదేశములో స్వేదము కలిగి ప్రతిదినం 
ఉద్దారము మొ॥ వాతకర్మలు శుద్దమై ఉప(ద్రవ రహితమై శరీరపోషణ సరిగా 
జరిగినచో అది సమ్యక్‌ శోధనం అనబడును. 

సుఖోషితం జ్లీర్ణభక్తం ద్వితీయే2_హని భోజయేత్‌ । 

యవాగూం తు తృతీయే౭_హ్ని దద్యాదస్కై విలేపికామ్‌ ॥ 

దీసనోదక సంసిద్దాం రూక్షాముష్టాం ససైంధనామ్‌ । 

చతుర్దే ముద్గమణ్ణః స్యాదోదనశ్చు సుసాధితః ॥ 

పురాణరక్తశాలీనాం భృష్టానాం వా కృశాత్మనః । 

నిస్తుషాణాం చ ముద్దానాం మణ్ణః స్యాదుక్తవేషణః 1 

ఈషత్త్సలాముః కర్తవ్యో ముద్గమణ్లో౭_హ్ని పళ్టుమే । 

ఈషత్స్నేహ: కృతః షక్కే సప్తమే చ విధీయతే ॥ 

జాబ్లలానాం రసం సిద్దం తనుకం మాంసవర్షితమ్‌ 

దినే2_ష్షమే£౬_థ నవమి దద్యాత్‌ 'స్నేహాల్పసంస్కృ్రతమ్‌ i 

దశమైకాదశే చాహ్ని లవణస్నేహసంస్కృతః | 

ఫలామ్హసిద్దా యుకోష్లః శస్యతే రసకౌదనః ॥ 


ఉపకల్ప నియాధ్యాయము 43 


ఉష్టోదకానుపానౌ తు న్యాతాం వాత కఫాత్యకొ । 

తత ఉత్తరకాలం తు భోజ్యసంసర్ల ఇష్యతే Il 

ఏషాం మణ్యాదిసంసరో సర్వవ్యాధి క్రియోపగః । 

ఏనం వ్యభిచరన్మోహద్దారుణాల్లభతే గదాన్‌ ॥ 
సంసర్హన క్రమము :- సుఖపూర్వకముగా ఎవరయితే రాత్రులందు శయనించి 
అంతకుముందు భుజించిన అహారం జీర్ణమైన వానికి రెండవ రోజు కేవలం యవాగు 
భోజనం చేయవలెను. మూడవ రోజు దీపనీయ (ద్రవ్యములతో సిద్దం చేయబడిన 
రూక్ష ఉష్ణ సైంధవ యుక్త విలేపిని ఇవ్వవలెను. 4వ రోజున కృళ శరీరం కలవానికి 
ముద్గ మండ మరియు ఓదనమును ఇవ్వాలి. మండము పురాణరక్తశా లి మరియు 
వేయించ బడిన పెసలతో చేయవలెను. 5వ దినమున ఇదే ముద్గ మండంలో కొంచెం 
ఫలామ్హము వేసి పుల్లగా చేసి ఇవ్వవలెను. 6,7 రోజులలో అదే ముద్గ మండంలో 
స్నేహం కలిపి ఇవ్వవలెను. 8 వ దినం నందు జాంగల మాంసరసం పలుచగ చేసి 
ఇవ్వవలెను. 9 వ రోజు కొంచెం స్నేహం కలిపి ఇవ్వవలెను. 10,11 రోజులలో 
లవణ, స్నేహములచే సంస్కరించి కొంచెం ఫలామ్టుం కలిపి ఉప్ప మాంసరసముతో 
ఓదనమును ఇవ్వాలి. వాత, కఫ రోగులందు ఉప్ణోదకము అనుపానంగా ఇవ్వవలెను. 
ఆ తర్వాత సామాన్య భోజనమును ఇవ్వవచ్చును. ఈ సంసర్హన (క్రమము అన్ని 
రోగములందు పాటించాలి. ఉల్లంఘించినవో భయంకరమైన ఉప(దవములు 
కలుగును. 

జ్వరామకామలావాలపుకృద్ద కుష్టగలామయాః । 

హిక్కాతిసారశ్వయథుకాసాద్యా వ్యభిచారజాః ॥ 

శూలాతిసరౌ శుద్దస్య శీతపానాన్న సేవనాత్‌ । 

శోథోదరజ్వరా ఆమ్రభృశస్పేహాదివాశయాత్‌ ॥ 
సంసర్హనక్రమం పాటించనిచో కలుగు ఉపద్రవములు: - 

జ్వరము, ఆవుదోషము, కావుల, పాండు, కర్ణ్లరోగము, కుష్ట్ర 
గళరోగము, హిక్క, అతిసార, శోథ, కాస, మొదలగునవి కలుగును. శో ధిత వ్యక్తికి 
శీతల జలాన్నపానముచే శూల, అతిసారం కలుగును. ఆమ్హ అధిక స్నేహము, 
దివాస్వుప్నం వలన శోథ ఉదర రోగము, జ్వరము కలుగును. 


44. సూ(త్రస్థానం 


సమ్యక్‌ జీర్ణ లక్షణములు :- 
కాంజా బుభుజా వైశద్యం లఘుతా స్ట్రరతా సుఖమ్‌ । 
స్వష్టవృత్తానువృత్తిశ్చ సమ్యక్‌ జీర్ణాన్నలక్షణమ్‌ ॥ 
భోజనం నందు ఇచ్చ, అకలి కలుగుట, శరీర విశ దత్వము, లఘుత్వం, 
ప్రరత్వం కలిగి స్వస్టుడై స్వస్థమైన శరీర[క్రియలు కలిగి ఉండుట. 
అజ్లీర్ణ లక్షణములు :- 
విషాదో గౌరవం తం ద్రీ శ్లేష్మసీకారతి([భమాః | 
స్వస్టవృతోపరోధశ్చ తదజ్లీర్ణస్య లక్షణమ్‌ ॥ 
విషాదం: గురుత్వము, తంద్ర, కఫ వృద్ది, అరతి, (భమ, స్వస్ట వృత్త 
పాలనం చేయక పోవుట. 
అజ్లీర్ణ భేదములు :- 
ఆమం విదం సక్తేష్మ రసశేషం తథైవ చ | 
చతుర్విధమజ్లీర్ణం తు తస్య వక్ష్యామి లక్షణమ్‌ ॥ 
1. ఆమాజ్లీర్ణం 2. విదూ జ్లీర్ణం 
3. శ్లేష్మా జీర్ణం 4. రసకేషాజ్లీర్ణం 
ఇపుడు వాటి లక్షణములు చెప్తుబడును. 
1. ఆమాజ్లీర్ణ లక్షణములు : - రోగికి ఇపుడే భోజనం చేసినట్టుగా అనిపించును. 
యథాభుక్తం భవేదామే, ధూమోద్దారౌ విదాహిని । 
స్లోష్మణి గురుత్వం తు, రసశేషే తు హృద్రవః ॥ 
2. వద్దూ జ్లీర్ణములో :- ముఖం నుండి ధూమం వెలువడును. త్రేన్పులు వచ్చును. 
3. శ్రేష్మాజ్బీర్ణములో గురుత్వం కలుగును. 
4. రసషాజ్మీర్షములో హృద్రవం కలుగును. 
అజ్లీర్ణ సామాన్య లక్షణములు :- 
తం ద్రీశూలారతిగ్లానితృడ్విదాహారుచి (భమాః | 
అజమవ్రజ్వరానాహా; సర్వష్వప్యల్పశో గదా? ॥ 
సర్వ్యైరపాధ్యతో త్కృసష్టైః (క్రమశో యాప్యసాధ్యతే । 
సాధ్యానాం సాధనం యత్తు తన్మే ప్రవదతః శ్ర౭ు ॥ 


ఉపకల్పనీయాధ్యాయము 45 


ఆమస్యోద్దరణం పథ్యం, విదగ్రే ప్రావుతః స్వపేత్‌ | 

స్తోష్మణి భవేత్‌ స్వేదః, పరిశోష్యో రసాధికే ॥ 

తం(ద, శూల, అరతి, గాని, త్నషప్ణ్ల విదాహ, అరుచి, (భ్రమ, అంగమంర్ర, 
జర, ఆనాహా, మొ॥ లక్షణములు ఉండును. ఈ లక్షణములు (పబలమైనపుడు 
అసాధ్యం అగును. అల్ప లక్షణములు ఉన్నచో రోగము (క్రమముగా యాప్య లేక 
సాధ్యమగును. సాధ్య రోగ చికిత్స చెప్పబడును. 

అమాజీరములో లంఘనం ద్వార ఆమపాచనం చేయాలి. 'విదగ్దా 
బ్లీర్ణంలో వస్త్రం కప్పుకొని నిద్రించవలెను. శ్రమ్మెజ్ళీరంలో స్వేదనం, గసకేషాజ్లీర్ణంలో 
శోషణా చేయవలెను. 

యదుక్తం పథ్యమశనం తదేవైతేషు శస్వతే | 

దీర్భకాలౌషధానాం తు ముధ్గమలణ్ణః సదాడిమః ॥ 

సస్నేహలవణవ్యోషః "పీయో మాంసరసో2_ పి వా । 

బాలమూలకయూసో వా హితః శాలోదనస్తథా ॥ 

చికిత్సితం పబ్బుజనాన్‌ రాజ్ఞో రాజోపమస్యవా। 

ధనినాం నిద్దనానాం వా యథార్హముపకల్పయేత్‌ ॥ 

ద్లీర్ణకాల అజ్లీర్ణంలో జొషధ దాడిమ సహిత, ముద్గమండం *స్నహ, లవణ 
యుక్త (తికటు యుక్త మాంసరసము అపక్స్వ మూలకయూషవము, రక్తశాలి 
ఓదనము హితకరము. 

ఈ విధముగా రాజులు, రాజసదృశులు, ధనికులు నిర్హనులకు (కమముగా 
సంశో ధనం చేయవలెను. 

బలఘ్నం దోషశమనం బలవ్యుసుఖావహం | 

సమ్యక్‌ సంశోధనం కృత్వా ద్వీర్షమాయురవాప్పుతే ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 

బలమును నశింప చేయు బలవ్షర్ధ సుఖములను వృద్ది చేయు 'సంశో ధనం 
యధావిధిగా చేసినచో దిర్జాయువు (ప్రాప్తించును. 

ఇత్యుపకల్పనీయో౬_ధ్యాయశ్ళతుర్వింశతితమ: ॥ 24 ॥ 


సూ(త్రజ్ఞానం 


25 
పఖ్బువింశతితమో౬_ధ్యాయః 
వేదనాధ్యాయః 


అథాతో వేదానాధ్యాయం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు వేదనాధ్యాయము వ్యాఖ్యానించెదనని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

ఉపాస్యమానమృషిభిః కశ్యపం నృద్దజీవకః | 

చోదితో దారువాహేన వేదనార్దే£భ్యచోదయత్‌ ॥ 3 ॥ 

బాలకానామవచసాం వివిధా దేహ వేదనాః | 

'ప్రాదుర్వూతాః కథం వైద్యో జానీయాల్రక్షణార్ధ్హతః ॥ 4 ॥ 

బుషుల ద్వారా ఉపాసన చేస్తూ (భముణం చెస్తున్న కళ్యపునకు 
దారువాహనుడి ద్వారా 'ప్రేరితం అయిన వృద్ద జీవకుడు వేదనాసంబంధమైన 
ఉపదేశములకు (ప్రార్ధించును. భగవాన్‌! మాట్లాడలేని బాలురకు ఉత్పన్నం అయిన 
వివిధ వెదనలు వైద్యుడు లక్షణముల ద్వారా ఎలా తెలిసికొనవలెను? 

ఇతి పృష్టో మహాభాగః కశ్యపో లోకవృద్దపః | 

(ప్రోవాచ వేదనాస్తస్క్మై కారణైర్సాలదేహజాః ॥ 5 ॥ 


వృద్ద కాశ్యపుడు వేరు వేరు కారణముల వలన బాలురలో కలుగు 
వేదనములు ఉపదేశించెను. 


వేదనాధ్యాయము 47 


1. శిరః శూబ - 
భృశం శిరః స్తందయతి నిమీలయతి చక్షుషీ | 
అవకూజత్యరతిమూనస్వప్షశ్చొ శనిరోరుజీ ॥ 6 ॥ 
శిరస్సును ఎక్కువగా కదిలించుట, కళ్ళుమూయుట, రాత్రులందు 
అరచుట, అరతి, నిద్రానాశము కలుగును. 
స క్షర్ణవేదనం ఫలా 
కర్ణా స్పృశతి హస్తాభ్యాం శిరో (భనుయతే భృశమ్‌ । 
అరత్యరోచకాస్వస్పైర్దానీయాత్‌ క్షర్ణవేదనామ్‌ 17 I 
చెవులను స్త్ప్రుశించుట, శిరస్సును కదిలించుటు, గ్లాని, అరుచి, 
ని(దానాశము. 
3. ముఖరోగము వ్‌ ఆ 
లాలా స్రవణమత్యర్దం స్తనద్వేషారతివ్యథాః | 
పీతముద్గిరతి క్షీరం నాసాశ్వాసీ ముఖామయే ॥ 8 ॥ 
అధిక లాలాస్రావము, స్తనద్వేషము, గ్లాని, వ్యథ తాగిన పాలు వెళ్ళ 
గక్కుట, ముక్కునుండి శ్వాసతీసికొనుట. 
4. కంఠవేదన :- 
పీతముద్గిరతి స్తన్యం విషం భిశ్లేష్మసీవనమ్‌ । 
ఈష రో2_రుచిర్‌ గానిః కంఠవేదనయా౭2._ర్దితే n9 nn 
(త్రాగిన పాలు వెళ్ళగక్కుటు, శ్లేష్మ వద్దక పదార్రములను సేవించుట, 
విష్టంభము అగుట, మందజ్వరము, అరుచి, గ్లాని కలుగును. 
5. అధి జిహ్వికా రోగము: - 
లాలాస్రావో౭_రుచిర్‌గ్లానిః కపోలే శ్వయథుర్‌వ్యథా । 
ముఖస్య వివృతత్వం చ జానీయాదధి జిహ్వికామ్‌ ॥ 10 ॥ 
లాలా(స్రావము, అరుచి, గ్లాని, కపోలశోథ, ముఖము తెరుచుకొని 
ఊండుటు. 


సూ(తస్తాన 
48 సూ(త్రస్ఞానం 


6. గళ(గ్రహము :- 
జరారుచిముఖ స్రావా నిష్టనేచ్చ గల(గ్రహే | 
కణఖ్లాకే శ్వయధుః కండే జ్వ్యరారుచిశిరోరుజః nil 1 
జ్వరము, అరుచి, ముఖ(స్రావము, ఇవి గళగ్రహ లక్షణములు. 
7. కంఠశోథ - కండు, శోథ, అరుచి, జ్వరము, శిరళ్ళూల. 
8. జ్వరము - 
ముహుర్నమయతే౭_జ్లాని జృంభతే కాసతే ముహుః | 
ధాత్రీమాలీయతే2_కస్మాత్‌ స్తనం నాత్యభినందతి ॥ 12 ॥ 
ప్రప్రావోష్షత్వ వైవో) లలాటస్యాతితప్తతా । 
అరుచిః పాదయోః శైత్యం జ్వరే స్యుః పూర్వవేదనాః 113 | 
మాటిమాటికి అంగములను స్త్ప్రశించుటు, ఆవలింతలు వచ్చుటు, 
కాస, అకస్మాత్తుగా ధాత్రిని అలింగనం చేసికొనుటు, స్తనములందు ఇచ్చు లేకపోవుటు, 
లాలాస్రావము, శరీర ఉష్ణత్వం, వివరము, లలాటము నందు వేడిగా ఉండుట, 
అరుచి, పాదములు చల్లగా ఉండుట. 


9. అతిసారము :- 


దేహవైవర్ణ కమరతిర్ముఖగ్గానిరని ద్రతా । 
వాతకర్మనివృత్తిశ్చేత్యతిసారా (గవేదనాః nl4n 


శరీరం వివరం అగుట, అరతి, ముఖగ్దాని, నిద్రానాశము, వాతకర్మలు 
నివృత్తి అగులు. 
10. ఉదరశూల :- 

స్తనం వ్యుదస్యతే రౌతి చోతానశ్సావభజ్యతే | 

ఉదరస్తబ్దతా, శైత్యం ముఖస్వేదశ్చ శూలినః 11 15 ॥ 


స్తన పానం విడిచి పెట్టుట, రోదనం, వెల్రికల పరుండుటు, ఉదరస్తబ్రత, 
శైత్యం, ముఖ స్వేదము కలుగుట, 


వేదనాధ్యాయము 49 


£1. ఛర్తి ఏ- 
అనిమిత్తమభ్శిక్షం చ యస్యోద్దారః ప్రవర్తతే | 
నిద్రాజృంభాపరీతస్య ఛర్దిస్తస్వోపజాయతే ॥ 16 ॥ 
అకారణముగా భయపడుట, త్రేన్పులు వచ్చుట, నిద్ర, ఆవలింతలు వచ్చుట. 
1 2. శ్వాస: - 
నిష్ట్మనత్యురసా2_త్యుష్తం శ్వాసస్తస్వోపజాయతే । 
అకస్మాన్మారుతోద్దారః కృుశే హిక్కా ప్రవర్తతే ॥ 17 ॥ 
ఉరస్సు ఉషప్లముగా ఉండుట, శ్వాస కల్లును. 
1 3. పోక అకస్మాత్తుగా ఎనోన రావటం, కృశుడుగా ఉండటం. 
కే శీ. తృష్ట :- 
స్తనం పిబతి చాత్యర్టంనచ తృషితి రోదితి । 
శుమ్కాష్టతాలుస్తోయేప్పుర్దుర్చలస్తృష్ట్రయా£_ద్రితః ॥ 18 ॥ 
అత్యధిక స్తనపానం చెసినప్పటికి తృప్తి నొందకుండుటు, ఓష్టములు 
కాలువులు శుష్కించుటు, నిరు త్రాగుటకు ఇచ్చ ఉండుట. 
వ. ఆనాహము :- 
విశాలస్తబ్దనయనః పర్వభేదారత్తిక్షమీ । 
సంరుద్రమూత్రానిలవిట్‌ శిశురానాహ వేదనీ ॥ 19 ॥ 
కళ్ళు విశాలముగా చెసి, స్తబ్బుడై ఉండుట, పర్వభేదము, అరతి, క్షమ, 
౨అఆ, మూత్ర, వాయువులు ఆగిపోవుట. 
6. అపస్మారము :- 
అకస్మాదట్టహసనమపస్మారాయ కల్పతే । 
ప్రలాపారతివైచిత్యైరున్మాదం చోపలక్షయేత్‌ ॥ 20 ॥ 
ఆకస్మికముగా పెద్దగా నవ్వుట, (ప్రలాపము, అరతి, చిత్త(భమ కలుగుట. 
- మూత్రకృచ్రుము :- 
రోమహర్లో2_జ హర్షశ్చు మూత్రకాలే చ వేదనా । 
మూత్రక్ప గ్రే దశత్యోష్టా బస్తిం స్పుశతి పాణినా ॥ 21 ॥ 


50 సూ(త్రస్థానం 


రోమ హర్షము అంగహర్షము, మూత్ర త్యాగ సమయమున వేదన, ఓష్ట 
దంశము మరియు వస్తి (ప్రదేశమును చేతితో తాకులు. 
18. ప్రమేహ:- 

గౌరవం బద్దతా జాడ్యమకస్మాన్మూ[త్రనిర్లమః । 

కూ మక్షీకా[(కొంతం మూత్రం శ్వేతం ఘనం తథా ॥22 ॥ 

శరీరగురుత్వము, బద్దత, జడత్వము కల్లును. అకస్మాత్తుగా మూత్రము 
వెడలుట మరియు మూ(త్రముపై ఈగలు వాలి మూత్రము ఘనము శ్వేత రంగు 
కల్సి ఉండును. 
19%, అర్భరోగ ఫ్‌ 

బద్దపక్వపురషత్వం సరక్తం వా కృశాత్మనః | 

గుదనిప్పీడనం కణూం తోదం చార్భసి లక్షయేత్‌ ॥ 23 ॥ 

పక్వ పురీషము గట్టిగా బద్రమై రక్తముతో గూడి రావచ్చును. బాలుడు 
కృశుడై గుద భాగమున పీడ కండు తోద కల్లి ఉండును. 
20. అశ్మరి :- 

స శర్కరాతి మూత్రత్వం మూత్ర కాలే చ వేదనా | 

ప్రతతం రోదితి ఇామస్తం బ్రూయాదశ్మరీగదమ్‌ ॥ 24 ॥ 

మూత్రము శర్కరా యుక్తమై అధికముగా వెడలినచో మూ త్రత్యాగ 
సమయమున వేదన కల్గియుండుట ఎక్కుమూ రోదనులు దుర్భలమై యుండుట. 
21. విసర్పరోగము :- 

రక్త మండలకోత్పత్తిస్తుష్టా దాహో జ్వరో2_రతిః | 

స్వాదుశీతోపశాయిత్వం విసర్పస్యాగ్రవేదనాః ॥ 25 ॥ 

శరీరముపై రక్త మండలములు ఏర్పడుట, దాహము తృష్టా, జ్వరము 
అరతి, మధుర శీతల ద్రవ్యములందిచ్చ కల్లుట. 
22. వినూచిక :- 

దహ్యన్తేఐి_జాని సూచ్యంతే భజ్యన్తే నిష్టనత్యతి | 

విసూచికాయాం బాలానాం హృది శూలం చ వర్దతే ॥ 26 ॥ 


వేదనాధ్యాయము 51 


అంగదాహము, సూదులతో పొడిచినట్టుగా ఉండుట, శ్వాస కష్టముగా 
తీసుకొనుట. హృత్‌ శూల కల్లును. 
23. అలసక :-- 

శిరో న ధారయతి యో భిద్యతే జృంభతే ముహుః | 

స్తనం పిబతి నాత్యర్ధం [గ్రథితం చఛర్రయత్యపి 127 

నిషాదాధ్మానారుచిభిర్విద్యాదలసకం శిశోః | 

విసూచికాలసకయోర్హుర్‌ జ్ఞానే లక్షణొషదే ॥ 28 ॥ 

శిరస్సు నిలువ లేకపోవుట, శరీర భేదము, మాటి మాటికి ఆవలింతలు 
సరిగా స్తనవానము చేయక పోవుట, గగ్రథిత వమనము చేయుట. విషాదము, 
ఆధ్మానము, అరుచి కల్లుటు. 
24. చక్షురోగ :- 

దృష్టి వ్యాకులతా తోదశో థశూలా శ్రురక్తతాః | 

సుప్పస్య చోపలిప్వన్సే చక్షుషీ చక్షురామయే ॥ 29 | 

దృప్ట వ్యాకులత, తోద, శోథ, శూల, అ(శువులాధిక్యము, రక్త 
వర్థమగుట, ని(ద్రించుటచే రెండు కను రెప్పలు అతుక్కుని పోవుట. 
25, శుష్కకండు వ్‌ 

ఘర్షత్యజ్ఞాని శయనే రోదితీచ్చతి మర్రనమ్‌ । 

శుష్కకండ్వ౭._ర్దితం విద్యాత్తతశ్సా(ర్రా ప్రవర్తతే ॥ 30 ॥ 

రాత్రులందు ని(ద్రించునపుడు శరీర ఘర్షణము, రోదనము, మర్దనము 
చేయుట శుష్కకండు తర్వాత ఆర్ష కండు (ప్రారంభమగును. 
26. ఆబ్ర కండు :- 

సుఖాయతే మృద్యమానం మృద్యమానం చ శూయతే | 

శూనం (సవతి సస్యోఢామా(రాయాం శూలదాహవత్‌ ॥ 31 ॥ 

అంగములను రాయుట వలన సుఖానుభూతి కల్గుట, తద్వారా అది 
ఎక్కువగును మరియు అందునుండి (స్రావము బయలుదేరును. ఇందు శూల 
దాహము లెక్కువగా నుండును. 


52 సూత్రస్థానం 


27. ఆమదోషము: - 

స్తమిత్యమరుచిర్నిద్రా గాత్రసాబ్టు కతా౭_రతిః | 

రమణాశనశయ్యాదీన్‌ ధాత్రీం చ ద్వేష్టి నిత్యశః ॥ 32 ॥ 

అన్నాతః న్నాతరూపశ్చు స్నాతశ్చాస్నాతదర్శనః | 

ఆమస్వైతాని రూపాణి విద్యాద్వైద్యో భవిష్యతః ॥ 33 ॥ 

స్తెమిత్యము (శరీరము బంకగా నుండుట), అరుచి, నిద్రా, శరీర 
వొండుత్వము, అరతి, ఆడుకొనుట నిద్రించుట, భోజనము చేయుట ధాత్రి 
యందు ద్వేషము, కల్లును. స్నానము చేయనిచో చేసినట్టుగాను, చేసినచో 
చేయనట్టుగా కనపడుట. 
28. పాండు :- 

నాభ్యాం సమన్తతః శోథః శ్వేతాక్షి నఖవక్రతా | 

పాజ్టురోగే2_న్నిసాదళ్ళ శ్యయధథుశాకీకాటయోః ॥ 34 ॥ 

నాభి చుట్టు వాపు, నేత్రములు తెల్లగా నగుట, గోళ్లు వంకరగుట, 
అగ్నిమాంద్యము, అక్షి కూటములందు శోథకల్లును. 
29. కామల :- 

పేతచక్షుర్నఖ ముఖ విణ్మూత్రః కామలాద్రితః | 

ఉభయం[త్ర నిరుత్సాహో నష్టాగ్నిరుధిరస్సృహః 135 ॥ 

నేత్ర నఖ, ముఖ, మల మూ(త్రములు పసుపు పచ్చగానగుట, పాండు 
కామలా రోగములందు నిరుత్సాహము కల్గును అగ్నిమాంద్యము, రక్తము యొక్క 
వ్యద్ధము తగ్గును. 
30. మదాత్యయము :- 

మూర్చా ప్రజాగరచ్చర్రిధా త్రీద్వేషారతి భమై: | 

వి త్రాసోడద్వెగతృష్టాభిర్విద్యాద్చాలే మదాత్యయమ్‌ ॥ 36 ॥ 


మూర్చ జాగరణము, వమనము, ధాత్రీ ద్వేషము, అరతి, (భమ, 
ఎత్రాసము, ఉద్వేగము తృష్ణ కల్లును. 


వేదనాధ్యాయము 53 


31. పీనసము:; - 

ముహుర్ముఖేనోచ్చ స్రసితి పీత్వా పీత్వా స్తనం తుయుః | 

(సవతో నాసికే చాస్య లలాటం చాభితప్యతే 137 ॥ 

స్రోతాంస్య భిక్షం స్ప్రశతి పీనసే క్షాతి కాసతే | 

ఉరోఘాతే తథైవ స్యాన్నిష్తనత్యురసా2_ధికమ్‌ ॥ 38 ॥ 

స్తనము పానము చేయునపుడు పలుసార్లు ముఖము నుండి శ్వాస 
తీసుకొనుట నాసిక (స్రావము కల్లియుండుట, లలాటభాగము వేడిగా నుండుట 
(సోతస్సులను సృర్శించుట, తుమ్ములు దగ్గువచ్చుట. 
32. ఉరోఘాతము :- పీనస వ్యాధి లక్షణములతో పాటు ఉరస్సు నుండి మిక్కిలి 
ఉన్ల శాస వెడలును. 
33. జంతుదంశము :- 

స్వష్టవృత్తపరో బాలో న శేతే తు యదా నిశి | 

రక్తబిందుచితాజ్లశ్ళు విద్యాత్తం జంతుకాదితమ్‌ ॥ 39 ॥ 

స్వస్థుడైన బాలుడు రాత్రులందు ని(ద్రించకపోవుట శరీరముపై రక్త వర్గపు 
బిందువులుండినచో జంతుదంశముగా గుర్తించవలెను. 
34. (గహరోగములు వలా 

యదా తు లలితా ధాత్రీ సుఖినీ సర్వభోగినీ | 

పశ్యత్యభ్మిక్షం దుఃస్వప్నం స్వయం క్షీరం ప్రవర్తతే ॥ 40 ॥ 

బాలో వి(ఇ_పు) స్మరతే చాస్యాః సహసా2_జ్కాత్‌ పతత్యపి । 

అసజ్ఞనేన సంసర్గం యాతి సంభోజనం తధా 141 ॥ 

మృతాపత్యావకీణీభిః పరవృద్ద్యసహిష్టుభిః । 

అమజ్ఞలాని ఘోరాణి పశ్యత్యాచరతే2_పి చ ॥ 42 ॥ 

సేవతే విపరీతాని వముత్యుం చోదయతే శిశోః । 

సుస్తే శిశౌ నిలీయంతే పక్షిణో దారుభోదయాః ॥ 43 ॥ 


54. స్‌ో (తన్హైనం 


విడాలో లంఘయత్వేనం పరధూమం చ జి'ఘ్రతి | 
పరావతారణబలిం (పేక్షతే లజ్ఞయత్యప 144 ॥| 


దుర్గంధదేహన[క్రత్వం నాసికాగ్రే నులోద్భవః । 
అహృద్యరక్తమాల్యానాం మాతాపుత్రనిషే షేవణమ్‌ ॥ 45 ॥ 


భస్మాజ్ఞారతుషాదీనామధిరోహణసేవనమ్‌ । 

రోదిత్యకస్మాత్రసతి ఛాయా శీల నిపర్వయః ॥ 46 i 

అల్పాశితో౬_తివిళ్మూత్రస్త్రవిణ్మూత్రో విపర్యయే | 

భవిష్యతాం నిమితాని (గ్రహాణాం వేదనాశ్ళు తాః ॥ 47 ॥ 

న యః శిరో ధారయతి క్షిపన్త్యజ్ఞాని దుర్చలః । 

శ్వాసాధ్మానపరీతాభ్యామన్తవవోపలక్ష్యుతే 148 1 

(ఇతి తాడప[త్రపుస్తకే 42 తమం పత్రమ్‌) 

వినోద్యమానో బహుధా వినోదం నాభినన్తతి | 

తృట్‌ప్రమీలకని ద్రార్తః కూజత్యపి కపోతవత్‌ ॥ 49 ॥ 

అన్ని సుఖములను అనుభవించుచూ సుఖముగా ఉండి లాలించే ధా(త్రి 
నిరంతరము దుస్స్వప్ప్నములను చూచుట, స్తనముల నుండి స్వయముగా క్షీరము 
(స్రవించుట బాలుడు జ్ఞాపకము రాకుండుటు, బాలుడు ఒడిలో పడిపోవుట, 
దుష్ట పురుషులతో సంసర్గము, వారితో భోజనం చేయుట, (బహ్మచర్య వ్రతము 
పొటించనిది, ఇతరుల వృద్ది సబాంచనిది, భయంకరమైన అమంగళములను 
చూచునది, ఆ విధముగా (ప్రవర్తించునది అగు ధాత్రియొక్క బాలునకు మృత్యువు 
సంభఎంచును. బాలుడు ని(ద్రించు సమయమున భయంకరమైన పక్షులు గూడు 
పెట్టుట, దానిని మార్జాలము తీసికొని పోవుట, అది ఇతరులు ఇచ్చిన బల 
పదార్ధములను తినుట, బాలుడి శరీరం నుండి, ముఖం నుండి దుర్గంధము 
వచ్చుట, దాని నాసికా(గ భాగం నుండి మలోత్ప్సత్తి అగుట. తల్లీ బిడ్డలు ఇద్దరు 
అశుభం అగు రక్తవ్షరమాలలు ధరించుట, బూడదపై కూర్చొని, ఎక్కువగా 
ఏడ్చుట, తన శరీరధాయ చూస్కొని, స్వభావ పరివర్తనముచే భయపడుటు, 
బాలుడు అల్చాశనము చేయుట, మలమూ(త్రము ఒకపుడు అధికముగా, ఒకపుడు 


వేదనాధ్యాయము 55 


తక్కువగా వచ్చుట బాలుడు తన శిరస్సును నిలుపలేక ఉండుట, దుర్భలుడు 
అగుట, శ్వాస, ఆధ్మానము కలుగుట, క్రీడా వినోదములందు ఇచ్చ లేకపోవుట, 
తృష్ణ, ప్రమీలరోగము నిద్ర, పావురము తీరు కూయుట ఇవన్నియు 
(గహరోగములకు ముందు వచ్చు లక్షణములు. 

పీడ్యమానస్య రూపాణి జ్వరచ్చర్ద ్రతిసారేషు | 

వైద్యో దృష్టైవ జానీయాత్‌ కృచ్చ్రం సర్వం న సిద్ద $తి ॥ 50 ॥ 

ఈ విధముగా జ్వర, ఛర్ది, అతిసారాది రోగములు కలుగుటకు ముందే 
పైలక్షణముల ద్వారా తెలుసుకొని చికిత్స చేయవలెను. ఎందుకనగా సంపూర్ణ 
లక్షణము వ్యక్తం అయిన తర్వాత చికిత్స చేయుట కష్టమగును. 

ఇత్యేతా వివిధాః ప్రోక్తా వేదనా బాలదేహజాః | 

స్రాయోద్భవానాం రోగాణాం కశ్వపిన మహార్షిణా ॥ 51 ॥ 

ఈ విధముగా మహర్షి కశ్యపుడు సాధారణముగా బాలురలో కలుగు 
రోగముల యొక్క వేదనలు, లక్షణములు ఉపదేశించెను. 

తేషాం చికిత్సితం స్వం స్వమవిరుద్దం యథా క్రమమ్‌ | 

దృష్ట్వా చికిత్సితస్టానే దోషతశ్చాభ్యుపక్రమేత్‌ ॥ 52 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కళ్యపః ॥ 

ఆయా రోగముల చికిత్స పరస్పర అవిరుద్దముగా యథా క్రమంగా 

చికిత్సాస్థానములో చూసి, లేదా స్వయముగా దోషానుసారము చికిత్స చేయవలెనని 
భగవాన్‌ కశ్యపుడు తెలిపెను. 


ఇతి వేదనాధ్యాయః పళ్ళువింశతితమః ॥ 25 ॥ 


56 సూ[త్రస్థానం 


26 
షద్వంచశతితమో౬_ధ్యాయః 
చికిత్సా సంపదీయో౬_ధ్యాయః 


అథాతనశ్చికిత్సా సంపదీయమధ్యాయం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హా స్మాహ భగవాన్‌ కశ్యప: ॥ 2 ॥ 

ఇప్పుడు చికిత్సా సంపదియమను అధ్యాయమును వ్యాఖ్యానించెదమని 
భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

చికిత్సా సంపద్యథోపపద్యతే । తముపాయమనువ్యాఖ్యాస్యామః । చత్వారః 
ఖలు పాదాశ్చికిత్సితస్యోపపద్యన్తే | తే యదా గుణవన్త ఉపపద్య్వన్తే తదా సాధ్యో 
వ్యాధిర్నాతివర్తతే | తద్యథా- భిషక్‌, భేషజమ్స్‌ ఆతురః, పరిచారక ఇతి ॥ 3 ॥ 

చికిత్సా సంపద కారణభూతమగు ఉపాయములను వివరించెదము. 
చికిత్సకు నాలుగు పాదములు. చికిత్సాపాదములు సమర్టవంతముగా ఉన్నపుడు 
సాధ్యవ్యాధి చికిత్స నయమగును. వైద్యుడు, జొషధము, రోగి, పరిచారకుడు 
ఇవి నాలుగు చికిత్సాపాదములు అనబడును. 

తత్ర భిషక్‌ సుతీర్హో న్యాయేనార్దజ్ఞాన ప్రాప్తో విజ్ఞానవాననేకశో దృష్టకర్మా 
విదితసిద్దయోగో దజో దక్షిణః సుచిరనుద్దతవేషః సర్వభూతేషు బంధుభూతః 
సిద్దిమాన్‌ ధర్మార్థదర్శీ సత్యదయాదానార్దవనిరతో దేవద్విజగురుసిద్దానాం 


చికిత్సా సంపదీయోధ్యాయము 57 


పూజయితా చాభిగంతా చోత్తరోత్తర ప్రతిపత్తికుశలో గురువృద్ద సేవీ న్యాయాభినివేశీ 
వ్యపగతభయలోభ మోహక్రోధానృతో౬_పైశున్యో౭_మద్యలౌల్యః సుముఖ- 
శ్యావ్యసనీ చేతి ॥ 4 ॥ 
వైద్యుని గుణములు :- యోగ్య గురువు వద్ద విద్య నార్దించిన వాడు న్యాయ 
పూర్వకముగా ఆర్షజ్ఞానము పొందినవాడు విజ్ఞానవంతుడు, పలుమారు చికిత్స 
కర్మను చూసినవాడు సిద్దయోగ జ్ఞానం కలవాడు, దక్షుడు, పవిత్రుడు, చతురుడు, 
డాంబికమైన వేషము లేనివాడు, భూతదయ, సిద్ద హస్తుడు, ధర్మార్దము రోగులను 
చూచువాడు, సత్యము, దయ, దాన, సరళతాయుక్తుడు, దేవ, బ్రాహ్మణ, గురు, 
సిద్ద, మహాత్ములను సేవించువాడు, ఉత్తరోత్తర రోగ నివృత్తి కుశలుడు, వృద్దులను 
సేవించువాడు, న్యాయ వంతుడు, భయ, లోభ, మోహ, కోధములు అసత్య, 
విషమత లేని వాడు, మద్యము తాగనివాడు, సుముఖుడు, వ్యసనములు లేనివాడు 
(శెష్టమైన వైద్యుడు. 
తత్ర భేషజసంపత్‌ - సుభూమౌ జాతం, కాలే చోద్‌ధృతం, కాలే చోత్పన్నమ్‌, 
అవికారి, అగ్నితోయజంతువిణ్మూత్రజరాదిభిరనుపహతం, తత్తద్రోగయోగ్యం, 
క్రమేణ చ విధివదుపపాదితమితి ॥ 5 ॥ 
బొషధగుణములు :- (ప్రశస్త భూమిలో ఉత్పన్నమైనది, సకాలములో సంగ్ర 
హించబడినది, అవికారమైనది, అగ్ని జలము జంతువుల విట్‌ మూత్రాదుల 
వయస్సుచే నష్టము గానిది ఆయారోగములకు యోగ్యమై విధిపూర్వకముగా 
ప్రయోగించబడినది ఉత్తమ బౌషధముగా పరిగణించ బడును. 
తత్రాతురసంపత్‌- - సాధ్యరోగతా, సత్త $బలబుద్దిశరీరేం ద్రయధృతి- 
తేజసాం దార్హ్యం, నిదానపూర్వరూపాతజ్యోప[ద్రవయా త్రోపశయానుపశయానాం 
యథావదాఖ్యానం, ధాత్రా వా శ్రద్దధానతా, దేవద్విజగురుభిషగ్పేషజసుహృుదా- 
మభినందనమ్‌, ఆస్తికం, వినయప్రధానతా యథోక్త కారిత్వం వశిత్వం చేతి ॥ 6 ॥ 
సాధ్య రోగము గలవాడు, సత్త్వ, బల, బుద్ది శరీర ఇంద్రియ ధారణశక్తి 
మరియు తేజస్సు దృఢత్వము గలవాడు, నిదాన పూర్వ రూప, రోగ, ఉపద్రవ, 
శరీరయా త్రా, ఉపశయ అనుపశయములను యథాతథముగా తెలుపువాడు, ధాత్రి 


568 సూ(త్రస్తానం 
పరిచారికయందు విశ్వాసము గలవాడు దేవ ద్విజ గురు వైద్య బొషధ మ(త్రులను 
గౌరవించువాడు, ఆస్తికుడు, వినయశీలుడు అజ్ఞాపాలనము వ లతయతాడు 
ఇం(ద్రియములను తన అధీన మందుంచు కొనువాడు ఉత్తమరోగి యనబడును. 
తత్ర పరిచారిక సంపత్‌ :- విపక్వకషాయతా, ఆరోగ్యం, శక్తి; భర్త్రభక్తి:, 
ఉపచారజ్ఞతా, దాక్షుం, శాచవ్‌ం, ఆశుకారిత్వమ్‌, సర్వకర్మసు కాశలవమ్‌, 
అఘృణిత్వమ్‌, అక్షుద్రపుత్రత్వమ్‌, అద్వైవిధ్యం, దమో, జిత క్రోధాదితా, 
సహిష్టుతా చేతి ॥ 7 ॥ 

కషాయము చేయదగు సామర్ధ్యము, ఆరోగ్యము, శక్తి, స్వామిభక్తి 
ఉపచారజ్ఞానము, నిపుణత, పవిత్రత, శీఘ్రముగా కార్యము చేయుట, అన్ని 
కార్యములందు కుశలత, ఘృణరహితము, క్షుద్ర సంతానముగా కుండుటు, 
ద్రైవిధ్యము లేకుండుట, చాడీలు చెప్పకుండుట, (కోధరహితము, సహనముకల్లి 
ఉండే పరిచారిక ఉత్తమము. 
తత్ర శ్డోకాః లా 


అస్య పాదచతుష్కుస్య మన్యన్తే శ్రేష్టమాతురమ్‌ । 

తదర్థం గుణవనో హి త్రయః పాదా ఇహేప్పితాః ॥ 8 ॥ 

"పై చెప్పబడిన నాలుగు పాదములలో రోగి (శేష్టపాదముగా చెప్పబడును. 
ఆపాదము కొరకే మిగిలిన మూడు పాదములు అవసరంగా ఉండును. 

నేతి ప్రజాపతిః ప్రాహ భిషజ్మూలం చికిత్సితమ్‌ | 

భిషగ్వశే త్రివరో హి సిద్దిశ్చ భిషజి స్ట్రీతా 19 ॥ 

స యునక్తి ప్రయుజ్ణే్యే చ శాస్తి చ జ్ఞానచక్తుషా | 

తస్మాజ్ఞ్ఞా.నే సవిజ్ఞానే యుక్తః శ్రేషమో భిషక్‌ 110 ॥ 

యదా చతుర్ణాం పాదానాం సంపడ్బవతి జీవక !| 

తదా ధర్మార్ధ యశసాం వైద్యో భవతి భాజనమ్‌ ॥ 11 ॥ 

అది సరికాదని ప్రజాపతి కశ్యపుడు చెప్పెను. వస్తుతః చికిత్సా మూలము 
వైద్యుడు. మిగిలిన 3 పాదములు వైద్యుని అధీనములోనే ఉండును. కార్యసాఫల్యం 


చికిత్సా సంపదీయోధ్యాయము 59 


కూడా వైద్యునిపై ఆధారపడి ఉండును. అదే వైద్యుడు జ్ఞాన చక్షువు ద్వారా 
జొషధము మొ॥ వాటిని యోచన చేయును. దానిని ప్రయోగించును. మరియు 
పరిచారికకు మార్గ దర్శకముగా ఉండును. కావున జ్ఞాన విజ్ఞానములతో కూడిన 
వైద్యుడు (శ్రేష్టుడు అనబడును. ఓ జీవకా చెప్పబడిన నాలుగు పాదములు గుణవంతం 
అయినపుడే వైద్యుడు ధర్మార్థ యశస్సులను భో గించును. 


ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 


ఇతి చికిత్సాసంపదియో౬_ధ్యాయః 


షద్వింశతితమః 126 1 


సూశత్రస్హైనం 


27 
సప్తవింరతితమో2._భ్యాయః 
రోగాధ్యాయః 


అథాతో రోగాధ్యాయం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

రోగాధ్యాయము వ్యాఖ్యానించెదమని భగవాన్‌ కాశ్యపుడు చెప్పెను. 

ఏకో రోగో రుజాకరణసామాన్యాదితి భార్గవః ప్రముతిః, ద్వా రోగౌ 
నిజశ్చాగన్తుశ్చేతి వాయోర్విద:, త్రయో రోగాః సాధ్యయాప్యాసాధ్యా ఇతి 
కాజ్బాయనః, చత్వారో రోగా ఆగన్తువాతపిత్తకఫ త్రిదోషజా ఇతి కృష్ణో భారధ్వాజః, 
పళ్ళు రోగా ఆగన్తువాతపిత్తకఫత్రిదోషజా ఇతి దారువాహో రాజర్షి; షద్రోగాః 
షడ్రసత్వాదన్నపానస్యేతృషిషద్భ్యః; సప్త రోగా వాతాద్యేకైక ద్విత్రిదోషజా ఇతి 
హిరణ్యాక్ష, అష్టా రోగా వాతాద్యేకైక ద్వి త్రిదోషాగంతునిమిత్తా ఇతి వెదేహో నిమిః, 
అపరి సంఖ్యేయాః సమహీనాధికదోషభేదాదితి వృద్ద జీవకః, ఏవమనవస్తాన- 
ముపలభ్యాహ భగవాన్‌ కశ్యపో- ద్వావేవ ఖలు రోగౌ నిజశ్సాగన్తుశ్చ, తావనేక 
విస్తరావితి 13 ॥ 


బాధా రూపమగు సామాన్య గుణం వలన రోగములన్ని ఒకే విధములని 
(ప్రమతి భార్గవుడు చెప్పెను. 


రోగాధ్యాయము 61 


వాయోర్సిదుడు - నిజాంగతు భేదములచే రెండు 
కాంకాయనుడు - సాధ్య, యాప్య, అసాధ్య చే ౩ విధములు. 
కృష్ణ భరద్వాజుడు - వాత, పిత్త, కఫ, ఆగంతు - 4 విధములుగా 
రాజర్షి దార్వాకుడు - ఆగంతుకము, వాత, పిత్త, కఫ, (తిదోషజము అని 5 
విధములుగా చెప్పెను. 
(బుషి షద్భ్యః ?) - ఆహారం ష్యడ్రసయుక్తం ద్వారా 6 విధములగు వ్యాధులు 
కలుగును అని చెప్పెను. 
హిరణ్యాక్షుడు - వాతాది దోషములచే 3, ద్విదోషములు 3, (త్రిదోషములు 
ఒకటే 7 విధములని చెప్పెను. 
వైదేహనిమి - పై ఏడు విధములు ఆగంతుజము చే కలిపి 8 అని వృద్రజీవకుడు 
- దోషములు సమ, హీన, అధికము చే రోగములు అసంఖ్యేయములుగా చెప్పెను. 
కశ్ళపుడు- పై మత భేదములను చూసి, రోగములు నిజ, ఆగంతుకములని 
2 విధములుగా చెప్పెను. ఇవే అనేక విధములుగా చెప్పబడును. 
హేతు ప్రకృత్య ధిష్టానవికల్పాయతనార్హతః । 
జయో రోగా అసంభ్యేయాశ్చికిత్సానాం చ విస్తరాత్‌ ॥ 4 
అధిష్టానద్వయం తేషాం శరీరం మన ఏవ చ। 
మానసానాం చ రోగాణాం కుర్యాచ్చారీరవత్‌ క్రియామ్‌ ॥ 5 ॥ 
రోగముల యొక్క హేతు, ప్రకృతి అధిష్టాన వికల్పముల కారణముల 
వలన చికిత్సా విస్తారముల వలన రోగము అసంఖ్యాకములు అని చెప్పబడును. 
ఈ రోగములకు శరీరము, మనస్సు అధిష్టానములు. మానసిక రోగములకు కూడా 
శారీరక రోగములవలె చికిత్స చేయవలెను. 
ధాతుస్టూణాత్మవైషమ్యం తద్దుఃఖం వ్యాధి సంజ్ఞకమ్‌ । 
ధాతుస్తూణాత్మసామ్యం తు తత్సుఖం ప్రకృతిశ్చనా ॥ 6 ॥ 
వాత, ఎత్త కఫములు అను థధాతుస్టూణముల యొక్క వైషమ్యుమువలన 
దూఃఖములు ఏర్పుడును. దీనినే వ్యాధి అందురు. ఈ ధాతు రూపవుగు 
(త్రిస్తూణముల యొక్క. సామ్యావప్షనే సుఖము, లేక (ప్రకృతి అందురు. 


62 సూ(త్రస్హైానం 


అవ్యాహతశరీరాయురభివర్హేత వా కథమ్‌ । 

ఇత్యర్టం భేషజం ప్రోక్తం వికారాణాం చ శాన్తయే 17 ॥ 
చికిత్సా ప్రయత్నములు - శరీరము, ఆయువు యొక్క నిరంతర వృద్ది మరియు 
వికారముల యొక్క_ ఉపశమనం కొరకు చికిత్స చెప్పబడినది. 

నిజాగన్తునిమిత్తా చ ద్వివిధా ప్రకృతీ రుజాం । 

నఖదనాాగ్నిపానియవధబంధా ధిదేవతాః 18 ॥ 

రోగములు నిజ, ఆగంతు భీదములచే రెండు విధములు. నఖ, దంత, 
అగ్ని, వర్త వధ, బందించుట, దేవత, శాప, అభిచార కర్మలచే కలుగు వ్యాధులను 
ఆగంతుజములు అందురు. వాతాది (తిదోషములచే కలుగు రోగములను 
నిజరోగములు అందురు. 

శాపాభిచారాదాగన్తుర్నిజా వాతాదిహేతవః । 

వాతపిత్తకఫానాం తు దేహే న్టానాని మే శృణు 19 ॥ 


వాతపిత్త కఫముల యొక్క_ స్థానము మరియు ఆగంతుజ రోగముల 
యొక్క కారణములను నా ద్వారా తెలుసుకొనుము. 
సర్వగానామపి సతాం ప్రాయః న్టానం చకర్మచ। 
అధోనాభ్యస్థిమజ్ఞానౌ వాతస్తానం ప్రచక్షతే 1110 ॥1 
పిత్తస్యామాశయః స్వేదో రక్తం సహ లసీకయా | 
మేద: శిర ఉరో (గీవా సంథిర్బాహుః కఫాశ్రయః iil ॥ 
వాతము యొక్క ముఖ్య స్థానములు - నాభికి (కింది భాగము అఫ్ట, మజ్ఞా 
పిత్తము యొక్క స్టానములు - ఆమాశయం, స్వేదము, రక్తం, లసీక. 
కఫము యొక్క స్థానము - మేదస్సు, శిరస్సు, ఉరస్సు, (గీవ, సంధి, బాహువుల 
హృదయం తు విశేషేణ శ్రేష్మణః స్థానముచ్యతే | 
ఆమపకృాశయా న్దానం విశేషాత్‌ పెత్తవాతయోః 12 ॥ 
విశేషస్థానములు :- కఫం - హృదయము. 
పిత్తం - ఆమాశయము. 
వాతం - పక్యాశయము. 


వాచ్‌ a క్‌ 
రాగాధాఃయము 63 
ul 


ఆగంతుర్భాధతే పూర్వం పశ్చాద్దోషాన్‌ ప్రపద్యతే । 

నిజస్తు చీయతే పూర్వం పశ్సాద్‌వృద్దః ప్రబాధతే ॥ 13 ॥ 

ఆగంతుకముల యందు మొదలు బాధకలిగి, తర్వాత దోషములు 
వృద్దిచెందును. నిజవ్యాధులలో మొదలు దోషములు వికృతినొంది తర్వాత వ్యాధి 
కలుగును. 

తస్మాదాగన్తురోగాణామిష్యతే నిజవత్‌ క్రియా । 

నిజానాం పూర్వరూపాణి దృష్టా సంశోధనం హితమ్‌ ॥ 14 ॥ 

కావున నిజాగంతు రోగములకు సమానముగా చికిత్సచేయవలెను. 
నిజరోగములలో పూర్వరూపములను చూచి సంశోధనం చేయవలెను. 

హృది శ్రేష్మానుపక్తిష్తమాశ్యావం రక్తపీతకమ్‌ | 

తదోజో, వర్రతే జన్తుస్తద్‌వుద్దా క్నీయతే క్షయే ॥ 15 ॥ 
ఓజస్సు :- హృదయావరితమైన శ్లేష్మము, కొంచెం రక్తవ్వర్దం, పీతవ్వద్ద యుక్తమై 
ఉండునది ఓజస్సు. దాని వృద్ది వలన ప్రాణులు వృద్ది చెందును. దాని క్షీణం 
వలన (ప్రాణి క్షయం కలుగును. 

మధురస్నిగ్ర్హశీతాని లఘూని చ హితాని చ | 

ఓజసో వర్హనాన్యాహుస్తస్మాద్బా లాంస్తథా౭..2_శయేత్‌ 116 ॥ 

మధుర, స్పిగ్హ, శీత, లఘు హితకర పదార్ధ సేవన, ఓజోవృద్దిని కలుగ 
చేయును. కావున ఇదే బాలుర కీయవలెను. 

వృద్ది వర్ణ బలౌజోగ్నిమేధాయుః సుఖకొరణమ్‌ | 

వాతాది సామ్యం, వైషమ్యం వికారాయోపకల్పతే 11/71 

దోషసామ్యముచే వృద్ది, వర్షం, బలం, ఓజస్సు, జఠరాగ్ని, మేధ, 
ఆయువు, సుఖము ప్రాప్తి నొందును. దోపవైషమ్యము రోగములను ఉత్పన్న 
చేయును. 

తేషామపరిమేయానాం వికారాణాం స్వలక్షణైః | 

ఆవిష్కతతమాన్‌ వ్యాధీన్‌ యథాస్టూలాన్‌ ప్రచక్ష్మహే ॥ 18 ॥ 


64. సూ(త్రజ్హానం 


ఈ అసంఖ్యేయములైన వికారములలో వాటి వాటి లక్షణములతో 
యుక్తముగా ముఖ్యమైన వాటిని స్పష్టమైన వాటిని వివరించెదను. 

అశీతిర్వాతికా రోగాశ్చత్వారింశత్తు పైత్తికాః | 

వింశతి? కఫజా: (పోకా వాతరోగాన్నిబోధ మే 1109 n 

ఇందులో వాతికములు - 80, పిత్రములు 40, కఫజములు 20 
వాతరోగములు వినుము. 

పాద భ్రంశః పాదశూలం నఖభేదో విపొదికా । 

పాదసుప్తిర్వాతఖుడో వాతగుల్ఫో2._నిల(గ్రహః ॥ 20 ॥ 

గృ ధ్రసీపిణ్తికోద్వేష్టా జానువిక్లేషభేదకౌ । 

ఊరుస్తంభోరుసాదౌ చ పాబ్గుల్యం వాతకళ్ణ్థ్ణాకః ॥ 2111 

గుదభ్రంకో గుదార్తిశ్చ వృషణాకేపకస్తథా । 

శేఫస్తంభ శ్రోణిభేదో వంక్షణానాహ విడ్‌గదౌ ॥ 22 ॥ 

ఉదావరోల._థ కుబ్బత్వం వామనత్వం త్రికగ్రహః: | 

పుష్ట[గ్రహః పార్వళూలముదరావేస్త హృద్దవా ॥ 23 ॥ 

హృన్మోహో వకసస్తోదో వక్షోద్దర్వోపరోధకా । 

(గ్రీవాస్తంభో బాహుశోష్య కణోద్ద సంసో హను(గ్రహః ॥ 24 ॥ 

దంతచాలౌష్ట భేదౌ చ మూకత్వం వాగ్గహస్తథా । 

కషాయాస్యాస్య శోష చ ఘాణనాశో రశాజ్ఞతా ॥ 25 ॥ 

బాథిర్యముత్చైః 'శ్రవణం కర్ణకూలమశబ్రతా | 

వర్త శ్రసంకోచవిష్టంభా తిమిరం శూలమకీష్రు ॥ 26 ॥ 

వ్యుదాసో ('బ్రవ్యుదాసళ్టు శంఖభేదః శిరోరుజా । 

స్తుటనం కేశభూమేశ్చ దణ్జకావేపషకో౬_ర్రితమ్‌ 1127 1 

ఏకాజ్లకః పక్షవధః శ్రమభ్రమవిజృమ్చికాః | 

(ప్రలాసో వేపథుర్‌గ్లానీ రౌక్ష్యం నిద్రాపరిక్షయః ॥ 28 ॥ 

శ్యావారుణావభాసత్వమనవస్తానమేన చ। 

హిక్కాశ్వాసౌ విషాదశ్ళ వంధ్యాత్వం షాంఢ్యమేవ చ॥ 29 ॥ 


రోగాధ్యాయము 65 


వాతవ్యాధులు (80) :- 
1. పాదభంశము 2. పాదశూల 3. నఖభేదము 


4. విపాదిక 5. పాదసుప్తి 6. వాతఖుడ 
7. వాతగుల్ప $8. అనిలగ్రహం (శరీరం అంతా పట్టినట్టుగా ఉండుట) 
9. గృధ్రసీ 10. పిండికోద్వేష్ట 11. జాను విశ్లేష (జానుసంధి శిధిలం) 


12. జానుభేదము13. ఊరుస్తంభము 14. ఉరుసాదము ( శిధిలత) 

15. పాంగుళ్ళము 16. వాతకంటకము 17. గుద(భ్రంశ, 18. గుదార్తిత 

19. వృషణాక్షేప 20. శేఫస్తంభ _ 21. (్రోణి భేదము 

22. వంక్షణానాహము 23. విట్‌గ్రహ (మలబంధము) 

24. ఉదావర్త 25. కుబ్దత. 26. వామన 

27. త్రికగ్రహ, 28. పృష్టగ్రహ, 29. పార్శషశూల 30. ఉదరావేష్టము = 
(Colicpain) 31. హృద్రవము - Palpitation 32. హృన్నోహ - heartfailure 
33. వక్షతోద 34. వక్షోద్రర్గ 35. వక్ష ఉపరోధక 

36. (గీవాస్తంభం 37. బాహుశోష 38. కంఠోధ్వంస ( స్వరభేదం) 

39. హనుగ్రహం 40. దంతచాలనం 41. ఓష్టభేదం 42. మూకత్వ 


43. వాగ్రహం 44. కషాయాస్యతా 45. ఆస్యశోష 
46. (ఘాణనాశనం 47. రనాజ్ఞత 

48. బధిరత 49. ఉచ్చెై(శ్రవణం 50. క్షర్ణకూల. 

51. అశబ్దత్‌ 52. వర్త్మసంకోచం 53. విష్టంభము, 
54. తిమిరం 55. అ&శిశూల 56. అక్షివ్యుదాస 
57. (భవ్యుదాస 58. శంఖభేదము. 59. శిరోరుజ 

60. కౌాశభూమిస్సుటనం 61. దండకాజేపకం 
62. అరద్దిత 63. ఏకాంగక 64. పక్షవధ 

65. (శ్రమ 66. (భమ 67. విజృంభిక 
68. (ప్రలాప 69. వపథు 70. గాని, 

71. రూక్షతా 72. ని(ద్రా పరిక్షయ 73% శ్యావారుణభాసత 


అలో 


74. అనవస్ధాన 75. హెక్క 76. శ్వాస 


66 సూ(త్రజ్ఞానం 


T7_౨టరి 78. వంధ్య 79.షండత్వం 
80. (పతిశ్యాయము. 

ప్రతి శ్యాయః శరణ్యశ్చ ప్రాధాన్యేనానిలాత్మకా: । 

తేష్వనుక్తేషు చాన్యేషు వాయోః స్వం రూపముచ్వతే ॥ 30 ॥ 

శైెత్యం రౌవ్యం లఘుత్వం చ గతొశ్చేత్యథ కర్మ చ । 

విశదారుణపారుష్యసుప్తిసంకోచవైరసమ్‌ n31u 

శూలతో దకషాయత్వశౌషిర్యఖరకంపనమ్‌ । 

సాదహర్తా కార్భ్యవర్తవ్యాసస్రంసనభేదనమ్‌ ॥ 32 ॥ 

పైన చెప్పబడిన 80 విధములైన వాతవ్యాధులే కాకుండా ఇపుడు చెప్పె 
వాతజ లక్షణాలు కలిగినవి కూడా వాత వ్యాధులుగానే పరిగణింప బడతాయి. 
వాతము లక్షణాలు :- శీత, రూక లఘు, గతి (ఒకస్టానం నుండి ఇంకో స్టానంకు 
వెళ్ళడం) 
వాయు కర్మలు - ఈ విధమైన లక్షణాలు కలిగిన వాతము శరీరంలో భిన్న భిన్న 
అవయవాలను ఆశ్రయించినపుడు ఈ క్రింది లక్షణాలు కలుగుతాయి. విశాదత, 
అరుణతా, పరుషతా (కఠోరతు, సుప్తి, సంకోచ విరసత (అరుచి), శూల, తోద, 
కషాయతా, సుషిరత్వం, ఖరత్వం, కంపనము, సాద (శిధిలత) , హర్ష (రోమహర్హ 
దంతహర్ద, ధ్వజహర్ష మొ) కృశత్వం, వర్త, వ్యాస (విస్తరించుట) (స్రంసన, 
భేదము, ఓష్టభేదనం, దంశ భంగము - (విరుగుట), శోష మొదలగునవి. 
వాత వికార సామాన్య చికిత్స :- 


ఉద్వేష్ట దంశ భజ్ఞాశ్చు శోషశ్చానిలకర్మ తత్‌ | 

మధురామోోప్తలవణాస్తత్రోపక్రమ ఇష్యతే ॥ 

వాతవికారములను శాంతింప చేయుటకు మధుర, అమ, లవణ, 
మరియు లవణరస యుక్త పదార్షములను ఉపయోగించాలి స్నేహ, స్వేద, 
ఆస్థాపన, అనువాసన, నస్య, భోజన, అభ్యంగ, ఉత్సాదన, పరిపేక్ర, మొ॥ వాతహర 
ఉప(క్రమములు చేయాలి. ఆస్ట్రాపన, అనువాసన వస్తులకు వాతవికార చికిత్సలో 
(ప్రత్యేక స్థానము కలదు. 


రోగాధ్యాయము 67 


పిత్త వికారాలు (40) 
ఓషః స్తోషో భమో దాహో వమథుర్జూమకామ్లుకా । 
అంతర్జాహో జృరో౬_త్యౌష్త గమతిస్వేదో౬_జ్లదాహకః 134 1 
త్వగ్గాహః శోణితత్తే we మాంసక్లేదో ఐ_జశీర్య్వణామ్‌ | 
మాంసపాకశ్ళర్మదలో రక్తవిస్సోటమండలే ॥ 35 ॥ 
రక్తపిత్తం చ కోఠాశ్ళు కళ్యా హారి ([ద్రనీలకే | 
కాములొ తిక్తవక్రత్వం రక్తగంధాస్యతా తథా 136 ॥ 
అత్పప్తిః పూతివక్రత్వం జీవాడానం తమస్త్రషా | 
మేఢ్రపాయుగలావ్యాస్యపాకో హారి ద్రమూత్రవిట్‌ ॥ 37 ॥ 


IE 2. వ్లోష 3. (భమ 4. ప 
5 వనముణు, 6. ధూమకం (శిర, (గ్రీవ మొ॥ పొగలు రావడం) 
7. ఆమ్డక ( పుల్లని (త్రేన్పులు) 8. అంతర్జాహ 9. జ్వరం, 


10. అతి ఉప్పతా, 11. అతొస్వేద, 12. అంగదాహ, 13. త్వగ్దాహం, 
14. శోణితక్లేద - (రక్తం నల్లగా, దుర్గంధయుక్తంగా, పలచగా అగుట) 
15. మాంసక్టేద 16. అంగళశ్ళిర్ణ 17. మంసపాక, 18. చర్మదళ 


19. రక్తవిస్సోట 20. రక్తమండల 21. రక్తపిత్త, 22. కోఠ 

23. కక్ష 

(చేతులు, పార్శ్వ, అంసములలో జనించే పీడాయుక్త నల్లని గ్రంథులు ACUte 
lymphadenitis) 24. హోరి [ద్ర 25 లిక 26. కామలా 

27. తిక్ట వక్రత 28. రక్తగంధాస్యతా 29. అతృప్తి 


30. పూతీవక్రత (ముఖం దుర్గంధ యుక్తం అగుట) 

31. జీవాదాన ( జీవరక్తం (స్రవించుట) 

32. తమస్సు, 33. తృవ్టై 34. మేఢ్రపాక 3౩5. పాయుపాక 

36. గళపాక 37. అక్షివాక 38. ఆస్యపాక 39. హారి(ద మూత 
40 హరి(ద్రవిట్‌. 


68 సూ (తజ్ఞానం 


ఇతి ప్రధానాః పితార్త $5, స్వం రూపం తస్య వక్ష్యతే । 

లాఘవం తైైక్ష న్రమౌక్ష్యం చ వర్జాః శుక్షారుణాద్రుతే 138 1 

వైగంధ్యం కటుకామ్లత్వ మీషత్స్నహశ్ళ పిత్తజాః । 

దాహోేష్టపాకప్రస్వేదకణూకోఠస్రవాదిభిః 139 i 
పిత్తలక్షణాలు చెప్తుబడును. 

లఘుత, త్మిక్షత, ఉష్ణత్వం, శక్త అరుణ వర్ణంవదిలి మిగతా రంగులు 
కలుగుట, ఆమగంద, కటు, అమ, ఈషత్‌స్నేహ మొదలగునవి. 
కర్మలు - పై లక్షణాలు కలిగిన పిత్తం శరీరంలోని వివిధ అంగాలలో ప్రవిష్రమైనపుడు 
కలిగే లక్షణాలు - దాహ, ఉప్పత, పాక, ప్రస్వేద, కండూ, కోఠ, మరియు (స్రావము 
మొ పైత్తిక వికృత కర్మలు. 

విద్యాత్‌ పిత్తవికారార్తం కర్మైతత్‌, తదుపక్రమః | 

కషాయతిక్తమధుర స్నేహ స్రంసనశోషణాః: 140 ॥ 

పైత్తిక వికార శాంతి కొరకు - కషాయ, తిక్త, మధుర (ద్రవ్యములు 
మరియు విరేచన, (ప్రదేహ, పరిషేక, అభ్యంగ, అవగాహన, మొ॥ నవి ప్రత్యేకముగా 
చెప్పబడినవి. విరేచన కర్మ పిత్తజ వికారాలలో ముఖ్యమైనది. 

స్తమిత్యం గురుతాఇ_జ్ఞస్య నిద్రాతం ద్రాతితప్తయః | 

ముఖమాధుర్యసం స్రావకఫోద్గారబలక్షయాః 141 i 

హృల్గాసోఇ_.థ మలాధిక్యం ధమనీ కణ్యలేపకౌ ॥ 42 ॥ 

ఆమం చ గలగణ్జశ్చ వహ్నిసాద ఉదర్రకః | 


శ్వేతావభాసతా£_జ్ఞానాం తథా మూత్రపురీషయోః ॥ 43 ॥ 
కఫవికారాలు 20 


1. స్ట్రమితతా 2: గురుత్వం 3 ని(ద్రా 4. తం(దా, 
5. అతితృప్తి 6. ముఖమాధుర్యం 7, సత'స్రావ 8. కఫోద్దార 


9.బలక్షయ  10.హృల్థాస 11. మలాధిక్య 12. ధమనీ లేపక 
13. కంఠలేపక 14. ఆమ 15 గలగండ 16. వహ్నిసాదము (మందాగ్ని) 
17. ఉదర్రము 18. శ్వేతావభాసతా 19. శ్వేతమూత్ర 20. శత పురీష్క 


రోగాధ్యాయము 69 


అసంఖ్యాకములైన కఫరోగాల్ళో (ప్రధానమైనవి 20 చెప్పబడినవి. 

కఫజానామసంఖ్యానాం (ప్రధానాః పరికీర్తితాః | 

స్నేహజైత్యగురుశ్వేతమాధుర్యం కఫలక్షణమ్‌ ॥ 44 ॥ 

శ్వక్షతా చామయోత్సతౌ తస్య కర్మాణి చక్షతే | 

'స్నేహాది చిరకారిత్వం బంధోపచయసుప్తయః 1 4ీవ్‌ ॥ 
కఫ లక్షణాలు :- స్నిగ్హతా, శీతత్వం, గురుత్వం, శ్వేత, మధురత్వ శ్లక్షత్వం, ఇవి 
కఫలక్షణాలు. 
కర్మలు :- కఫరోగాలు శరీరంలో ఉత్సన్నమయినా స్నీగ్రత్వం ఏర్పడుట, రోగములు 
చిరకాలమునకు వ్యక్తమగుట, బంధ, ఉపచయము, సుప్తి విష్టంభము మొ॥ 

విష్టంభశ్చేతి, తత్ర జః కషాయకటుతిక్తకై: | 

రూక్షోస్టైశ్చాప్యు పచరేన్మాత్రాకాలౌ విచారయన్‌ ॥ 46 ॥ 
సామాన్య చికిత్స :- మాత్రాకాలాదులను అనుసరించి కఫరోగ ఉపశమనార్ట్హము 
కషాయ, కటు, తిక రూక్ష్మ ఉష్ణ (ద్రవ్యములు స్నేహ, స్వేదములు మొ॥ పంచకర్మలు 
చేయవలెను. 

స్నేహస్వేదోపచారౌ చ తేషు కర్మాణి పళ్ళు చ। 

వాతఘ్నానాం తు సర్వేషామనువాసనముత్తమమ్‌॥ 47 ॥ 

(ఇతి తాడప[త్రపుస్తకే 44 తమం ప[త్రమ్‌) 

వాతఘ్న (ద్రవ్యములు మరియు క్రియలలో అనువాసనము, పిత్తఘ్న (ద్రవ్య 
మరియు క్రియలలో విరేచనము, కఫఘ్న (ద్రవ్యములు మరియు (క్రియలలో 
వమనము శ్రేష్టములు. 

పిత్తఘ్నానాం విరేకశ్ళ్చు వమనం శ్రేష్మఘాతినామ్‌ । 

ఏషాం చికిత్సితస్తానమర్దే తు పరిక్తీర్తితమ్‌ ॥ 48 ॥ 

తాంస్తు రోగాన్‌ ప్రవక్ష్యామి న హ్యతైతత్‌ సమాప్యతే । 

మహాగదో2_థ సంన్యాస ఊరుస్తంభస్త ఏకశః ॥ 49 ॥ 

జ్వర|వ్రణామగ్గ ధ్రస్యః కామలా వాతశోణితమ్‌ । 

అర్భాంస్యపి తథా౭_2_యామో ద్వివిధా వ్యాధయస్తు తే॥50 ॥ 


70 మూత్ర ళం 


వాతానక్‌శ్వి త్రకో థాస్తు త్రివిధాః పరికీర్తితాః । 
[గగ్రహణ్యక్షివికారాశ్చ కర్ణరోగా ముఖామయాః ॥ 51 ॥ 
అపస్మారాః (పతిశ్వాయః శోషాణాం సూతనో మదాః | 
చతుర్విధాస్తై నిర్లిష్టా మూర్చా క్లైబ్యాని చైవ హీ॥152॥ 
తృషమ్లచ్చర్తిశాసకాసగుల్మప్తీహారుచివ్యథాః | 
హిక్కోన్మాదశిరోరోగా హుద్రోగాః పాయ్టిసంజ్ఞకాః 153 ॥ 
ఏతే పల్గువిధాః (పోకాః, షడ్విధానపి మే శృణు | 
ఉదావర్తా అతీసారాః, సవైసర్రా అథామయాః ॥ 54 ॥ 
మేహినాం పిడకాః కుష్టం సపోపలక్షయేత్‌ | 
శుక్రదోషాః పయోదోషా మూత్రాఘాతోదరాణి చ॥ 5వ ॥ 
అమ్హావష్టై వదన్హ్యేతాన్‌ (గ్రహాస్తు దశ కీర్తితాః | 
యోనివ్యాపత్‌కృమిమేహాన్‌ వింశతిం వింశతి విదుః 156 ॥ 
ఈ రోగ ప్రకరణము ఇంతటితో సమాప్తం కాలేదు. చికిత్సా స్థానములో 
వర్ణించబడినది. రోగములను ఇపుడు ఉపదేశించెదను 
ఏకరోగములు - మహాగదము, సంన్యాసము, ఊరుస్తంభము. 
ద్వివిధ- జ్వరము, వ్రణము, ఆమదోషము, గృ(ధ్రసీ, కామల వాతశోణితము, 
అర్శసు, ఆయామము. 
(త్రివిధ రోగ - వాతరక్తము, శ్విత్ర శోథ 
చతుర్విధ రోగ- గ్రహణి, అక్షిరోగ, కర్ణరోగ, ముఖరోగ, అపస్మార, ప్రతిశ్యాయ, 
శోష మద, మూర్చ, క్రబ్యం. 
పంచవిధ ర్‌'గములు:- తృష్ణ ఛర్ది, శ్వాస, కాస, గుల్మ, ప్లీహ, హృద్రోగము, 
వాండు, అరుచి, వ్యధా, హిక్కా, ఉన్మాదము, శిరోరోగము, 
షడ్విధ రోగములు :- ఉదావర్తము, అతిసారము, 
సప్త విధ రోగములు:- విసర్పము, మధుమేహపిడకా, కుష్ట్రము. 


అష్టవిధ రోగములు:- శుక్రదోషము, క్షీరదోషములు, వదూ(త్రాఘాతం 
ఉదరరోగములు. 


రోగాధ్యాయము 71 


దశవిధ రోగములు - గ్రహరోగములు, 
వింశతి విధ రోగములు - యోనిరోగములు, కృమి రోగములు (ప్రమేహములు 
పై వాటి గురించి చికిత్సాస్థానములో చెప్పబడినవి. 

ఏతే సమాసతః ప్రోకాశ్సికిత్సాస్తానహీ తవః | 

పూర్యోద్భవనిమిత్తేన యో౭_పరో జాయతే గదః ॥ 57 ॥ 

తముసద్రవమిత్వ్యాహురతీసారో యథా జ్వరే | 

చికిత్సితం తధథోత్త్సత్తిం తేసామేకే ప్రచక్షతే 1వ8 ॥ 

పద్రవాణామిత్యేకే పూర్వం నేత్యాహ కశ్యపః | 

ఉభయైవ యద్యుక్తం పానభోజనభేషజమ్‌ ॥ 59 ॥ 

శాన్తయే తత్‌ ప్రయుజ్జీత న వర్దేతే తథా హ్యుభౌ । 

యం నా తీవ్రతరం పశ్వేత్‌ వ్యాధిం విద్వాన్‌ స్వలక్షణైః 160 ॥ 

తమేవోపక్రమేతాదా సిద్దికామో భిషగ్వరః । 

పూర్వ ఉత్పన్న వ్యాధి ద్వారా తర్వాత వచ్చు రోగము ఉపద్రవము 
అనబడును. కొందరు వైద్యులు ఉత్పత్తి[క్రవుమును అనుసరించి చికిత్స 
చేయవలెను. అనగా మొదట వ్యాధిని చికిత్సించి తర్వాత ఉప(ద్రవమును 
చికిత్సంచవలెను. మరికొందరు ఉపద్రవములనే మొదట చికిత్సించవలెను 
అందురు. కశ్యప మతానుసారం ఇది సరి అయినది కాదు. వ్యాధి ఉపద్రవము 
రెంటిని అన్నపానములు, జౌషధముల ద్వారా శాంతింప జేయవలెను ఈ రెంటిని 
వృద్ది నొందకుండా చూడవలెను. లేక సఫల వైద్యుడు ఏది తీవ్రముగా ఉండునో 
దానిని వెొందటు చికి త్సించవలెను. తరువాత వుందవేగము గల వ్యాధిని 
చికిత్సించవలెను. 


యో హేతుః పిత్తరోగాణాం రక్తజానాం స ఏవతు॥ 61 ॥ 
శోణితం కుపితం జన్తుం శ్రీశ్నాతి బహుఖిర్ముక్షైః ॥ 62 ॥ 


పిత్రజరోగ కారణములే రక్తరోగములకు కూడ కారణవుగును. 
(ప్రకోపించిన రక్తము అనేక రకములుగా బాధించును. 


72 సూ[త్రస్థానం 


వైనర్ద్యసంతాపశిరోక్షిరో గదౌర్భల్యదౌర్గంధ్యతమః ప్రవేశాః | 

వైసర్సవిద్రధ్యుపజిహ్వగుల్మరక్త ప్రమేహ(ప్రదరాతిని ద్రాః ॥ 63 ॥ 

మందాగ్నితా స్రోతసాం పూతిభావః స్వరక్షయః స్వేదమదానిలాస్ఫక్‌ । 

తృష్ణా2_రుచిః కుష్టవిచర్చికాళ్ళ కణ $ః సకోరాః పిడకొః సకణ్ణ $ః॥164 ॥ 
రక్తజ రోగములు :- వివర్గము, సంతాపము, శిరోరోగము, అక్షిరోగములు, 
దుర్భలత, దుర్గంధం, తమ(ప్రవేశము, విసర్బ, విద్రధి, ఉపజిహ్వ, రక్తగుల్మ, 
రక్తప్రమేహ, (ప్రదరం, అతిని(ద్ర, మందాగ్ని, (స్రోతస్సు లనుండి దుర్గంధం వచ్చుట, 
స్వరక్షయము, స్వేదము, మదము, వాతరక్తము, త్నష్ణ, అరుచి, కుష్ట, విచర్చికా, 
కోఠయుక్తకండూ, కండూయుక్తపిడక. 

అన్యే చ రోగా వివిధా అనుక్తాస్తేష్వాదితః స్రంసనమేన పథ్యమ్‌ । 

వైసర్పవచ్చా త్ర వదన్తి సిద్దం రకావసేకం చ విశోషణం చ ॥ 65 ॥ 
రక్తజదోషచికిత్స: - మొదట విరేచనం చేయించి, విసర్పం వలె చికిత్స చేయవలెను. 
విశేషించి రక్ష మోక్షణం, శోషణం చేయించాలి. 

న త్వేవ బాలస్య విశోషణం పాతం నైవాతిసంశో ధనరక్తమోక్షణే | 

స్ట: సుశీతైర్మధురైరదా హి భిస్త త్రోపచారో 2_శనలేపసేచనైః 166 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యప: | 

బాలురలో శోషణం రక్త మోక్షణము సంశోధనం అధికముగా 
చేయకూడదు. స్ప్నీగ్టం, శీతలం, మధురము దాహము కలిగించని అన్న పానములు, 


లేపములు, పరిసేచనములు ద్వారా చికిత్సించాలి అని భగవాన్‌ కశ్యపుడు 
ఉపదేశించెను. 


ఇతి రోగాధ్యాయః సప్తవింశతితమ: ॥ 27 ॥ 


28 
అష్టావింశతితమో౬_ధ్యాయః 


అక్రణాధ్యాయిః 


అథాతో లక్షణాధ్యాయం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు మనము లక్షణాధ్యాయం వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 

భగవంల్లక్షణైర్సాలా ఆయుస్మంతో భవంతి కః | 

సుఖినో దుఃఖినః శైః కైర్రైద్యో విద్యాదనాయుషః 13 

కతి సత్తాని మర్యానాం సత్వానాం లక్షణం చ కిమ్‌ । 

(ప్రశస్తం నందితం దేహే యద్యత్తత్త దిహోచ్యతామ్‌ 14 ॥ 

భగవాన్‌! ఏ లక్షణముల ద్వారా బాలుడు దిర్జాయుష్యుడు అని 
తెలిసికోగలము? బాలుర యొక్క సుఖదుఃఖములు అనాయుష్యము యొక్క 
జ్ఞానమెలా కల్గుతుంది? మనుషుల సత్త్వములెన్ని? వాటి లక్షణములేమి? 
ఇతరములైన శరీరము యొక్క (ప్రశస్త నిందిత భావములను మాకుపదెశింపుము. 

ఇహ ఖలు కువూరాణాం వృద్దజీవక! స్నిగ్ణతనంశ్లక్షతావ్రూ నఖా 
ఆధిపత్యాయ భవన్తి, స్తూలా ఆచార్యాణాం, రాజీమన్తశ్చు దిర్జాశ్సాయుష్మతాం, 


74 సూ(తన్జానం 


నిమ్హశుక్తితుషాకృతయో దరిద్రాణాం, రూక్షా దుఃఖభాగినాం, పుష్పితా లు౭కానాం, 
శ్వేతామణ్ణలా అనాయుషాం, స్ఫుటితా అస్వతంత్రణాం, వివర్ణా వ్యసనినాం, 
సమున్నతా నిపిణ్ఞానా అల్ఫాః సుఖభాగినాం, విపుళైర్నఫైర్మధ్యత్వమాహ, స్థూలాః 
శ్వేతా విషమాశ్చు ప్రవ్రాజయన్ని । పాదైః పీనైః సు ప్రతిష్టిత్రైరూర్త్వ లేఖైరాయుష్మనో 
ధనవనో2._ ధిపతయః, స్వస్తికలాజలకమల శంఖచ క్రహయగజరథ ప్రహరణ- 
మజ్ఞలాజ్కితై రాజానః, తామైః స్పెష్టైః సుభగాః ఉత్కు టకైర్మ్యధ్యధనాయుష్య, 
శ్వేతెరధనాః, అలేఖైః పరకర్శకరాః, బహులేఖై రోగిణః, సువృత్తశ్లక్షసార్‌ప్ల్మిభిః 
సర్వగుణోపపన్నా భవంతి, హీనపార్‌ష్టి భిరనాయుషః ప్రజాహీనాః, చిపిటాః, 
పారదారికాః | అజ్ఞులీనఖపాదైర్దీ ర్రైదిర్హాయుషో, (హాస్రైెహస్వాయుషః | 
అజ్లులీభిర్హనాభిర్వా గ్యవనో, గూఢపర్వాభిర్చోగినః, స్టూలపర్వాభిరాచార్యాః, 
లోవుశాభిరధనాః | ఖరపరుషతనువిషమస్తుటితవులినా పార్‌ప్లిరప్రశస్తా | 
ఉత్తరపాదమున్న తమసిరమలోమకం (ప్రశస్యతే, విషమం విపరీతం చ తస్కరాణామ్‌! 
గుల్ఫౌ గూఢావల్సావలోమసిరౌ ప్రశస్యతే ధననాశాయోల్వణా, విపులో పర్షోశాయ! 
ప్రజజ్ఞా తన్వీ ప్రశస్యతే స్టూలా పతిపుత్రద్రవ్య సుఖక్షయకరీ స్తేనాయ చ । జంఘే 
చానుద్చద్దే అసిరే అలోమికే ప్రశస్యేతే, శుష్కస్తూలసీరాలోవమశే విపరీతే, వైధవ్యకర్యా 
తు నారీణామ్‌ । జానునీ చ గూఢే ధన్వే । ఊరూ మాంసోపచితా గూఢసిరౌ శ్షక్షా 
ప్రశస్యతే | స్పిచౌ నిరృత్తావలమ్సౌ । 

నిర్రణావలోమశావ విషమౌ ప్రశస్వేతే, శుష్కావనపత్యానాం లమ్వౌ 
ప్రధాన నాశాయ, మహాంతా పౌంశ్చుల్యాయ్య అలకా శీలవతాం, కుకుందరౌ 
గంభీరావ లోవుశా (ప్రవిభకా సమౌ (ప్రశస్వేతే, లోవుశౌ (ప్రవ్రజ్యాయై 
ప్రదక్షిణావరాతు ధన్యా, నిపులౌ దీర్జాయుషాం శ్రిష్టావననాయుషాం [జఘనమురసా 
తుల్యం (ప్రశస్వత ఇత్యేకే। కువూరాణామురస్తు విశాల తరం, జఘనంతు 
కుమారీణాం, న తు మధ్యాయ కల్పతే । వృషణా ప్రలంబౌ బృహతా గౌరస్య, 
కృష్ణా కృష్ణస్య, గారారక్తస్య శ్యామౌ శ్యామస్య, రకాలోమశౌ, మద్యా స్మృతా, 
పీనౌ ప్రశస్యేతే, విపరీతా దౌర్చాగ్య పుంస్త; ప్రజాహాని కరా, స్వల్రావనాయుషాం, 
దుఃఖాయ దైకే, గోఖర హయాజావికాకృతీ తు సుభగానామాయుష్మతాం చ 
విజేయా | ప్రజననం మృదు దీర్హముచ్చితం బృహత్తా ము నిర్వ్వత్ర మణి మహాకోశం 


అక్షణాధ్యాయము 7/5 


మహగ్రోతః ప్రశస్యతే, తను హ్రస్వం లంబి వికోశం శ్వేత శ్వావ విస్ఫతం వామావృత్తమ 
ప్రశస్తం ! వబూ(త్ర వునానిద్ద వుతనుకవునల్పవ్బుజువే గం ప్రశస్యతే, 
తద్విపరీతవముతిగంధి సవేదనముత్యుస్లం వివర్షమనిమిత్తకాలమశబ్దమ ప్రశస్తం, 
కన్యకానాంచ స్ఫాలిత వమాత్రత్వ ముభయోర్యారి.నపత్య కరం ! యోనిః 
శకటాకృతిరపత్యలాభాయ, పీనా సౌభాగ్యాయ, లంబా2._పత్యవధాయ మజ్దలా 
వ్యభిచరణాయ, ఉత్కిక్నిప్తా అనపత్యత్వాయ, సూచీమువీ దౌర్భాగ్యాయ, 
భృషవివృత సంవృత శుష్కలంబ విషనూ నిలింగా క్షేశలాభాయ, మధ్య నిబిడా 
కన్యా ప్రజననాయ, ఉన్నతా, రమణీయా మాంసలా పుత్రజన్న్మనే, వ్యజ్ఞునవతీ చ 
ధన్యా, అతిలోమశా వైధవ్య కరీ, వ్యంజన హీనా త్వయశసే, పిఫ్లు మద్వసావతీ 
వ్యభిచార ప్రవ్రజ్యాయై | తథైవ 'లోమరాజ్యుభయతో మధ్యమాగతా నాతిఘనా 
ప్రశస్యతే, వైధవ్యా యాతి స్టూలా, అతిస్తూలఘనలోమా పౌంశ్చల్యాయ, అధోజాతం 
దౌర్భాగ్యాయ, నాభిమతి వృతా మధ్యత్వాయ! కుక్నీసమున్నతౌ ప్రశస్వేతే, లోమశౌ 
ప్రవ్రజ్యాయై, సిరాలౌ కుభోజనాయ, నిమ్మా దారి[ద్రాయ, సమౌ మధ్యత్వాయ, 
దక్షిణోన్నతౌ పుత్రజన్మనే, వామోన్నతౌ విపరీతా ఈశదున్నతముదర 
మశిథిలమకఠినమవిపులం ప్రశస్యతే, దరిద్రయాయ శుష్కం, ఉన్నతం భోగాయ, 
విశాలవిషమ విషము శీల భోగాయ కల్పతే, భృశ శుష్కమనపత్యం, (స్రియాశ్సా 
ధస్తాదుపచితమసిరమతివిపుల మవలికమనాయుష్కే మధ్యం నాభేరుపరిష్టాద- 
నాయుష్కే ఏకవలికం ధన్యం, ద్వివలికం బుద్దిలాభాయ, త్రివలికం సౌభాగ్యాయ, 
చతుర్వలికం ప్రజాయుష్కే బహువలికమధన్యమనాయుషే భవత్యుదరం । నాభిః 
గంభీరా ప్రదక్షిణా వృతోత్సంగినీ, లోమసిరావర్త వర్రితా ప్రశస్యతే, గర్తాకృతి 
రనున్నతా సుఖదుఃఖకరీ, విషమోన్నతా౭_నాయుష్యా, స్వల్పాక్సతిరన పత్యా, 
విదేశస్తా ప్రవ్రాజయతి, బృహతీ గంభీరోన్నతా౭_ధిపత్యాయ! నాభ్యాపాయు- 
రా్య్యాఖ్యాతః। పార్శ్వే వృత్తే మాంసలే స్పిగే అలోమ సిరే ప్రశస్యేతే, తోమసిరే 
ప్రవ్రాజయేతే। ప్పష్టం సమముపరి విశాల మసిరమలోమకమనావర్హకం ప్రశస్యతే, మధ్యే 
నిమ్నమాయుష్మతాం, నిర్భున్నం దుఃఖ ఖాగినాం, సంక్షిప్త మనాయుషాం, తోమశ 
మమైత్రాణామల్సా పత్యానాంచ । లోమ స్కంధో వణిక్ళారజీవీ, కితవో రజ్లజీవీ 
వా, శుష్కాంసో దరిద్రః, తావుభౌ దిర్జాయుషా కదాచిత్‌ ప్రవ్రజేతామసి, స్పిగ్హాంసః 


76 స్తో (తస్థానం 


కర్షకః పీనాంస ఆఢ్యః, కఠినాంసః శూరః, శిథిలాంసో2_సక్తః, ఉన్నతాంసః పుమాన్‌ 
ప్రశస్యతే, (భష్టాంసా కన్యా; విపరీతే తద్గుణహోనిః। కళా వున్నతా పృథుల" పనో 
సున్యజ్ఞనౌ ప్రశస్యేతే, విపరితావధన్యా, భృశలోమశౌచ నారీణామ్‌ । తథా బాహూ 
ఆనుపూర్యో పుంత గూఢారత్ని దీర్తై జానుస్త్రుశాో ప్రశస్యేతే, సిరాతతా- 
వాయుష్మతాం, పక్షవంతా (ప్రజావతాం, అసిరావప్రజానాం, తిర్యక్‌ సిరౌ కృథ్ర 
జీవినాం, తిలవనా ప్రవ్రాజయతః, మశకలక్షణవన్తా కలహాయ। మణిబవ్లనే స్టూలే 
పుంసః ప్రశస్యేతే, తనూ (స్త్రియః । ఉభయోరేవ తిస్రో యవపంక్తయో౬_చ్చిన్నాః 

ప్రశస్వన్తే, ప్రథమా ధన్యా, ద్వితీయా ముఖ్యా, తృతీయా ప్రజాయుషే సరాశ్ళేద- 
విచ్చిన్నాః స్నిగ్హా వ్యక్తగంభీర లిఖితా ఆధిపత్యాయ,చతగస్రో రాజర్షే, పంచ షట్‌ 
శతపుత్రస్య సప్త దేననికాయానామ్‌, ఏకా౭_పి చేద విచ్చిన్నా వ్యక్తా సుఖాయోపప పపద్యతే ।. 


అ #* ఈ ఇ + అ ms ఈ 28 ఈ » శ «® 8 ఇ అ +4 


న న స స జ 1 


చాతిదీర్హాశ్సాతి (హస్వాశ్చ నిన్తితాః। కేశభూమి:ః స్పిగ్దా లోహితా నిర్మలా నిర్ర్రణా చ 
ప్రశస్యతే । మత్త గజ వృషభ సింహ శార్టూల హంసగతయో£౬_ధిపతయః, ఫ్రమిత 
గతయో ధన్యాః, చపల గతయశ్చుపలసుఖదుఃఖలాభీన:, తిర్యగ్గత యస్త్వధన్యాః 
స్టలనాశ్చాజ్ఞ విస్తోటి నశ్చా ప్రశస్తాః । తథా అతి గౌరమతికృష్ణమతిద్దిర్హమతి హ్రస్వమతి 
కృశమతిస్తూలమతిలోమశ మలోమశ మతిమృద్వతికఠినం చ శరీరే శ్వ ప్రశస్తముచ్యతే। 
తధా బాలానాం బుషిత రుధిత స్వప్న ప్రజాగర క్రోధ హర్ష విసర్లాదాన పంక్తి స్టైర్య 
గామ్బీర్యాణి యుకాని గుణాధికాని ప్రశస్యన్త ఇతి । 

ఓ వృద్ద జీవకా! బాలుర దీర్హాయు లక్షణములు ఈ (క్రింది విధముగా 
నుండును. నఖములు స్నీగ్ర, తను, నునుపుగా తా(మైవర్గము కల్గిన బాలురు అధిపతి 
అగును. రేఖాయుక్తముగా ద్వీర్షముగా యుండినచో ఆయుష్మంతుడగును. (క్రిందికి 
వంగి యుండి శుక్తి, తుషాకృతి ఉన్నచో దరిద్రడు రూక్షముగా నున్నచో 
దుఃఖితుడు, పుప్పితమైనచో లుంఠవ్యక్తి శ్వేత వర్ష మండలాకారములున్నచో 


లక్షణాధ్యాయము 77 


తక్కువ ఆయు గలవాడు, సుటితమైనవో పరాధీనుడు, వివర్ణమైనచో వ్యసనుడు, 
ఉన్నతవ్వై అంచులు ముడుచుకొని గుం[డవుంగా చిన్నగా నున్నచో 
సుఖవంతుడగును. విపులములు మధ్య శ్రేణి, స్థూల, శ్వేత మరియు విషమముగా 
నున్నచో (భవుణ శీలుడగును. పాదములు లావుగా (ప్రతిప్టితమై పైన 
రేఖయుక్తమైనచో ఆయుష్మంతుడు, ధనవంతుడు, అధిపతి అగును. స్వస్తిక, 
లాంగల, కమల, శంఖ, చ(క్ర, అశ్వ, ఏనుగు రథము మొదలగు మంగళకరమగు 
ప్రహరణములతో చిహ్నమైన చో రాజు అగును. తామ వ్యద్దమును నునుపుగా 
ఉన్నచో ఐశ్వర్యశాలి అగును. పాదములు ముడుచుకొని యున్నచో సాధారణ 
ధనవంతుడు మధ్యమ ఆయువు కలవాడగును. పాదములు తెల్లగా ఉన్నచో 
నిర్దనుడు, రేఖారహితమైనచో దాసత్వము చేయువాడు, అనేక రేఖలున్నచో రోగి 
అగును. గుండ్రని, స్నిగ్రమైన మడిమలు ఉన్నచో సర్వగుణసంపన్నుడు, చిన్నగా 
ఉన్నచో తక్కువ ఆయుష్యవంతుడు, సంతానరహితుడుగను ఉండును. 
పాదములు చదునుగా ఉన్నచో ఇతర స్త్రీలను తీసికొని వెళ్ళువాడు, వారితో 
(పిమాధి కలాపములు చేయువాడగును. అంగుళములు, గోళ్ళు, పాదములు మొ॥ 
పొడవుగా ఉన్నచో దీర్జాయువు కలవాడు, చిన్నవిగా ఉన్నచో అల్ఫాయువు 
కలవాడగును. 

అంగుళులు : - దృఢముగా ఉన్నచో భాగ్యవంతుడు, కణుపులు దృఢంగా ఉన్నచో 
భోగి, స్టూలముగా ఉన్నచో ఆచార్యుడు, అంగుళులు లోమ యుక్తమై ఉన్నచో 
నిద్దనుడు అగును. 

పార్‌ష్టై :- కరము, పరుషము పలుచగా, విషమముగా పగిలి మలినముగా ఉన్నచో 
అప్రశస్తము. పాదము యొక్క పైభాగం ఉన్నతముగా ఉండి సిరారహితమై లోమ 
రహితమైనది (ప్రశస్తము. ఇందుకు విపరీతముగా ఉన్నచో, విషమంగా ఉన్నచో 
దొంగ అగును. 

గుల్పములు :- దృఢముగా, చిన్నవిగా, లోమ, శిరా రహితమైనవో (ప్రశస్తము. 
ఇందుకు విపరీతముగా లావుగా ఉన్నవో ధననాశము, విశాలముగా ఉన్నచో 
దుఃఖకారణం అగును. 


78 సరో (తజ్ఞానం 


ప్రజంఘ :- ఇవి పలుచగా ఉన్నచో (ప్రశస్తము. స్టూలముగా ఉన్నచో పతి, పుత్రుడు 
ధనము, సుఖము క్షయమగును మరియు దొంగల పాలగును. 

జంఘ :- దృఢముగా ఉండి, సిరా లోమరహితం అయినదో ప్రశస్తం. అతి శుష్కం, 
అతిస్టూలము సిరాలోమ యుక్తం అ (ప్రశస్తం. ఇవి (స్త్రీలలో వైధవ్యం నొందించును. 
జాను :- దృఢమైనచో (ప్రశస్తము. 

ఊరువులు :- మాంస యుక్తము, గంభీరము స్నీగ్తం ('ప్రశస్తము. 

నితంబములు : - పొడవుగా ఉండక, (వ్రణలోమ రహితమై అవిషమముగా ఉన్నచో 
(ప్రశస్తం. శుష్క నితంబములు సంతాన రహితవుగును. పొడవుగా ఉన్నచో 
పెద్దరికమును నష్టం నొందించును. పెద్ద నితంబములుండినచో దుళ్ళీరి(త్ర 
చిన్నవిగా ఉన్నచో శీలవంతుడగును. 


కుకుందరములు :- గంభీరం, లోమ రహితము, విభక్తము సమాన ఆకారము 
కలిగినవి ప్రశస్తము. లోమయుక్తం, (భ్రమణశీల (స్త్రీలలో ఉండును. దక్షిణమునకు 
తిరిగి ఆవర్తములున్నచో (ప్రశస్తము. విభక్తముగా ఉన్నచో దీర్దాయువు. ఒకటినొకటి 
కలిసి ఉన్నచో అలా్రాయువు. 

జఘనం :- కొందరి మతానుసారము ఉరః తుల్యమైనచో (ప్రశస్తమని చెప్పెదరు. 
బాలురలో ఉరస్సు విశాలముగా, బాలికలందు జఘనం విశాలముగా ఉండును. 
ఏరిద్దరు ఉరస్సు. జఘనము మధ్యమాకారం అయినచో అ ప్రశస్తం. 
వృషణములు :- గౌరవ్హము కల బాలునికి పొడవుగా, పెద్దవిగా, క్నష్ణవర్థంకల 
బాలునికి నల్లవిగా, రక్తవర్గం కలబాలునికి గొరవర్గం శ్యామవ్యర్షం కలవానికి 
శ్యామముగా ఉండును. రక్తవృర్థం, లోమ యుక్తం మధ్యమ శ్రేణిగా చెప్పబడును. 
పెద్దఎగా ఉండుట ప్రశస్తం ఇందుకు విపరీతముగా పలుచగా ఉన్నచో దుర్భాగ్యము, 
పుంస్త్వ సంతాన నాశకము అగును. చిన్నవిగా ఉన్నచో అల్ఫాయువు దుఃఖకారణం 
అగును. ఆవు, గాడిద, గుర్రము, మేక, గొర్రె, ఆకృతి వృషణములు కలిగినచో 
సౌభాగ్యశా లి, ఆయుష్మంతుడగును. 

ప్రజననము (శిశ్నము) కోమలము, ద్వీర్ణము, హర్హయుక్తము, తా(మ్రవృర్ణము, 
గుండ్రని మణి కలిగి మహాకోశములు, మహా (స్రోతస్సులు కలిగిన (ప్రశస్తము 


అతణాధ్యాయియి 79 


పలుచనిది అతిచిన్నది, అతిద్నీర్ణం నందు కోశరహితం, తెల్లని తెలుపు నలుపు 
(స్రావములు కలిగినది ఎడమవైపు ఆ వృత్తము కలిగినది అ(ప్రశస్తమైనది. 
మూత్రము :- కష్టముచే రాక, అతి పలుచగా ఉండక, తక్కువమాత్రతో ఉండక 
సరళముగా వెడలినచో (ప్రశస్తం. తద్విపరీతముగా అత్యంత గంధం కలిగి, వేదనా 
యుక్తమై, అత్యంత ఉస్లం, వివరముగా ఉండి, అనిశ్చిత సవుయంలో 
శబ్దరహితముగా వచ్చినచో అ(ప్రశస్తము. స్పాలిత మూ(త్రము (మూత్రము విడి 
విడిగా వ్యాపించుట) అనపత్య కరమగును. 

యోని :- శకటాకారముగా ఉన్నచో సంతానోత్పత్తి, స్టూలముగా ఉన్నచో 
సౌభాగ్యము, పొడవుగా ఉన్నచో సంతానవధ, గుండ్రము ఉన్నచో వ్యభిచారము, 
ఉన్నతముగా ఉన్నచో సంతానరాహిత్యం, సూచిముఖం అయినచో దుర్భాగ్యము, 
అధికముగా వ్యాపించినది సంకుచితమైనది శుష్కము అయినది, పొడవుగా ఉన్నది, 
విషమముగా ఉన్నది లింగరహితమైన యోని క్షశములను కలిగించును. మధ్యమ 
రూపం అయినచో కన్యా ఉత్పత్తికి, ఉన్నతము, రమణీయము, మాంసయుక్త 
యోని పుత్రోత్పత్తికి కారణం. వ్యంజన యుక్త యోని (ప్రశస్తం. అత్యంత లోమ 
యుక్తం అయినచో వైధవ్యం కలుగును. వ్యంజనరహితం అయినది అ(ప్రశస్తం, 
మాంసాంకురములు వసాయుక్తమైన యోని వ్యభిచారమును కలిగించును. రెండు 
వైపులా లోమ వరుసలు కలిగి మధ్యమముగా అతిఘనం కాకున్నచో |ప్రశస్తము. 
అత్యంతస్టూలం వైధవ్యంను కలిగించును. అత్యంత స్టూల, ఘనమైన ల్‌ మములు 
కలిగినది కులట అగును. (క్రింది వైపు వంగి ఉన్నచో దుర్గాగ్యము, నాభి పైభాగం 
వరకు వ్యాపించి ఉన్నచో మధ్యమ శ్రేణి అగును. 

కుక్షి :- ఉన్నతము (ప్రశస్తము, లోమయుక్తము అత్యంత (భ్రమణ యుక్తము, 
శిరాయుక్తము, కుత్సిత భోజనం కలిగించును. లోపలికి ఉన్నచో దరిద్రము, 
సమాకారము కలిగినచో మధ్యమం. కుడి వైపు ఉన్నతమైనచో పుత్రజన్మము, 
ఎడమవైపు ఉన్నతముగా ఉన్నచో స్త్రీ సంతానం కలుగును. 

ఉదరము :- కొంచెం ఉన్నతముగా, అశిథిలముగా, కోమలముగా, అతి పెద్దగా 
కానిది (ప్రశస్తము, శుష్కం అయినచో దరిద్రము, పెద్దదిగా ఉన్నచో భోగి, 
విశాలముగా, విషమముగా ఉన్నచో విషమస్వభావం భోగి అగును. అత్యంత 


80 సూ (త్రస్థానం 


శుష్కుము అయినచో సంతాన రహితము. (స్త్రీలలో (క్రింది భాగము అధికముగా 
ఉపచితమై సిరా రహితము. వళిరహితం అయినది అనాయుష్కరముగును. 
నాభిపైభాగం అణిగి ఉన్నచో అనాయుష్కరమగును. ఉదరంపై ఒకే వళీ ఉన్నచో 
ప్రశస్తము. రెండు వళులున్నచో బుద్ది, 3 ఉన్నచో సౌభాగ్యం, 4 ఉన్నచో సంతానం 
దీర్జాయువు, అధికముగా ఉన్నచో అనాయుష్మురం, అ(ప్రశస్తము 

నాభి :- గంభీరము, కుడివైపు తిరిగి ఉన్నది గుం[డంగా ఉన్నది ఉన్నతమైన 
అంచుకలిగి ఉన్నది లోమరహితం అయినది, ఆవర్తరహితం అయినది (ప్రశస్తము. 
అనున్నతమైనది, గర్తాకారం కలిగినది సుఖదూఖవుులను కలిగించును. 
విషమముగా ఉన్నది ఉన్నతముగా ఉన్నది అనాయుష్ము_రం. స్వల్పాకృతి కలిగినది 
అనపత్య కరమగును. తన స్థానం నుండి జరిగి ఉన్న నాభి (భ్రమణశీలంను 
కలిగించును. పెద్దది, గంభీరము ఉన్నత నాభి కలవాడు అధిపతి అగును. నాభికి 
చెప్పినట్టుగానే గుదమునకు కూడా అన్వయించుకోవలెను. 

పార్భ్వము :- గుండ్రముగా, మాంసయుక్తమై, స్నీగ్రముగా, లోమ సిరా రహితం 
అయినచో (ప్రశస్తము. లోమ సిరాయుక్తమైన (భ్రమణ శీలుడగును. 

పృష్ట దేశము :- సమముగా ఉండి, పైభాగం విశాలము, సిరాలోమ ఆవర్త రహితము 
అయినది (ప్రశస్తం. మధ్యభాగం నిమ్నంగా ఉన్నచో ఆయుష్కరం. వంగి ఉన్నచో 
దుఃఖకరము పృష్ట (ప్రదేశము అతిచిన్నగా ఉన్నచో అల్ఫాయువు, లోమయుక్తం 
అయినచో మిత్ర రహితం, అల్పసంతానం కలుగును. 

స్కంధ :- లోమ యుక్తం అయినచో భారమును మోయువాడు, జూదగాడు, 
విలాసవంతుడగును. శుష్కములైనచో దరిద్రుడు అగును. లోయ యుక్త 
శుష్కస్కంధవులు కలవారు కొందరు దీర్జావరువులు కలవారు కూడా 
అగుదురు. వురియు (భముణ శీలం కలవారగును స్నిగ్గ్రము, ఉన్నతమైన 
గుణవంతములు. కఠినముగా ఉన్నచో శూరుడు, శిథిలముగా ఉన్నచో అశక్తుడు, 
ఉన్నతమైనచో (ప్రశస్తము. స్త్రీలలో వంగి ఉన్నచో ప్రశస్తము. ఇందుకు విపరీతం 
అయిన గుణహాని కలుగును. 


కక్ష :- మ. ఎశాలము, లావుగా, స్పష్టముగా ఉన్నచో ప్రశస్తం. తద్విపరీతం 
అ (ప్రశస్తం. స్త్రీలలో అతిలోమయుక్త అయిన అ(ప్రశస్తం. 


అక్షణాధ్యాయము 81 


బాహు :- పైనుండి (క్రిందికి క్రమంగా పైన లావు, (క్రింద పలుచగా ఉండి దృఢముగా 
ఉండవలెను. ద్విర్ణ్షముగా ఉండి, జానువులు స్పృ్రశించునవి శిరాయుక్తమైనవి 
ఆయరుష్కరవు. పక్షయుక్తమైనది సంతాన కరము. సెరారహితమైన 
సంతానశూన్యం. తిర్యక్‌ సిరలు కలిగిన కష్టజీవులు అగుదురు. తిలయుక్త 
బాహువులు కలిగిన [భవుణ శీలం, వుళక యుక్తం అయిన కలహము 
చేయువారగుదురు. 
మణి బంధం :- పురుషునిలో లావుగా, (స్త్రీలలో పలుచగా ఉండుట (ప్రశస్తము. 
యవపంక్తులు అవిచ్చిన్నంగా ఉండుట (ప్రశస్తం. ('ప్రధమపంక్తి ఐశ్వర్య యుక్తం, 
ద్వితీయ పంక్తి ముఖ్యము, మూడవది సంతానం, ఆయుష్క్టరము, మూడు 
పంక్తులు అవిచ్చిన్నమై స్నీగ్రము స్పష్టము గంభీరముగా ఉన్నచో అధిపతి అగును. 
నాలుగు అవిచ్చిన్నంగా ఉన్నచో రాజర్షి 5,6 అవిచ్చిన్నంగా ఉన్నచో శతపు(త్రుడగును 
ఏడు అవిచ్చిన్నంగా దేవతలలో ఉండును. ఒక్కటైనను అవిచ్చిన్నంగా ఉన్నచో 
సుఖముగా ఉండును. స్త్రీలలో కేశములు అతి దృీర్ణముగా, అతి చిన్నవిగా ఉన్నచో 
నిందితములు. 
కేశభూమి :- స్నిగ్రము, లోహితము నిర్మలము (వ్రణ రహితము (ప్రశస్తం 
గతి :- ఏనుగు, ఎద్దు, సింహము, చిరుతపులి, హంస వంటి గతి కలిగినవారు 
అధిపతి అగుదురు మందగతి ప్రశస్తము చంచల యుక్త గమనం, చంచలయుక్త 
సుఖం, దుఃఖము పొందును. తిర్యక గతి అప్రశస్తము స్కలన గతి వారు అంగములు 
స్పుటించి ఉండుట అ(ప్రశస్తము. అత్యంత గౌరము, అతికృష్ణము, అతి ద్వర్హ్వము, 
అతి హ్రస్వము, అతికృశు అతిస్టూలము, అతి లోమశము, అలోమశము, అతి 
మృదు, అతికఠినం అప్రశస్తము. బాలురలో అతి రోదనం, జాగరణం. (క్రోధ, 
హర మూత్రాది విసర్గములు, అన్నియు (గ్రహించుట, పాచనము, స్టిరత, గంభీరత 
మొ॥ లక్షణములు యుక్తి యుక్తముగా ఉన్నచో (ప్రశస్తము. 
అ(త్ర శ్న్‌కాః లా 

యథా వక్త్రం తథా వృత్తం యథా చక్షుస్తథా మనః | 

యథా స్వరస్తథా సారో యథా రూపం తథా గుణాః ॥ 

ముఖం ఎలా ఉండునో వృత్తం (భావము) అలా ఉండును. కళ్ళు 


82 సూ (తనస్హైనం 


ఎలా ఉండునో మనస్పదే విధంగా ఉండును. స్వరము ఏ విధంగా ఉండునో 
సారము అదేవిధంగా ఉండును. రూపమునకు తగినట్టుగా గుణములు ఉండును. 
(తివిధం సత్త ముద్రిష్టం కల్యాణ (క్రోధమోహ జమ్‌ | 
శ్రేష్టమధ్యాధమత్వం చ తేషాం (ప్రోక్తం యథాక్రమమ్‌ ॥ 
సత్వం మూడు విధములుగా ఉండును. ఒకటి కళ్యాణము నందు 
ఉత్పన్నం అగునవి. రెండు క్రోధము నుండి ఉత్పన్నం అగునవి. మూడు మోహం 
నుండి ఉత్పన్నం అగునవి. ఇవే (క్రమంగా (శ్రేష్ట మధ్యమం, అధమంగా చెప్పబడినవి. 
అష్ట సప్త త్రిధా చైషాం క్రమాద్చేదః ప్రవక్యతే । 
సత్తా న్రనాం, సత్త స్రనిజ్ఞానం హితమౌషధకలునే [| 
ఈ సత్త్వృములు క్రమముగా 8,7,3 భేదములుగా ఉండును. జొషధ 
కల్పనలో ఈ సత్వజ్ఞానము తెలిసికొని చేయుట హితకరం. 
తపః సత్య దయా శౌచ దాన శీల రతం సమమ్‌ | 
జ్ఞాన విజ్ఞాన సంపన్నం బ్రాహ్మం విద్యాజ్లితేం (ద్రియమ్‌ [1 
శుద్దసత్వ భేదములు - 1. బ్రహ్మసత్వం - తపః, సత్య, దయ, పవిత్రతా దానము, 
శీలవంతుడు, సమత్వదృష్టి జ్ఞాన, విజ్ఞానం కలిగినవాడు, జితేంద్రియుడు. 
ప్రజావంతం క్రియావంతం ధర్మశీలం జగ[త్రియమ్‌ । 
అనీర్హ్యమశఠం ప్రాజ్ఞః ప్రాజాపత్యం వదేచ్యుచితమ్‌ ॥ 
2. ప్రజాపత్య సత్వం :- సంతాన యుక్తం యజ్ఞాది (క్రియలు చెయువాడు 
ధర్మ శిలుడు - జగ(త్రియులు, ఈర్హారహితుడు, శఠతారహితుడు, పవి(త్రుడు 
శాచ[వతేజ్యాధ్యయన బ్రహ్మచర్యదయాపరమ్‌ । 
జితమానమదక్రోధం వకారం చాషమాదిశేత్‌ ॥ 
3. ఆర్హ్య సత్వం :- శౌచము, (వ్రతము, యజ్ఞము, అధ్యయనం, (బ్రహ్మచర్యము 
ఆచరించువాడు, దయావంతుడు. మాన మద (కోధములను జయుంచిన వాడు, 
వక్త. 
(త్రివర్గనిత్యం విద్వాంసం శూరమిక్షిష్టకారిణమ్‌ | 
ప్రాహురైం[ద్రం మహాభాగమధిష్టాతార మీశ్వరమ్‌ il 


లక్షణాధ్యాయము 83 


4. ఐంద్ర సత్వం :- (త్రివర్గ ధర్మార్థకాముములలో లగ్నం అయినవాడు, 
విద్వాంసుడు, శూరుడు, నిందిత కర్మలను చేయనివాడు మహాత్ముడు, అధిష్టాత, 
వఐశ్వర్యవంతుడు; 

త్య్వక్తదంభభయ [క్రోధం ప్రాప్తకారిణమీశ్వరమ్‌ | 

సమం మిత్రే చ శత్రౌ చ యామ్యం విద్యాత్‌ సునిశ్సితమ ॥ 
5. యామ్యు సత్వం :- అహంకారము, భయం, క్రోధము త్యజించినవాడు, 
యుక్తకార్యములను చేయువాడు, ఐశ్వర్యశాలి మిత్రులను - శత్రువులను 
సమానంగా చూచువాడు, దృఢనిశ్చయుడు. 

అశుచివిశుచిః శూరః శీఘ్రక్రోధప్రసాదవాన్‌ । 

పుణ్యశీలో మహాభాగో వారుణో వరుణప్రియః ॥ 
6. వారుణ సత్వం :- అశుచి, విశుచి, శూరుడు, శీఘ్రముగా కోపము చెంది, 
శీఘ్రముగా (ప్రసన్నం చెందువాడు, పుణ్యశీల, మహాత్ముడు వరుణ ప్రియుడు. 

స్తానమానపరీచారధర్మకామార్దలో భినమ్‌ । 

కోధప్రసాదఫలదం కొబేరం ప్రాహురూర్హితమ్‌ 11 
7. కౌబేర సత్వం :- స్టాన, మానం, పరిచార ధర్మారకామముల యొక్క లోభి 
(కోధ ప్రసాదములు ఫలప్రదం అగుట కౌబేర లక్షణములు 

శ్చాకాఖ్యానేతిహాసజ్ఞం గంధమాల్యాంబర ప్రియమ్‌ । 

నృత్తగీతోపహాస్తాం గాంధర్వం సుభగం విదుః ॥ 
8. గాంధర్వసత్వం :- శాక, కథ, ఇతిహాసములను తెలిసినవాడు, గంధ, మాల, 
వ(స్ర్రట్రయుడు, నృత్యము, గీతము, ఉపహాసములు తెలిసినవాడు, 
ఐశ్వర్యమంతుడు. 

యే చాన్యే2_పి శుభా భావాః శుద్దాస్తే చాపి సాత్త్వికాః | 

ఏతత్‌ కల్యొణభూయిష్టం శుద్దం సత్తృమిహాష్టధా ॥ 

పై చెప్పబడినవి కాక అన్య శుభసాత్విక భావములు కలిగిన 
శుద్దుడనబడును. ఈ విధముగా కళ్యాణాంశ (ప్రధానముగా కలిగిన శుద్ద 
సత్వములు ఎనిమిది విధములుగా చెపుబడనదవి. 


వ్‌ 


సూత్రనైనం 
ఆరోగ్యం ప్రశమో రూపం జ్ఞానవిజ్ఞానమార్యతా । 
దిర్షమూయుః సుఖాత్వక్తం సామాన్యం శుద్రలక్షణమ్‌ [1 


శుద్దసత్వ సామాన్య లక్షణములు :- ఆరోగ్యం, శాంతి, రూపము, విజ్ఞానం 
జ్ఞానం, ఆర్యత, దీర్జాయువు, సుఖప్రాప్తి. 


రే 


ఈశ్వరో౭_.సూయకశ్చండ ఆత్మపూజోపధి ప్రియః | 

సానుక్రోషభయో రౌద్రో హనా శూరస్తథా2..౭_సురః ॥ 
రాజససత్త్వ భేదములు :- 1. అసుర సత్వం - ఐశ్వర్యశాంతి, ఇతరుల 
గుణములలో దోషారోపణ చేయువాడు, తీవకోధవు ఆత్మపూజ, 
రాగద్వెషములు కలవాడు, దయా, భయముక్తుడు రౌ(ద్రుడు, హత్యచేయువాడు, 
శూరుడు. 

క్రూరఛిద్రప్రహారీ చ రోషేర్హ్యామర్హసన్తతః | 

వైరమాంసాశనాయాసః కలహార్ట్‌ చ రాక్షసః ॥ 
2. రాక్షసత్వం :- (కూరుడు, అవకాశమును, దుర్భలత్వమును చూసి, 
బాధకలిగించువాడు, (క్రోధము, ఈర్ష్య, అసహిస్టుత, వైరత్వం కలిగిన వాడు, 
మాంసము తినువాడు, కలహ(పియుడు. 

శుచిద్విడశుచిః క్రూరోఇ_భీరుర్సీషయితా2_2_విలః | 

మద్యమాంసప్రీియః శజ్కీ పైశాచో బహుభోజనః ॥ 
3. పైశాచసత్వం :- పవిత్రతను ద్వేషించువాడు, భయం లేనివాడు, అపవిత్రుడు, 
క్రూరుడు, ఇతరులను భయపెట్టువాడు, కలుషితుడు, మద్యమాంస ప్రియుడు. 
శంకాయుక్తుడు ఎక్కువగా భుజించువాడు. 

తీక్షమాయాసబహులం నిద్రాలుం బహువైరిణమ్‌ । 

అకృద్దభీరుం (స్తెణం చ సార్పం నిత్యాష్టలేహినమ్‌ ॥ 
4. సార్పసత్య్వం :- తీక్షవు, ఎక్కువగా పరి(శ్రమించువాడు, ఎక్కువగా 
న(దైంచువాడు, ఎక్కువకాలం వైరము కలవాడు, కోపం రానంతవరకు భయపడు 
స్వభావం, స్త్రీ వశంలో ఉండువాడు, ఎపుడు పెదవులను నాకుచుండువాడు. 


అకత్షణాధ్యాయము 85 


దానశయ్యాత్యలజ్కారపానభో జనమైథునైః | 

నిత్య్వోపేతం (ప్రముదెతం యాక్షం విద్యాత్‌ ప్రభక్షణమ్‌ i 
5. యాక్ష సత్వం :- నిత్యదానం, శయ్య అతి అలంకారము, అతిపానం, 
అతిభోజనం, అతిమైథునం చేయువాడు. (ప్రసన్నుడు. 

అహంకృతా మహాహారా వైరిణో వికృతాననాః | 

విరూపా నికృతాత్మానో భూతసత్తా నిశాప్రియాః ॥ 
6. భూతసత్వం :- అహంకారులు, ఎక్కువగా భుజించువారు, వైరులు, ఐకృత 
ముఖము కలవారు, వికృత రూపం కలవారు, ఐకృతాత్మ కలవారు, రాత్రులందు 
సంచరించువారు. 

అమషికుత్సి తాహారవాగ్తూ $నం నిత్యశజ్కితమ్‌ । 

చలం దుర్మేధసం భీరుం శాకునం విద్ర [నోకసమ్‌ I 
7. శాకునసత్వం :- అసహిష్టుత, కుత్సిత (నిందిత) ఆహారం భుజించువాడు, 
నిందిత వాక్కులలో నిమగ్నం అయినవాడు, నిత్యశంక కలిగినవాడు, అస్థిర బుద్ది, 
కుంఠిత బుద్ది భయం కలిగినవాడు. నివసించు స్టానం నిశ్చితముగా లేకుండుట. 

ఇత్యేతద్రాజసం సత్త్వం సప్తథా కోధకారితమ్‌ | 

వ్యామిశ్రగుణదోషం చ రజ ఏవోపలక్షయేత్‌ ॥ 

ఈ విధంగా .కోధముతో ఉత్పన్నం అగు రాజసం ఏడు విధములు. 
ఇందులో గుణదోషములు కలిసి ఉండుట వలన రాజసంగానే చెప్పబడును. 

ఆహారమైథునపరం స్వప్పశీలమమేధసమ్‌ । 

అథ్రైవం పాశవం విద్యాన్‌వుృుజా2_లజ్కారవర్రితమ్‌ ॥ 
తామస సత్వ భేదములు :- 1. పాశవసత్వం. 

ఎల్లపుడు ఆహారము, మైథునవలు చేయువాడు. ఎక్కువగా 
ని(ద్రించువాడు. బుద్దిహీనుడు, శుద్ది, అలంకారములు లేనివాడు. 

భీరుమ(ప్రుమాద్యూనం కామ క్రోధవశం గతమ్‌ । 

హీంస్రమాత్మపరం విద్యాన్మాత్స $౦ సుప్రజసం శఠమ్‌ ॥ 


56 సూ(త్రస్థానం 
2. మాత్స్య సత్వం :- భీరువు, మూర్చుడు, ఎక్కువగా భుజించువాడు, అధిక 
కామం కలవాడు, క్రోధి, హింసాపరుడు, స్వార్టపరుడు అధిక సంతానం కలవాడు, 
ధూర్తుడు. 

వధబంధపరిక్షేశశీతవాతాతపక్షమమ్‌ । 

బుద్ద కజహానమలసం వానస్పుత్యం వదేద్రుజమ్‌ il 
3. వానస్పుత్య సత్వం :- వధ, బంధనము, దుఃఖము, శీతవాయు ఉప్పములను 


సబాంచువాడు, బుద్రిహీనుడు మరియు అంగహీనుడు. ఆలసి, బుజువ్వక్తిత్వం 
కలవాడు. 


ఇత్యేతత్రివిధం సత్త్వం తామసం మోహసంభననమ్‌ । 

యచ్చామెధ్యమకల్యాణం సర్వం తచ్చాపి తామసమ్‌ ॥ 

ఈ ఎధంగా మోహముతో ఉత్పన్నం అగు మూడు విధములైన తామస 
సత్త ములు చెప్పబడినవి. అపవి(త్రము, అకళ్యాణ కారకములు అయిన అన్ని 
సత్త కములు తామసములుగా చెప్పబడును. 

సత్త్వం ప్రకాశకం విద్ది, రజశ్సాపి ప్రవర్తకమ్‌ | 

తమో నియామకం (ప్రోక్త్రమన్యోన్య మిథున ప్రియమ్‌ i 

సత్త్వగుణము (ప్రకాశకము, రజోగుణము (ప్రవర్తకము తమోగుణము 
నియామకం, ఈ మూడు పరస్తురము ఒక దానికొకటి (ప్రాయము. 

యదా యచ్చాధికం యస్య స దేహీ తేన భావితః | 

శుభాశుభాన్యాచరతి ఫలం భుజ్లే తథావిధమ్‌ ॥ 

ఎ వ్యక్తి ఏ సమయములో ఏ సత్త నే (ప్రధానముగా ఉండునో దాని 
ప్రకారమే శుభాశుభాచరణము కలుగును. అదే విధంగా ఫలమును అనుభవించును. 

సమానసత్త్వా బాలానాం తస్మాద్దాత్రీ ప్రశస్యతే । 

ఉద్వెగవిత్రాసకరీ విపరీతా న శస్యతే ॥ 

కావున బాలురకు సమాన సత్వమైన ధాత్రి (ప్రశస్తమైనది. విపరీత 
సత్త్వము కలది ఉద్వేగము కష్టము కలిగించునది నిషిద్దము. 


లక్షణాధ్యాయము 87 


న జీవన్త్యథ జీవన్తి కద్రా ధాత్రీ విపర్యయె । 

సమాన సత్తా బాలానాం పుష్టరాయుర్భలం సుఖమ్‌ ॥ 

ధా(తి విపరీత సత్వం అయినచో బాలుడు జీవించడు. ఒక వేళ 
జీవించిననూ అత్యంత కష్టముగా జీవించును. సమాన సత్వధాత్రి, బాలునికి 
పుష్ట ఆయువు, బలము, సుఖము పెంపొందించును. 

త్వగస్పజ్మాంసమేదో ౬_స్టిమజ్జశుక్రాణి ధాతవః | 

ఓజః సత్త్వం చ సర్వం చ తత్సారం తు నిబోధ మే Il 

త్వచ, రక్త, మాంస, మెద, అస్థి, మజ్జ, శుక్ర ఈ ఏడు ధాతువులు 
ఓజస్సు సత్వము ఈ తొమ్మిది శరీరంలో సారము అనబడును. అవి చెప్పెదను 
వినుము. 

త్వగ్రోగరహితో భోగి (ప్రసన్నవ్య్వజ్ఞునచ్చవిః । 

సద్యఃక్షత ప్రరోహశ్చ త్వక్సారః సుతనూరుహః ॥ 
1. త్వక్సార లక్షాణములు :- త్వగ్రోగరహితము, భోగి, శరీరము నిర్మల 
శరీరకాంతి స్పష్టముగా కన్పించునది వ్రణము త్వరగా మానునది. వాడు త్వక్సార 
బాలుడనబడును. 


44; త  ఉ ౨ ఈ 6 $ ఏ అ జ ఈ ఈ ఈ ౫ 2౪ దని ఇ 8 88 ఈ 8 అ 4 28 5 8 ౨8 * థి 9 


8 ఏ ఈ » 9 8 80 2 ఇ 2 4 8 9. 92 8 త చ ¢ * 8 ౨ అ ఈ 98 ౫ శ 8 ఈ ౪ ౫ ౪ 2 


రక్తసార బాలుడు:- అరుణా భాసముగా ఉండును. 


సూత్రస్థానము ఇంతే ఉపలబ్రము. 


88 


పృథక్‌ పూజా హాతాశనము 


తిథినక్షత్రదేవారా ఘ్నంత్యవేక్షితజాన్‌ గదాన్‌ ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 

వేరు వేరు దేవతల యొక్క పూజ హితాశనము మరియు తిథి నక్షత్ర 
దేవతల అర్భనతో దృ్నష్టిదోషము నశించును. 


(ఇతి) కర్ణాయజయావష్టీవనం విమానమ్‌ ॥ 


శిష్యోషక్రమణీయ విమానాధ్యాయః 


అథాతః శిష్యోపక్రమణీయం విమానమధ్యాయం వ్యాఖ్యాస్యామః | 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 

ఇపుడు శిష్యోప(క్రమణీయ విమానాధ్యాయం వ్యాఖ్యానించెదమని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 
అధథః ఖలు గురుః శిష్యమభిగతమ్‌ విద్యార్థినమ్‌ శిష్యగుణాన్వితం విధినోపనయేత్‌ 
ఉదగయనే పుణ్యాహే నక్షత్రే అశ్వయిజి రోహిణ్యాముత్తరా స్వన్యస్మిన్‌ వా । పుణ్యే 
ప్రాగుదక్ష్రవణ దేశే గోమయేనాద్చిశ్చ గోచర్మమా త్రం స్టండిలముపలిప్య, యధోక్తం 


శిష్యోపక్రమణీయ విమానాధ్యాయము 89 
లక్షణోల్లేఖనాగ్ని ప్రణయున పరిసవచూహన పరీష్షణ (బహ్మ (ప్రణీతా 
స్తరణాజో $తృ్సవనాఘారాజ్యభాగాగ్ని హోమాన్‌ కృతా, ఫాలాశీః సమిధో ఘృతాకా 
జుహోతి- అగ్నయే స్వాహా, సోమాయ స్వాహా, ప్రజాపతయే స్వాహా, కశ్యపాయ 
స్వాహా, అశ్వభ్యాం స్వాహ, ఇంద్రాయ స్వాహా, ధన్వంతరయే స్వాహా, సరస్వత్యై 
స్వాహా, పూర్తభాగాయ స్వాహా, అగ్నయే స్విష్టకృతే స్వాహా ఇతి హుత్వా, 
బ్రాహ్మణం హవిష్యాదనెన దక్షీణావతా తర్పుయిత్వా దేవాంశ్ళ బలిభి; గురవే 
పూర్ణకుంభం దక్షిణాం దత్వా ““దధిక్రాణ్బ్వి? ఇతి ప్రాజ్ముఖో a ప్రాశ్వ, 
ఉపస్ప్రశ్యాద్చిః;, పరిక్రమ్య ప్రదక్షిణం గురోర్పాహుం సంస్తుశ్వ బ్రూయాత్‌ 
అసావహమ్‌ పుత్ర ఇతి, పాదౌ సంస్పుశ్య బ్రూయాత్‌ అసావహం శిష్య ఇతి | 

(ప్రప్రథమంగా ఆచార్యుడు సమీపముగా వచ్చి విద్య నార్హించ వచ్చిన 
పూర్వోక్త గుణములు కలిగిన శిష్యుని ఉత్తరాయణ కాలములో ్రశస్తదినము 
అశ్విని, రోహిణి, ఉత్తర లేక ఏ నక్షత్రంలో అయిననూ విధిపూర్వకముగా 
ఉపనయనం చేయవలెను. తరవాత తూర్పు లేక ఉత్తర దిశకు పుణ్య కారకమైన 
ప్రలములో గోమయము నీళ్ళు కలిపి గోచర్మ ప్రమాణంలో ఒక చతుర(స్రాకారము 
అలికి యధోక్త లకణోళ్లే ఖన అగ్ని ప్రణయనము, పరిసమూహనము పరీక్షణము 
(బ్రహ్మ (ప్రణీత ఆస్తరణము ఆజ్యోత్సవనము, అఘారాజ్యాహుతి, ఆజ్య 
భాగాహృతి మరియు ఇతరములు అయిన ఆహుతులు సిద్దము చేసికొని 
ఘృతయుక్త ఫలాశ సమిధలలో నిమ్న దేవతలకు, బుషులకు ఆహుతి నివ్వవలెను, 
శకము నందు చెప్పినట్టుగా సేరుపేరున ఆహుతి నిచ్చిన తర్వాత దక్షిణ మరియు 
హఎప్య ఓదనముల ద్వారా (బ్రాహ్మణులను, బలిద్వారా దేవతలను తృప్తి పరిచి 
గురువునకు పూర్ణకుంభంతో ధనమును దక్షిణగా ఇచ్చి దధిక్రాణ్యా మొ॥ 
మం(త్రములను చెప్పి తూర్పు ముఖము చేసి దధిని సేవించవలెను. జలమును 
స్పృశించి అగ్నిని దక్షిణముగా ఉంచుకొని పరిక్రమణం చేసి గురువు యొక్క 
హస్త స్పర్శనం చేసి, నేను నీ పుత్రుడను అని చెప్పి గురువు యొక్క పాదములను 
స్పృశించి నేను నీ శిష్యుడను అని చెప్పవలెను. 

అథ శిష్యగుణాః - కాంతిరాక్యుం దాక్షిణ్యమానుకూల్యం శౌచం కులే 
జన్మ ధర్మ సత్యాహింసాసామకల్యాణజ్ఞానవిజ్ఞానస్టితి వినివేశ పాటవం యథోక్త 


ంం విమానస్ఞానం 


కారిత్వం బ్రహ్మచర్యమనుత్సేకో లో భేర్ద్యావివర్రనమితి అథో2_న్యథా దోషైః సవర్త రః 
14 ॥ 
శిష్యుని యొక్క గుణములు 

క్షమ, నిపుణత, చతురత, అనుకూలత, పవి(త్రత, ఉత్తమ కులంలో 
జన్మించినవాడు, ధర్మ, సత్య, అహింస, సామ, కళ్యాణ, జ్ఞానవిజ్ఞాన స్టితి (ప్రవేశము, 
పటుత్వము, యధోక్త కారిత్వం, బ్రహ్మచర్యము, గర్వ, అహంకార అభావము 
లోభ ఈర్ష్య త్యాగము ఈ గుణములకు విపరీతములైన వారిని త్యజించవలెను. 

అథ గురుః - ధర్మ జ్ఞాన విజ్ఞానోపోహ ప్రతిపత్తికుశలో గుణసంపన్నః, 
సౌమ్య దర్భ్శనః శుచిః శిష్యహిత దర్శీ, చోపదేష్టా చ భిషక శాస్త్ర, వ్యాఖ్యాన కుశల 
స్తీర్దా గత జ్ఞానవిజ్ఞాన కల్యో౭_నన్య కర్మా£_వ్యావుత్తః, శిష్య గుణా న్వితళ్ళ 
అతో౭_న్యథా దోషైర్వర్త §ః! 
గురువు యొక్క లక్షణములు: - 

ధర్మ, జ్ఞాన, విజ్ఞాన, ఊహా పోహ, (ప్రతి పత్తులలో కుశలుడు, 
గుణసంపన్నుడు, సామ్య దర్శనం కలవాడు, పవిత్రుడు, శిష్యుల హితమును 
కోరువాడు, ఉపదేశకుడు, చికిత్సాశాస్త్రమును వ్యాఖ్యానించుటలో కుశలుడు. 
జ్ఞాన విజ్ఞానము కంఠస్తమైనవాడు, మంగళకరుడు, ఇతరకార్యములను 


చేయనివాడు, పూర్వోక్త శిష్య గుణములు కూడా కలిగినవాడు. తద్విపరీత 
దోషములతో కూడిన గురువును త్యజించవలెను. 


అథ శిష్యానుశాసనం - భోః సౌమ్యేనానుకూలేన ధార్మికేన జితేం ద్రియేణాహూతా 
ధ్యాయినా చ భవితవ్యం, సర్వనివేదినా, సమానదుఃఖేన దేశ కాలేన ధృతిమతా చ 
భవితవ్యం, లోభ క్రోధ మోహేర్ద్యా (ప్రహాసవై రవుద్యమాంస స్ర్రీభ్యో 
నివర్తయితవ్యం, గురుశుశ్రూషాల_నశేషేణాధ్యేతవ్యం, న చాననుజ్ఞాతేన న 
చానభ్యర్చ్య గురుమసమాప్తవిద్యేన వా ప్రచరితవ్యం । 

శిష్యునికి ప్రతి ఉపదేశము :- వత్సా! నిన్ను సౌమ్యము, అనుకూల ధార్మికత, 
జితేంద్రియము, అధ్యయనముల కొరకు బలవబడినావు. సమస్తము నాకు 
చెప్పువాడవు. సమాన దుఃఖము కలవాడవు. దేశకాల జ్ఞానము కలవాడవు ధృతి 


శిష్యోపక్రమణీయ విమానాధ్యాయము 91 


మంతుడవు కావలెను. లోభ, క్రోధ, మోహ, ఈర్ష్య, ప్రహాస, వైరము, మద్యము, 
మాంసము, స్త్రీలను దూరముగా ఉంచవలెను. గురు సేవ చేసూ అధ్యయనము 
చేయవలెను. గురువాజ్ఞ లేకుండా అభ్యర్బ్చన లేకుండా విద్యను పూర్ణముగా 
అధ్యయనం చేయక చికిత్సాకార్యమునకు ఉప(క్రమించకూడదు. 


అథాధ్యయన విధిః - 

గురుః, శుచిరుద్దతహస్తః శుచా దేశే తద్వచ్చిష్యాయావహితాయాథ 
శబ్దమోజ్కారం వా పూర్వ ప్రయుజ్య మహాన్యాహుతీరనూచ్య సావిత్రీం చ 
త్రిరభ్యస్యా౭_ధీష్వ భో ఇత్యుక్తే రూపమేకం నిగదేత్‌, తం చానుపఠేత్‌, తచ్చిష్యో 
రూపహతం సంస్థాహతం చ కుర్యాత్‌, గ్రహణ శక్ష్యవేక్ష్యు ఖండన సందర్శనా పూర్వ 
(గహణాని సోఢుం యథోక్త శ్రవణం తస్యాభ్యాసో ధన్యః, ధారణాధ్యాపనేనార్హ 
తత్వాధిగమనం తు మోక్షాయ। నానధ్యాయేప్వు ధీయీత, న గురు వ్యలీకీషు, న 
పర్వసు, న సంధ్యాయాం న విద్యదుల్కాన భవర్దా౭_సూర్యదర్శనేషు, న మహోత్సవే 
న భుక్తవాన్‌, నాద్భుతదర్భ్శనే న గోబ్రాహ్మణ గురుపరాత్మ పీడాయాం, న 
పక్షిణీషు, న్యాప్యష్టకాసు, నాత్యుచ్చనీ చ పుతక్తీబస్వరైః, నా ముఖాద్‌ గురోః, 
నాలక్షితం న సందిగం న చ క్షుత్పిపాసావ్యాధివైమనస్యాది యుకో2_భ్యసేత్‌ | 

(ప్రప్రథమముగా పవి(త్రుడు ఉద్దత హస్తుడై, పవిత్ర ఆసనమునందు 
ఆసీనుడై శిష్యునికి ఎదురుగా అథ లేక ఓంకాఠ శబ్దపూర్వకముగా వుహా 
వ్యాహృతులను (ఓం, భూః స్వాహః ఓం స్వః స్వాహ ఓం భూరుభువః స్వాహా 
ఇతి) ఉచ్చరించి సావిత్రి (గాయి(తీ) మంత్రమును 3 సార్టు అభ్యాసనము చెసి 
వత్సా పఠింపుము అని చెప్పి మొదట ఏదైనా విషయమును ఉపదేశించి అది ఒక 
వారము పునఃపఠనము చేయించవలెను. తర్వాత దానిని శిష్యుడు బాగుగా జ్ఞాపకం 
చేయవలెను. [గ్రహణ శక్తి అనుసారము ఖండన సందర్శనా పూర్వకముగా 
(గహించినదానిని యధోక్త శ్రవణము కావించినదానిని అభ్యాసము చేయుటు 
(ప్రశస్తము. ఆ అధ్యాపనము ద్వారా విషయతత్వమును తెలుసుకొనుటచే 
మోక్షప్రాప్తి కలుగును. అనధ్యాయ దినములలో- గురువు రోగపడితుడైనపుడు, 
పర్వదినములలో, రెండు సంధ్యాకాలములలో, పిడుగు పడినవుడు, 
ఉల్కాపాతము కలిగినపుడు, అన(భవర్షము కురిసినపుడు సూర్యదర్శనము 


92 విమానశ్థానం 


కానిరోజు మహోత్సవము నందు భోజనానంతరము, అద్భుత వస్తుదర్శనము 
తర్వాత, గో, బ్రాహ్మణ, గురు అన్య వ్యక్తులు లేక స్వయముగా వ్యాధి గ్రస్తుడైనపుడు 
అమావాస్య పూర్ణిమలందు అష్టమినందు అధ్యయనం చేయకూడదు. అధ్యయనం 
చేయునపుడు అత్యంత ఉచ్చ' లేక నీచ లుప్తక్షీబ స్వరములలో ఉచ్చారణ 
చేయకూడదు. 
గురు ముఖమున చదవనిది, అలక్షితమైనది, సందిగ్ర స్థలమున 
చదవకూడదు. ఆకలి, దాహము, రోగము, ఉదాసీనతగా ఉన్నపుడు 
చదవకూడదు. 
అధిత్యానుజ్ఞాతః, ప్రచరేచ్చు క్రవాసాః సంహతకేశో 2_నుద్రానా, యుగ 
మాత్రావలోకీ పూర్వాభిభాషీ సుముఖః | న చాతురకులమనాహూతః ్రవిశేత్‌, 
ప్రవిశంశ్చ నిమిత్తాని లక్షయేత్‌ । న చ సర్వతో£_వలోక యే దన్యత్రాతురాత్‌। 
నచాతుర కులేశు (స్ర్రీభిః (పీష్యాభిరపి సహోపహాసం గచ్చేత్‌, న చాసా 
మపూజాపురస్క్రతం నామ గృహ్లాయాత్‌, మాన్యస్థానేనైవ తు బూయాత్‌ న చ 
తాభిః సంవ్యవహార మతిప్రణయం వా కుర్యాత్‌ న చ భర్శృరవిదితం (స్త్రీభ్యః 
కిక్లోదాదద్యాత్‌, న చావి దితః ప్రదిశేత్‌, నచ రహసి (స్త్రియా సహ బ్రూయాదాసీత 
వా, నచైనాం వివృతాం (పేకేత, విహసేద్వా, ప్రణయన్తీం చోపేకేత, నచ ప్రకాశయేత్‌। 
న చాతురకుల గుహ్యం బహిః ప్రకాశయేత్‌, నాతురకుల దోషాన్‌ ప్రథయేత్‌! 
దృష్టారిష్రవుపి చాతురం న తత్వం బ్రూయాత్‌, నిత్య్వమాశ్వాసయేత్‌ 1న 
మృత్యుపరిగత శరీర మసాధ్య రోగమనుపకరణం చోపగచ్చేత్‌, నౌషధమ క్రమేణో- 
పదిశేత్‌, న పరాధీనం కుర్యాత్‌ । న స్వయం కృతకమౌషధం (ప్రయుజ్ఞేత, శరీరౌషధ 
వ్యాధివయసాం చావస్టాంతరణజై: స్యాత్‌ | నిత్య సంభృత ధూపాంజనౌషధః స్యాత్‌! 
న చాన్య భిషగ్సిర్వి రోధం గచ్చేత్‌ | సయుక్తశ్చు తైరౌషధం ప్రకల్పయేత్‌ । ప్రగల్ఫో 
నిశ్శజ్యముపస్టిత పదే విస్పష్టం విచిత్రం మృదూపనయనవద్‌ గ్రాహకమవిరుద్దం 
ధర్మ్యం సదా బ్రూయాత్‌ । ప్రజానాం హీ స్వస్తికామో భిషగిహ చాముత్ర చ నవత 
ఇతి | 
శిక్షా గ్రహణానంతరం గురువు అనుమతిని తీసికొని తెల్లని వస్త్రములు 
ధరించి తలను దువ్వుకొని (భ్రమ రహితమై యుగ మాత్ర దూరమున చూచువాడై 


శిష్యోపక్రమణీయ విమానాధ్యాయము 93 


వెందటనే పరావుర్శించువాడై, ఉత్తవుముగా ఇంపుగా మూట్టూడువాడై 
చికిత్తాక్షేతములో (పవెశించవలెను. రోగి'ఇంటి రరరదుం పఅవకులడా 
(పవేశించకూడదు. |ప్రవేశించునపుడు నిమిత్తములను గమనించవలెను. రోగిని 
మినహా అన్యవస్తువులను అవలోకించకూడదు. రోగి ఇంట్లో ఉన్న స్త్రీలతో 
పరిహాసము ఆడకూడదు. వారిచ్చిన బహుకరణములు స్వీకరించకూడదు. 
తగినట్లు కానే వారితో వ్యవహరించవలెను. వారితో అతి చనువు ప్రేమను 
చూపకూడదు. భర్తకు తెలియకుండ స్త్రీతో ఏ వస్తువును తీసికోకూడదు. 
ఆగమన సూచన లేకుండా రోగి ఇంట్లో (ప్రవేశించకూడదు. స్త్రీలతో ఏకాంతముగ 
సంభాషణ, మరియు దగ్గర కూర్చోకూడదు. వారిని నగ్నముగా చూడకూడదు 
నవ్వకూడదు. ఒక వేళ వారు (పేమ చూపినచో ఉపేక్షించి తన భావమును 
వెలువరచకూడదు. అతుర కుటుంబ రహస్యములను బహిర్గతము చేయకూడదు. 
అతురకులము నందలి దోషములను పెంచకూడదు. రోగి యందు అరిష్ట 
లక్షణములు (ప్రస్సుటమైనప్పటికి రోగికి వాస్తవము చెప్పుకూడదు. వారికెప్తుడు 
అశ్వాసనము ఇవ్వవలెను. మరణాసన్నుడు అసాధ్య రోగి ఉపకరణ రహిత రోగి 
దగ్గరకు పోకూడదు, జొషధ(క్రమంను చెప్పకూడదు. ఇతరుల అధినములో 
ఉండకూడదు. స్వయముగా కృ(త్రిమ జాషధమును (ప్రయోగించకూడదు. 
శరీరము, జౌషధము, రోగము, వయస్సు, మొ॥ అవస్థల యొక్క జ్ఞానము కలిగి 
ఉండవలెను. ధూప, అంజన మొ॥ బొషధములను ఎపుడూ సద్దముగా 
ఉంచుకొనవలెను. ఇతర చికిత్సకులతో విరోధించకూడదు. అవసరమైనపుడు 
(ప్రగల్బ సందేహరహితమై అత్యంత స్పష్టము, విచిత్రము, మృదు, నీతి యుక్తమైన 
(గహించదగిన అవిద్దమైన ధర్మ యుక్త వచనములను చెప్పువలెను, లోక కళ్యాణము 
కోరు వైద్యుడు ఇహపరలోకములలో సుఖము నొందును. 

అథాన్యో భిషగభిషదేత్తస్కై కమేత, సామ్నా చానునయేత్‌ । పునః పునః 
కుత్సయన్తం తు విగృహ్యాదితో గ్రంథేనాజ_నకిరేత్‌, న చాస్య వాక్యావకాశం దద్యాత్‌! 
బ్రువతో౭_పి ప్రోక్తం చ బ్రూయాత్‌ నైత దేవమితి । పరిహసేత్‌, అపశబ్దాంశ్చాస్య 
విగ్భహాయాత్‌, అర్దే కృచ్చే చైనమవతారయేత్‌, న చైనమవశః పరుషయేత్‌ స్తోత్ర 
గర్హ్రై రేవైనం ఘర్షయేదితి | 


94 విమానజ్హైనం 


తర్వాత వెరే వైద్యుడు సంభాషించినచో, సహనముతో, శాంతితో 
చెప్పువలెను. కాని అతడు మాటి మాటికి కుత్సిత వచనములు పలికినచో విగృహ్య 
సంభాషణ (ప్రయోగించవలెను. అనగా (గ్రంథమునందలి వేరువేరు వాక్యములను 
చెప్పవలెను. అతను చెప్పు అవకాశము ఇవ్వకూడదు. ఒకవేళ అతడు అట్టే 
వాదించినచో అది సరికాదని చెప్పవలెను. పరిహసించ వలెను. అతడి తప్పులను 
ఎత్తి చూపవలెను. వశం తప్పి అతి కకోరవచనములు ప్రయోగించకూడదు. స్తుతి 
గర్భ వాక్యముల చెతనే అతడిని జయించవలెను. 

భో భిషక్‌! ఆయుః కిం కిమాయుర్వేదస్యాయుర్వేదత్వం కిజ్యాయు 
రిత్యుచ్యతే కత్యజ్ఞశ్సాయుర్వేదః, కథం చాధ్యేయః, కిమర్థం చా ధ్యేయ కిఖ్యాస్యాద్యం 
త్రం, కశ్రైెషాం ధుర్యక కతమం చ వేదం శ్రయతి, కిం నిత్యో౭-నిత్యః, 
కిమాశ్రయశ్సాయుర్వేదః, కాని చైశాం సులక్షణాని తత్రుకృతీనాం, త్రిస్తాణాం 
చవేదనానామతీతవర్హమానానాగతానాం కతమాం భిషక్‌ చికిత్సతి, కిం చాస్యాయుర్వేద- 
సాధనం కిం పుణో2_పుణ్యః? ఇతి పృష్టో వా ప్రతిబూయాత్‌- భోః 
తత్రాయున్రవితమిత్యుచ్యతే | * విద్‌ జ్ఞానే ధాతుః, “విద్‌ల్బ) లాభే చ, ఆయురనేన 
జ్ఞానేన విద్యతే జ్ఞాయతే, వివ్రతే లభ్యతే న రిష్యతీత్యాయుర్వేదః కత్యజశ్భాయుర్వద 
ఇతి అష్టాజ్ఞః, తస్య కొమారభృత్యం, కాయచికిత్సా, శల్యాహ ర్రుకం శాలాక్యం, 
విషతన్రం భూతతగ్రమగదతగ్రం రసాయనతంత్రమితి | అత్రాహ అజ్ఞాన్యేతాని, 
శరీరమస్య కతమత్‌, యదాగ్రయన్త $జ్ఞాని, అజ్ఞాని హీ శరీరాశయాణి భవన్తి; 
అత్రాహ తస్య శరీరం ధర్మః, ధర్మాశ్రయం హ్యస్మిన్‌ కర్మ సిధ్యతీతి | కథం చోత్తన్న 
ఇతి; ఆహ, అథర్వవేదోపనిషళ్సు ప్రాగుతృన్నః; స్వయంభూ ర్రహ్మ ప్రజాః సిశ్రుకుః 
ప్రజానాం పరిపాలనార్హమాయుర్వేదమేవా గ్రే2_స్పజత్‌, సర్వంవిత్‌ తతో విశ్వాని 
భూతాణ 1 తతస్తం పుణ్యమాయుర్వేద మనంతమాయుస్తో వర్షనమాధార- 
మాప్యాయనమమృతమన్విభ్యాం కః ప్రదదౌ, తావింద్రాయ, ఇంద్ర బుషిభ్య- 
శృతుర్చ్యః కశ్యపవశిష్టాత్రిభృగుభ్యః; తే పుత్రేభ్యః శాష్యేభ్యశ్చ, ప్రదద్నుర్షితార్థం 
ధర్మార్దకామమోక్షశక్తిపరిపాలనార్ధం చేతి, ఏవముత్తున్నః 1! కథం చాధ్యేయ ఇతి 
గురోరనువుతేనేతి | కేన చాధ్యేయు ఇతి, బాహ్మణక్ష(తియు వైశ్య 
శూదైరాయుర్వేదోఇ_థ్యేయః | తత్రార్హపరిజ్ఞానార్హం పుణ్యార్హం చాత్మనః 


శిష్యోపక్రమణీయ విమానాధ్యాయము 95 


ప్రజాను[గ్రహార్హం బ్రాహ్మణైః, ప్రజాసంరక్షణార్ధం క[త్రియైః, వుత్యర్దం వైశ్వెః, 
శుభ్రూషార్ధమితరైః ధర్మార్దం చ సర్వైః | సుఖజీవితదానం హి సర్వధర్మస్వాధికం 
బ్రువత్వే తతశ్చ పుణ్య ఏవమాయుర్వదః । సుఖజీవితదానతుమష్టాశ్ళు దేహినః కృతజ్ఞాయ 
సంవిభజన్తి, పురఃస్తువంతి చ; తదస్య ధర్మార్ధకామనిర్వర్తకం భవతీతి కిమర్రం 
చాధ్వేయ ఇత్యత్రోక్తమ్‌ [| కించాస్యాద్యం తంత్రమితి? 

కౌమరభ్సత్యమష్టానాం తంత్రాణామాద్యముచ్వతే । 

ఆయుర్వేదస్య మహతో దేవానామివ హవ్యపః ॥ 

అనేన హి సంవర్రితమితరే చికిత్సంతి । బాలస్య హృద్యమౌషధమన్యత్‌, 
(ప్రమాణావున్య ఉప(క్రవోో౬_న్వే చ విశేషాః।; కం చ వేదం శ్రయుతి? 
అథర్వవేదమిత్యాహ; తత్ర హి రవాబలిహోమశాంతి ...... ప్రతికర్మ- 
విధానముద్దిష్టం విశేషేణ, తద్వదాయుర్వేదే, తస్మాదథర్వవేదం శయతి! సర్వాన్‌ 
వేదానిత్యేకే, పద్యగద్యకథ్యగేయ విద్యాశ్రయాదితి, న చైతదేవమ్‌, అయుర్వేదమేవా- 
శ్రయంతే వేదాః ! తద్యధా దక్షిణే పాణా చతస్పణామబ్లులీనామబ్లుష్ట ఆధిపత్యం 
కురుతే న చ నామ తాభిః సహ సమతాం గచ్చతి, ఏకస్మింశ్ళ పాణా భవతి, 
ఏవమేవాయమృగ్వేదయజుర్వే దసామవేదాథర్వ వేదేభ్యః పఇుమో భవత్యాయుర్వేద 
ఇతి । కిం కారణం? యథా బా వేదేషు సతత (బ్రహ్మటజ్ఞై( స్ర్రివర్గసంయుక్తం 
పురుషని శ్రేయసం చిన్త తే, ఏవమేవాస్మిన్నపి వేదే నిదానోత్తత్తి లిజ్ఞారిష్తచికిత్సి తైః 
సతతమేవ హీతసుఖకరం త్రివర్గసారభూతం పురుషని శ్రేయసం చిన్త తే; తద్యథా 
చ వివిధవిజ్ఞానజ్ఞానోపపన్నా భాష్య వచనవిదో౭_ష్టాజ్ఞయా బుడ్డో ్రపపన్నా లంఘన 
ప్రవణస్తానాసనగమనాగమన సమర్జా అపి చ నామ మనుష్యా అదేశ జ్ఞానవనో నిత్యమేవ 
దేశఘ్నం దైశికమన్వయురేవమేవ ఖలు వేదనాసు శిక్షా కల్పసూత్రనిక్త వృత్తచ్చందో 
యజసంస్తరజ్ఞానసముచ్చయ విశేషజ్ఞా ఆయుర్వేదమేవానుధావన్తి, తస్మాద్‌ బ్రూమః 
బుగ్వేదయజుర్వేదసామవేదాథర్వవేదేభ్యః పంచమో౬_.యమాయుర్వేదః। యతశ్చ 
వ్యాధితస్యారోగ్యమరోగస్య చ శేషాః క్రియా ధర్మార్దకామమోకేషు, నిర్వర్తన్తే । కిం 
నిత్యో౭_నిత్య ఇతి, కుతః? ఆర్షవచన ప్రామాణ్యాదవినాశత్వాత్‌ సాధ్యా సిడ్రర్షశకాల-- 
సామాన్యాదితి । కిమాశ్రయ ఇతి, వాతపిత్తకఫా(శ్రయః। తే చ ద్వే ద్వే దేవతే శ్రితాః 
మారుతమాకాశ చ వాతః (శ్రితః; అగ్నిమాదిత్యం చ పిత్తం, సోమం వరుణం చ 


96 విమానజ్ఞానం 


కఫ, తాస్తేషాం దేవతాః | ధర్మార్హకామానిత్యేకే, సత్త గరజస్తమాంసీతేేకే, 
సాధ్యయాప్యాసాధ్యత్వమిత్యేకే ॥ కాని చైషాం స్వలక్షణాని త[త్రుకృతీనామిత్య- 
త్రోచ్యతే । తత్ర శ్రేష్మా స్నిగ్దం 


54 శ 4 2 జ ఈ 6 ఈ ఈ థి శ ఆ 4 ఆ 9 ౨ ఈ త న ౨ ఈ ఈ ఇ ౨ ఆ ఇ 9 ౫౩ శ ఆ 9 5 అ ౪ ఈ చ ౪ * 


వివాదమునకు మొదలు ఎదుటి వైద్యున్ని ఈ (క్రింది (ప్రశ్నలు 
అడుగవలెను. ఓ వైద్యుడా! ఆయువు అనగా నేమి? ఆయుర్వేదము యొక్క 
అయుర్వేదత్వం ఏమి? దీనిని ఏ విధముగా ఎందుకొరకు అధ్యయనము 
చేయవలెను? ఇందులో అతి శ్రేష్టమైన తంత్రము ఏది? ఇంతులో అగ్రణి ఏది? 
ఈ ఆయుర్వేదము ఏ వేదమును ఆశ్రయించి ఉన్నది? ఇది నిత్యమా? 
అనిత్య్వమా? ఆయుర్వేదము యొక్క ఆశ్రయము ఎది? దాని (ప్రకృతి దాని 
లక్షణములు ఏవి? భూత, వర్తమాన, భవిష్యత్‌ వేదనలలో వైద్యుడు దెనిని చికిత్స 
చేయవలెను? ఆయుర్వేద సాధనము ఏది? ఇది పుణ్య కారకవూ? 
అపుణ్యకారకమా? మొదలగునవి ఈ (ప్రశ్నలు అడిగినచో ఈ క్రింది జవాబులు 
చెప్పవలెను. ఓ వైద్యుడా! జీవితమును ఆయువందురు. ఆయుర్వేదము 
ఆయుశబ్దము తో “విద్‌ జ్ఞానే” లేక విత్ఫ్‌లాభేచ ధాతువు నుండు ఏర్పడినది. 
దీని అర్థము దేని ద్వారా నైతే ఆయువు జ్ఞానము ప్రాప్తించునో లేక ఆయువు 
ప్రాప్తినొందునో దాని నాశనము కాదో దానిని ఆయుర్వేదము అందురు. 
ఆయుర్వేదము యొక్క అంగములు 8 
కెవరారభృత్య, కాయచికిత్స, శల్యహరణ వరు, శాలాక్యవరు, 
విషతం(త్రము, భూతతం[త్రము, అగదతం[త్రము, రసాయన తంత్రము. ఇవి 
అంగములైన చో వీటి శరీరము ఏది? అను (ప్రశ్న ఉత్పన్నం అగును ఎందుకనగా 
ఈ అంగములు ఏ శరీరము నాశ్రయించి ఉండునో ధర్మము దీని శరీఠము ధర్మము 
నాశ్రయించి దిని క్రియలు సిద్దించును. ఆయుర్వేదము ఎలా ఉత్పన్నం అయినది 
అను (ప్రశ్నకు సమాధానముగా ఇది మొదలు అథర్వణవేదములో ఉత్పన్నం 
అయినది. సమస్తము తెలిసిన స్వయంభు (బ్రహ్మ లోకులను స్పష్టించుటకు వారి 
రక్షణారము మొదలు ఆయుర్వేదమును రచించినాడు తర్వాత సర్వ ప్రాణ కోటిని 


3 వ కమకళియ నమానాభ్యాయుము 97 


సృష్టించెను. తర్వాత బ్రహ్మ పుణ్యకారకము, అనంతమైన ఆయువును వృద్ది 
నాందించు ఆయువు యొక్క అధారమైనది తృప్తంచొందించునది అమృత 
రూపమైన ఆయుర్వేదమును అశ్వని కుమారులకు ఉపదేశించెను. వారు 
ఇంద్రునకు ఇం(ద్రుడు కళ్ళపవశిష్ట అత్రి | భృగుబుషులకు వారు హతము కొరకు 
ధర్మార్ధ కామ మోొక్షములు శక్తి రక్షించుటకు వారి పు(తులకు, శిష్యులకు 
ఉపదెశించిరి. ఈ విధముగా ఆయుర్వేదము విస్తరించినది. దీని అధ్యయనము 
ఎలా చేయవలెను అను దానికి సమాధానము గురు ఆజ్ఞను పాందవలెను. ఎవరు 
దీనిని అధ్యయనము చేయవలెను అనగా (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులు 
అధ్యయనము చేయవలెను. (బాహ్మణుల ద్వారా దిని అధ్యయనము 
విషయజ్ఞానము పుణ్యము లోొకకళ్యాణార్హము చేయవలెను. క్షత్రియుల ద్వారా 
లోకసంరక్షణార్లం చేయవలెను. వైశ్యుల ద్వారా వృత్తి కొరకు, శూద్రుల ద్వారా 
సేవ కొరకు అధ్యయనము చెయవలెను. సుఖము, జీనన దానము అన్ని ధర్మముల 
కన్న (శ్రేష్టమైనది. కావున ఆయుర్వేదము పుణ్యము. సుఖము జీవనదానముచే 
సంతుష్ట్రులైన వారు కృతజ్ఞులగుదురు మరియు స్తుతింతురు. ఈ విధముగా ధర్మాద్ద 
కామములు నివృత్తి అగును. దీని ఆద్య తంత్రము ఏదనగా ఏ విధముగా దేవతలలో 
అగ్ని శ్రేస్టమైనట్లే ఈ అష్టాంగ ఆయుర్వేదములో కౌమారభ్బత్యము శ్రేష్టమైనది. 
ఈ కౌమార భృత్యము ద్వారానే వృద్ది చెందిన అన్యులు చికిత్స చేయుదురు. 
సాధారణ వ్యక్తిని అపెక్షించి బాలురకు జొషథము హృద్యముగా ఉండవలెను. జొషధ 
ప్రమాణము కూడా వేరుగా ఉండును. చికిత్సకూడా వేరుగా ఉండును. మరెన్నో 
భేదములు ఉండును. ఆయుర్వేదము యొక్క ఆ(శితము ఏదనగా అథర్వణ 
వేదము. అథర్వణవేదములో విశేషముగా రక్షిబలి, హోమ శాంతి మొ॥ వాటి 
ద్వారా చికిత్సా నిధానము చెప్పబడినది. అదే విధముగా ఆయుర్వేదములో కూడా 
రక్ష, బలి హోవు, శాంతి మొ॥ చెప్పబడినవి. కావున ఆయుర్వేదము 
అథర్వణవేదమును ఆశయించుకుని ఆయుర్వదమునకు ఆధారముగా ఉన్నది. 
కొంగరి ఆచార్యుల మతము ఆయుర్వేదములో పద్య, గద్య, కథ, గేయ, మొ॥ 
ఉండుట వలన ఆయుర్వేదమే 4 వేదములకు ఆధారమైనది అని చెప్పెదరు. కాని 
ఇది సరీఅయినది కాదు. వేదములు ఆయుర్వేదము యొక్క ఆ(శితములు ఉదా: 


98 విమానస్ఞానం 


ఎ విధముగా కుడి చేతియందు నాలుగు వేళ్ళపై బొటనవేలు అధిపతియో 
మరియు ఆ నాలుగు వేళ్ళకు సమానముగా ఉండదు. అనగా ఈ వేళ్ళకంటే 
దానికి విశేష[ప్రాధాన్యము ఉన్నది. ఆయుర్వేదము కూడా బుక్‌, యజు, సామ, 
అథర్వణ వేదముల కంటే వేరయినది పంచమవేదమని చెప్పబడును. ఎందుకనగా 
ఎ విధముగా వేదములలో (బహ్మజ్ఞబుషుల ద్వారా త్రివర్గ యుక్త పురుషమోక్షము 
చర్చించబడినదో అదే విధముగా ఆయుర్వేదములో కూడా నిదానము, రోగోతృత్తి, 
లక్షణ, అరిష్ట వురియు చికిత్సల ద్వారా హితకారి సుఖకారకమై్రైన (త్రివర్గ 
సారభూతమైన పురుష మోక్షము చర్చించ బడినది. ఏ విధముగా జ్ఞాన విజ్ఞాన 
వంతులు భాష్య వచనాది పండితులు అష్థాంగబుద్ది కలవారు, లంఘన ప్రవన స్థాన 
ఆసన గమన ఆగమనాది (క్రియలలో సమర్దులై ఉండి కూడా మనుష్య దోషజ్ఞానము 
లేక పోవుటచే ఆస్టలములో నివసించు మనుష్యుని దగ్గరకే బోవుదురో అదే 
విధముగా శిక్ష కల్ప, సూత్ర, నిరుక్త, వృత్త, చంద, యజ్ఞ సంస్తర జ్ఞాన రాశి 
విశేషజ్ఞాలు కూడా వేదన కలిగినపుడు ఆయుర్వేదమును ఆశ్రయింతురు. కావున 
ఈ 4 వేదముల కంటే వేరయినది పంచమ వేదమని చెప్పబడినది. ఎందుకనగా 
రోగికి స్వస్త్థుడని మిగిలిన క్రియలు ధర్మారకామ మోక్షములలో నివృత్తి అగును. 

అనగా రోగికి స్వస్టునికి ధర్మారకావు మోక్షవఎలే అంతివు ధ్యేయము. 

ఆయుర్వేదము నిత్యమా, అనిత్యమా? అనగా ఆర్షవచన ప్రమాణములతో 
అవినాశనము అగుటచే సాధ్య సిద్ది వాది యొక్క అభిమతము యొక్క అనిత్యత్వ 
రూపసిద్ది మరియు దేశకాల మర్యాదచే ఆయుర్వేదము నిత్యము. ఆయుర్వేదము 
యొక్క. ఆశ్రయము ఏమనగా వాత, పిత్త, కఫములు. వాతపిత్తకఫములు ఇద్దరు 
ఇద్దరు దేవతలను ఆశ్రయించి ఉండును. వాతము - మారుతము, ఆకాశము 

పిత్తము- అగ్ని - ఆధిత్య దేవత 
కఫము - సోమ- వరుణ దేవత 

కొందరు ఆయుర్వేదమునకు ఆధారము ధర్మము, మరియు కామము అని 

చవుదురు. మరి కొందరు సత్వరజస్తమో గుణములు ఆధారమని చెప్పుదురు. 

మరి 5 '౦దరు సాధ్య, యాప్య, అసాధ్యములు అని చెప్పుదురు. ఈ (ప్రాకృతమైన 

వాతపత్తకఫ స్వలక్షణములు ఏమనగా శ్లేష్మము స్నెగ్రము. 

( విమానస్తానస్వైతావానేవ భాగ ఉపలబ్దః) 


99 


చతుర్థం శారీర స్థానమ్‌ 


. . తస్మాత్‌ పక్టావ ఖలు బుతవోపి, తదనుపపత్తే ర్నాస్తి షట్‌ త్వమితి, అత్రోచ్యతే 
రసార్టమేషాం షట్‌త్వం రసనిమానే ప్రోక్తం । 


' 
ఊఉ ఉ ఈ అ ఈ ౨ ౨ ౨ అ ఈ ఈ ఈ ఈ ఈ ఆ ఈ ౫ ౨౫ ఆ ఈ ౨౩ ఉద ఇ ఇ ఇ 5 ౫ ౨ ౩ 68 &ఉ ఇ 9 ఈ ౫ ఇ ఇ ఈ 9౪ 


కావున బుతువులు కూడా ఐదే. దాని ఉపపత్తి లేని కారణమున ఆరవ 
బుతువు ఉండదు. రసప్రయోజనార్రము బుతువులు ఆరు ఉండును. ఇది 
రసవిమానం నందు వర్ణించబడినది. 

స కః కలాసమూహం కాలం ద్వివిధమకల్పయత్‌ । శుభం చాశుభం చ, 
తౌ తుల్యప్రమాణా భూతవర్తమానానాగతవిభాగాత్‌। తత్ర శుభ ఉత్సర్పిణీ, 
అశుభో2_వసర్సిణీ, తే పునరుభే, త్రివిధే, యుగభేదేన ఆది యుగం దేనయుగం 
కృతయుగ మిత్యుత్సర్పిణీ, త్రేతా ద్వాపర కలియుగాన్య వసర్పిణీ, తయోరానన్వ్యాత్‌ 
పరిమాణం నోచ్యతే । తత్రాదియుగ దేవయుగే2_చిన్త్య ప్రమాణోద్భవే కర్మ భోజన 
వొన గతి వీర్యాయుషి అనిర్దశ్వే | కృతయుగే తు నారాయణం నాను దేహినాం 
సంహననం శరీరముత్త్సద్యతే, తస్మాత్తదాహుః - తస్య ఘనం నిష్కపాలం శిరః, 
అస్టీని చ సత్వా స్పదాన్యాకృతయో వ(జగరీయస్యః, హృది చాస్య మహాసిరా దైవ, 
త్వగస్య శిరశ్సాభేద్యమచ్చేద్యం, సర్వతో2_స్య శుక్రం, యోజనం చాస్యోత్సేధః, 
సప్తరాత్రం చాస్య గర్భవాసః, సద్యోజాతస్య చాస్య సర్వ కర్మాణి శక్యాణి భవన్తి, న 


100 శరిరస్థానం 


చైనం కుత్చిపాసా శ్రమగ్డానిశోక భయేర్హ్యా2_.ధర్మ చింతాధివ్యాధి జరా బాధనే, 
న చ స్తన్య వృత్తి రృవతి, ధర్మ తపోజ్ఞాన విజ్ఞాన స్టీతి యుక్తిశ్సాతి భవతి | తస్య 
పలితోపమాధ్రమాయురుత్క స్ట మాహురితి । అథ త్రేతాయామృర్రనారాయణం నామ 
దేహినాం సంహననం శరీరముత్త్సద్యతే । తస్యైకాస్టి ప్రాయం శరీరమాంకుచన ప్రసారణ 
వర్త గం, గర్భవానో౭_స్యాష్టమాసిక, స్తన్యజీవికా చ, ద్వే శిరస్కపాల్కే పార్య్వ 
యోయైకః సంధిః ఉరసి చ, త్ర్యస్టి పృష్టం కోస్టస్య సిరావింశతిః, శుక్రం చ, పలితోపను- 
చతుర్భాగమాయురుత్కష్ట్రం పూర్వాచ్చార్దగుణావ సర్పణమితి | అథ ద్వాపరే కైశిక 
సంహననం శరిరముత్పద్యతే కేశమా త్రాణుసుషిరాస్ట్రి, అతిక్షిప్త సంధి, మహాహస్తి 
బలః, సిరానువేష్టితగాత్రః. గాత్ర సంధిషు చాస్య శుక్రం, పలితోపమాష్ట భాగమా- 
యురుత్కష్టం పూర్వచార్ర గుణావసర్పణమితి! అధః కలియుగే ప్రజ్ఞప్తి పిశితం 
సంహననం శరిరముత్పద్యతే | తస్యషష్టిశ్చ త్రీణి చాస్టి శతాని భృషసుషిరాణి 
మజ్ఞపూర్జాణి నలవదాసన్నవధాని చత్వారి మాంసపేశిశతాని సప్పసిరా శతాని హృదయ 
మూలాని, నవస్నాయు శతాని మస్తులుంగ మూలాని, ద్వేధమనీశతే, తాలుమూలే, 
సప్తోత్తరం వుర్మశతం, త్రీణి మహామర్మాణి, దశప్రాణాయతనాని, సజ్దు- 
హృదయాని, (త్రీణి సం ధిశతాన్యేకాశీతాని, చతుర్లశ కండరాః, కూర్చొ 
ద్విచత్వారింశత్‌, షట్‌ త్వచః సప్త ధాతవః, స్రోతాంసి ద్వివిధాని, జాతస్య పథ్షన్ల 
జన్మ దశమాసం గర్భవాసః సంవళ్స్రరాదూర్ద $౦ (ప్రతితిష్టతి, వాచం చ విస్తుజతి, 
తస్య వర్షశతమాయురుతృష్ష్రం, సుఖదుఃఖాది వ్యాధి జరావృత్వు పరిగతః, 
సర్వగాత్రః కుత్పిపాసాగాౌరవ శ్రవశై థిల్యచిత్తేర్ద్యారోషాన్సృతలౌల్య పరిక్లేశ 
మోహవియోగ (ప్రాయః, సంసార గోచరం ఆబాధ బహుల ఇతి ద్వేద్వే యుగే 
సత్వరజస్తమోన్వయే విద్ది ఇతి పురుషస్య సృష్టికారణముక్తమ్‌ । 

(బ్రహ్మా కలల సమూహమైన కాలమును శుభము, అశుభము, అని 
రెండుగా విభజించినాడు. ఈ శుభాశుభకాలములు భూత, వర్తమాన, భవిష్యత్‌ 
భేదములతో సమాన పరిమాణముగా ఉండును. శుభ కాలమును ఉత్సర్పిణి 
అశుభకాలమును అవసర్పిణి అందురు. ఈ రెండు యుగభేదముతో తిరిగి మూడు 
విధములు. ఉత్పర్పిణి ఆది యుగము దేవయుగము కృతయుగము అని మూడు 
విధములు. అవసర్పిణి (తతా, ద్వాపర, కలియుగము అని మూడు విధములు. 


అధ్యాయః ? 101 


యుగములు అనంతము కావున విటి పరిమాణము చెప్పబడలేదు. ఆది యుగము 
దేవయుగముల పరిమాణము అచింత్యము కావున వీటి కర్మ భోజనము పానము, 
గతి, వీర్యము, ఆయువు వీటిని న్నిరయించుట అసంభవము. కృతయుగములో 
మనుష్యులకు నారాయణుడు అను పేర శారీరక సంహననము కలుగును. కావున 
అవే లక్షణములు ఉండును. శిరస్సు ఘనముగా కపాలరహితముగా ఉండును. 
అస్టులు సత్వయుక్తమై ఉండును. ఆకృతి వజసమానమై శ్రేస్టముగా ఉండును. 
హృదయము నందు దశమహాసిరలు ఉండును. త్వచ మరియు శిరస్సు అభేద్యమై 
ఉండును. సమస్త శరీరము నందు శుక్రము ఉండును. ఒక యోజన విశాలమై 
ఉండును. ఏడు రాత్రులు గర్బం నందు నివసింతురు. పుట్టిన వెంటనే అన్ని కర్మలు 
చేయుదురు. వీరిని ఆకలి, దప్పి, శ్రమ, గాని, శోక, భయ, ఈర్ష్య, అధర్మ, 
చింతమొ॥ మానసిక, శారీరక వ్యాధులు, వృద్దత్వం బాధించవు. వీరిలో స్తన్యవృత్తి 
ఉండదు. ధర్మము, తపస్సు, జ్ఞానము, విజ్ఞానము, స్థితి, యుక్తి అధికముగా 
ఉండును. వీరి ఉత్కృష్ట ఆయువు పలితోపమార్లము (త్రేతాయుగములో 
మనుష్యులు అద్దనారాయణ శారీరక సంహననము కలిగి ఉందురు. వీరి శరీరము 
అస్టియుక్తమై ఆకుంచన, (పనారణ రహితమై ఉండును. ఎనిమిది మాసములు 
గర్భములో ఉందురు. స్తన్యవృత్తి ఉండును వీరి శిరస్సులో 2 కపాలములు 
ఉండును. పార్శము ఉరస్సులు ఒక్కొక్క సంధి ఉండును. పృష్టము నందు 
మూడు అస్థులు ఉండును. కోష్టములో 20 సిరలు ఉండును. శుక్రము కూడా 
ఉండును. విరి ఉత్కృష్ట ఆయువు పలితోపములో 4వ భాగము. కృత 
యుగముతో పోల్చినపుడు వారిలో సగము గుణములు క్షీణించును. తర్వాత 
ద్వాపరములో కైశిక సంహనన శరీరము ఉత్పన్నం అగును. వీరిలో అస్టులు 
కేశములవలె సన్నవిగా సుషిరత్వం కలిగి ఉండును. సంధులు అతిక్షిప్తమై ఉండును. 
ఏనుగు సమాన బలము కలిగి ఉందురు. సమస్తశరీరము సిరలతో వ్యాప్తి చెంది 
ఉండును. శరీర సంధులలో శుక్రము ఉండును. వీరి ఉత్కృమ్టాయువు 
పలితోపములో 8వ భాగము. 

కలియుగములో (ప్రజ్ఞప్తి పిశిత సంహననము కలిగి ఉండును. వీరిలో 
సహ మజ్జ యుక్తమైన నళికలవలె భంగురమై మూడువందల అరవై అస్టులు 


102 శరీరస్థానం 


ఉండును. 400 మాంసపేశీలు, 700 సిరలు, వాటి మూలము హృదయము. 
మస్తిషమూలము నందు 900 స్నాయువులు తాలుమూలము నుండి 200 
ధమనులు, 107 మర్మలు, ౩ మహామర్మలు, 10 (ప్రాణాయతనములు, 5 
హృదయములు, 381 సంధులు, 14 కండరములు, 42 కూర్చులు, 16 త్వచలు, 
7 ధాతువులుండును. (స్రోతస్సులు 2 విధములుగా ఉండును. జన్మించిన తర్వాత 
దంతములు ఉత్పన్నం అగును. అవి పది నెలలువరకు గర్భములో ఉండును. 
ఒక సంవత్సరము తర్వాత నిలబడును. వురియు మాట్లాడును. విరి 
ఉత్కష్టాయువు వందసంవత్సరములు. సుఖదుఃఖములు శారీరక మానసిక 
వ్యాధులు వృద్దావస్టమృత్యువు కలిగి ఉందురు. వీరి శరీరము సంపూర్ణముగా 
ఉండును. వీరిలో ఆకలి, దప్పి, గురుత్వం, శ్రమ, శిథిలత, ఈర్ష్య, రన 
అసత్యము, లోలత్వం, దుఃఖము, మోసము, వియోగము ఉండును. వీరికి 
(ప్రపంచంలోని అన్ని కర్మలు చేయవలిసి ఉండును. ఇవి రెండు రెండు యుగములు 
సత్వ, రజస్‌, తమోయుక్తములై ఉండును. ఇవి పురుషోత్సత్తికి కారణములుగా 
చెపుబడును. 
సవమదయకారణం తు బ్రూవుః- అవ్యక్తాన్‌ మహాన్‌, ముహతోల.. 
హజ్కారః అహజ్కారాత్‌ ఖాదీని తా అష్టా భూతప్రకృతయః, చక్షుః శ్రోత్రం 
ఘ్రాణం రసనం స్పర్శనమితి పళ్చేంద్రియాణి, తాన్యేవ బుద్దీం(ద్రియాణి; హస్తా 
పాదౌ, జిహ్వా, గుదోపస్ట ఇతి పళ్ళు కర్మేంద్రియాణి; శబ్దస్పర్భరూపరసగంధాః: 
పక్షోం(ద్రియార్డాః; అతీంద్రియం తు మనః, ఇత్యేతే షోడశ వికారాః మహదాది 
సర్వం వేత్రమవ్యక్తమాచక్షతే, కేత్ర్ఞం తు శాశ్వత మచిన్యమాత్మానమ్‌ । అస్య 
లిజ్ఞానిచేతనాహజ్కార (ప్రాణాపానోన్మేషనిమేషసుఖదుఃఖేచ్చాద్వేష్క స్మృతిధృతి 
బుద్దయః; తదభావే వృతాఖ్యా । శరీరేం(ద్రియాత్మసత్త ఏసముదయం పురుష 
మాచక్షతే ఆత్మానమేకే । జ్ఞానస్యాభావో భావశ్చ మనసో లక్షణం; తసైకత్వ మణుత్వం 
చద్వా గుణా, ప్రయత్నజ్ఞానాయౌగపద్యాదేకం, పుథక్‌ (న)। సమనస్కమిం ద్రియ- 
_ మర్హ(గ్రహణసమర్హం భవతి । ఖం వాయుస్తేజ ఆపః పృథివీతి పజ మహాభూతాని 
శరీరహేతురుచ్యతే । శబ్బాదయస్తేషాం గుణాః | గుణ- వృద్ద్యా౬_వస్ర్టీతాని 
వుహాభూతాని దిగాత్మ వునః కాలశ్ళు ద్రవ్యాణి | ద్రవ్యాశ్రయా గుణాః | 


అధ్యాయః ? 103 


ఖస్యాప్రతిషేధో లిజ్గం, వాయోశ్చలనం, తేజస బొష్ట్యమ్‌, అపాం ద్రవత్వం, 
పృథివ్యాః స్టైర్యమ్‌ | మనఃషష్థాణామింద్రియాణాం త్రీణి త్రీణి వి ప్రకృష్ణసన్నికృష్ణ 
వృత్తీని । మనశ్చక్తుః శ్రో త్రమితి వి ప్రకృష్ణవృత్తిని, ఘ్రాణం రసనం త్వగితి సన్నికృష్ణ 
వృత్తీని । తత్సర్వం స్పర్శన లక్షణమాహుః; తద్యథా- పురుషః సర్వతోగవాక్షం 
ప్రాసాదవుధిరూఢస్తాంస్తానర్దాన్‌ గవాక్షేరాలోచయత్యేవవుయమాత్మా శరీరప్ట 
ఇం(దియైరనుపహతైర్మనః ప౦...... 

సృష్టి ఉత్పత్తి యొక్క సముదాయి కారణములను చెప్పబడును. అవ్యక్తం 
నుండి మహత్తత్వం ఉత్పన్నం అగును. మహత్తత్వం నుండి అహంకారము. 
అహంకారం నుండి ఆకాశాది పంచసూక్మభూతములు ఉత్తన్నం అగును. ఇవి 
8 భూతప్రకృతులు అనబడును. చకుశోత్ర ఘాణ, రసనం, త్వచ ఈ ఐదును 
పంచేం(ద్రియములు జ్ఞానెం[ద్రియములు అనబడును. హస్త, పాదములు, జిహ్వా, 
గుద, ఉపస్థ ఇవి పంచకర్మేం[దియములు. శబ్రస్త్పర్శ రూప, రసగంధములు ఏడు 
ఇం(దియముల యొక్క విషయములు మరియు అతీం(ద్రియమను మనస్సు ఇవి 
16 వికారములు. మహదాది సంపూర్ణ అవ్యక్తములను క్షేత్రము అందురు. 
శాశ్వతము అచింత్యమైన ఆత్మను కే(త్రజ్ఞాడు అందురు. 
ఆత్మ లక్షణములు : - చేతన, అహంకారం, (ప్రాణ, అపాన, ఉన్మేష నిమెష్క సుఖ, 
దుఃఖ, ఇచ్చ, ద్వేష స్మృతి, ధృతి, బుద్ది, మొ॥. వి. ఈ లక్షణముల యొక్క 
అభావము వలన వ్యక్తి మృత్యుడనబడును. శరీరము, ఇం(ద్రియములు, ఆత్మ 
సత్వము యొక్క సముదాయమును పురుషుడు అని చెప్పబడును. కొందరు 
ఆత్మనే పురుషుడందురు. జ్ఞానము యొక్క యుగపత్‌ భావ అభావములు మనసు 
యొక్క లక్షణములు. దినికి ఏకత్వ, అణుత్వం అనునవి రెండు గుణములు. 
ప్రయత్నము, కార్యము రెండు ఒకేసారి కలుగకపోవుట వలన మనస్సు ఒకటి. 
మనసు సహాయంతోనే ఇంద్రియములు అర్హ(గ్రహణ సామ్మద్ట్యము కలిగి ఉండును. 
అనగా మనస్సు విషయముతో కలవనిచో ఇంద్రియములు ఆవిషయమును 
(గ్రహించలేవు. ఆకాశము, వాయు, అగ్ని, పృథ్వి, జలము ఈః పంచ 


104 శరీరస్టైనం 


మహాభూతములు శరీరోత్పత్తికి కారణాలు అని చెప్పబడును. శబ్రస్పర్గరూపరస 
గంధములు మహాభూతముల యొక్క గుణములు. శబ్రస్పుర్శాది గుణములు 
(క్రమముగా బుద్దిద్వారా విద్యమానమైన పంచమహాభూతములు దిశలు ఆత్మ 
మనసు కాలము ఈ తొమ్మిది ద్రవ్యములు అనబడును. గుణము (ద్రవ్యము యొక్క 
ఆ(శితమై ఉండును. ఆకాశము యొక్క గుణము అ(ప్రతిషేధము, వాయు. 
లక్షణము గతి, అగ్నికి ఉష్ణత, జలమునకు (దవత్వం, ప్పధివికి స్రరత్వము 
గుణములుగా చెప్పబడినవి. మనసుతో కూడిన ఇం[ద్రియములు మూడు విప్ర 
కృష్ణ, మూడు సన్నికృష్ణ కార్యములకై నియమించబడినవి. ఇందులో మనసు, 
చక్తు, శ్రోత్ర, విప్రకృష్ణము ఘ్రాణ, రసన, త్వచ సన్నికృష్ణములు, వీటి అన్నిటికి 
స్పర్శనము లక్షణముగా చెప్పబడినది. ఉదాహరణకు ఏవిధముగా మనిష 4 
దిక్కులు గవాక్షములు కలిగిన భవనం నందు కూర్చొని గవాక్షముల ద్వారా వేరు 
వేరు విషయములు (గ్రహించునో అదే విధముగా శరీరం నందున్న ఆత్మ ఇంద్రియ 
మనసుల ద్వారా వివిధ విషయములు గ్రహించును. 


105 


అసమానగోతీయశారీరా ధ్యాయః 


ప్రాణస్తు బీజధాతుం హి విభజత్యప్ట్రసంఖ్యయా | 

ప్రవిష్టమా(త్రం బీజం హి రక్తేన పరివేష్ట్ర $తే ॥ 

శుక్రాదస్ట్ర ్యస్టితో మాంసముభాభ్యాం స్నాయవః స్మృతాః | 

సర్వంద్రియాణి గర్భస్య సర్వాంగావయవాస్తథా ॥ 

ప్రాణ బీజ ధాతువు అస్టీ సంస్థానంను అనుసరించి విభక్తం అగును. 
శరీరంలో ప్రవేశింపబడిన బీజము రక్తముచే పరివేష్టితము అగును. శుక్రంచే గర్భస్ట 
బాలుని యొక్క అస్టిమాొంసము ఏర్పడును. అస్టిమాంసముల ద్వారా స్నాయు 
నిర్మాణము జరుగును. ఈ గర్భావస్టలో (ప్రథమ రెండు మాసముల ఆంతరిక 
వృద్ది వర్ణించబడనది. 

తృతీయ మాసి యుగపన్నిర్వర్తంతే యథా క్రమనమ్‌ । 

ప్రస్తుందతే చేతయసి వేదనాశ్రావబుద్ర లే ॥ 

వలాడవవూసంలో గర్భంయొక్క._ అన్ని ఇం(దియువుులు, 
అవయవములు వ్యక్తమగును. గర్భస్తుందనం (ప్రారంభం అగును. చేతన, వేదన, 
అనుభూతమగును. ఈ మాసంలో ఇం(ద్రియములు అత్యంత సూత్మముగా 


ఉండును. మనసుకు సుఖదుఃఖ జ్ఞానములు కలుగుచుండును. 


106 శరీరస్థానం 


సూక్ష్మప్రవ్యక్త కరుణస్త్రతీయే తు మనోల._ధికః | 

చతుర్ది స్రైరతాం యాతి గర్భః కుక్షా నిరామయః ॥ 

నాల్గవ మాసంలో గర్భాశయంలో గర్భం స్టిరత్వం పొందును. ఉప(ద్రవ 
రహితమై ఉండును. గర్భిణీ శరీరం కూడా అధికముగా గురుత్వం పొందును. 

గురుగా త్రత్వమధికం గర్భిణ్యాస్తత్ర జాయతే । 

మాంసశోణిత వృద్దిస్తు పజ్బుమే మాసి జీవక ! ॥ 

ఓ బీవక! ఐదవ మాసంలో గర్భమునకు మాంసము రక్తం అధికముగా 
వృద్ది నొందును. 


గర్భిణీ పంచమే మాసి తస్మాత్‌ కార్భేకన యుజ్యతే | 
బలనర్జాజనాం వృద్దిః షష్బ మాతుః శ్రమో౭౬_ధికః ॥ 
కావున గర్భిణి ఈ సమయంలో అత్యంత దుర్భలంగా ఉండును. ఆరవ 


మాసంలో గర్భంలో బల వర్ల ఓజస్సులు వృద్ది నొందును. కావున తల్లికి అధిక 
(శమ కలుగును. 


సర్వ ధాత్వంగసంపూర్ణో వాతపిత్తకవాన్వితః | 

సప్తమే మాసి తస్మాచ్చ నత్యక్షాంతాల._ త్ర గర్భిణీ i 

ఏడవ నెలలో గర్భము అన్ని ధాతువులు అంగములతో పూర్ణంగా 
ఉండును. వాత పిత్త కఫములగూడా ఉత్పన్నం అగును. కావున ఈ మాసంలో 
గర్భిణికి ఎల్లపుడు క్షాంతి కలుగును. 

అష్టమే గర్చిణీగర్సావాదదాతే పరస్పరమ్‌ । 

ఓజో రసవహాయక్తేః పూర్ణత్వాచ్చలయత్యపి ॥ 

తస్మాత్‌ తత్ర ముహుర్‌గ్హానా ముహుర్‌ హృష్టా చ గర్భిణీ | 

అత్యయం చాప్పుతే తస్మాన్నమాసో గణ్యతేఇ_ష్షమః ॥ 

ఎనిమిదవ మాసంలో గర్భము పూర్ణమగుటచే గర్భిణీ మరియు గర్భము 
రసవవానాడుల ద్వారా ఓజస్సు పరస్పరము ఆదాన (ప్రదానము జరుగును. ఓజస్సు 
అటు ఇటు సంచరించుట వలన గర్భమునకు అపాయము సంభవించును. ఈ 


అసమానగో (తీయ శారీరాధ్యాయము 107 


మాసములో గర్భిణీ ఒకపుడు ప్రసన్నంగాను మరొకపుడు గ్లాని కలిగి ఉండును. 
కావున ఈ ఎనిమిదవ మాసము (ప్రసవమునకు అనుచితకాలము. 

నవమాదిషు మాసేషు జన్మ చాస్య యథాక్రమమ్‌ । 

పూర్వ దేహకృతం కర్మ గర్బావాససుఖాసుఖమ్‌ ॥ 

జాతః స్మరతి తావచ్చ యావన్నోపైతి జీవికామ్‌ । 

ఇతి హ స్మాహ భగవాన్‌ కళ్యపః ॥ 

తొమ్మిదవ మాసానంతరం గర్భం జన్మించును. పూర్వ జన్మములో చేసిన 
కర్మ గర్భావస్టములో సుఖదుఃఖములను పొందిన వ్యక్తికి అప్పుటి వరకు జ్ఞాపకం 
ఉండును. జన్మించిన వెంటనే పూర్వజన్మ కృతములు మరిచిపోయి కొత్త జీవనం 
(ప్రారంభించును అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. ఇది అసమాన గో(తీయ 
శారీరము. 


(ఇతి) శరీరే అసమానం గో త్రీయం నామ (శరీరమ్‌) 


108 శరీరస్థానం 


గర్భావనక్రాంతి శారిరాభ్యాయః 


అథాతో గర్భావక్రాంతిం శారీరం వ్యాఖ్యాస్యామః nln 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్వపః ॥ 2 ॥ 

ఇపుడు గర్భావ [క్రాంతి శారీరమును వర్ణించెదను అని భగవాన్‌ కశ్యపుడు 
చెప్పెను. 

జీవస్తు ఖలు భో సర్వగతత్వాదీశ్వరగుణసమన్వితః పూర్వశరీరాచ్చావ 
(క్రామతి పరశరీరం చోపక్రామతి యుగపత్‌, న కదాచిదపి బీజశోణిత వాయ్యాకాశాది 
మనోబుదైిభిర్వియుక్తప్రూర్వః, సర్వగతత్వాచ్చు న కస్యాంచిద్యోనా నోపపద్యతే స్వకర్మ 
ఫలానుభవాదితి 13 ॥ 

Ey వత్స ! జీవుడు సర్వగతుడగుటచే ఈశ్వరగుణములు కలిగి ఒకే 
సమయమున పూర్వశరిరమును విడిచి పెట్టి పరశరీరంలో (ప్రవేశం పొందును. 
బీజము శోణితము వాయు ఆకాశాది పంచమహాభూతములు, మనస్సు, బుద్ది 
వీటితో ఎపుడు వియోగము చెందదు. ఈ జీవుడు సర్వగతుడగుటచే ఏదో ఒక 
యోనిలో (ప్రవేశించక పూర్వజన్మకృత కర్మానుసారం ఆయా యోనుల్లో 
(ప్రవేశించును. 

గర్భస్య పునర్చగవన్‌ ! కే శరీరావయవా ఆకాశాన్నిర్వర్తంతే, కే వాయోః కే 
తేజసః కే అద్భ్బ $ః కే పుథివ్యాః కే చాస్య మాతృతః సంభవతః సంభవంతి, కేచాస్య 
పితృతః కిమాత్మనః, కించసాత్మ్యతః, కిం చ దరసః, కిం చ సత్వః, కుత్రవైతే 
సర్వ భావా అన్వాయత్తా భవంతి కం చార్దమవేక్షన్తే, ఇతి పృష్టో భగవాన్‌ కశ్యప ఉవాచ! 
గర్భస్య ఖలు భో శబ్దశ్చ శ్రోత్రం చ లాఘవం చ సౌక్ష్యంచ వివేకశ్ళు ముఖం చ 


గర్భావక్రాంతి శారీరాధ్యాయము 109 


కంఠశ్చ కోష్టం చాకాశాత్మాకాని భవంతి, స్పర్శశ్ళ స్పర్శనం చ రౌక్ష్యం చ ప్రేరణం 
చ ధాతు వ్యూహనంచ ప్రాణాశ్చపానశ్చ శరీరచేష్ట్రాశ్చు వాయ్యాత్మకాని భవంతి, రసశ్చ 
రసనం చ శైత్యం చ మార్దవం చ ద్రవళ్ళ స్నేహశ్ళ క్షేదశ్చ శ్లేష్మా చ మేదశ్చ రక్తం చ 
మాంసం చ శుక్రం చాప్వాని భవంతి, గంధశ్ర ఘ్రూణం చ గౌరవం చ స్టెర్యం చ 
మూర్తిశ్చ పార్టివాని భవంతి, తస్మాత్‌ పురుషో లోక సంమితః ప్రోచ్యతే | లోహితం 
చ మాంసం చ నాభిశ్చు హృదయం చ క్షామ చ యకృచ్చ ప్రీహా చ వృక్క చ బస్తిశ్ళ 
పురీషధారణం చామాశయశ్ఫోత్తరగుదళ్ళ క్షుద్రాంత్రం చ స్తూలాంత్రం చేతి 
మాతృజాని, కేశాశ్చు రోమాన్‌ చ స్మశ్వూణి చ నఖాశ్చ దంతాశ్నాష్ట్రీని చ సిరాళ్ళ 
స్నాయవశ్చ ధవున్యశ్చ శుక్రం చేతి పితృజాణి, ఆయుశ్వాత్మజ్ఞానం చ 
వునశ్చేంద్రియాణి చ ప్రాణాపానౌ చ ధారణం చ (పీరణం చ చాకృతిళ్ళ 
స్వరవర్శోపచయ విశేషాశ్చ సుఖ దుఃఖేచ్చా ద్వేషా చ స్మృతిశ్సాహం కారళ్ళ 
ప్రయత్నచ్చావస్తాంతర గమనం చ సత్వం చ నానాయోనిషూపపత్తి శ్చేత్యాత్మజాని, 
ఆరోగ్యం చోత్చానం చ సంతోషశ్చేంద్రియ ప్రసాదశ్చ స్వరవ్యర్ణ బీజ సంపచ్చ మేధా 
చ ప్రహర్ద భూయిష్టతా చేతి సాత్మ్య జాని, శరీరాభి నిర్వ్హృత్తిశ్స ప్రాణాశ్చ బంధశ్ళ 
వృత్తిశ్చ పుష్టిశవత్సాహశ్చేతి రసజాని కల్యాణ రోష మోహాత్మకం తు సత్త్వం 
త్రివిధముక్తమగగ్రే, తత్రౌప పాదికం సత్త్వం మనశ్చు అయి నిత్యం శుభాశుభ 
వింశ్రభావానాం స్పర్శ ఇత్య్యచ్యుతేస్వ తే సర్వభావాః స్వకర్మణ్యాయుతా: 
కాలంచావేక్షంతే! వాయ్యుర్లికాల సంహితః శరీరం విభజతి సందధాతి చేతి। 
భగవాన్‌ ! గర్భము యొక్క ఏ ఏ అవయవములు ఆకాశముతో, 
వాయువుతో, అగ్నితో, జలముతో, ప్పథ్వితో, తల్లిద్వారా, తండ్రి ద్వారా, 
సాత్మ్యముతో, రసముతో, సత్త ముతో ఉత్సన్నమగును? ఇవన్ని పరస్పరము 
ఎక్కడ కలియును? ఇవి కలియుట వలన ఏమి (ప్రయోజనము సిద్దించును? 
భగవాన్‌ కశ్యపుడు ఈ విధముగా ఉత్తర మిచ్చెను. 
ఆకాశమువలన - శబ్ద, (శో(త్ర, లఘుతా, సూక్ష్మతా, వివేకము, ముఖము కంఠము 
కోష్టములు ఉత్సన్నమగును. 
వాయువు - స్పర్శ, త్వచ, రూక్షతా, (పరణా, ధాతువుల పరివర్తనము, (ప్రాణ, 
అపానములు శరీర చేస్రలుతున్న మగును. 


110 శరీరస్థానం 


అగ్ని - రూపము, చక్షువు, (ప్రకాశము, పిత్తము, పక్తి, ఊష్మ, శరిర వృద్ది 
ఉత్తన్నమగును. 
జలము- రసము, జిహ్వ, శైత్యము, మృదుతా, (ద్రవ, స్నెహ, క్లేదము, శ్రేష్మ, 
మేద, రక్త, మాంస, మరియు శు[క్రములు తున్నమగును. 
పుథ్వి - గంధము, (ఘాణము, గుంరుత్వవు, స్టరవయి, మూర్తి, ఇది 
ఉత్తన్నమగును. 
మాత్సజములు : రక్తము, మాంసము, నాభి, హృదయము, క్షోమము యక్పత్‌, 
పీహ, వృక్కములు, వస్తి, పురీషధారణం, ఆవరాశయము, ఉత్తరగుద, 
క్షుద్రాంత్రము, స్టూలాం[త్రములు. 
పిత్సజములు : కేశములు, రోమములు, స్మ(శ్రువులు, నఖములు, దంతములు 
అస్టి, సిరలు, స్నాయువులు ధమనులు శుక్రము. 
ఆత్మజములు : ఆయువు, ఆత్మజ్ఞాన వు, వంన సు, ఇం[ద్రియవలులు 
(ప్రాణాపానములు, ధారణం, ఆకృతి, స్వరవృర్ణ, ఉపచయ, సుఖదుఃఖములు, 
ఇచ్చాద్వేషములు, స్మృతి, అహంకారము, ప్రయత్నము, అవస్థానాంతరగమనము, 
సత్వము, వివిధ యోనులలో ఉత్పత్తి; 
సాత్మ్యజములు :- ఆరోగ్యము, ఉత్హానము, సంతోషము, ఇం (దయ (ప్రసాదము, 
స్వరవర్ణ, బీజసంపత్తు, మేధస్సు, (ప్రహర్ష భూయిష్ట తే 
రసజములు :- శరీరాభినిర్వృత్తి, శరీర అభివృద్ది, ప్రాణము. బంధము, వృత్తి, 
పుష్క ఉత్సాహము. 

కళ్యాణము, రోషము, మోహాత్మకము అని సత్వము 3 విదములుగా 
చెప్పబడినది. ఇందులో ఆత్మ జీవ శరీరమునకు మధ్య సంబంధము కలిగించు 
సత్వము, శుభాశుభాది మి(శిత భావములను సూచించును. ఈ భావములు 
వారివారి కర్మలను ఆ(శ్రయించి ఉండును. కాలము (ప్రతిక్షించుచుండును. 
కాలముతో కూడిన వాయువు శరీరమును విభాజనము ధారణము చేయును. 
తత్ర శ్లైకాః - 

శోణితాద్‌ధృదయం తస్య జాయతే హృదయాద్యకృత్‌ ॥ 

యక్సతో జాయతే ప్రీహా ప్రీహ్నః పుప్పుసముచ్యతే ॥ 5 ॥ 


గర్భావక్రాంతి శారీరాధ్యాయము 111 


పరస్తుర నిబంధాని సర్వాణ్యేతాని భార్గవ । 

తేషామధస్తాద్విపులం స్రోతః కుణ్ణలసంస్టితమ్‌ ॥ 6 ॥ 
జరాయుణా పరివీతం స గర్భాశయ ఉచ్యతే । 

ఆమపక్వాశయా తస్మన్నన్నపానాశ్రయౌ గుదః ॥ 7 ॥ 

తస్మాత్‌ సంజాయతే బస్తిః పరిష్యందాశ్చు పూర్యతే । 

ధమనీముఖ సంస్తానే (స్రోతసీ చాప్యధః స్మ్రతే 18 ॥ 
విణ్మూత్రకృమిపక్వామకఫపిత్తాశయాః పృథక్‌ | 

సంత్యేతే దేహినాం కోప్టీ (స్త్రియా గర్చ్బాశయో౭౬_ష్టమః ॥ 9 ॥ 
శుక్రమజ్ఞాస్టి పిత్సతో మాత్సతో మాంసశోణితమ్‌ । 

షట్‌కోశం పూరక rs wee 110 ॥ 


ఈ ఉ అ అఆ ఇ అ ఈ అ ఈ 3౩ శ ఆ త ఈ ౨ ౨ ౩ ఈ ౫ ౨ ఈ ఉ 8 ఆ ఈ అ అఆ శ ఆ 


(ఇతి తాడపత్రపుస్తకే 8 1తమం నక ) 
గర్భము యొక్క రక్తముచే హృదయము ఉత్పన్నం అగును. 
హృదయముతో యకృత్‌, యకృత్‌ నుండి ప్రహ, ప్రహం నుండి పుపుసములు 
ఉత్పన్నం అగును. ఓ భార్గవా! ఈ అంగములన్ని పరస్తురము సంబంధము కలిగి 
ఉండును విటి (క్రింద జరాయువుతో కూడిన కుండలినీ చక్రములో ఒక పెద్ద 
స్రోతస్సు ఉండును. దినినే గర్భాశయము అందురు. ఇందులో ఆమాశయము, 
పక్వాశయము, అన్నపాన ఆశ్రయములు గుదము ఉండును. దాని ద్వార వస్తి 
ఉత్పన్నమగును. ఇది పరిష్యందము ద్వారా పూరింపబడును. దీని (క్రింద ధమని 
ముఖ సంస్థానము వ్రురొరుతు (సోతస్సులు ఉండును. మనుష్యుల యొక్క 
కోష్టములో ల కృమి పక్ష, ఆమ, కఫ, పిత్తాశయములు వేరువేరుగా 
ఉండును. (స్త్రీలలో ఇదికాక ఎనిమిదవది గర్భాశయముకూడా ఉండును. తండ్రి 
యొక్క త వలన గర్భములో శుక్రము, అస్తి మజ్జ ఉత్పన్నం అగును. తల్లి 
అంశము వలన మాంసము, శోణితము ఉత్పన్నం అగును. కొందరు దేహములో 
ఆరు కోశములు ఉండునని చెప్పెదరు. 


శది ore సం 


శరిరవిచయశారిరాధ్యాయః 


ఇ వ 8 & ఇ అ ఊఉ ఓ «= * 8 $$ & ఇ ఇతి ఇ ss * 8 ఇ శత ? ఇతి అ »॥ + 


అ ఈ ఇ త ౪ జ ss ఈత 4ఉ*ఉ = ఇ భా «= ఇ శ త 32 & ఇ ఈ 8 త 1 జి ఈ 


ద్వాత్రింశత్తు మతా దంతాస్తావన్యూ ఖలికాని చ | 
పాణిపాదాంగులాస్ట్రీని షష్టి స్యుర్వింశతిర్హఖా: | 
పాణిపాదశలాకాస్తు వింశతి: పరికీర్తితాః | 
పాణిపాదశలాకానామధిష్టానచతుష్ట్రయమ్‌ । 

ద్వే పార్‌స్టో $రస్టినీ కూర్యాశ్చుత్వారః పాదయోః స్మృతాః | 
ద్వావేవ హస్తమణికౌ చత్వార్యాహురరత్సిషు । 
జాన్వస్టిని ద్వే సంఖ్యాతే చత్వార్యస్టిని జంఘయాోోః | 
ద్వావూరునలకౌ ద్వే చ ఖ్యాతే జానుకపాలికే | 
ద్వావంసావంసఫలకావపి ద్వావేవ చాక్షకౌ | 

ద్వే బాహునలకే ద్వే ద్వే (శ్రోణితాలూషకే తథా | 
ఏకం జత్రు భగాస్తే కం (గీవా పంచదశాస్రికీ | 
భార్గవా౭_స్టీని పృష్టా కణి చత్వారింశచ్చ పళ్టు చ | 
చతుర్షశాస్ట్రన్యురసి హన్వస్త్రే కకం తు నిర్లిశేత్‌ | 
శిరసస్తు కపాలాని చత్వార్యాహుర్మనిషిణః | 
చతుర్వింశతి: పార్శ్వ చ తావంతి స్టాలకాని చ । 
చతుర్వింశతిరేవాహుః స్టాలకార్చుదకాని చ | 

ద్వా శంఖ పరిసంఖ్యాతా జ హనుమూలబంధనే | 


శరీరవెచయు శా రీరాధ్యాయము 


లలాటనాసికాగణ్ణాకూ టాస్ట్రేకం వినిర్దిశేత్‌ | 
ఇత్యస్టిసంఖ్యా సామాన్యాద్‌ వృద్దిహ్రాసౌ నిమిత్తజౌ | 


దంతములు 

దంత ఉలూఖములు 
హస్తపాద అంగుళ్యాస్టులు 
నఖిములు 

హస్తవాద శలాకాస్థులు 
శలాకాస్టులు అధిజ్ఞానములు 
పార్‌క్ప దేశ అస్టులు 
పొదకూర్చాస్తులు 
హస్తమణి బంధాస్టులు 
అరత్ని అస్టులు 

జాను అస్థులు 
జంఘాస్థులు 

జంఘ (ప్రదేశ నళకాస్టులు 
జాను కపాళభిక 

అంసలు 
అంసఫలకములు 
అవకా 


బాహునళకాస్టులు 


ఇవి సాధారణ రూపముగా అస్టుల సంఖ్య చెప్పబడినది. 


32 
32 
60 
20 


bo 
Oo 


౧గునుగునుగుపష గుమ నువ నగు మ్‌ 


శ్రోణ్యస్టులు 
తాల్వస్టులు 
జ(తుదేశములో 

భగాప్టి 

(గీవాస్టులు 

పృష్టాస్తులు 

ఉరస్ట్రులు 

హన్వప్రై 

శిరఃకపాలాస్టులు 
పార్మ్వాస్టులు 

పార్వాస్తుల స్ఞాలకములు 
అర్భు దాకృతి జ్ఞాలకములు 
శంఖ దేశ అస్టులు 
హనుమూల అస్టులు 
లలాటాస్ట్రి 

నాసికాస్టి 

గండాస్టి 

కూటాస్టి 

మొత్తం 


కారణవశమున వృద్ది(హాసలు ఏర్పడవచ్చును. 
ద్లశైవాయతనాన్యాహుః ప్రాణానాం తాని మే శ్రణు | 
మూర్ణా౭_థ హృదయం బస్తి: కంఠౌజః శుక్రశోణితమ్‌ | 
శంఖౌ గుదం తతఖస్త్రీణి మహామర్మాణి చాదితః । 


113 


శాం జాగు గు 


17 
45 
14 


24 
24 
24 


a a ai ei Do గై 


363 


ఇందం 


114 శరీరస్థానం 


ప్రాణములకు దశ ఆయతనములు చెప్పబడినవి ఇవి నేను చెప్పెదను 
వినుము. 
యూర్త 2. హృదయము, 3 వస్తి 4. కంఠము 5. ఓజస్సు, 
6. శు[కము 7. శోణితము,  8,9- శంఖప్రదేశములు 10. గుద. 
నాభిః ప్రహా యకృత్‌ క్షోమ హృద్‌వృక్కా గుదబస్తయః । 
తుద్రాంత్రమథ చ స్థూలమామపకాశయౌ వసా । 
కోష్టాంగాని వదంతి జ్ఞాః ప్రత్యాంగాని నిచోధమే । 


కోష్టాంగములు : 

1. నాభి లో 3. యకృత్‌ _ 4క్షోమ 

5. హృదయము 6. వృక్కలు 7.గుద 8. వస్తి 

9. తం(దాం(త్రము 10. స్టూలాం(త్రము 11. ఆమాశయము 
12. పక్యాశయము Disa 

ప్రత్యంగాలు:- 


అక్షిణీ నాసికే కర్ణా స్తనావోష్టా కుకుందరా । 

హసౌ పాదౌ భృవౌ కూటౌ బాహుజంఘోరుపిండికాః | 

సృక్కిణీ కర్ణ శష్కుల్యాౌ కృర్ణపు త్రాక్షితారకే | 

వృషణౌా దంతవేస్టా చ శంఖకావుపజిహికే | 

దంతలోహాధిమూలాని ద్వే ద్వే సర్వాణి నిర్దిశేత్‌ । 

బస్తిర్షస్తిశిరః శేఫః పుష్టం సచిబుకోదరం । 

లలాటమాస్యం గోజిహ్వ శిరోహృదయమేకశః | 

పాణిపాదతలేష్వేవ చత్వారి హృదయాని తు । 

శాఖాహృదయసంజ్ఞాని పంచమం చేతనాశయం | 

అక్షిబంధాని చత్వారి విద్యాద్వింశతిరంగులీ;ః | 

ఇపుడు (పత్య్వంగములను వినుము. 
2 కళ్ళు, 2 నాసిక, 2 కర్ణములు, 2 స్తనములు, 2 కుకుందరములు, 2 హస్తములు 
2. బూదనరుతక,. 2 కనుబి"వులు, 2 కూటములు, 2 భూహంపతిడికలూ, 


శరీరవిచయ శారీరాధ్వ్యాయము 115 


2 జంఘాపిండికలు, 2 ఉరుదేశపిండికలు, 2 సృక్కిణి, 2 క్షర్ణశుప్ములు, 
2 కృర్ణపు(త్రకములు, 2 అక్షితారకములు, 2 వృషణములు, 2 దంతవేష్టములు, 
2 గండములు, 2 వంక్షణములు, 1 బస్తి, 1 వస్తిశిరస్సు, 1 శేఫము, 1 పృష్టము, 
1 చుటుకర్క, ఆటరలత్య 1 అతాటల్వ శే.అస్వళ్స ఏ గోజెపూ 1 శిరస్సు, 
4 పాణివొదతలములు, 1 హృదయము, 4 అక్షబంధనములు, 20 అంగుళులు 
మొత్తము 87 (ప్రత్యంగములు. 

(సోతాంసి ద్వివిధాన్యాహుః సూక్ష్మాణి చ మహంతి చ । 

మహంతి నవ జానీయాద్‌ ద్వే చాధః సప్త చోపరి । 

నాభిశ్ళ రోమకూపాళ్స సూక్మస్రోతాంసి నిర్రిశేత్‌ | 
సప్రోతస్తు రెండు ప్రకారవములు - 1. సూత్మములు 2. స్టూలములు, 
స్టూల(స్రోతస్సులు 9. అందులో 2 క్రింది భాగమున, మిగిలిన 7 పైభాగమున 
శిరస్సులో ఉండును. నాభి మరియు రోమ కూపములు సూక్మస్రోతస్సులు. 

హృదయాత్‌ సంప్రతాయంతే సిరాణాం దశ మాతరః | 

ఊర్చ్రం చతస్రో ద్వే తిర్యక్‌ చత స్రో_ధోవహాః సిరాః | 

వ్యాప్పువంతి శరిరం తా భిద్యమానాః పునః పునః । 

పర్జానామిన సీవన్యః సరణాచ్చ సిరాః స్మృతాః | 

హుదయమునుండి 10 మాతృసిరలు వతల్రవడ వాటిద్వారా 4 ఫై 
భాగమునకు 2 తిర్యక్‌ భాగమునకు 4 అథో భాగమునకు వెడలును. ఈ 10 
సిరలు తిరిగి రెండు గా విభజింపబడి సమస్తశరీరములో వ్యాపించను. ఏవిధముగా 
ఆకులలో ఈనెలు ఉండునో అదే విధము సర్వశరీరములో సరణము చేయుటచే 
వీటిని సిరలు అందురు. 

యథా కాష్టమయం రూపం తృణరజ్బో ఏపవేష్తితమ్‌ । 

భవేల్తిష్టం మృదా బాహ్యం తథేదం దేహసంజ్ఞకమ్‌ । 

అస్టీని స్నాయుబద్దాని స్నాయవో మాంసలేపనాః | 

సిరాభిః పుష్యతే నిత్యం తస్య సర్వం త్వచా తతమ్‌ । 

ఏవిధముగా కట్టెలుతో నిర్మింపబడిన ఇల్టు గడ్డి తాళ్లతో బంధింపబడి 


116 శరీరస్థానం 


పైన మట్టితో లేపము జేయబడినదో అదే విధముగా దేహము ఇల్టువలె నున్నది. 
ఇందులో అస్టులు స్నాయువుల ద్వారా బంధింపబడి ఉండును. స్నాయువులపై 
మాంసము కప్పబడి ఉండును. సిరల ద్వారా నిరంతము వీటి పోషణ 
జరుగుచుండును. ఇవన్ని త్వచచె కపుబడి యుండును. 

పంత తః క్షర్ణమూలాభ్యాం ధమనీనాం శతం శతమ్‌ | 

తాసు నితో౭_నిలస్తిష్టన్న గ్నీషోమౌ విభర్త $ధి ॥ 

ప్రతి కర్ణమూలములో వందమనులు వ్యాపించియుండును. ఇందులో 
ఎల్లపుడు వాయువుండి అగ్ని సోమములను ధరించును. 

సాగే శతసహ (ప్రే ద్వే బహిరన్తశ్ళ కూపకాః | 

రోమకూపాని తావన్తి జాతన్వ్యేకైకళశో యది ॥ 

వృద్ది(ప్రోసౌ నిషేకాచ్చ స్వభావాద్విశ్వ కర్మణః | 

చతుర్చాగనిహీనాని (స్త్రీణాం విద్దై స్వభావతః [1 

కూపకే కూషకే చాపి విద్యాత్‌ సూక్ష్మం సిరాముఖం | 

ప్రస్విద్యమాసస్తెః స్వేదం విముళఖ్ఫుతి సిరాముఖైః ॥ 

జాతస్య వర్రమానస్య యూనో వృద్దస్య దేహినః | 

'స్వేనాంజలిప్రమాణేన [ద్రవాణి ప్రమిమీమహి ॥ 

తర్వాత 2 లక్షల బాహ్య అభ్యంతర కూపకములుండును రోవు 
కూపములు కూడ ఇంతే ఉండును. ఇవి పుట్టినప్పుటిను విశ్వకర్మ స్వభావాను 
సారముగా వృద్ది(హ్రాసలు నొందును. స్త్రీలలో ఈ సంఖ్య 4 వ భాగము 
తక్కువగానుండును. (ప్రతిరోమ కూపములో 1,2 సూక్ము సరలుండును. 
స్వేదము వచ్చినప్పుడు ఈ సిరల ద్వారనే బహిర్గతమగును. ఇప్పుడు సద్యోజాత, 
వృద్ది చెందుతున్న, యువకుల వృద్దుల శరీర[ద్రవవుులు వారివారి 
అంజలిననుసరించి (ప్రమాణములు చెప్పబడును. 

మజ్జమేదోవసామూ త్రపిత్త శ్లేష్మాణి విట్‌ తథా | 

ఏకద్విత్రి చతుష్పుళ్చుషట్‌సప్తాజ్టులికాః స్మృతాః ॥ 


శరీరవిచయ శారీరాధ్యాయము 117 


శోణితాజ్ఞులయో౭_ష్ట్రా తు నవ పక్తిరసస్య తు | 

దశైవాజ్టులయః ప్రోకా ఉదకస్య త్వగాశ్రయాః ॥ 

తేనోదకేన పుష్యంతి ధాతవో లోహితాదయః | 

అతీసారే పురుషం చ తతో మూత్రం ప్రవర్తతే ॥ 

వ్రణో లసీకా పూయం చ పిచ్చా చాతః ప్రవర్తతే | 

భవంతి తస్మిన్‌ దుష్టే చ దద్రుకండూవిచర్చికాః ॥ 

త్వగామయాః కిలాసాని పాదూ కేశవధస్తథా । 

తదగ్నిమారుతోద్విద్దం (కూప్టైః స్వేద ఉచ్యతే ॥ 

శ్రేష్మణస్తు ప్రమాణేన ప్రమాణం తుల్యమోజసః | 

శుక్రస్యార్హాష్ఞులిర్హైహై మస్తిష్కస్య తథైవ చ ॥ 

ఏతత్‌ ప్రమాణముద్దిష్తముత్కృప్షం సర్వమేవ తు । 

ప్రజ్ఞాప్తసిశితీయస్య తతో మధ్యం తతో౭_ధమమ్‌ ॥ 

మజ్ఞా మెద వసా మూత్ర పిత్త శేష మలములు క్రమముగా ఒకటి, 
రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, అంజలులుండును. రక్తము 
ర ఆహార రసము 9 అంజలులుండును. త్వచనా(శ్రయించియుండు ఉదకము 
10 అంజలులుండును. ఈ ఉదకము వలననే రకాది ధాతువుల పోషణము 
జరుగును. ఇదే అతిసారములో పురీషరూపములో మూ [త్రముగాను బైల్వెడలును. 
ఈ జలము (వ్రణములో లసికా పూయము పిచ్చిల ద్రవముగా వెలువడును. ఈ 
ఉదకము దూషించబడినప్పుడు దద్రు, కండు విచర్శికా కిలాసము పామా 
మొదలగు త్వగ్రోగములు కేశములు రాలిపోవుట జరుగును. ఇదే జలము అగ్ని 
వాయువుల సంయోగముతో రోము కూపములద్యారా బైటకొచ్చినప్తుడు 
స్వేదమనబడును. శ్లేష్మ సమాన ప్రమాణముగానే ఓజస్సు (6 అంజలులు) 
ఉండును. శుక్రము అర్జాంజలి (ప్రమాణముండును. మస్తిషము కూడ ఇంతే 
ఉండును. ఇవి (ప్రజ్ఞాప్త పిశితమను పురుష సంహనము గల వ్యక్తిలో సంపూర్ణ 
శరీరము నందు ద్రవముల ఉత్కృష్ట, ప్రమాణము చెప్పబడినది. మధ్య వ్యక్తులలో 
మధ్యమముగా అథమవ్యక్తులలో అథమ (ప్రమాణముగా ఉండును. 


118 శరీరస్థానం 


శుక్రం తు షోడశే వర్షే సంపూర్ణం సం ప్రవర్తతే | 

అన్యోన్యసం శ్రయాణ్యాహురన్యోన్యగుణవంతి చ ॥ 

మహాభూతాని దృశ్యాని దార్వగ్నితిలతైలవత్‌ ॥ 

16వ సంవత్సరములో పురుషునియందు శుక్రము సంపూర్ణముగా 
వ్యక్తమగును. ఏ విధముగా క(ర్రలో అగ్ని తిలలలో తైలముండునో అదే విధముగా 
పంచమహాభూతములు కూడ పరస్పరము ఆ(శయించుకొని ఒకటి ఇంకోదాని 
గుణములు కల్లియుండును. 


శరీరసంఖ్యా నిర్షిష్థా యథాస్తూలం ప్రకారతః ॥ 
దేహావయవసూక్ష్మం తు భేదానన్త$ం సుదుర్వచమ్‌ ॥ 
ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్వపః ॥ 


స్టూలముగా శరీరావయముల యొక్క సంఖ్య చెప్పబడినది దేహములో 
సూక్ష్మావయవముల భేదములనంతము. కావున వీటిని పరిగణించుట అత్యంత 
కష్టము. అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను 


ఇతి (శారీరస్థానే) శరీరవిచయం నామ శారీరమ్‌ | 


119 


జాతిసూత్రీయ శారీరాధ్యాయః 


అథాతో జాతిసూత్రీయం వ్యాఖ్యాస్యామః 11 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇప్పుడు జాతిసూ(తీయమను శారీరమును వ్యాఖ్యానించెదమని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 

జాతా జాతా ఖలు స్వభావ ఏవాకృతి భేద నిర్వర్హయితా భవతి. స్వభావతో 
హ్యస్య వాయుపరమాణవః సంయోగవిభాగచేష్టాధికారా ఆకుంచన ప్రసారణ 
కోష్టాంగప్రత్యంగ ధాతుచేతనాస్రోతాంసి విభజన్తి. సమత్యేకే ధాతురివ నిషిక్షః పురుషః 
పురుషమభినిర్వర్హ్తయతి, గార్లామశ్వాఐ._శ్వమేవమాది । నృణామపి తు మధ్యే 
గర్భనిర్వ్భృత్తిః । తత్ర ద్వయోః దంపత్యోః స్వభావాత్‌ స్వకర్మపరిణామాద్వా 
ప్రజాభివృద్దిర్భవతి, తౌ ధన్యా; అతోఇ_న్యథా భిషజితవ్యో । స్నేహస్వేదవమన 
విరేచనాస్థాపనానువాసనైః క్రమశ ఉపచరేన్మధురౌషధసిద్దాభ్యాం క్షీరఘృతపుష్టం 
పురుషం, (స్త్రియం తు తైలమాంసా (మాషా) భ్యామిత్యేకే; సాత్మ్యైరేవేతి 
(ప్రజాపతిః ॥ 3 ॥ 

(ప్రతి జాతిలో స్వభావముగానే ఆకృతి భేదముండును. సంయోగము 
విభాగము చేష్టను కల్గించు వాయు పరమాణు స్వభావము చేతనే వీటి యొక్క 
ఆకుంచన (ప్రసారణములు కోష్టాంగములు (ప్రత్యంగములు, ధాతు, చేతన 
(సోతస్సుల విభజనము జరుగును. ఏ విధముగా మూసలలో పోయబడిన 
పురుషుడు పురుషుని, గోవు గోవును, గుజ్జుము గుణమును ఉత్సన్నము చేయునో 
అదే విధముగా మనుషులలో కూడ గర్భ నిర్వ్రత్తి జరుగును. భార్యాభర్తలు తమ 


120 శరీరస్ట్రానం 


స్వభావానుసారముగా, స్వ కర్మ పరిణామానుసారముగా తమ సంతానము 
నొందినచో వారు ధన్యులు. దీనికి విపరీతముగా ఏకారణముచేతనైనా సంతానము 
కల్లక పోయినచో వారికి చికిత్స చేయవలెను స్నేహనము స్వేదనము వమనము 
విరేచనము ఆస్టాపన ఆనువాసన వస్తుల ద్వారా క్రమముగా శోధనము చేసి 
ఘృతముతో పుష్టి చేయబడిన పురుషునికి మధుర జొషధములచే సిద్దము 
చేయబడిన ఘృతమును మరియు స్త్రీకి తైలమును మాంసము (మాష 
సేవించవలెను అని కొందరు చెప్పెదరు. కాని (ప్రజాపతి కశ్వపమతానుసారము 
ఎవరికేది సాత్మ్యమో అదే సేవించవలెను. 


యథా చ పుష్పుమధ్యే ఫలమనిర్వ్రత్తం సుసూక్షుమస్తి న చో పలభ్యతే 
యథా చాన్నిర్హారుషు సర్వశతః ప్రయత్నాభావాన్నోపలభ్యతే, తథా (స్త్రీవుంసయోః 
శోణిత శుక్రే కలావేకేస్వకర్మావక్షేచ భవతః । షోడశవర్హయోర్జ్హి శో ణితశు క్రయార్మర్యే 
ప్రభవతః; అర్వాగపి యడాహార విశేషాదారోగ్యాచ్చ పూర్తే భవత ఇతి పరిషత్‌ ॥ 


ఏ విధముగా పుష్పుములో ఫలము సూక్ష్మముగా అనుత్వన్నమై 
అదృశ్యావస్టలో నుండి ఉపలబ్రముగాదో, కర్రలో అంతటను అగ్ని ఉండి ప్రయత్న 
లోపముచే లభించదో అదే విధముగా స్రీ పురుషులలో శోణిత శు(క్రములు 
కాలము కర్మనపేక్షించి ఉచిత సమయమందు ప్రస్పుటమగును. స్త్రీపురుషులలో 
16వ సం॥ నుండి శోణిత శుక్రములు పనినారంభించును. అంతకు ముందు కూడ 
ఆహారవిశేషము వలన ఆరోగ్య కారణమున శోణిత శు(క్రములు పూర్ణము 
గావచ్చును. 


రజస్వలాయాళన్చేత్‌ ప్రథమే౭_హని గర్భ ఆపద్యేత తం వాత గర్భమాచకతే 
విఫలం వాత పుష్పుమివోద్చిదానాం, ద్వితీయే2_హని చేత్‌ సంస్రతే చ్యవతే వ, 
తృతీయే2_హని సూతికాసనే మైయతే, న వా దీర్జాయుర్భవతి హీనాంగశ్చ జాయతే, 
అత ఊర్ద్వ మృతుర్దా$ దశాహం (బ్రాహ్మణీనాం, ఏకదశాన్‌ క్షత్రియాణాం, 
దశాహం వైశ్యానాం నవరాత్రమితరాసామ్‌ । బుతుర్సీజ కాలమవేక్షత ఇత్యాహుర్‌ 
మవాద్దయః। అత ఊర మకాలజమాహుః | అకాలజం హీనం దుర్భలమస్టిర- 
నముదృఢమహీన భంగురం ధాన్యమివ భవతి । 


జాతిసూ (తయ శారీరాధ్వాయము 121 


రజస్వల స్త్రీ రజోదర్శనం ప్రథమ దినమున గర్భం ధరించినచో అది 
వ్ర్యక్షవఎల యొక్క వాతపుప్ప్తువఎఎ వల వాతగర్భం అనబడును ఇది 
ఫలశూన్యమగును. రెండవ దినమున గర్భాధానం జరిగిన చో గర్భపాతము అగును. 
వూడవదినమున గర్భం ధరించినచో బాలుడు సూతికాగుహం నందే 
మరణించును. మరణించనిచో దీర్దాయువు కాక హీనాంగములు కలవాడగును. 
4వ దినము నుండి తిరిగి రజోదర్శనం వరకు స్త్రీ పురుషులు పరస్పరము 
సహవాసము చేయవచ్చును. 

ఒక వేళ రజోదర్శనం కానిచో గర్భం ధరించినదని తెలిసికొనవలెను. 
అపుడు తిరిగి మైథునం చేయకూడదు. బుతుబీజములు కాలాన్ని అనుసరించి 
కూడ గర్భధారణ ఆధారపడి ఉండును అని మహర్షులు చెప్పిరి. అకాలములో 
గర్భం ధరించిన అకాలములో కలుగు ధాన్యమువలె హీనగుణములు కలిగి 
దుర్భలముగా అస్టిరము, అదృఢముగా, సన్నగా భంగురముగ ఉండును. 

యుగ్మేష్వహఃను పుత్రకామో౭_న్య(త్ర కన్యార్టీ హర్షితస్త్రపో౭_నురుద్దః 
స్త్ర్రియముపేయాదితి సిద్దమ్‌ ॥ 6 ॥ 

పురుషుడు, పుత్రోతుత్తిని కోరినచో ప్రసన్నమై తృప్తిగా ఉండి, ఇతర 
స్త్రీని కోరనివాడై యుగ్మదినములలో అనగా 4,6,8, 10, 12 వ రాత్రులలో స్త్రీతో 
సహవాసము చేయవలెను. 

అథ శుద్దస్నాతాం (స్త్రియం చతుక్ల2_హని స్నానగృహే శ్వేతేన 
ఏవా౬_న్యేన వాససాఐ_వగుణ్య్యానవలోకయన్తీ శుచిర్దేవగ్గహం ప్రవిశ్యోద్రతాఘ్నిం 
(పజలన్తం ఘృతాత్నతేనా భ్యర్స $ బ్రాహ్మణ మిశ్వరం విష్టుం స్కందం చ 
సం ప్రేక్యాభివాద్య, నిష్క్రమ్య సూర్యాచం ద్రమసావితా, న తు (పీతపిశాచ రక్షాంసి, 
శుద్దస్నాతవూత్రా హి (స్త్రీ యం వా పశ్యతి వునసా వా౬భిధ్యాయుతి 
తాదృశాచారవపుషం ప్రాయేణ జనయుతి; తస్మాద్దేవగో బ్రాహ్మణగురు 
వృద్దాచార్యాన్‌ సతః పశ్వేత్‌, కల్యాణమనాశ్చ స్యాత్‌! న తు సంధ్యయోః స్నానం 
మైథునం వోపేయాన్నాన్యమనా ఇత n7 i 

తరువాత స్నానాదుల చే శుద్దమైన స్త్రీ 4 వ దినమున స్నానగృహములో 


122 శరీరస్థానం 


శ్వేత వస్త్రములు ధరించి పవిత్రముగా దేవగృహమున (ప్రవేశించి (ప్రజ్వలితమైన 
హవనములో ఘృతము, అక్షింతలతో పూజచేసి బ్రాహ్మణ, ఈశ్వర, ఎష్టు, 
స్కందములను చూసి అభివాదము చేసి, సూర్యచంద్రులకు నమస్కరించవలెను. 
(ప్రేత పిశాచ రాక్షసులకు నమస్కారము చేయకూడదు. 

స్నానము చేసి శుద్దమైన స్త్రీ ప్రథమముగా ఎవరిని చూచునో వారినే 
మనసునందు ధ్యానించును కావున మొదలు స్త్రీ, దేవత, గోవు, బ్రాహ్మణ, గురువు 
బుద్ది పురుషులను దర్శించవలెను. మనసు (ప్రసన్నంగా ఉంచుకోవలెను. 
సంధ్యాకాలములో స్త్రీ స్నానము, మైథునం చేయకూడదు. అన్య మనస్కురాలై 
ఉండకూడదు. 

తత బుత్విక్‌ పుత్రియా మిష్టిం నిర్వపేత్‌ । సిద్రమాంసౌదన వాతఘ్నా 
వా ఆజ్యభాగౌ, యవమయః పురోడాశో౭._స్టాకపాలో (వహి మయళశ్చరు ఉభౌ 
వాగాయుర్వుతౌ ప్రజాయేతే, నత్వదే... .... కే “* ఆ బ్రహ్మన్‌ బ్రాహ్మణి” 
ఇతి యజమాన భాగమభిమంతత్ర్య శేషం దంపతీ ప్రాన్నీయతాం । శ్వేత బుషభో 
అశ్యో వా హిరణ్యం వా భిషజే సైవ దక్షిణా, సైవమనాహితాగ్నేః, శాలాగ్నా నిత్యం 
హోమం హుత్వా, తేనైవ మంత్రేణ హృతశేషం తౌ ప్రా(న్నీతః) । శయనీయే 
వమృదుస్వాస్తీర్ణోపహితేఇ_స్వై భరా... ..... త్ర లక్మణామద్భిరాలోడ్య, 
““సోవుః పవత”” ఇత్యేతేన శతజస్తేన సావిత్రా వ్యాహృతిభిః “అపో 
దేవిరుపస్పజూ?” ఇతి మంత్రేణ నస్యం దత్త్వా, వామదేవ్యం జపిత్వా, దక్షిణేన 
పార్శ్వేన (స్త్రియం శాయయీత, వామపార్శ్వేన పుమానూర్జ్యోత్తరేణపశయీత। 
శనైః ప్రజార్ధం చాచరేత్‌। బీజే2_వసిక్తే విధార్యావసర్పేత్‌ । నీతోదకేన చశాౌచం కుర్యాత్‌! 
తత ఊద్ద ఏమగ్నికర్మ(ప్రతాపాయాసవ్యాయామశోకాదివర్తనమితి ॥ 8 ॥ 

తదనంతరం బుత్విక, పు(త్రియ ఇష్టి చేయవలెను. ఆజ్యాహుతి కరకు 
వాత నాశకములతో సిద్దం చేయబడిన మాంసం । మాంస ఓదనములు, 8 
కపాలములతో సంస్కృతం చేయబడిన యవల పురాడాశనం మరియు 
(వ్రీహిధాన్యంలో చేయబడిన చరు (హవివిశషయు) మొ॥ పదార్రములను సిద్దం 
చేసి ఉంచుకొనవలెను. తర్వాత భార్య భర్తలిద్దరు వాణి ఆయు యుక్తులగుదురు. 
తర్వాత ఓం అ(బహ్మన్‌ (బ్రాహ్మణ మొ॥ తం(త్రములను ఉచ్చరించి యజమాన 


జాతిసూ (త్రయ శారీరాధ్యాయము 129 


భాగమును అభివుం(త్రితం చేసి శేషభాగమును దంపతులు తినవలెను. 
అనాహితాగ్ని తెల్లటి ఎద్దు, గుర్రము, ధనము వైద్యునకు దక్షిణగా నివ్వవలెను. 
తదనంతరము శాలాగ్నిలో ఆహృతి వేసి అదే మం(త్రముల ద్వారా దంపతులిద్దరు 
యజ్ఞ శేషమును తినవలెను. దాని తర్వాత భర్త మృదు అస్మీర్ణ యుక్తమైన పరుపుపై 
భార్యను పవలింప చేసి లక్షణ అను బౌషధమును జలములో కలిపి “సోమః 
పవతి అను మం(త్రంను నూరుసార్జు జపించి గాయి(తి మం(త్రం ద్వారా 
“అపోదేవిరుపస్పజ' అను మం(తంతో జొషధంను నస్యము చేయవలెను. 
తదనంతరం వాయుదేవుని స్తుతించి కుడి వైపు స్త్రీని పడుకోబెట్టి ఎడమ వైపున 
పురుషుడు పడుకోవలెను. తర్వాత పైన క్రింది స్టితిలో ఉండి పడుకోవలెను. 
తర్వాత మెల్లమెల్లగా సంతానోత్పత్తికై మైథునం చేయవలెను. 


సా చేదిచ్చేత్‌ గారమోజస్వినం శుచిమాయుష్మన్తం పుత్రం జనయేయమితి, 
తస్యా యేవం శుద్దస్నానాత్‌ ప్రభృతి శుక్షయువసకూనాం వుధుఘ్రుతాభ్యాం 
శ్వేతాయాః శ్వేతపుంవత్సాయా గోః జీరేణ సంస్పజ్య మనం రాజతే పాత్రే కాంస్యే 
వా సదా పాయయేత్‌, శాలిగౌరయవక్షీరదధిఘృత ప్రాయం చ కాలే మాత్రయా 
అన్నీయాత్‌, పుష్పాభరణవాసాంసి చ శుక్టాని బిభుయాత్‌, సాయం ప్రాతశ్చ 
శేతమశ్వం వృషభం వా పశ్యేత్‌, సౌమ్యహిత ప్రియకథాభిరాసీత, అనుకూల- 
పరివారా చ స్యాదిష్టవముపత్యం జనయతి | యా త్తు శ్యావుం లోహితాక్షం 
వ్యూఢోరస్కం పుత్రమిచ్చేత్‌ కృష్ణం వా తత్ర తాదృగుపచారో భోజనవసన- 
కుసుమాలంకారాణాం, తాద్నగ్రేశానుచింతనం చేతి । యవాగూం తు కన్యార్ధినీభ్యో 
దద్యాత్‌, క్షీరోదకతిలసిద్దాస్తు వర్దా $ః | గౌరశ్యామక్ప స్టేభ్యోఇ_న్యే వర్ణా నివబ్రతాః। 

ఆస్త్రీ గౌరవవర్షం ఓజస్వి పవిత్రము దీర్ణాయువు కల పుత్రుని 
కోరుకొన్నచో ఆమె స్నానముచే శుద్రమగుటకు మొదటి దినము నుండే మధుఘృత 
సహితముగా యువసక్తును చేసి మంధములో తెల్ల జీవితమైన దూడగల ఆవు 
యొక్క పాలను కలిపి వెండి, లేదా కంచు పాత్రులతో త్రాగించవలెను. మరియు 
సవుయానుకూలముగా శాలి తెల్లయవలు పాలు పెరుగు నెయ్యి కలిపి 
మా(త్రానుసారముగా సేవించవలెను. ఆమె శ్వేతపుష్పుములను, శ్వేత వస్త్రములను 
ధరించవలెను. ఉదయము, సాయం(త్రము తెల్లని గు[ర్రం, తెల్లని ఎద్దును 


124 శరీరస్థానం 


దర్శించవలెను. నావ్యుము, హీతకరవములు (ప్రాయమైన కథలు చెప్పుచు 
అనుకూలమైన పరివారము యొక్క_ వ్యక్తి ఉండవలెను ఈ వధముగా తను 
కోరుకున్న పుత్రున్ని జన్మ నిచ్చును. ఏ స్త్రీ, శ్యామ వృద్ధం ఎ(ర్రని నేత్రములు కలవానిని 
విశాలమైన ఉరస్సుకలవాడు, కృష్ణవద్ధం కల పు(త్రున్ని కోరుకొనునో ఆ స్త్రీ, భోజన, 
వస్త్ర పుష్ప అలంకారాదులు అదే విధంగా చేసుకొనవలెను. అదేవిధముగా దేవ 
చింతనము కూడా చేయవలెను. 


కన్యను కోరుకొనే స్త్రీకి యవాగు ఇవ్వవలెను. సిద్దం చేయబడిన 
శఉరోదకమును ఇవ్వవలెను. గౌర, శ్యామ, కృష్ణవర్గములు తప్పు మిగిలిన వృర్ణములు 
నిందితములు. 

ఆహారశ్చతుర్విధః, షడ్రసాశ్రయో, వింశతివికల్ఫోగురులఘుశీ తోష్ట- 
స్నీగ్రరూ క్షమం దతీక్షస్టి రస రమ దుకరిన విశదపిచ్చి లక్షక్షఖ రసూ కృస్తూలనాం ద్ర ద్రవ- 
వికల్వాత్‌, తేన త్వగాదయః శుక్రాన్తా ధాతవ ఆప్యాయన్తే । తేషాం సమానం 
వర్రనమవిరుద్దాశనమ్‌ । వాతాదీనాం తు ధాతూనామన్యే ధాతవ ఆప్యాయితా భవన్తి, 
భుజ్యమానం మాంసం మాంసస్య శోణితం శోణితస్యేతి, తదధర్మభయాదనిష్టం, 
తత్‌ గంణైస్తు శుచిభిరాహారైః జీణధాతూనాప్యాయయేత్‌। శుక్రక్షయే అ 
ఘృతోపయోగో మధురస్నిగ్దజీవనానాం చాన్యేషామపి ద్రవ్యాణామవిదాహినాం 
ప్రశస్యతే, మూత్రక్షయే పునరికురసవారుణీమణ్ణ ద్రవమధురామ్హలవణత క్రగుడ- 
(త్రపుసోపక్షేదినాం, పురీషక్షయే యవాన్నవికృతికు ల్మాషమాషషష్టి కయావక 
గోరసామ్హలవణస్నిగ్రశాకోపయోగు, వాతక్షయే కటుతిక్షక్షషాయలఘురూక్షనశీత- 
యవాన్నోపయోగః, సిత్తక్షయే కటులవణామ్లతిక్షష్తక్షారాణాం, కఫక్షయేస్నిగ్ద- 
మధురగురుసాంద్రాదీనామ్‌ ॥ 10 ॥ 

ఆహారము నాలుగు విధములుగా ఉండును. షడ్రసా(శితమై ఉండును. 
గురు లఘు శిత ఉష్ణ స్నిగరూక్ష మంద తీక్ష స్తిర సర మృదు కఠిన విశద పిచ్చిల, 
న్వోక్షఖర, సూక్మస్తూల సాంద్రద్రవ అను వికల్వాది భేదములతో 20 (పకారములుగా 
ఉండును. ఆ ఆహారము త్వచనుండి శుక్రపర్వం తం సంపూర్లదాతువులను 
పోషించును. సమాన Ba losis వా ra 


జాతిసూ (తీయ శారీరాధ్యాయనము 125 


వాటి వృద్ది కలుగును. కాని విరుద్దాశనము చేయకూడదు. వాతాది ధాతువులకు 
అన్య ధాతువులు వృద్దిపాందించినవి అగును. మాంస సేవనం వలన మాంస ధాతు 
వృద్దిపాందును. శోణిత సేవనం వలన శోణితం వృద్ది చెందును. కాని అధర్మము 
వలన వీటి సేవన హితకరం కాదు. కావున ఆ ధాతువుల గుణములు కలిగిన 
అన్య పవిత్రాహారము వలన క్షీణము చెందిన ధాతువులను వృద్ది పాందించవలెను. 
శు(క కయంలో క్షీరము, ఘృతం, మధురస్నిగ్ర జీవనీయ అవిదాహి ద్రవ్యముల 
సేవనము (ప్రశస్తము. మూ (త్రక్షయములో చెరుకు రసం, వారుణి, మండం, ద్రవం, 
మధుర, ఆమ్రలవణ త|క్ర గుడ, (త్రపుస మొ॥ ఉపక్షేది (ద్రవ్యములు హితకరం 
పురీషక్షయంలో యవాన్నం, కుళుత్ణ్లం, మాష షష్టిక, యవాగు గోరసనము 
ఆమ్హలవణ మరియు స్నిగ్ధ శాకములను సేవించవలెను. వాతక్షయంలో కటు, 
తిక్త, కషాయ, లఘు, రూక్ష్మ శిత ద్రవ్యములు, యవాన్నం సేవించవలెను. 

పిత్తక్షయుంలో కటు, లవణ, ఆమ్ల తీక్ష ఉప్ప, వురియు కార 
(ద్రవ్యములను సేవించాలి. కఫక్షయంలో స్నిగ్ధ మధుర, గురు, సాంద్ర ద్రవ్యములను 
సేవించవలెను. 


యాని ద్రవ్యాణి పుణ్యాని మంగల్యాని శుచిని చ | 

నవాన్యభగ్నఖండాని పున్నామాని ప్రియాణి చ ॥ 

గర్భిజ్రై తాన్యుపహరేద్వాసాంస్యాభరణాని చ । 

ప (స్రీనపుంసకాఖ్యాని ధారయేద్యా లభేత వా ॥ 
గర్భిణీ అచారవ్యవహారములు :- పుణ్యకారకము, మంగళ మయము పవి(త్రము, 
నవీనము, అభ్నోము, అఖండితము, పురుషనామము కలిగినవి ప్రియద్రవ్యములు, 
వస్త్ర ఆభరణాదులు గర్భిణికి ఇవ్వవలెను. తు మరియు నపుంసకలింగము కల 
(ద్రవ్యములను గర్భిణీ ధరించకూడదు. 

ధూపితార్శితసం ఎవ్బుష్తం మశకాద్యపవర్షితమ్‌ । 
హ్మ్‌ఘోషైః సవాదితైర్వాదితం వేశ్న శస్వతే ॥ 


ప! 


126 శరీరస్థానం 


(ప్రాతరుత్తాయు కౌచాంతే గురుదేవార్భనే రతా । 
అర్ఫేదాదిత్వముద్యంతం గంధధూపార్యవార్హ పైః || 


శ్షీయమాణం చ శశినమస్తం యాంతం చ భాస్కరమ్‌ । 

న హ్యేద్గర్భిణీ నిత్యం నాత్యుభౌ రాహుదర్భనే ॥ 

సోమార్కౌ సగ్రహొ శృత్వా గర్భిణీ గర్భవేశ్మని | 
శాంతిహోమపరా౭_౭ సీత ముక్తయోగం తు యాచయేత్‌ ॥ 
న ద్విష్యాదతిథిం భిక్షాం దద్యాన్న ప్రతివారయేత్‌ | 

స్వయం (ప్రజ్ఞ $లితే చాగ్నా శాంత్యర్థం జుహుయాద్‌ ఘృతం ॥ 


పూర్ణకుంభం ఘృతం మాల్యం పూర్ణసా [త్రం ఘృతం దధి । 
న కిజ్లిత్‌ ప్రతిరుద్నీయాన్న చ బద్నీత గర్భిణీ ॥ 

సూత్రేణ తనునా రజ్ఞ్వా స్తంభనం బంధనాని చ । 
వర్రయేద్లర్భిణీ నిత్యం కామం బంధాని మోక్షయేత్‌ ॥ 


గర్భిణి ఉండు గృహములో ఎల్రపుడు ధూపనం, పూజ చేయవలెను. 
దోమలు మొ॥ నవి ఉండకూడదు. సంగీత వాయిద్యములు ఉండవలెను. గర్భిణీ 
ఉదయముననే స్నాన శౌచాది నిత్య కర్మలను ఆచరించి గురుదేవతార్భ్శనలను 
చేయవలెను. గంధధూప అర్య జపాదుల ద్వారా సూర్యున్ని పూజించవలెను. 
కృష్ణపక్షము నందలి చంద్రుని, సాయంకాలం నందు సూర్యుని, రాహుకేతువులను 
చూడకూడదు. సూర్య చంద్ర గ్రహణ కాలముల యందు గర్భగృహములో సూర్య 
చం[ద ([గ్రహశాంతిక్ర హ్‌ రకోది కర్మలు చేయంవలౌను. అతిథులను 
ద్వేషించకూడదు. వారికి భిక్షపెట్టవలెను. ఎపుడు తిరిగి పంపకూడదు. స్వయం 
శాంతి కొరకు అగ్నిలో ఘృతమును ఆహుతి నివ్వవలెను. పూర్ణకుంభములు, 
ఘృతము, పుష్పుమాలలు పేరుగుతో నిండిన పాత్రలు గర్భిణి అవరోధించకూడదు. 
తాళ్ళు, దారములచే కట్టుబడకూడదు వస్త్రములను వదులుగా ధరించవలెను. 

అథహీమాని రూపాణి గర్భ్చిణ్యా ఉపలక్షయేత్‌ । 

యాని దృజ్ఞా విజానీయాద్చాలజన్మాన్యుప క్రమేత్‌ | 


జాతిసూ (తయ శారీరాధ్యాయము 127 


తరువాత క్రింది లక్షణములను చూసి బాలుడు జన్మించ బోవునని 
అనగా ఉపస్థిత ప్రసవము అని తెలుసుకోవలెను. 

ముఖగ్గ్జానిః శ్రమో£_జ్ఞానామక్ని బంధన ముక్తతా । 

కుజేశ్చు స్వాదవ(స్రంసస్తధో భాగస్య గౌరవమ్‌ ॥ 

పృష్టపార్శ కటీబస్తివంక్షణం చాతితుద్యతి | 

యోని ప్రసవణాదార్య భక్త ద్వేషారత్తిక్షమాః ॥ 

ముఖగ్జాని, అంగములందు శిథిలత, అక్షి బంధన శిథిలత, కుక్షిశిధిలత, 
అథోభాగం గురుత్వం, ప్పష్ట పార్శ్వ కటి, వస్తి, వంక్షణములందు అధికమైన 
పీడా, యోని (స్రావము, ఉదారత, భక్త ద్వేషము, అరతి, అలసిపోవుట ఇవి ఉపస్టిత 
(ప్రసవ లక్షణములు. 

ఏతాని దృష్ట్వా రూపాణి కృత్వా బ్రాహ్మణవాచనమ్‌ । 

ప్రవిశేయు: ప్రయో వృద్దాః కుశలాః శస్తధావితాః ॥ 

పైలక్షణములను చూసిన వెంటనే బ్రాహ్మణులచే స్వస్తి వాచనములు 
చేసి, వృద్దులు, కుశలురు స్నానం చేసి శుద్దం అయిన స్త్రీలు, గర్భగృహం నందు 
గర్భిణిని చూడవలెను. 

గర్భిణీం సాంత్వయేయుస్తా హర్షయేయుః ప్రియంవదాః | 

ఆశ్వాసయేయుర్దర్మార్లా చోదయంతం ప్రజాపతిమ్‌ ॥ 

లోకాన్‌ పుత్రవతీనాం చ సుఖాని వివిధాని చ | 

క్రీర్రయేయురపుత్రాణాం దుఃఖాని నిరయాదిషు ॥ 

అదితిం కశ్వపం దేవమిం ద్రాణీమిం ద్రమశ్వినౌా । 

ఆయుష్మతాం పుత్రవతాం మజల్యాణాం చ కీర్తనమ్‌ || 

(ప్రియవచనములు చెప్పు స్త్రీలు ధర్మాదముల నిమిత్తమై ప్రజాపతి 
(బహ్మను పూజిస్తూ గర్భిణిని సాంత్వవచనములచే ప్రసన్నము చేయవలెను. 
పుత్రవతి స్త్రీల యొక్క వివిధ సుఖములను వురియు పుత్రరహిత స్త్రీల 
దుఃఖములను వర్ణించవలెను. అదితి, కళశ్వప ఇంద్రాణీ అశ్విణి కుమార మొ 
పుత్రవంతుల మంగళకర దేవతలను కీర్తించవలెను. 


128 శరీరస్థానం 


తం(తీవర్డో ౬_ల్పశః (స్రావః పిచ్చిలః పుత్రజన్నని | 

కింశుకోదక సంకాశః పు(త్రికాజన్మ శంసతి ॥ 

యోని నుండి గుడూచి రసం వలెపిచ్చిల అల్ప [స్రావము ఉన్నచో వుత్రుడు 
జన్మించును. పలాశపుప్తు సమానమైన (స్రావమున్నచో పుత్రిక జన్మించును. 

సూతేరూర్హ ౦ తు యే 'స్రావా నిందితాజ్‌ శమయేత్తు తాన్‌ | 

తస్యా అస్యామవస్తాయాముపయాచేత దేవతాః ॥ 

(ప్రసవానంతరము యోని (స్రావము నిందితము. దానిని శాంతింప 
చేయవలెను అట్టి అవస్టలో దేవతలను ప్రార్దించవలెను. 

అవ్యావృతే (స్త్రియా గర్భే వివృతే చాపరాముఖే | 

గ్రాహషు వర్తమానాసు సా వివర్తేత గర్బిణీ॥ 

(స్త్రీకి గర్భసంకోచము కలిగినపుడు జరాయు ముఖము విస్త్రతమైనపుడు 
గ్రాహ (ప్రసవవేదన) ఉన్నపుడు గర్భిణి ప్రసవమునకు సిద్దముగా ఉండవలెను. 

న తీక్షం గ్రాహిశూలేషు జ్నీప్రం నారి ప్రజాయతే | 

విలమ్బితాభిరా వీభిర్లర్చః క్షేశయతే (స్ర్రియమ్‌ i 

(ప్రసవవేదన తీక్షణముగా ఉన్నపుడు గర్భిణి శీఘ్రముగా ప్రసవించును. 
(ప్రసవవేదన ఆలస్యం అయినచో సరిగా రానిచో గర్భమునకు గర్భిణీకి అత్యంతక్షేశం 
అగును. 

కేచిదస్యామవస్తాయాం వ్యాయామం ముసలాదికమ్‌ । 

జృంభా చంక్రమణాద్యం చ భిషజో బ వతే హితమ్‌ ॥ 

కొందరు వైద్యులు (ప్రసవవేదనలు ఆలస్యం అయినపుడు ముసలకము 
మొదలగు వాటి ద్వారా వ్యాయామము జృంభ, చంక్రమణము చేయించవలెను. 
అని చెప్పిరి. 

వర నీయం తు తత్‌ సర్వం భగవానాహ కశ్యపః | 

నార్యాః ప్రసవకాలే శరీరముపమృద్యతే ॥ 

త్రయో దోషాః ప్రకుష్యంతి విచాల్యంతే చ ధాతవః | 

గర్భిణీ తదవస్తా హి యత్నధార్యా విశేషతః ॥ 


జాతిసూత్రీయ శారీరాధ్యాయిము 129 

కాని భగవాన్‌ కళశ్వపుడు పై క్రియలు నిపెద్రములని చిస్పెను. ఎందుదయగా” 
(పసవకాల సమయమున ప శదిరము అత్యంత మృదువై, వాతపత్తవఖుముటు 
[(పకుపితమై ధాతువులు న్హాన విచలీతమై ఉండును. గర్భిణి ఈ౭ అన్యులు ఆం 
(ప్రయత్నముగా ధారణ చేయవలెను. 

అధికం Se లి గర్భిణ్యాః క ప స. 

(స్రావకాలే పిశషిణ విషాద భయసం (శయ 

ఏకపాదో యమకులే పాద ఏక ఇహ స్టితః | 

దృష్టా దుఃఖం (స్రై (స్రాయస్తన్యా ఇత్యేవం బృ్రవలే మిథః ॥ 

ఈ సమయం నందు గర్భిణి అత్యంత సుకుమాూరముగా ఉండును. 
శ్రేదము వృద్దిచెంది ఉండును. య వలన గర్భ (స్రావం జరిగినపుడు నషదిము, 
భయముగా ఉండును. ఇతర (స్త్రీలు ఆమెను చూచి ఒక పాదము యనులోకం 
నంటు ఓకపోదం భూమీపై చెప్పుదురు: 

తస్యాస్త్రస్యామవస్తాయాం వ్యాయామో న ప్రశ వ 

వ్యాయామః సేవ్యమానో హి గర్భిణీమాశు నాశ వ i 

అతి చజ్క్రమణేనాపి హన్యాద్గర్భముపస్రితమ్‌ | 

అత్యయం ప్రాప్నుయాడ్దూోరం దేహాంతకరణం మహత్‌ । 


కావున గర్భిణికి ఈ అవస్థలో వ్యాయావుము హొతకతం కాడు, 
వ్యాయామము వలన గర్భిణికి మృత్యువు సంభవించ వచ్చును. అతి దం(్రను 
వలన గర్భము నష్టమొందును. ఆ ప్రీని అంతమొందించు "ఘోొరభణియందర ౨ స్‌ 
అగును. 

ఉపవిష్టాఇ_సకృత్తస్మాదనిర్విణ్లా త్రపాన్వితా । 

వృద్ద స్రీద్రవ్యసంపన్నా ప్రజాయేత ప్రజారినీ ॥ 

కావున ప్రసవేచ్చ కలిగిన స్త్రీ ప్రసన్న మనస్కురాలై అజ్బుంహావ్తు 

క ణ్‌ ఇ న | ae 

వృద్ద స్త్రిలతో కూడి ధనసంపన్న యుక్తమై చాలాసాద్దు (పస కము చెసిన We న్లో 
(ప్రజననము చెయించుకొనవలెను. 

వచా లా లాజ్లలికీ కుష్టం చిరబిల్రైలచి(త్రకాః | 

అ రతం ముఖరాజి(ఘేత్తథా నీఘం ప్రజాయతే [| 


130 శరీ రస్హైనం 


ఆజి(ఘ్రుద్చూర్తధూపం వా నమేరోర్లుగ్గులోస్తథా | 

అథ ప్రపద్యతే గర్నస్తథా క్షీప్రం విముచ్యతే ॥ 

పార్వృసంధికటీప్పష్టం తైలేనో సేన మ్రక్షితమ్‌ । 

మృద్గియురవకర్షే యుః శనైః ప్రాజ్యః స్త్రియః సుఖాః ॥ 
చిరకాల ప్రసవ చికిత్స 

వచ, లాంగలి, కుప్ప కరంజ, ఏల, చిత్రక, వీటి చూర్తంను పీళ్ళినవో 
శీఘ్రముగా (ప్రసవము నొందును. భూర్తపత్రముల ధూపము, లేక సరళదేవదారు, 
గుగ్గులు పీల్చినవో శీఘ్రముగా గర్భము తన స్టానము నుండి జారి క్రిందికి వచ్చును. 
మధ్య మధ్యలో నిపుణులైన (స్త్రీలు సుఖోష్టతైలముచే పార్శ్వ, సంధులు, కటి, 
పృష్ట (ప్రదేశమున మెల్లెగా అభ్యంగము చేయవలెను. మరియు అపకర్షణము 
చేయవలెను. 

దుర్చలాం పాయయేన్మద్యమిత్యేక్తే నేతి కశ్యపః । 

పూర్వక్షిష్టా తథైవాస్యా యవాగూం తృషితా పిబేత్‌ ॥ 

పై చెప్పిన చికిత్స కన్న కొందరు వైద్యులు ఒకవేళ దుర్భలంగా ఉన్నచో 
మద్యమును త్రాగించవలెనని చెప్పెదరు. కాని కశ్యపుడు ఇది సరికాదని చెప్పెను. 
కాంతి, దప్పి అయినపుడు యవాగును (తాగించవలెను. 

యదా గర్ఫోదకం యోనౌ సశూలం సం ప్రవర్తతే । 

కాలేన చోదితో గర్పో విముచ్య హృదయోదరమ్‌ ॥ 

బస్తిశీర్ల మధోభాగమవగృహ్టాతి జన్మని | 

గ్లానిశ్చ జాయతే౭_త్యర్థం యోన్యుత్సీడన భేదనమ్‌ ॥ 

ఇత్యేతైః కారణైర్విద్యాధ్గర్భస్య పరివర్తనమ్‌ । 

అధాస్యాః ప్రసవ్చతి తతః పర్యజ్బ మారూహేత్‌ ॥ 

(పావారముపధానం వా 


శ * 3 ౩ * ఇ ఈ ఈ 9 4 * ఈ 4 
ఆ ఆ ఈ 6 అ శ ౨ 9 ఇ ఈ జ ౪ ఆ అ ఏ 8 ఈ ౩ ఆ ఆ అ ౫ ఆ ఆ ౨ 


4 ఈ ఈ ఇ ఆ  * ఈ ౨ ౩ క ౭ ౨ 9 + ఏ ఈ ౨ ౨ ఈ ఈ ఈ 


(ఇతి తాడప[త్రపుస్తకే 89 తమం పత్రమ్‌) 


జాతిసూ (తీయ శారీరాధ్యాయము 131 


ఎపుడైతే శూలసహి తమైన గర్ఫ్పోదకం యోని నుండి (స్రవించునో అపుడు 
గర్భము హృదయ ప్రదేశం నుండి సడలి (క్రిందికి వచ్చును. వస్తి శిరమును దాని 
క్రింది భాగమును తాకును. గ్లాని అధికముగా ఉండును. యోనిలో పీడనం 
వేదనానుభవం కలుగును. ఈ లక్షణములతో గర్భము క్రింది వైపు పరివర్తనం 
చెందినదని ప్రసవము కానున్నదని తెలుసికొనవలెను. ఇట్టి ఉపస్టిత (ప్రసవ స్త్రీని 
దుప్పటి దిండ్లుకల పీటపై పరుండబెట్టి ప్రవహణము చేయించవలెను. 


(శారీరస్తానస్రైతావానేవ భాగ ఉపలబ్దః) 


132 ఇం(దియజ్ఞునం 


= * త 8 ఈ * స 8 తి 8 » జ ఉ 6 = ¥ ఏ 3&2 ఇ * ఇ ౪ శ *ఇ 8 $s ౪ 


= ఇ ఇ * ఈ అఆ ఉత ఉత » » ౨ ౩ 2 క ఇ 5 ఇ ౪ అ ఆ * ౩ ఆ ౪ ఇ ౨ 


ఓషధథభెషజేందియాధ్యాయః 


అథాత ఓషధ భేషజీయమింద్రియం వ్యాఖ్యాస్యామః rin 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు జొషధ భేషజేంద్రియ అధ్యాయం వ్యాఖ్యానించెదము అని 
కశ్యపుడు చెప్పెను. 

ఓషధం భేషజం (ప్రోక్తం ద్విప్రకారం చికిత్సితమ్‌ | 

తయోర్విశేషం వక్ష్యామి భేషడౌషధయోర్ర శ్రయోః ॥ 3 1 

చికిత్స రెండు (ప్రకారములుగా చెపుబడినది. ఒకటి బౌషధ చికిత్స రెండు 
భేషజ చికిత్స. ఇపుడు ఈ రెంటి యొక్క భేదములను చెప్పెదను. 

ఓషధం [ద్రవ్య సంయోగం బృవతే దీపనాదికమ్‌ । 

హుతవ్రతతపోదాన శాంతికర్మ చ భేషజమ్‌ ॥ 4 ॥ 

జొషధ భేషజ భేదము. దీపనాది ద్ర్యసంయోగముచే చేయబడు చికిత్స 
బొషధం అనబడును. మరియు హోమ (వత, తప, దాన, శాంతికర్మాదులు 
భేషజం అనబడును. 


ఓపధిభేషజేం(దియాధ్యాయము 133 


ఉభయం తద్యదా జంతోః కృతం న కురుతే గుణమ్‌ । 

ఊ౭కాయురితి సంజ్ఞాత్వాన చికిత్సే దిచక్షణః 15 i 

సై రెండు చికిత్సల ద్వారా రోగికి లాభం కలుగనిచో బుద్దిమంతుడైన 
వ్యక్తి అతడు క్షీణాయుడని చికిత్స చేయకూడదు. 

యస్య గోమయచూర్ణాభం చూర్ణం మూర్తని జాయతే । 

సస్నేహం ([భ్రశ్యతే చైవ మాసాంతం తస్య జీవితమ్‌ ॥ 6 ॥ 

ఏ మనుష్యునికైతే తలపై పేడచూర్ణం వంటి స్నిగ్ద చూర్ణం ఏర్పడునో 
వురియు స్వయం విలీనం అగునో అతడు ఒక వరాసం జీవించునని 
తెలుసుకోవలెను. 

కుక్షీః స్నాతానులిప్తస్య పూర్వం యస్య విశుష్యతి । 

ఆ గ్రేషు సర్వగా త్రేషు మాసార్షం తస్య జీవితమ్‌ ॥ 7 ॥ 

ఎపురుషునికైతే స్నానము అను లేపనం తర్వాత అన్ని అంగములు పచ్చిగా 
ఉన్నప్పుటీకి మొదలు కుక్షి పై భాగం ఎండిపోయినచో అతడు 15 దినములు 
జీవించును. 

స్వపాధిపానగో నాశో జ్యోతిషాం పతనాని చ। 

అగ్నిదాహోపశాంతిశ్ళ పతనం గృహావృక్షయోః 18 ॥ 

గృహాటనీ ప్రవేశళ్ళ స్వప్నం స్వప్నే విగహితమ్‌ । 

కృతాం దండధరాం నగ్నాం ముండాం లోహితలోచనామ్‌ ॥ 9 ॥ 

స్వప్నే దృష్ట్వైవ జానీయాద్యమదూతానుపస్ట్రేతాన్‌ । 

స్వప్నంలో పర్వతముల నాశం, (ప్రకాశించు పదార్దములు (క్రింద 
పడపోవుట అగ్ని దాహముచే శాంతి, గృహము వృక్షములు పడిపోవుట గుహలో, 
అడవిలో (ప్రవేశించుట, నిందిత స్వప్నమును చూచుట, నల్తటి రంగుకల, 
దండధారణము కలిగి ముండిత శిరస్సు, ఎర్రని నేత్రములు కలిగిన స్త్రీని చూచునో 
అతడు మృత్యువును సమపించుచున్నాడని తెలుసు కోవలెను. 

దీర్హకేశస్తననఖీం విరాగకుసుమాంబరామ్‌ ॥ 10 | 


134 ఇం(దియజ్ఞానం 


స్వప్నే దృష్టా (ప్రాయం కృష్ణాం కాళరాత్రీం నివేదయేత్‌ । 

స్వప్నములో పొడుగు వెం(ట్రుకలు, పొడుగుస్తనములు పొడుగు నఖములు 
కలిగి విరాగ పుష్పము నక్షత్ర యుక్తమై నల్లని స్త్రీని చూచునో అది కాళరాత్రి 
అనగా అంతిమ రాత్రి అని గ్రహంచవలెను. 

గంధాన్‌ పుష్పాణి వాసాంసి యా రకాని నిషేవతే nll nn 

యదా స్వప్నే శిశుర్వాణ౭_పి తదా స్కంద(గహాద్భయమ్‌ । 

మయూరం కుక్కుటం బస్తం మేషం వాయో౭._ధిరోహతి ॥ 12 ॥ 

రక్తార్చితః స్హైతైర్య్వా తత్రాపి స్కృందతో భయమ్‌ । 

ఘల౭౯కాం పతాకాం యః స్వస్పే విధ్వసాం భువి పశ్యతి ॥ 13 ॥ 

శయనం శోణితాక్తం వా తత్రాపి స్కృందతో భయమ్‌ । 

స్కంధగగ్రహా(క్రాంతం అయిన శిశువు తల్లి లేక శిశు స్వప్నంలో గంధయుక్త 
వస్తువులు ఎ(ర్రని పుష్పములు మరియు వస్త్రములను ధరించుట లేక నెమలి. 
కోడి. మేక, గౌర్రపై స్వారి చేయుట రక్తచందనంచే అతడి శరీరం అర్చితం అగుట 
లేక గంటలు, పతాకము, భూమిపై పడి నశించుట, శయన వస్త్రములు రక్తముచే 
తడిసి ఉండుట. ఏటి వలన స్క_ం౦ధ(గహము కలుగునని తెలిసికొనవలెను. 

రక్తపుమ్రైోమ్బురధరా రక్తచందనరూషితా ॥ 14 ॥ 

నృత్యతే సహ భూతైర్యా స్కందాపస్మారతో భయమ్‌ । 

స్వప్నంలో తల్లి ఎర్రని పుష్పములు, వస్త్రములు ధరించి, రక్తచందనం 
లేపనం చేసికొని పిశాచములచే నృత్యము చేస్తున్నట్టుగా చూసినచో 
స్కంధాపన్మారము వలన భయం అని తెలుసుకినవలెను. 

రక్తపద్మవనం ప్రాప్య ధాత్రాత్మానం యదా౭_ర్భతి ॥ 15 ॥ 

బాలం వా పద్మమాలాభిస్తదా స్కందపితురయం | 

ధాత్రి ఎర్రని కమల వనంలో (ప్రవేశించి పద్మమాలలచే తననుమరియు 
బాలున్ని అర్చనచేసినచో స్కంధం యొక్క పితాభయంగా గుర్తించవలెను. 

రక్తపుప్పువనం ధాత్రీ స్వప్ప్నేఇగ్నిం వా యదా విశేత్‌ ॥ 16 ॥ 


ఓషధభేషజేం(దియాధ్యాయము 135 


దహ్యాతే వా౭_గ్నినా బాలః పౌండరీకాద్దయం తదా | 

ధాత్రి స్వప్నములో ఎ(ర్రని పూలవనంలో అగ్నిలో (ప్రవేశించి ఆమె 
శిశువు అగ్నిలో దహింపబడినచో పుండరీక గ్రహభయంగా తెలుసుకొనవలెను. 

“సముద్రాదిషు తోయేషు నిమగ్నే రేవతిభయమ్‌?? ॥ 17 ॥ 

స్వప్నంలో సము(ద్రము - జలంలో బాలుడు మునిగినచో రేవతీ 
భయంగా తెలుసుకొనవలెను. 

శుష్కకూపనదీదర్శం నిహన్యాచ్చుష్కరేవతీ । 

మాంసాదాన్‌ పక్షిణో ద్రష్టా శకున్యాబధ్యతే నిశుః ॥ 18 ॥ 

స్వప్నంలో ఎండిన బావులు, నదులు, చూసినచో, శిశువు శుష్కరేవతిచే 
మరణించును. స్వప్నంలో మాంసభక్షి పక్షులను చూసినవో శకుని గ్రహం ద్వారా 
మరణం చెందును. 

అవడీనాభిదష్టస్తు సద్యో మరణమృచ్చతి । 

హరితాలాదిఖీ రంగ్రెర్మణ్తతః పీత్రకాంబరః ॥ 19 ॥ 

మాంసలోఇ_లజ్బృతః స్వప్నే తం హంతి ముఖమండికా । 

బాలుడు స్వప్నంలో ఏదైనా పక్షిద్వారా కాటు వేయబడినచో అతడు 
ముఖమండికా గ్రహము వలన శీ ఘ్రముగా మరణించును. స్వప్పుంలో హరితాలము 
మొదలగు రంగులతో ఆకాశము పసుపు వర్ణముగా కనపడినచో మాంస సేవనం 
అలంకార భూషితం అయినచో ముఖమండిక వలన మరణించును. 

నక్షత్ర[గ్రహచంద్రార్కతారకా౬_క్షికనినికాః ॥ 20 ॥ 

దృష్ట్వా ప్రపతితాః స్వప్నే పూతనాభ్యో భయం భవేద్‌ । 

స్వప్నంలో నక్షత్రములు, గ్రహములు, చంద్ర, సూర్య, కనినికము, 
(క్రిందపడినట్టుగా చూచినచో పూతన గ్రహము వల్ల మరణించును. 

సర్వాణ్యేతాని రూపాణి నైగమేష్యాం ప్రపశ్యతి ॥ 21 ॥ 

పై చెప్పిన అన్ని స్వప్పుములు నైగమేష [గ్రహంలో కలుగును. 

కీటవృశ్చికసర్పైర్వా దష్టః స్యాద్విషవృుత్యు:ఃక | 

శ్వభిర్దుషైః ఖరైర్వాపి దక్షిణాం యాతిముణ్ణితః ॥ 22 ॥ 


136 ఇం(ద్రియస్టూనం 


కృష్యతే వృద్యతే తైర్వా జ్వరస్యాంతస్తదుచ్యతే । 

స్వప్నంలో కీటకములు, తేలు, పాము, ద్యారా కాటువేయబడి 
మరణించినచో లేక ముండితం అయిన కుక్క, దుష్టప్రాణి గాడిద ద్వారా దక్షిణ 
దిశవైపు తీసికుపోబడినచో అతడు జ్వరము ద్వారా మరణంచును. 

ప్రార్రితం కల్పితం దృష్టమనుభూతం శృతం చ యత్‌ ॥ 23 ॥ 

భావితః పశ్యతి స్వప్నే హ్రస్వం దీర్హం దివా చ యత్‌ । 

అఫలాః సర్వ ఏవైతే నిదానోకాస్తు దోషజాః ॥ 24 ॥ 


స్వవ్నప్రకారములు :- 
1. ప్రాధ్దితం. 2. కల్పితం 3. దృష్టం 4. అనుభూతము, 
5. శృతం 6. భావితం 7. అతిచిన్నవి _8.అతిద్దీర్ణమైనవి 


9. దినమునందు కలుగు స్వప్నములు 10. నిదాన స్థానమున 
చెప్పిన దోషజములు ఇవన్ని నిష్పలములు. 
యథా తు ఫలవాన్‌ స్వప్నో వృద్దజీవక ! తచ్చ్చణు । 
అదృష్టమశ్సతానుక్తమకల్పితమభాషితమ్‌ ॥ 25 ॥ 
కార్యమాత్రం చ యః స్వ్నో జీర్ణాంతే ఫలవాంస్తు సః । 
ఏతాంశ్సాన్యాంశ్స దుస్స స్రస్నాన్‌ దృష్టా ఏ వోగ్‌ వినశ్యతి ॥ 26 ॥ 
స్వస్టస్తు సంశయం గత్వా ధర్మశీలో విముచ్యతే | 
ఓ వృద్దజీవకా ఫలవంతములగు స్వప్నములను వినుము. 


1. అదృష్టము _- ఎపుడూ చూడనిది. 

2. అశృతము _ - ఎపుడూ విననిది. 

3. అనుక్తము - ఎప్పుడూ చెప్పునిది 

4. అకల్పితము _ - ఎపుడూ కల్సించబడనిది. 

5. అభాషితా - ఎపుడూ భాషణము చేయబడనిది. 


ఈ స్వప్నములు ఫలవంతములు అగును. అన్యదుస్వప్నములను 
చూచినచో రోగి నశించును. స్వస్టుడు రోగపీడితుడు అగును. విటి ద్వారా 
కేవలము ధర్మపరాయణుడైన వ్యక్తి మాత్రమే తప్పించుకొనును. 


ఓషధభీషజేం[దియాధ్యాయము 137 


oe 


యద్యదేవ ద్విజాదీనాం స్వప్నే శీతకృశాత్మనామ్‌ ॥ 27 ॥ 
మలినాంబరపుష్రాణాం దర్శనం న ప్రశస్యతే | 

తేషామేవ తు హృమ్టైనాం శుద్రపుష్టాంబరాత్మనామ్‌ 128 ॥ 

దర్శనం శస్యతే స్వప్నే తెశ్ళ సంభాషరాం శుభమ్‌ ! 

స్వప్నములో శీత కృశ శరీరము గల (బ్రాహ్మణులు మలిన వస్త్రములు 


మలిన వర్గ పుష్పములు ధరించినట్టుగా కనపడుట అ్రశస్తము స్వప్పములో 


శుద్ద పుష్పములు వస్త్రములు ధరించినట్టు గాంచినచో అది శుభప్రదము. 
ప్రాసాద వృతక్షశెలాంశ్చ హస్తిగోవృషపురుషాన్‌ 129 ॥ 

అధిరోహంతి యే స్వప్నే తేషాం స్వస్త యనం కృతమ్‌ । 
సూర్యసోమాగ్నివిప్రాణాం నృణాం పుణ్యకృతాం గవామ్‌ ॥ 30 ॥ 
మత్స్తా్యామిషస్య చాషస్య దర్శనం పుణ్యముచ్యతే । 

స్వప్పములు భవనములు, వృక్షములు, పర్వతములు, స్వప్నంలో 


సూర్య, చం[ద, అగ్ని, విప్ర, పుణ్యపురుషులు, గో, మత్స్యమాంసం, చాష అను 
చేప శుభములుగా చెప్పబడినవి. బ్రాహ్మణులు, పుణ్య పురుషులు గో, మత్స్య, 
మాంస, చాషమనుచేప దర్శనము శుభముగా చెప్పుబడినది. 


శుక్త పుష్పా దర్శచ్చత్ర గ్రహణం తోయలంఘనమ్‌ ॥ 31 ॥ 
స్వ రక్త దర్శనం చైవ సురాపానం చశస్యతే । 
స్వప్నములో శ్వేత పుష్పములు, అద్దము, గొడుగు, నీరుతోడుట స్వరక్త 


దర్శనము, సురాపానము కనపడినచో (ప్రశస్తము. 


గవాశ్వరథయానం చ యానం పూర్వోత్తరేణ చ ॥ 32 ॥ 

రోదనం పతితోత్తానం రిపూణాం ని(గ్రహస్తథా । 

పజ్బకూపగృహాభ్యశ్చ సముత్తారో2_ధ్వనస్తథా ॥ 33 ॥ 

ఏవంవిధాని చాన్యాని సిద్దయే మునయో౭_ బ్రువన్‌ | 

ఆవు అశ్వరథ ప్రయాణము తూర్పు ఉత్తరదిశలవైపు వెళ్లుట, ఏడ్చుట, 


(క్రింద పడి లేచుట, శత్రునాశనము, బురద, బావులు, గృహములు, మార్గమును 
దాటుట ఇలాంటి అన్యస్వప్నములు ఫలవంతములని మునులు చెప్పినారు. 


138 ఇం(ద్రియన్దానం 


అదారుణత్వం రోగాణాం వైద్యభైషజ్యసంభవమ్‌ ॥ 34 ॥ 

ధృతిరన్మానుకూల్యం చ సత్త్వం ధర్మశ్చ భూతయే । 

ఈ విధమైన స్వప్నములతో రోగము భయంకరము గాదు. వైద్యుడు 
జొషధము ద్వారా స్వస్తుడగును. ధారణశక్తి వృద్దినొంది జీవితమనుకూలముగా 
ఉండును. సత్త్వ, ధర్మ కళ్యాణ వృద్ది కల్లును. 

దృష్ట్వా స్వష్నాన్‌ దారుణాన్వేతరాన్‌ వా 

పూతః స్నాతః సర్షపానగ్నివర్ణాన్‌ | 

హుత్వా; సావిత్రా సర్పిషాక్షాంస్తిలాంశ 

పూతః పాపైర్యుచ్యతే వ్యాధిభిశ్చు ॥ 35 ॥ 

దారుణమైన స్వప్నములు చూచినపుడు స్నానము ద్వారా పవిత్రమై అగ్ని 
సమానవ్వల్టమైన ఆవాలను ఘృతయుక్తమైన నువ్వులను గాయ(్రీ మంత్రము ద్వారా 
అగ్నిలో ఆహుతి చేయవలెను. తద్వార పవిత్రమై పాపములు వ్యాధులు తొలగి 
పోవును. 

కామారభృత్యమతివర్రనముక్షమేత- 

జ్ఞాత్వా హి దేహగత మింద్రియమాది రూపైః । 

శ- శ్చికిత్సాతపరాంస్తు వివరయధ్వం 

శాస్త్రం చ ధర్మమతయః పరిపాలయధ్వమ్‌ 136 ॥ 

కౌమర భృత్యము (్రేష్ట్రమైనదిగా చెప్పబడినది. (ప్రారంభ లక్షణములలో 
రోగి దేహగత అరిష్ట లక్షణములు తెలుసుకొని రోగిని వర్ణించవలెను ధర్మవంతుడై 
శాస్త్రము ననుసరించవలెను. ధర్మ కర్మ శాస్త్రములలో మనసు లగ్నము 
చేయవలెను. తద్వార లాభము చేకూరును. 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 
అని భగవంతుడైన కశ్యపుడు చెప్పెను. 

వృద్ద జీవకీయే కౌమారభృత్యే వాత్స్య ప్రతి సంస్కృతే ఇం ద్రియస్తానే 
బొాషధ భేషజీయం నామేం(ద్రియమ్‌ ॥ 
సమాపాని చేంద్రియాణి ॥ 


139 


« అ * ఇ ఈ 2 98 3 ss 8 ¥ ఇ 3 » © = = ౪ 4 = = * 5 = 6s «4 


౪ & &ఉ ఇ ॥ న ॥ ఈ ౨ 6 ఈ శతి త జ ఇ ఇ 2 తి ఈ * ౫ * ౫ ఈ ఇ కీ 


జ్వరచికిత్సితాధ్యాయ: 


అథాతో జ్వరచికిత్సితం వ్యాఖ్యాస్యామః mln 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇప్పుడు జ్వర చికిత్సను వ్యాఖ్యానించెదమని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

ప్రజాపతిం సమాసీనవ్వృుషిభిః పుణ్యకర్మభి: | 

ప(ప్రచ్చ వినయాద్విద్వాన్‌ కళశ్యపం వృద్దజీవకః ॥ 3 ॥ 

పుణ్యకర్ములైన బుషులతో ఆసీనుడైన (ప్రజాపతి కశ్యపునుద్రేశించి వృద్ర 
జీవకుడి విధముగా అడిగెను. 

సూత్రస్తానే భగవతా నిదిష్టో ద్వివిధో జ్వరః । 

పునరష్ట్రవిధః (ప్రోకో నిదానే తత్తదర్శినా ॥ 4 ॥ 

భగవాన్‌! సూ(త్రస్టానములో జ్వరము 2 విధములుగా తత్త్వ దర్శి మీరు 
చెప్పినారు. నిదాన స్టానములో 8 విధములుగా చెప్పబడినది. 


140 చికిత్సాల్ణానం 


తేషాం జరాణాం కతమో జాతనూ త్రస్య జాయతే । 
పూర్వరూపం చ రూపం చ కిజ్బు తస్య చికిత్సితమ్‌ 15 ॥ 
ఇతరేషాం జృరాణాం చ పూర్వరూపం సలక్షణమ్‌! 
చికిత్సతం చ కిం తేషామామజ్షీర్షజ్వరేషు చ॥6 ॥ 
క్షీరపస్య చ కిం పథ్యం పథ్యం కించాన్నభోోజినః । 
కీరాన్నభోజినః కించ జ్వరితస్య శిశోర్లితమ్‌ 17 
కొంచవృత్తిం... ౨౨౨౨౨౨౨౨౨౨ 2౪ 


(ఇతి తాడప[త్రపుస్తకే 92 తమం పత్రమ్‌) 

నవజాత శిశువులలో పైచెప్పిన ద్వివిధ అష్టవిధ జ్వరములలో ఏ జ్వరము 

సంభవించును. ఆ జ్వరము యొక్క పూర్వరూప రూప, చికిత్సలేమి? అన్య 

జ్వరముల పూర్ణరూప లక్షణ చికిత్సలేమి? ఆమజ్వరము మరియు జీర్ణ 

జ్వరములో క్షీరప, అన్నభోజి, త్లీరాన్నభోజులకు ఏమి పథ్యము? ఆ జ్వరము 
యొక్క (ప్రవృత్తి ఏమి? 


141 


గర్భిణీచికిత్సితాధ్యాయః 


థి ఏ * ఏ ఈ అ ఈ ఇతి ఉ ఇత ౩ అ ఈ ఈ ఇ ఛి 8౫ శి ఉ ఆ 6 6 ౫ ఆ 


౬ అ అ ౨ ౬ ఇ ఈ ఆ అ అ ఈ 6 ఈ ఆ ౫౨ ఇ ఈ ఈ * 9 9 ఈ ఈ ౨ 


సంయోజ్య మధునా శీతం క్షీరం మధుః రసాధికమ్‌ 

శర్కరా మధు తైలం చ యప్త్రమధుకఫాణితమ్‌ I 

ఏతే హి లేహితా ఘ్నంతి తథైవ పరికర్తికామ్‌ । 
పరికర్తిక : మధుర[ద్రవ్యములతో సిద్దము చేయబడిన కీఠమును శీతలముచేసి 
అందులో తేనె తైలము శర్కర యష్మినుధు ఫాణోతము కలిపి ఇవ్వవలెను. 

ఫొణితం తిలకల్కం చ శర్కరా మధుకం తథా ॥ 

తండులోదక సంయుక్తం సద్యో హంతి ప్రవాహికామ్‌ | 

కాశ్మర్యవుక్షత్వక్కల్కం శ్వామామూలం తథైవ చ ॥ 

యవాగూం దధిమండేన సద్దామల్పఘృతాం పిబేత్‌ | 

కిరాతతిక్తకం లోధ్రం యష్టీమధుకమేవ చ ॥ 

పాతవ్యం మధుసంయుక్తం సద్యో హన్తి ప్రవాహికామ్‌ । 
ప్రవాహికా : ఫాణితము, తిలకల్బ_ము శర్కర యష్టిమధును తండులో దకముతో 
ఇవ్వవలెను. గంభారి త్వక్‌ కల్కము (తివృత్‌, యవాగూ పెరుగు యొక్క 
మండముతో కొంచెము ఘృతము కలిపి ఇవ్వవలెను. కిరాతతిక్త లో(ధ్ర యష్టి మధు 
చూర్ణమును తేనెతో ఇవ్వవలెను. 


142 దికిత్సాస్థానం 


వర్షాభూమూల నిష్కా థం యోజయేడ్రేవదారుణా || 

తత్‌ పిబేన్మధుసంయుక్తం శూనా (స్త్రీ మూర్వయా సహ । 
శోథ : పునర్నవా మూల క్వాథములో దేవదారు చూర్ణము మూర్వ తేనె కలిపి 
సేవించవలెను. 

పిప్పల్యజోఠమూలాని వాజిలేజ్ణరసం తథా ॥ 

మాహిషేణ పిబేద్దధ్నా కామలాయాం చికిత్సితమ్‌ । 
కామలా : పిప్పలి, ఊడుగవేరును గుజ్జము యొక్క మలమును పిండిన రసములో 
కలిపి, గేదె పెరుగుతో సేవించవలెను. 


మాతులుజరసః పేయః 'సైంధవేన సుయోబితః ॥ 

హృది శూలస్య భైషజ్యం శ్రేష్టమిత్యాహ కశ్యపః | 

పిపు లీమూలకల్కస్తు ప(త్రం గంధప్రియజ్నవః ॥ 

మాతులుఖరస్రావ హృదిశూలస్య భేషజమ్‌ | 

ప్రియజవో2_థ పిప్పల్యో భద్రముస్తం హరేణవః ॥ 

కౌద్రం బదరచూర్హం చ షడజ్ఞం హృదయౌషధమ్‌ | 
హృదయరోగము : మాతులుంగ రసములో సైంధవలవణమును తగిన 
(ప్రమాణములో కలిపి సేవించిన హృత్‌ శూలలో (శ్రేష్టమని కళ్యపుడు చెప్పెను. 
పిప్పలీమూలకల్కము, తేజప(త్ర, గంధప్రియంగును మాతులుంగ రసముతో 
సేవించవలెను. ప్రియంగు పిప్పలి భద్రముస్త హరేణు మధు, రేగు పండ్లు ఈ 6 
హృదయ రోగ జాషధములు. 

స్నీగో మాంసరసః పథ్యః సైంధవేనావచూర్తితః | 

మాహిషే షష్టికా వా£_పి స్యాదమ్హే త్వచి మారుతే । 

త్వక్‌ గత వాయు రోగములో సైంధవలవణము స్ప్నిగ మాంసరసము 
షప్టికధాన్యము గేదె పెరుగుతో సేవించవలెను. 

భద్రదారుహరీతక్యా సైంధవం కుష్టమేవ చ । 

సఫాణితం ఘృతం చైవ లేహ ఊర్జ్వానిలాపహః | 


గర్పిణీచికిష్రితా ధ్యాయము 143 


చో 


ఊర (వాతములో దేవదారు హరీతకి సైంధవలవణము కుష్ట ఫాణితంలో 
నెయ్యి కలిపి అవలేహము చేసి సెవించవలెను. 

పప్పులో గైరికం భార హెబ్యు కర్కటకీ తథా | 

సమాక్షికో భవేళ్లేహో హిక్కాశ్వాస నిబ్బర్ణణః । 
హిక్కా శ్వాస: పిప్పులి, గైరికము, భారంగి, బాంగు, కర్కాటక శృంగి చూర్ణములు 
మధుతో కలిపి సేవించవలెను. 

పిప్పలీ పిప్పలీమూలం ముసా నాగరమెవ చ | 

దీపనీయం సీబేదేతం పయసా శర్కరా2_న్వితమ్‌ ॥ 

పిప్పలి పిప్పులీమూలము ముస్తా శుంఠిచూర్లమును శర్కరక్షీరము కలిపి 
సేవించిన అగ్ని దీప్తమగును. 

నిత్యం న్నాతా స హృష్టా చశుక్త్షవస్త్రధరా శుచిః ॥ 

దేవవిప్రపరా సౌమ్యా గర్భిణీ పుత్రభాగినీ | 

నైవోన్నతా న ప్రణతా న గురుం ధారయేచ్చిరమ్‌ ॥ 

ఉద్వేజనం తథా హాస్యం సంఘాతం చాపి వర్హయేత్‌ 
గర్భిణీ ఆచరణములు : పుత్రేచ్చగల గర్భిణీ నిత్యస్నానము, ప్రసన్నము 
శుభ్రవస్త్రధారణ, మనసు పవిత్రముగా నుంచుకొనుట, దెవతలు బ్రాహ్మణులను 
సన్మానించుట, సౌమ్యముగా నుండుట, చేయవలెను. ఉన్నతముగా ఎక్కుట, 
ఎక్కువగా వంగుట, భారమును ఎత్తుట వణకుటు, ఎక్కువ నవ్వ్చుట, 
ఆఘాతము వీటిని చేయకూడదు. 


ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 
అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


ఇతి గర్భిణి చికిత్సితమ్‌ । 


144 చికిత్సాన్టైనం 


దృుష్పజాతాచికిత్సితా భ్యాయుః 


అథాతో దుష్త్రుజాతాచికిత్సొాతం వ్యాఖ్యాస్యామః ilu 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇప్పుడు దు(ప్పుజాతా చికిత్సితాధ్యాయమును వ్యాఖ్యానించెదమని 
భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

యే (స్త్రీణాం దుష్రుజాతానాం వ్యాధయః సంభవంతి హి । 

నామతస్తాన్‌ ప్రవక్ష్యామి తేషాం చైవ చికిత్సితమ్‌ ॥ 

దుస్తుజాతకు సంబంధించిన రోగముల పేర్లు వర్ణన చికిత్స చెప్పెదను. 

యాః కృర్రేణ ప్రజాయంతే ప్రసూతాశామయంతి యాః | 

స్నేహ స్వేదైస్తతస్తాసాం క్షిప్రం వాయుః ప్రశావ్యుతి ॥ 4 ॥ 

యవాగూం దీపనీయాం తు స్మృ్రతిమాన్‌ దాతుమ్హర్లతి । 

యథా శేతే సుఖం నారీ నీరుజా శయనే సుఖే ॥ 5 ॥ 

కష్టపూర్వక (ప్రసవము మరియు దానికి సంబంధించిన వ్యాధులు స్నేహ 
స్వాదనముద్యారా శీ(ఘముుగా (పకోపించిన వాతవుు శాంతినిందునా. 
బుద్దిమంతుడైన వ్యక్తి దీపనీయ యవాగును ఇవ్వవలెను. తద్వార ఆస్తీ, రోగ 
రహితమై సుఖముగా శయనించును. 

రాత్రౌ నిర్గమనాత్రాసాత్‌ సహసోత్తుతనాదపి । 

ఈర్జ్ర్యాశోకభయక్రో ధాన్నానావేగవిధారణాత్‌ ॥ 61 


దుప జాతాచికిత్సి తాధ్యాయము 145 


ఐతైశాన్రైశ్ళ నాదిణాం వ్యాధయః సంభవంతి బూ। 

సూతికానాం దివాస్వష్పాదజీర్ణాద్ర గశనాదపి? ॥ 7 ॥ 
రోగనిదానము : రాత్రులందు బయట తిరుగుట, భయము, సాహసము, పడుటు, 
ఈర్ష్యా, శోక, భయ, క్రోధము, వేగ ధారణములు దివాస్వవ్నము అజ్లీర్ణము 
అధ్యశనము మొదలగు కారణముల వలన (ప్రసూత స్త్రీలో రోగములు కల్లును. 

యోనిప్ఫష్ట్థకటీ భేదశాఖావాయురస్నగ్గరః । 

వాతాష్టీలా చ గుల్మశ్చు హృది శూలం ప్రవాహికా ॥ 8 ॥ 

ఫపురీషమూత్రసంరోధ ఆధ్మానం శూలమేవ చ । 

శూయతే దుష్యతే యోనిర్యోనిశూలం చ దారుణమ్‌ ॥ 9 ॥ 

వేపథుశ్నర్ణనం మోహో మన్యాస్తమ్రో హను[గ్రహః | 

జ్వరాతిసారో వైసరో దద్రుపామా విచర్భికాః 1110 1 

కిటిభాన్యథ విస్పోటా గాత్రే చార్ర శిరోరుజా । 

హృద్రోగాశ్చాక్ని రోగాళ్ళు ప్రీహా శ్వాయథుకామలే ॥ 11 ॥ 

ఏతే చాన్యే చ బహవో దుష్రుజాతాశరీరజా: | 

వ్యాధయః సంప్రకుప్యంతి చికిత్సితమతః పరమ్‌ ॥ 12 ॥ 
రోగముల పేర్లు :- దుప్రుజాత స్త్రీలో యోని భేదము, పృష్టభేదము, కటిభేదము, 
శాఖావాయు, రక్త(ప్రదరము, వాతాష్టిల, గుల్మ, హృచ్చూల, (ప్రవాహికా, 
పురీషరోధము, మూ(త్రరోగము, ఆధ్మానము, శూల, కంపము, వమనము, 
మోహము మన్యాస్తంభము, హనుగ్రహము, జ్వరము, అతిసారము, విసర్పు, 
ద(ద్రు, పామ, విచర్చిక, కిటిభ, శరీరములో విస్పోటము, అర్జావభేదము. 
హృ(ద్రోగము, అక్షిరోగము, బ్రహ, శ్వయధథు, కామల, అన్యరోగములు కలుగును. 
తరువాత వీటి చికిత్స చెప్పబడును. 

ద్వే పళృమూలే భార్లీ చ మధుశి(గ్రుః శతావరీ । 

ఉశీరం చందనం చైవ స్వదం(ష్టా మదయంతికా ॥ 13 ॥ 

ద్వే బలే వసుకః పాఠా పయస్యా హ్యమృతా తథా | 

వృషాదనీ సుగంధా చ తథా కార్యా పునర్నవా ॥ 14 ॥ 


146 చికిత్సాన్థునం 


మూర్వా గృధ్రనవీ ముసా మోరటస్తిల్వకస్తథా | 

ఇత్యేతాసాం తు మూలాని యథాలాభం సమానయేత్‌ ॥ 15 ॥ 
యవకోలకులత్హానాం (త్రయః ప్రస్తాః సమాస్తతః | 
ఎతాన్యష్టగుణే తోయే పాచయేద్భిషగుత్తమః 116 1 
అష్టభాగప్రితం తం తు పరిపూతం నిధాపయేత్‌ | 
త(త్రావాపమిదం దద్యాన్నుపష్టకాన్వ్యాషధాని తు॥17 ॥ 

పిప్పలీ పిప్పలీమూలం చిత్రకం హస్తిపిప్పలీ | 

చవ్యం ద్వే రజనీ చైవ శృజ్లవేరం వచా౭_భయా ॥18 ॥ 

కుష్టం రాస్నా£_జమోదశ్చు విడజ్ఞం మరిచాని చ । 
భద్రదారురథైలా చ భార్గికుటజతండులాః 110 ॥ 


ఏతేషాం కార్డికా భాగా లవణానాం పలం భవేత్‌ । 

తైల ప్రప్టం వసాప్రప్టం నిష్కాథో ద్విగుణో భవేత్‌ ॥ 20 ॥ 

&ీరప్రస్త్రో దధి ప్రస్త్రో జల ప్రష్టస్తథైవ చ | 

మాతులుజ్లా మైపేశీనాం రసప్రస్తార్రయోజితమ్‌ ॥ 21 ॥ 

శనైర్మృద్వగ్నినా సిద్రమథైనమవతారయేత్‌ । 

అభ్యజ్ఞునేషు పానేషు బస్తికర్మణి వ్య త్తమమ్‌ 1221 

యే తు వాతసముత్హానాః సూతికానాముపద్రవాః | 

సర్వెషాం శమనం శ్రేష్టమేత త్రై వృతముత్తమమ్‌ ॥ 23 ॥ 
చికిత్స - ద్విపంచమూలములు, భారంగి, మధు శిగ్రు, శతావరీ, ఉశీరం, చందనం, 
గోక్షుర, గోరింట, బలాద్వయం, వసుకం, పాఠా, జీవంతి, గుడూచి, 
ఇం(ద్రవారుణీ, నల్లజీరక, పునత్నవ్యా. మూర్త కెగ్యు ముస్త లో ధ్ర విటి 
మూలములు యధాలభ్యముగా, రేగు, యవ, కుళళ్హములు మూడు (ప్రస్థములు 
తీసికొనవలెను. వీటిని 8 భాగముల జలంలో పక్వం చేయవలెను. అష్టమాంశము 
మిగిలినపుడు తీసి వడబోసి ఉంచుకొనవలెను. ఇందులో (క్రింది ద్రవ్యములు 
ముప్రైక (ప్రమాణంలో (ప్రక్షేపములుగా చేయవలెను. పిప్పలి, పిప్ప లీమూలం, 
చిత్రకము, గజపిప్పలీ, చవ్యము, హరిద్ర, దారుహరిద్ర, ఆర్రకం, వచ, హరీతకి, 


దుస్తుజాతాచికిత్సితాధ్యాయము 147 


కుష్ట రాస్నా; అజమోద, విడంగ, మరిచ, దేవదారు, చిన్నఏల, భారంగి, 
ఇం(ద్రయవ, (ప్రత్యేకముగా ఒక కర్ణము, పంచలవణములు ఒక పలము, తిలతైలం 
ఒక |ప్రష్టము, వస ఒక |ప్రస్టము, పాలు ఒక (ప్రస్థము, పెరుగు ఒక (ప్రస్టము, జలము 
ఒక |ప్రస్టము. మాతులుంగము, మామిడి రసం అర్హ |ప్రస్థము వీటిని అన్నింటిని 
కలిపి మృదు అగ్నిపై మెల్లగా పక్వం చేసి ఉంచుకొనవలెను. ఇది అంజనార్టం, 
పానమునకు, వస్తికిని ఉత్తమము. ఇది ప్రసూత స్త్రీలలో వాతముచే ఉత్పన్నం 
అగు అన్ని ఉపద్రవములను శాంతింపచేయును కావున ఇది ఉత్తమ త్రై వృత 
యోగము అనబడును. 

ఏతేషామేవ సర్వేషాం కల్కం నిష్కా సథీ పాయమేత్‌ | 

యః కశ్సిత్‌ సూతికావ్యాధిస్తం త్రిరాత్రేణ సాధయేత్‌ ॥ 24 ॥ 

పై చెప్పిన ద్రవ్య కల్క_ం క్వాథం చేసి సేవించినచో (ప్రసూత వ్యాధులు 
మూడు దినములలో శాంతించును. 

ద్వే పళ్ఫుమూల్యౌ భార్లీ చ రాస్నా ద్వే చ పునర్ననే | 

సల న ప tne 


ఈ ఉ » »* ఈ * శ ఆ 9 ఇ ౫౩ 9 5౨5 ఆ ఉ ఆ ఉ ఈ ఆ ఈ ఇ ౫ ఇ ౫ ఈ 


(ఇతి తాడప[త్రపుస్తకే 101 తమం పత్రమ్‌ 


148 చికిత్సాజ్ఞానం 


బాల(హచికిత్సితా భ్యాయః 


త © ఏ » శ 8» ఉత ఈ ఏ 9 ౫౩ ౩ ఆ ఆ ఆ * ఆ అ ౨ ఉ 68 ఆ అ ఈ ౪ ౪ 


న న I శాభియాచనమ్‌ । 

బ్రాహ్మణ్యభావాత్‌ కృద్దా౭_పి ప్రాహ స్వాను(గ్రహం వచః | 

ఏషాం వ్యతిక్రమాణాం త్వం ఫలమాప్పుహి రేవతి! ॥ 

సర్వగ్రహాణామేకా త్వం తుల్య వీర్య బలద్యుతిః | 

భవిష్యసి దురాధర్షా దేవానామపి పూజితా ॥ 

ఏ ఇంటిలో దేవయోగము పితృయోగము ఉండదో బ్రాహ్మణులు, 
అతిథులు సత్కరింపబడరో, ఆచారవ్యవహారములు పాటించరో ఆ ఇంటిలో 
ఏదో ఒక గ్రహము గుప్తరూపములో (ప్రవేశించి బాలుడిని చంపును. (బ్రాహ్మణ్య 
భావముతో ఉగ్రుడైనప్పుటికి అనుగ్రహ పూర్వకముగ రేవతి నీవు ఈ వ్యతి (క్రమ 
ఫలం పొందుము. వీర్యము, బలము సమానం అగుటచే నీవు అన్ని(గ్రహముల 
కంటె దుర్హర్గవి అగుదువు, మరియు దేవతలచే పూజింపబడుదువు. 

నామభిర్భహుభిశ్రౌవ త్వాం వక్ష్యుంతి జనా కుని! 

వారుణీ రేవతీ బ్రాహ్మీ కుమారీ బహుపుత్రికా ॥ 

శుష్కా షష్టీ చ యమికా ధరణీ ముఖమణ్జికా । 

మాతా నీతవతీ కణూ: పూతనా౬_థ నిరుజ్ణికా ॥ 

రోదనీ భూతమాతా చ లోకమాతామహీతి చ | 

శరణ్వ్యా పుణ్యకీర్తిశ్లు నామాని తవ వింశతి: ॥ 


బాల(గ్రహ వికిత్సితాధ్యాయము 149 


(ప్రపంచములో నిన్ను అనేక పేర్లతో పిలిచెదరు. వారుణి, రేవతి, బ్రాహ్మీ, 
కుమారి, బహుపు(త్రికా, శుష్క, షష్టీ యమికా, ధరణీ, ముఖమండికా, మాతా, 
నీతవతి, కండూ, పూతనా, నిరుంచికా, రోదని, భూతవూతా, లోక 
మాతామహూ, శరణ్య, పుణ్యకీర్తి, తపు ఇరవైపెర్టు. 

యే చ త్వాం పూజయిష్యంతి శ్రద్రధానా జనా భువి | 

నైతేషాం సర్వభూతేభ్యో భవిష్యతి భయం క్వచిత్‌ ॥ 

(ప్రపంచంలో నిన్ను ఎవరు (శద్దాపూర్వకంగా పూజించెదరో వారికి 
భూతభయం ఉండదు. 

సాయం ప్రాతశ్చ నామాని యో జపేత్తవ వింశతిమ్‌ । 

శుచిర్ష్నరః ప్రజాస్తస్య వర్దిష్యన్తి విపాత్మనః ॥ 

ఎవరైతే ఉదయము, సాయంకాలము శు(భము పవి(తమైన 20 
నామములను జపించెదరో వారి సంతానము రోగరహితమై జీవించెదరు. 

తత ఉగ(గ్రేన తపసా స్కృంధమారాధయన్‌ పునః | 

తస్యా మనీషితం జ్ఞాత్వా రేవతీ మబ్రవీద్‌ గుహః ॥ 

భాత్రూణాం చ చతుర్జాం వై పంచమో నందికేశ్వరః | 

(భ్రాతా త్వం భగినీ షష్టీ లోకే ఖ్యాతా భవిష్యసి ॥ 

తర్వాత రేవతి మనోగత ఇచ్చను తెలుసుకొని తీవ్ర తపస్సుద్వారా 
స్కంధమును పూజిస్తూ కార్తికేయుడు నలుగురు తమ్ములతో పాటు ఐదవ 
(భాతృడం నందికేశ్వరుడు, ఆరు స్‌ భోగిని ( అక్క) రూపవుఎలో 
ప్రసెద్దులగుదురు అని చెప్పెను. 

యథా మాం పూజయిపష్యంతి తథా త్వాం సర్వదేహినః । 

అస్మత్తుల్య ప్రభావా త్వాం ఖభ్రాతమధ్యగతా సదా ॥ 

ఏ (ప్రకారముగా సంపూర్ణ ప్రాణకోటి నా పూజ చేయుదురో అదే 
విధముగా నిన్ను కూడా పూజిస్తారు. నాతో సమానమైన (ప్రభాశాలివగు నీవు 
ఎల్లపుడు (భాత్సలతో కలిసి ఉందువు. 


150 దికిత్సాజ్ఞానం 


షణ్యుఖీ నిత్వలలితా వరదా కామరూపిణీ । 

షష్టీ చ తే తిథిః పూజ్యా పుణ్యా లోకే భవిష్యతి I 

నీవు ఆరుముఖముల దానివి ఎల్లపుడు (ప్రసన్నురాలివై వరములను 
ఇచ్చుదానివి కామరూపిణివి అగుదువు. లోకములో పుణ్యకారకమగు షష్టీ తిథి 
యందు నీ పూజ చేయబడును. 

ఇత్యేవం భగినీ జజ్ఞే షష్టీ స్కందస్య ధీమతః । 

తస్మాత్‌ సా సతతం పూజ్యా సా హి మూలం సుఖాయుషోః ॥ 

ఈ విధముగా షష్టి (రేవతి) బుద్దిమంతుడు అగు స్కంధుని యొక్క 
భగినీ రూపములో వెళ్ళును. కావున దానిని నిత్యం పూజింపవలెను. రేవతి 
సుఖము, ఆయువునకు మూలము. 

తస్మాచ్చ సూతికాష్కుం పక్షషష్టీం చ పూజయేత్‌ । 

ఉదైశ్య షణ్ముఖీం షష్టీం తథా లోకేషు నందతి ॥ 

కావున (ప్రసవానంతరము ఆరవతిథి మరియు కృష్ణపక్షము శుక్షపక్ష 
తిధులయందు రేవతి పూజ చేయవలెను. ఈ విధముగా దేవతలు మరియు 
అసురుల ద్వారా కూడా పూజింపబడు రేవతి (ప్రసిద్దమయినది. 

ఇత్యేవం రేవతి జజ సురాసురసమస్కతా । 

వృద్దజీవక ! కర్మాణి శృణు తస్యాః ప్రధానతః ॥ 

ఓ వృద్ద జీవక ఇపుడు నీవు ఆ రేవతి యొక్క కర్మలను వినుము. 

జ్వరాతిసారో వైసర్పః పీడనేంద్రియదూషణమ్‌ । 

ఆనాహాః శూలమరుచర్మి....నం శ్వాసకాసతృట్‌ | 

నిద్రానాశోఇ_తినిద్రా చ ముఖపాకో వ్రణోద్చవః ! 

ఎకాజకః పక్షవధః &ీరాలసవిశూచికాః ॥ 

హిక్కా మూర్చా మదో మోహో రోదనం స్తబ్దనే త్రతా । 

స్వరవర్ణా గ్నిభేదశ్స పాండుత్వం కామలా౭_రతిః ॥ 

జీరదూషణనాశౌ చ శిరోరుగ్ర్రదయద్రవః | 

నాసాక్షిక్షర్ణరో గాశ్చ (త్రాసకుళఖ్వునరోదనమ్‌ I 


బాల (గహచికిత్సితాధ్యాయము 151 


యే చాన్యే చైవ వివిధా యే రోగా నానుకీర్తితాః । 

రేవతీరోషసంభూతా భూయిష్షం త ఉదాహృతాః ॥ 
రేవతి గ్రహం ద్వారా కలుగు రోగములు : 

జ్వరము, అతిసారము, విసర్పు, పీడ, ఇంద్రియ దూషణం, ఆనాహము, 
శూల, అరుచి, శ్వాస, కాస, తృష్ణ నిద్రానాశము, అతినిద్ర ముఖపాకము, 
(వ్రణోత్పత్తి, ఏకాంగవాత, పక్షాఘాతం, క్షిరాలసకము, విశూచిక, హిక్క, 
మూర్చ, మద, మోహము, రోదనం, నే(త్రస్తబ్దము, స్వరభేదము, వర్గభేదము, 
అగ్నిభేదము, పాండు, కామలా, అరతి, క్షీరదోషము, క్షీర నాశము, శిరళ్ళూల, 
హృదయ (ద్రవము, నాసారోగము, అక్షిరోగము, క్షర్ణరోగము, (త్రాసము, కుంచనం, 
మొదలగు అన్యరోగములు కూడా కలుగును. ఇవి అన్ని రేవతి క్రోధము వలన 
ఉతృన్నం అయినవని (గ్రహించవలెను. 

తస్మాత్‌ సాధారణీం తన్వాః క్రియాం కుర్వాద్విచక్షణః ॥ 

అతశ్ళ రేవతీమేకే గ్రహమేకే వదంత్యపి । 

కావున బుద్దిమంతుడగువాడు దీని యొక్క సాధారణ చికిత్స చేయవలెను. 
కొందరు రేవతినే సంపూర్ణ గ్రహముగా చెప్పెదరు. 

అశ్వగంధా2_జశ్చుంగీ చ సారివె ద్వే పునర్షవే ॥ 

క్షుద్రా సహా విదారీ చ కషాయ: పరిషే 
చికిత్స :- అశ్వగంధ, మేషశ్రం గీ, సారిబాద్వయం, వునర్నవా ద్వయం, కంటూరి, 
మాషపర్రీ, విదారికంద వీటి కషాయముతో పరిషేచనము చేయవలెను. 

పలజ్కషా సరరసః కుష్టం గిరికదంబకః ॥ 

దేవదారు సమజ్జిష్టం సురా తైలం సువర్శికా । 

నలదం తుంబరు త్వక్‌ చ సమభాగాని కారయేత్‌ ॥ 

ఏతేన గాత్రామభ్యజ్య తతః సంపద్యతే సుఖీ । 

గుగ్గులు, సర్తరసము, కుప్ప గిరికదంబము, దేవదారు, మంజిష్ట, సుర, 
తిలతైలం, సువర్ఫికా, జటామాంసి, తుంబురు, త్వక్‌, వీటిని సమభాగములుగా 
తీసికొని తైలపాకము చేసి అభ్యంగనము చేసిన వ్యక్తి స్వస్థుడగును. 

అశ్వక్షర్ణస్య పుష్పాణి ధాతక్యాస్తందుకస్య చ ॥ 


152 దికిత్సాస్థానం 


కకుభస్య చ పుష్పాణి దాడినుస్వ ధవస్య చ । 

త్వకీరీ మధుకం చైవ క్షీరేణ సహ పాచయేత్‌ ॥ 

తతో మాత్రం పిబేద్బాలస్తతః సంపద్యతేసుఫీ । 

అశ్వక్షర్ణ పుష్పములు, ధాతకి, తిందుక, అర్జున, దాడిమ, మరియు ధవ 
వీటి పుష్పుములను వంశలోచనము, యషప్టివుధు క నత తనా క 
మా(త్రానుసారముగా సేవించిన బాలుడు స్వస్థుడగును. 


ఏతేప్వేవ ఘృతం పక్వమతీసారమరోచకమ్‌ ॥ 

హంతి తృష్టా౭._రుచిచ్చర్దీః శరరామధుసంయుతమ్‌ | 

పైన చెప్పబడిన అశ్వకర్ణాది జాషధములతో ఘృతపాకము చేసి సేవించిన 
అతిసారము, అరుచి, నశించును. ఈ ఘృతములో శర్కరా, తేనె కలిపి ఇచ్చిన 
తృష్టా, అరుచి వమనం శాంతించును. 

ఉలూకగ్ళ ధ్రరోమాణి కట్యాలాబూస్తథా2.జటీ Il 

యవాః శ్వేతా ఘృతం గవ్యం పేయో౭_యం రేవతీనుదే । 

గుడ్లగూబ, (గ్రద్రవీటి రోమములు, కటు ఆలాబు, భూమ్యామ్లుకి, శ్వేత 
యవలు, ఘృతములో కలిపి సేవించిన రేవతి రోగము నష్టమగును. 

వరుణారిషకా చోభా పుత్రజ్జీవకచి( త్రుకా ॥ 

ఏతేషాం తు త్వచం బాలో మాతా ధాత్రీ చ ధారయేత్‌ । 

ఉప(ద్రవాంశ్చు శమయేద్దృష్టా ఏ మి స్రైశ్చికిత్సతైః ॥ 

నక్షత్రే చాస్య రేవత్యాం పుష్టికర్మాణి కారయేత్‌ । 

వరుణ, నింబ, మహానింబ, పుత్రం జీవకము, చిత్రమూలము, విటి 
త్వచను బాలుడు, మాతా, ధా(త్రి ధరించవలెను. ఆయా చికిత్సల ద్వారా 
ఉప(ద్రవములను శాంతింప చేయవలెను. ఇవి కాక రేవతి నక్షత్రములో రేవతి 
పుష్టికర్మలు చేయవలెను. 

అతశ్ఫోద్ద సం (ప్రవక్ష్యామి పూతనాయాన్చికిత్సితమ్‌ il 

యదుక్తం పూర్వభైషజ్యం తచ్చ సర్వం ప్రచారయేత్‌ । 


బాల గ్రహచికిత్సితాధ్యాయము 153 


తర్వాత పూత నా గ్రహ చికిత్స చెప్పెదము. రేవతి గ్రహములో చెప్పబడిన 
చికిత్స నంతయు ఇందులో చేయవలెను. 

అసురోదుంధుభిర్నామ సురాసుర భయజ్బరః ॥ 

స్కందమాయోధయన్న్మోహాత్‌ కృద్దం దృష్ట్వా చ షణ్ముఖమ్‌ । 

వివేశ క్రాఇస్య గుహాం మాతులస్య మహాగిరేః ॥ 

స్కందస్తం చ మహాశైలం మాతులం తం చ దానవమ్‌ | 

శక్త్యా జఘాన యుగపత్తతో గృహవధాద్‌ గుహః ॥ 

ఆసీద్వర్హ పరి భ్రష్షస్తం సమేత్య సురాసురాః | 

దిశః సముద్రాః సరితో మహాభూతాని తోయదాః ॥ 

పూత్యర్దం ధూపయామాసుస్తతః పూతో౭_భవద్‌ గుహః | 

యస్మిన్‌ దేశే తు భగవాన్‌ పూతః స్కందో మహాబలః ॥ 

సంజజే పూతనా తస్మాత్‌ సర్వలోకభయజ్కరిీ । 

తామ(బవీద్‌ గుహః పుణ్యాం పూతనామ(గ్రతః ఫ్రీతామ్‌ | 

యాహి త్వం భిన్నమర్యాదా(న్‌) చేత్యుకాణ_౭_హ తథా౭_స్తితి | 

మలజా పూతనా క్రౌజ్ల వైశ్వదేవీ చ పావని ॥ 

పష్బునామేతి చాప్యుక్తా శృణు తస్యాశ్చికిత్సితమ్‌ । 
పూతన - దేవతలు, రాక్షసులలో అనగా అత్యంత శక్తిశాలి అగు దుందుభి 
రాక్షసుడు కార్తికేయునిచే యుద్దం చేయుచుండగా అతడి క్రోధం చూసి అజ్ఞానంతో 
అతడ మామ క్రాంచిని యొక్క విశాల పర్వత గుహలో చొరబడెను. కార్తికేయుడు 
(స్కంద) తన శక్తితో ఒక్కసారిగా దుందుభి రాక్షసున్ని, క్రౌంచుడిని, విశాల 
పర్వతమును నష్ట్రమొందించెను. ఈ విధముగా గుహను వధించుటచే అతడు 
గుహా అనబడును. ఈ యుద్దము వలన కార్తికేయుని వర్ణనాశమైనది కావున అతని 
పవి(త్రుని చేయుటకు దేవతలు, రాక్షసులు, దిశలు, సము(దములు, నదులు, 
మహాభూతములు, మేఘములు అతని దగ్గరకెళ్ళి ధూపనం చేసిరి. ఈ విధముగా 
అతడు పవిత్రుడు అయ్యెను. ఏ దేశములో మహా బలి భగవాన్‌ స్కందుడు 
పవి(తుడయినాడో ఆదేశము లోకులకు భయంకర పూతనాగ్రహరూపము 
ప్రసిద్రం అయినది. అప్పుడు గుహుడు తన ముందున్న పుణ్యకారకమైన పూతన 


154 చికిత్సాజ్హానం 


నుద్దేశించి నీవు భిన్న ఆచారముగల (యజ్ఞబలిహోమాదులు చేయని వారిని) 
వారిలో (ప్రవేశించుము. పూతన శిరసావహించెను. మలజా, పూతన, కౌంజీ, 
వైశ్వదేవి పావనీ ఈ 5 పేర్టు చెప్పబడినవి. ఇప్పుడు చికిత్స వినుము. 

కరజ్షు శో భాజ్ఞ్జున కావాస్సోటా హ్వ్యాటరూషకః ॥ 

సప్తప్టర్దశ్చు నివ్బుశ్చు భార్గీ చ పరిషేచనమ్‌ । 
పూతనాచికిత్స : కరంజ తిక మధుర శోభాంజనము, సారిబా, వాసా సప్తష్షి, 
వేప, భారంగి ఈ జాషథములతో పరిషేచనము చేయవలెను. 

సురాసౌవీరకాభ్యాం చ హరితాలం మనఃశిలా ॥ 

కుష్టం సరరసం చెవ ఆతలమభ్యజ్ఞునం పచేత్‌ | 

సురా, కాంజికము, హరితాలము, మణిశ్శిలా, కుష్ట మరియు సరసము 
వీటిచే సిద్దమైన తైలముతో అభ్యంగము చేయవలెను. 

పిప్పలీ పిప్పలీమూలం బృహతీ కంటకారికా ॥ 

శాలషర్ణ్‌ ప్పున్నిషక్షి మధూకం మధుకస్తథా । 

ఏతం సంభృత్య సంభారం క్షీరే సర్పిర్విపాచయేత్‌ ॥ 

ఛద్రిం హిక్కాం చ శమయేదేతత్‌ సర్పిర్నిషేవతః | 

పిప్పలి, పిప్పలి మూలం బృహతీ, కంటకారి, శాలిపర్ణి, పశ్న్చిషర్షి, 
ఇప్పుపువ్వు, యష్టిమధు పాలతో కలిపి ఘృత పాకము చేసి సేవించిన ఛద్ది, హిక్క 
శమించును. 

కుక్కుటుస్య పురీషం చ కేశాశ్చర్మ పురాణకమ్‌ ॥ 

జీర్ణాం చ భిక్షుసజ్ఞాటీం సర్పనిర్మోచనం ఘృతమ్‌ । 

ధూపమేతం ప్రయుజ్జేత సంధ్యాకాలే సుఖజ్కరమ్‌॥ 

కుక్కుటు పురీషము, కేశములు, చర్మము, బౌద్దభికు జీర్దవస్త్రము సర్ప 
కుబుసం, ఘృతము వీటితో సాయంకాలము ధూపనం వేసిన సుఖకరముగా 
నుండును. 

అననా కుక్కుటీం బింబీమరిష్ట్రామథ కర్కటీమ్‌ । 

సూతేణ (గ్రథితా ఏతా ధారయేత్‌ పాణిపాదయోః ॥ 


బాల (గ్రహచికిత్తితాధ్యాయము 155 


అనంతా, కుక్కు_టీ, బింబీ, వేప, కర్కాటకళ్ళంగి వీటిని పాణి పాదము 
లందు ధరించవలెను. 

యో యశ్సాభిభవేద్వాధిస్తం చ తం చ నివర్తయేత్‌ | 

ఆ రోగి మరియు ఎవరైన ఆ వ్యాధి గ్రస్తులైనచో చికిత్స చేయవలెను. 

అక్షిరోగ చికిత్సాభిః శమయేదన్రపూతనామ్‌ ॥ 

నీతజ్కారచికిత్సాభిః శమయేచ్చీతపూతనామ్‌ । 

అక్షిరోగ చికిత్సలచే అంధపూతనను శమింపచేయవలెను. శీతకారక 
చికిత్సలచే శీతపూతన శమింప చేయవలెను. 

సిపులీ పిపు లీమూలచవ్యచి త్రకనాగరైః || 

పద్‌. ఘృతం పఇ్చుమూల్యా సైంధవేన చ పణ్ణితః | 

దీపనీయమితి ప్రోక్తం సర్పిరేతన్మహాత్మనా ॥ 

సకద్రశర్కరం లేహ్యం శమయేచ్చీత పూతనామ్‌ । 

శీతపూతన చికిత్స పిప్ప లీ, పిప్పలీమూలం, చవ్యము, చిత్రకము, శుంరి, 
లఘు పంచమూలము, సైంధనలవణమువీటితో ఘృతము సిద్దము చేసి సేవించిన 
దీపనీయము. మధుశర్కరతో ఈ ఘృతము సేవించిన శీతపూతన శమించును. 

రాస్నా పునర్షవా కుష్టం తగరం దేవదారు చ ॥ 

పడత్రాగురుహరేణ్వశ్ర గుడూచీ త్రిఫలా సితా | 

దశమూలం చ తైః సర్పిః పచేత్‌ శ్షీరే చతుర్లుణే I 

విశుద్దం లేహయేద్చాలం శామ్యతే కటపూతనా । 

రాసా, పునర్నవ, కుష్టు , తగరము, దేవదారు, తేజపత్రము, అగరు, 
హరేణు, గుడూచి, త్రిఫలా, ఖండశర్కరా, దశమూలములు వీటికి నాల్గింతలు 
శరము కలిపి ఘృతపాకము సిద్దము చేయవలెను. బాలుడు సేవించిన శీతపూతన 
శముంచును. 

బిల్వాజ్కోఠా కపిత్హార్కౌ కార్సాసమటరూషక్షమ్‌ ॥ 

ఉరువూకస్య పత్రాణి వంశన్యాశ్మంతకస్య చ । 

ప్రపౌణ్ణరీకం మధుకం శతపుష్పా పునర్షవా ॥ 


156 


చికిత్సాస్థానం 


ఎతైస్తెలం ఘృతం వా౭.థ సయసా యోజితం పచేత్‌ | 

ఏతేన గాత్రమభ్యజ్య సక్షారం పాయయేదిదమ్‌ ॥ 

వృద్వికాం చ పయస్యాం చ ( శ్రీపర్తీం సారివా తథా | 

మధూకం నాగపుష్పుం చ శీతపాకీయుతం పిబేత్‌ ॥ 
శర్కరామధుసంయుక్తం తదా సంపద్యతే సుఖీ ॥ 

అథాస్య ధూపనం దద్యాత్‌ సాయం ప్రాతరతంద్రితః | 

గోలో మీసర్పనిర్నోకం వచాం సిద్దార్ధకాంస్తథా [1 

సంస్ఫజ్య సర్పిషా తేన ధూపయేత్‌ సంధ్యయోర్ఫిషక్‌ | 
ఇత్యంధపూతనాయాస్తు బిల్వాంకోఠాది భేషజమ్‌ ॥ 

బిల్వ అంకోర, కపిళ్హ అర్భ, కార్వాస, వాసా, రక్ష ఏరండ, వంశీ, అశ్మంతక 


పత్రము, కమలము, యష్టిమధు, సోంపు, పునర్నవా వీటిని క్షీరముతో కలిపి 
ఘృత పాకము చేయవలెను. దీనితో అభ్యంగము చేసి, దీనితో క్షారము కలిపి పానము 
చేయవలెను. మునగ, జీవంతి, శ్రీపర్ణి, సారివా, ఇప్పుపువ్వు, నాగకేసరములు, 
గుంజ, శర్క్మర మధు కలిపి సేవించినచో సుఖము నొందును. తర్వాత ఉదయము 
సాయం(త్రము శ్వేత దూర్వ సర్ప నిర్మోకము, వచా, శ్వేత సర్గపము ఘృతముతో 
ధూపనము వేయవలెను. ఈ విధముగా అంధ పూతనము యొక్క బిల్వ 
అంకోఠాది జొషధములు. 


జాతమాత్రం పురా స్కందముమాశజ్కరసన్నిధా । 
గంధాలజ్కారపుష్పాదై ఫీర్మజ్తయామాస షణ్ముఖమ్‌ I 
ఇషుకం చిత్రకం చాస్య లలాటచక్షుషి (వ్యధాత్‌) | 
నాసికాగణ్ణచిబుకవ డే చిత్రవిశేషకాన్‌ ॥ 
గంధర్వాపురస్త్ర)నం రమయంతి గణాస్తథా | 
తతో2._(బవీద్బాలభావాన్మాతరం భగవాన్‌ గుహః ॥ 
ఏతమేవ మహాదేవజటాభారం విభూషణమ్‌ | 
దేహేతి న చ లేభే తం పునః పునరపి ధ్రువమ్‌ ॥ 


బాల (గ్రహచికిత్సితాధ్యాయము 157 


గుహస్తలభమానస్తం రుషితో లలితః సదా । 

అపవిద్ద$ క్షితౌ సర్వం నిర్మృజ్య ముఖమణ్ణలమ్‌ ॥ 

తతః క్షుబ్దాస్త్రయో లోకా నస్తజ్ఞానా విచేతసః | 

దవ్వుతీ చాపి సంవిగ్నా దదతుశ్సామృతోద్భమ్‌ ॥ 

తతః ప్రభృతి సదానాం చంద్రః శిరసి దృశ్యతే | 

రుద్రస్కందాదినందీనాం రేవత్యాశ్స మహాత్మనః ॥ 

అపవిద్దం తు యత్‌ క్రోధాత్‌ స్కనేన ముఖమణ్జలమ్‌ । 

తతో (గ్రహః సా బభూవ దారుణా ముఖమతికా ॥ 

నిర్రహిష్యన్నివ కోధాత్తతసామబ్రవీద్చుహః 

అన్నం కురు మహాభాగే సంకీర్ణాకార కర్మణామ్‌ ॥ 

తథా౭_స్త్వితి చ నా ప్రాహ స్కందస్య పరిచారికా | 

ఏవం ముఖాచి(కా) జజే శ్రుణు తస్యాశ్శికిత్సితమ్‌ ॥ 

వెందట ఎప్పుడో ఉద్భవించిన షణ్ముఖ స్కందునకు పార్వతీ 
పరమేశ్వరుల సమీపమున సుగంధిత వస్తువులు అలంకారములు, పుష్యములు 
మొదలగు వాటి ద్వారా అలంకరించబడెను. అతని లలాటమున నెత్రములపై 
బాణ చిహ్నములు అన్యచి(త్రములు అలంకరించబడెను. ఇదే విధముగా నాసిక, 
చెంపలు, చిబుకము ముఖముపై కూడ వేర్వేరు చిహ్నములు వేయబడెను. 
గంధర్వులు, అప్పురసలు, గణపతులు ఇతనితో |క్రీడించసాగిరి. అప్పుడు భగవాన్‌ 
గుహ బాలభావునితో మాతాతో ఇట్లనెను. “మహాదేవుని శిరస్సు నందు 
చంద్రరూప ఆ భూషణము నాకిమ్ము''. పలుసార్టు అడిగినప్పుటికి కార్తికేయునకు 
లభ్యము కానందున కృద్దుడై అలంకృతమైన ముఖముండలమును వికృతము 
వులినముచేసి భూమిపై పడవేసెను. దీనితో (త్రిలోకములలో విక్షోభము 
ఉత్సన్నమయ్యను. వారి జ్ఞానము నష్టమై చిత్త విభ్రమము నొందిరి. అప్పుడు 
పార్వతీ శంకరులు అవమృతముచే ఉత్పన్నమైన చంద్రుని ఇచ్చిరి. అప్పటే నుండ 
రుద్రుడు, కార్తికేయుడు, నంది, రేవతి మొదలగు ఏడుగురి శిరస్సులపై చం ద్రునిచె 
అలంకరించబడెను. కృద్దుడై (క్రిందపడవేసిన వికృత ముఖమండలము ముఖమణకా 


158 చికిత్సాస్థానం 


అను భయంకర [గ్రహముగా మారెను. కార్తికేయుడు ఎవరి కర్మలు ఆకారము 
సంక్షీర్ణమగునో వారిని భోజనముగ చేసుకొమ్మని ముఖముత్ణేక నాదేశించెను. 
అప్పుడు ముఖమణ్ణికా శిరసావహించెను. ఈ విధముగా ముఖమజణ్జికా గ్రహము 
ఉత్పన్న మయ్యెను. 

కపిళ్తబిల్వతర్కారిబింబీగవ్రర్వహస్తకాః । 

తైలమేతైస్తు సంయుక్తం హితమభ్యష్టునం శిశోః ॥ 
చికిత్స :- కపిత్ల, బిల్వ, అగ్నిమంథ, బింబి, ఏరండముచే సిద్దమైన తైలముతో 
అభ్యంగము చేయించవలెను. 

ఖుడ్డాకం పళ్ఫుమూలం చ శోనాకో౭_థ మధూలికా । 

మధూకాని త్వచః క్షీరీ సిప్పల్య స్తెర్హతం పచేత్‌ ॥ 

గవ్యం క్షీరం గవాం పక్షం శర్క్మరామధు సంయుతమ్‌ । 

పిబేత్‌ కోలమితం బాలస్తతః సంపద్యతే సుఫీ ॥ 

లఘు పంచమూలములు, శోనాకము, వుధూలిక, వుధుకము 
(ఇప్పుపూవు), పంచక్షీరివృక్షముల త్వక్‌, పిప్పలి, వీటితో గోఘృతం సిద్దం 
చేసికొనవలెను. 

ఇందులో ఆవుపాలు పోసి శర్మ్క_ర మధు కలిపి ఒక కోల మాత్రము 
ఇచ్చినచో బాలుడు స్వస్థుడగును. 

కుష్టం సర్తరసం చైవ యవాః సర్పిశ్ళ ధూపనమ్‌ | 

సర్పవిరబ్రచాషాణాం జిహ్వానాం ధారణం మజణిేః ॥ 

జీర్తే భోజనమప్యస్య తతః శస్తం (ప్రదాపయేత్‌ । 

కుష్టం, సర్హరసము, యవలు, ఘృతం వీటితో ధూపనం చేయవలెను. 
సర్పము, వీరళ్ళము, చాష, జిహ్వాము, మరియు మణుల ధారణం చేయవలెను. 

మొదటి భోజనం జ్లీర్ణం అయిన తర్వాత, రెండవ భోజనం ఇవ్వవలెను. 

అతశ్ఫోర్టం (ప్రవజ్యామి శీతపూతనయా౭_ర్రితే ॥ 

నాదేయీ సురసా బిమ్బీ కపిళ్రం జీవకస్తథా | 

నదిభల్లాతకం శ్యామా బిల్వం నీత్రనివం తథా ॥ 


బాలగ్రహచికత్సత' ధ్యాయము 159 


ఏతం కషాయం నిష్క్వాథ్య పరిషిక్లోత్‌ సుఖామ్బునా | 

ఏతేన పరిషిక్తస్వ్య వైలమభ్యజ్టునం శ్చాణు ॥ 

గోమూత్రం బస్తమూత్రం చ ముస్తకం దేవదారు చ । 

కుష్టం చ సర్వగంథాశ్చో జతైలమభ్యజ్ఞునం పచేత్‌ ॥ 
ఇపుడు శీతపూతన చికిత్స : ముస్త, తులసీ, బింబి, కపిత, జీవకం, నదీభల్లాతకము, 
(తివృత, బిల్వ, శైలేయ పుష్పం వీటి క్యాథముతో పరిషేవన చేయవలెను. తర్వాత 
గోమూత్రము, అజామూ(త్రము, ముస్త, దేవదారు, కుష్టము, చిన్న ఏలకులు, 
మొ॥ సర్వగంధ (ద్రవ్యములచే సిద్దం చేయబడిన తైలముతో అభ్యంగనము 
చయటతున; 


ఖదిరం రోహిణీసారం పలాశం కకుభత్వచమ్‌ । 

ఏతం సంభృత్య సంభారం కీరే సర్పిర్విపాచయేత్‌ ॥ 

తత్‌ సిద్దం లేహయేత్‌ కాలే శర్కరాక్షౌాద్రమాత్రయా । 

నీతపూతనయా (గ్రసో ముచ్యతే పథ్య భోజనః ॥ 

ఖదిర, రోహిణి (కట్సల సారం), ఫలాశ, అర్జున త్వక్‌, వాటి కషాయం 
3 భాగములలో ఒక భాగం పాలు కలిపి ఘృతపాకం చేయవలెను. ఇందులో శర్బ_ర, 
తేనె కలిపి ఉచిత కాలములో సేవించిన మరియు పథ్య సేవన చేసిన శీతపూతనా 
(గ్రహము తొలగిపోవును. 

గృధ్రోలూకతరక్తూణాం పురీషాణి సమానయేత్‌ | 

అగ్నికో బస్తలోమాని పిచుమన్దశ్స ధూపనమ్‌ ॥ 

నీతపూతనయా (గ్రస్తే తచ్చేదం చ చికిత్సితమ్‌ । 

గృ(ధ్ర, గుడ్డకూబ, తరకూణా వీటి పురీషములు, చిత్రకం, మేక 
వెంట్రుకలు, వేప వీటితో ధూపనం వేయాలి. 

ఈ విధముగ శీతపూతనా గ్రహబాలకుని ఫపూర్యోక్తం మరియు ఇది 
న్‌. 

అత ఊర్హ్రం తు సర్వేషాం శణు సామాన్యభేషజమ్‌ il 

అగ్నిమన్టః కురబకో వరుణః పారిభద్రకః | 


160 చికిత్సొస్టానం 


నిశాజ౭_నలః పోటుగలః పూతికా రోహిషస్తథా || 
ఏతేన పరిషిక్తస్య తైలమభ్యష్టునం శృణు | 
ప్రియజ్లూ రోచనా చైవ శతపుష్పా కుటన్నటమ్‌ ॥ 
తాలీసపత్రం నలదం తథా చందన సారివే | 
మధూకాజ్కో ఠమజ్ఞిష్టాప్పడ్వీకాభూతికాని చ ॥ 
ఏతెసెలం సమం సిద్దం ముదామోదక సంయుతమ్‌ | 
m= ఈ రొ 
ఏతేన బాలమభ్యక్తం ముష్చుత్యాశు పత్స(గహః || 
బిమ్బీకాశ్మర్యమధుకం కులత్హా బదరా యవాః | 
ఖుడ్డాక పళ్చామూలస్య నిష్క్వాథం చాత్ర దాపయేత్‌ ॥ 
ఖర్జూరం ముస్తకం చెవ నారికేల ఫలాని చ। 
నాళికాజ్బురమృద్వీకా మధూకం మధుకం తథా ॥ 
ఏతాని శుముయారా నిం అ ఇటా . 


అ 6 * © ~~ 9 9 9» ఈ 5  * ౨ » » ౫ ఈ ౫ 8 8 ధి + ఇ & « 


శ © 4౨ క 6 5 ఈ క వ ఈ & ౨ ఈ ఇ ఈ ఈ ఆ ఈ ఈశ ఈ 4 ఈ ౨ ఈ 4 


ఇపుడు అన్ని గ్రహముల సామాన్య చికిత్స వినుము. అగ్నిమంథ, 
కురబకము, వరుణ, పారిభద్ర, హరిద్ర, చిత్రక, పోట గల, పూతిక, రోహిష 
వీటి కాథముతో పరిషేకం చేసిన తర్వాత ఈ (క్రింది తైలంతో అభ్యంగనం 
చేయవలెను. 

(ప్రియంగు, (కంపిల్లము లేక కంకుష్టం) రోచన, సోపు, తగరం, 
తాళిసపత్రి, జటామాంసి, రక్తచందనం, సారిబ, ఇప్పుపూపు, అంకోఠము, 
మంజిష్ట పెద్ద ఏలకులు, భూనింబ, నీటితో సిద్దం అయిన తైలంనుపెసర, 
మరియు కాంజి కలిపి అభ్యంగనం చేసినచో పితృ(గ్రహం తొలిగిపోవును. బింబి, 
గంభారి, యష్టిమధు, కుళుత్ణ, రేగు, యవలు, లఘుపంచమూలములు వీటి 
కషాయం ఇవ్వవలెను. ఖర్జూరం, ముస్త, నారికేళఫలం, కమల నాళాంకురం, 
వృుద్విక, ఇప్పపూవు, యష్టిమధు వీటి యొక్క శుష్క చూర్ణం ఇచ్చినచా 
సర్వగ్రహములు తొలగును. 


161 


ప్రీహహలీమకచికిత్సితాధ్యాయః 


ఉ ఈ 9 ఆ న ౨ జ ఆ ఇ ఆ ఈ ౨ ఈ ఆ ద ఇ ౨ ఈ ఈ న ఆ ౪ 


ఊఉ ఈ ఇ అ » 4 అ. ఈ ఆ * ఆ తి 9 2 * ఈ ఆ ఆ ఈ ఆ ఈ ౨ 


రకు ల నప hed దో౭౬_గ్నిబలసంక్షయః | 

మూర్చా తృష్ణా భ్రమస్తంద్రీ విషాదారుచి గౌరవమ్‌ ॥ 
హలీమక లక్షణములు :- అగ్ని మరియు బలము క్షీణించుటు, మూర్చ త్నషప్ల్ణ 
(భమ, తం(ద్ర, విషాదం, అరుచి, గౌరవం ఇవి హలీమక లక్షణములు. 

తస్య ప్రతిక్రియాం కుర్యాద్వాతపిత్తహరీం బుధః | 

గుడూచీస్వరసే సిద్దం సక్షీరం మాహిషం ఘృతమ్‌ ॥ 

ఉపస్నీగ్రం తతస్తం తు (స్రంసయేద్బలకాలవిత్‌ | 

రసేనామలకానాం తు త్రివుద్యుక్తేన యుక్తితః ॥ 

మధురాణ్యవిదాహీని విరిక్తం నిత్యమాషయేమ్‌ । 

దుర్చలస్య ప్రయోజ్యా తు నిత్యం గుడహరీతకీ ॥ 
చికిత్స : వివేకవంతుడు వాత, పిత్త హర చికిత్స చేయవలెను. అనగా రోగము 
వాతికం అయినచో వాత నాశక, సైత్తికం అయినచో పిత్త నాశక చికత్స చెయాలి. 
పిత్తహలీమక చికిత్స - గుడూచిస్వరసంలో మహిషఘ్బతం పాలు, విధిగా సిద్దం 
చేసి ఇవ్వవలెను. ఈ ఘృత సేవనం వలన స్నేహనం జరిగిన తర్వాత బలము, 
కాలము, తెలిసిన వైద్యుడు ఆవులకీ స్వరసంలో (త్రివృత్‌ చూర్ణం కలిపి 
యుక్తిపూ ర్వకంగా విరేచనం చేయవలెను. తర్వాత మధుర, అవిదాబా పదార్ధములు 


162 చికిత్సాస్థానం 


ఎల్లపుడు సేవించవలెను. రోగి దుర్భలుడు అయినచో ఎల్లపుడు గుడహరితకిని 
ఇవ్వవలెను. 

రక్తపితాషధం యచ్చ తచ్చాప్య త్ర ప్రశస్యతే | 

ధా[తీఫలానాం సక్వానాం స్వరస్యాఢకం భవేత్‌ ॥ 

పిప్పలో మధుకం ద్రాక్షా చందనో శీరబాలకమ్‌ । 

ఘృత ప్రస్తం పచేదేతైః పక్వే దద్యాచ్చ శర్కరామ్‌ ॥ 

తల్లి హేన్మధునా ప్రాతః పథ్యాశి నీరుజో భవేత్‌ | 

ఏతత్‌ పితోత్తరే కార్యం, శృణు వాతోత్తరేఇ_పి తు ॥ 
రక్తపిత్త చికిత్స - ఇందులో చేయవలెను. పక్ష ఆమలకి ఒక ఆఢకం రసంలో ఒక 
ప్రస్థం ఘృతం మరియు పిప్పలి, యష్టిమధు, ద్రాక్ష చందనం, వట్టివేర్టు, నేత్రబాల, 
మొ॥ బొషధముల కల్బ్క_౦ వేసి ఘృతపాకం చేయవలెను. అందులో శర్కర, మధు 
కలిపి రోగి ఉదయకాలంన సేవించి పథ్యభో జనం చేయవలెను. ఇందువలన రోగం 
నశించును. ఇది పిత్తాధిక్య హ లీమక చికిత్సగా చెప్పబడింది. 


కళ్యాణకం బలాతైలం కౌమారం వా ప్రయోజయేత్‌ । 
కామలాపాయ్టుశ్‌' థాణాం తుల్యం కుర్యాచ్చ భేషజమ్‌ ॥ 


పథ్యాశినా చ సతతం "సేవ్యా౭_గస్త గహరీతకీ | 
వాతికహలీమక చికిత్స :- ఇందులో కళ్యాణ కారక బలా తైలం, మరియు కుమార 


కళ్యాణ ఘృతంను ప్రయోగించవలెను. కామల, పాండు, శోథ చికిత్సలను 
చేయవలెను. పథ్యం ను సేవించవలెను. అగస్త్య హరీతకి సేవించవలెను. 


ఇతిహస్మాః భగవాన్‌ కశ్యపః ॥ 
ఈ విధంగా భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. ఇది ప్రీహహలీవుక 
చికిత్సితాధ్యాయము. 


ప్రహా హలీమక చికిత్సతమ్‌ | 


163 


శఅదావర్తచికిత్సితాధ్యాయః 


అథాత ఉదావర్తచికిత్సితమధ్యాయం వ్యాఖ్యాస్యామః 111 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్వపః ॥ 2 ॥ 

ఇపుడు మనము ఉదావర్త చికిత్సను వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 

కషాయ కటు తిక్షరూక్ష శిత పూతి శుష్కశాక వల్గూరపిణ్యాక సునిషణకాక 
దుగ్చికా కో ద్రవ శ్యామా కనీవార యన కకట్టు వేత్రాగ్ర కర్కంధూ కపిత్ర బిల్వ కరీర 
గాజ్లేరుకీ లికుచ పారావత భవ్య కాంజిక శుక్తారనాల తుషోదక ముద్గ కలాయాతసీ 
ప్రభృతినిషేనణార్జుకాత్మనో వాత భూయిష్ట ప్రక్పతేర్వేగ విధారణాదనిలః। ప్రకుపితో 
దేహమూర్ద$ ముదాముత్య వాయునోదానేన ప్రత్యాహతో గుదమాసాద్యాశయమ్‌। 
కృత్వా౭_.థ "వహాని (సోతాంసి దూషయిత్వా విణ్మూత్ర కఫపిత్తానిల శుక్ర 
' మార్గానుపరుణద్ది, తత ఆనాహముపజనయితి ప్రాణహరం, తల్లక్షణం వా । 
క్షీరముపసేవమానస్య శిశోరచిరం వాకటీ ధారణా దృస్తి గుద సంరోధ నాదతిరోదనాత్‌ 
ప్రజాగరాద స్నేహాత్‌కీరానుపసేవనాడ్వేగ విధారణ్యా ఉపవాస ప్రమితాశన విషమాశన 
(ప్రజాగర చిత్తేర్లా$ వ్యాయామ నిత్యాయాః షీరమామోద్యతే వాయునా, తత్‌ 
కసీయువరాన వలముదావరాయు సంపద్యతే। త[త షడుదానరాః వాత విణ్య్మూ|త 


శుక్రచ్చద్దిషనథూనాం సంధారణా దప వృత్తేశ్ళ షణ్షాం షడుచ్యన్తే । తదుదావత్తు 


సామాన్యాత్తు తవేంళ వేవాహురేకే తేషాం నవీగాన్‌ ధారణీయేల_ధ్యాయే 
అక్షణానాషధాని చోకాని | తానీహోపి తు దారుణత్వా దస్య వ్యాధేర్యత్కించిదుప 


ఆట శ శ అర్ర ఏ ఇల భా, ఇళ ఓ, యఫ్‌ తనా ఒడ 
దేశ్యామః । శూల మూర్చాదాటోనాహో ధ్యానాని, ప్రవుత్తిద్వెషో, వైవ్ధ్యం, సంజ్ఞానాశ 


164 చికిత్సాస్టానం 


స్టలనపతనవిలసన తృష్టా హిక్కా శ్వాస ప్రస్వేదా£_జ్ఞార పరికర్తికాభి రభీక్ష్యం 
బాధ్యతే, బస్తి గుద హృదయ పార్భ వంక్షణోదర శూల మూరుసాదో వ్యథా 
చెత్యుదావర్త లక్షణాని । పంచాదౌ పూర్వ రూపాణి భవంతి ॥ 3 ॥ 
ఆనాహ హేతువులు - కషాయ, కటు, తిక్త రూక శీత, పూతి, ద్రవ్య, ఎండిన 
శాకములు, ఎండిన మాంసములు, పిణ్యాకము, సునిషళ్లుక (Marsilea 
inradrifoli2), దుగ్రికా, కోద్రవ, శ్యామాక, నీవారములు, యవలు, కకట్టు, 
వేత్రాగ్ర కర్కంధు, కపిత, బిల్వ కరీర, గారగేరుకే, లికుచ, పారావత, భవ్య, కాంజిీ, 
శుక్తం, ఆరనాళం, తుషోదకం, ముద్ద కలాయ (బఠాణి), అలసీ మొ॥ సేవించుటచే 
రూక్ష వాత (ప్రకృతి పురుషులు మలమూత్రాదుల వేగధారణం చేయుటచే 
(ప్రకోపించిన వాయువు శరీరం ఊర్హ్య భాగమున అవరోధించబడిన ఉదాన 
వాయువు ద్వారా ఆవృతం అయి గుదభాగములో స్థానం ఏర్పరచుకొని అధోవహ 
(స్రోతస్తులను దూషించి మల మూత్ర కఫ పిత్త వాయు శుక్ర మార్గములను 
బంధించును. తద్వారా (బాణనాశకమైన ఆనాహము దాని లక్షణములు ఉత్పన్నం 
అగును. ఉదావర్తము ఆరు విధములుగా ఉండును. వాత, పురీష మూత్ర, శుక్ర, 
ఛద్ది, కవథు ఈ ఆరింటిని ఆపుట లేక అప్రవృత్త కారణముగా “ఆరు (ప్రకారముల 
ఉదావర్తములు జనించును. వీటి అన్నిటిలో ఉదావర్తం సామాన్యం అగుట వలన 
కొందరు ఒకే ఉదావర్తమని చెప్పెదరు. “న వేగాన్‌ ధారణీయాధ్యాయములో'' 
ఉపర్యుక్త “ఆరు? విధముల ఉదావర్త లక్షణ, చికిత్సలు చెప్పబడినవి. ఈ వ్యాధి 
ధారణం అగుటచే ఇందులోని కొన్ని లక్షణములు ఇక్కడ కూడ చెప్పుబడనవి. 
శూల, మూర్చ, దాహ, ఆనాహ, ఆధ్మానం, (ప్రవృత్తి, ద్వేషము, వివర్షత, 
సంజ్ఞానాశము, స్టలనం, పతనం, విలపనము, తృష్మ్మ హిక్క, శ్వాస, స్వేద, 
నిప్తులవలె మండుటు, పరికర్తిక, వీటివలన నిరంతరం బాధ ఉండును. వస్తి, 
గుద, హృదయము, పార్శము, వంక్షణము, ఉదరములలో శూల కలుగును. 
ఊరు సాదము, వ్యథ మొ॥ ఉదావర్త లక్షణములు. మొదటి 5 లక్షణములు అనగా, 
శూల మూర్చ, దాహము, ఆనాహము, ఆధ్మానము, ఇవిపూర్వరూపములు. 
పష్టుజన మాదాన్లష్ట లవణతైలాభ్యక్రం యథా యోగం స్విన్న శరీరం ఫలవర్తి 
భిరుప[క్రమేత్‌। విస్రంసితం చ సంతముప్త స్నీగ మధుర లవణ ప్రాయవుశనం। 


ఉదావర్తిచికిత్త్సితాధ్యాయము 165 


యవగోధూమ పష్రిక శాక ఘృత ప్రాయ మానూపౌదక మాంస ప్రాయం వా 
ఆహారమనుప ద్రవాయ బలినే ఉపకల్పయేత్‌! కోశాతకీ కష్ట్రలాబు బీజపిపులీ సైంధన 
హింగు వచ హరితాల మణః శిలా మాషచూర్డైరోమూ త్రపిష్టైః ఫలవర్త క ఉపవాతా 
ఘృతాక్తే కటు తైలాక్తేవా గుదే శలాకయా ప్రణయేత్‌। పూర్వవదేవ చోపచారః । 
వ్రుక్షణాచ్చాదన పరిషేకాశనాని తాని చాస్యస్పిగోష్టాని విద ధ్యాతి | 
సక్తువాట్యా కుల్మాషాపూపవాస్తుకయవశాకసుధాప త్ర త్రివృచ్చాకపజాబ్లుల( శ్రీవారి- 
కా,శ్రీఫలాసువర్చలాకాకవూచీకలాయపా లజ్కా్యాదిభిశ్చ శాశైర్హ్రత సిద్ద ర్పోజ 
యేద్యవాన్నమ్‌ | త్రివృత్పీలుయవోత్కారాన్‌ వా గోమూత్రేణ పాయటయేత్‌ | 
త్రివృద్దరీతకీశ్యామాసుధా:ః క్షీరేణ యుక్తా మూ(తైరాాణ_౬_నాహభేదనమ్‌ । 
త్రిఫలాదన్తీశ్యామా త్రివృత్క మిల్లకిలుస్వర్ధకీరీ- వదాసప్పలానీలికా గ్రహఘ్నీచూర్లాని 
సుధాక్షీరేణ గుటికా ఆమలక మాత్రీః కృత్యా తత ఏకాం భక్షయిత్యోషోదక 
మూత్రానుపానా దానా హైర్ముచ్యతే । ఏతాన్యేవ త్రిఫలాదీని క్షీరమూత్ర వర్రితాని 
సంచకటుక పంచలవణ హింగు కుష్ట జారద్వయ శతపుష్పా పాఠా (శ్రీఫలయుతాని 
చూర్ణాని కృత్వా బిడాలపదకం క్షీర మద్యోష్ల వారి గోమూ త్రాన్యతమ పీతమానాహ 
శూలగుల్మ భగందరార్శసాం నిర్హాశనం చూర్ణం నారాచక మిత్యు చ్చతే తత్‌ ॥ 4 ॥ 

ముందుగా ఉస లవణయుక్త తైలంలో అభ్యక్తం అయిన రోగిని 
అవశ్యకతానుసారముగా స్వేదనం చేయించి ఫలవర్తుల ద్వారా చికిత్స చేయవలెను. 
విరేచనం అయిన తర్వాత ఉప(ద్రవములు లేనిచో బలవంతుడైన రోగికి ఉష్ణ స్పిద్ర 
మధుర మరియు లవణరస (ప్రధానమైన (ద్రవ్యములు యవ, గోధుమలు, షష్టిక, 
శాకములు ఘృత యుక్తవలమలు ఆనూప, జిదక జంతు మాంసములు, 
ఇవ్వవలెను. కోశాతకి, కటుతుంబి బీజములు, పప్పలి, సైంధవ లవణము, హింగు, 
హరితాళము, మణోశిల, మాషచూూర్లములను గోమూ(త్రములో భావన చేసిన 
ఫలవర్తులము ఘృతం మరియు కటుతైలము పూసి, గుదములో శలాకద్వారా 
(పవెశింప చేయవలెను. ఈ ఉపచారములు మొదట చెప్పినట్టుగానే చేయవలెను. 
అభ్యంజనము ఆచ్చాదనము, పరిషికము భోజనము మొ॥ అన్నిస్నిగ్ర మరియు 
ఉస్ణ (దవ్యములుకావలెను. సక్తు, వాట్యా (యవవుండము), కుల్మాష్క 


అపూసము, పూరీలు యవలు, శాకములు, సుధాప[తములు, (తెవృత 


166 చికిత్సాస్టానం 


శాకములు, ఏరండములు, శ్రీఖల, సువర్చల, కాకమాచి, కలాయ, పాలంక్య 
పాలకూర మొ॥ నెయ్యిలో వేయించి శాకములతో కూడిన యవాన్నం రోగికి 
ఇవ్వవలెను. (త్రివృత్‌, పలు, యవో త్కారము గోమూత్రముతో (త్రాగించవలెను. 
త్రివృత్‌, హరీతకి, శ్యామా, సుధా వీటిని క్షీరము లేక గోమూత్రముతో కలిపి 
సేవించిన ఆనాహం నశించును. (త్రిఫల, దంతి, శ్యామ, (త్రివృత్‌, కంపిల్లకము, 
కపిల, స్వర్హక్షీరిి వచ, సప్తల, నీలికా శ్వేతసర్తప వీటి చూర్ణమును సుధాక్షిరములో 
కలిపి ఆమ్హక (ప్రమాణములో వటి చేసి ఉష్ణజల లేక గొమూ[త్రం అనుపొనముగా 
సేవించినచో ఆనాహం శాంతించును. క్షీరం, గోమూత్రం, లేకుండా ఉపర్యుక్త 
'త్రిఫలాదులు, పంచకోలములు, పంచలవణములు హింగు, కుష్ట, కారద్వయం, 
శతపుష్ప, పాఠ, బిల్వ చూర్ణమును ఒక కర్షమా(త్రలో పాలు, మద్యము, ఉష్ణ 
జలం లేక గోమూ[త్రమును అనుపానముగా సేవించినచో ఆనాహ, శూల, గుల్మ, 
భగంధర, అర్శస్సు నశించును. దినిని నారాచక చూర్ణము అందురు. 
తత్ర శ్గోకాః - 

యది వ్యతి క్రమేదేతానుదావర్త ఉసక్రమాన్‌ | 

యుకోప్లలనణం తస్య నిరూహముపకల్పయేత్‌ 5 ॥ 

ననన న. 

(ఇతి తాడపత్రపుస్తకే 114 తమం పత్రమ్స్‌ 

ఒకవేళ ఉదావర్త రోగము పై ఉపక్రమములచే శమించనిచో ఉప్ప అవణ 

యుక్త నిరూహ ఆస్టాపన వస్తి చేయవలెను. 


167 


రా జయక్ష్మనికిత్సితా భ్యాయః 


»* ఉత ఈ తి 8 * ఈ ఆ అ ఇ ౪ అ ౨ ౪ ఆ ఈ ఆ ఇ ఈ త 6 4 ఈ ౩ 


అ ఆ * ఈత ౫౨ ఈ ఇ అత ఈ ౨ ఈ ఏ ఇ శ ౫౨౩ ఆ ఆ ఇ అ ఈ 6 ఈ ౨ అ ఈ 


క. (రోగా) నీకవినాశనమ్‌ । 

సిప్పుల్యో వింశతి: శ్రేష్టా ఉదకార్జాఢకే శ్చాతాః I 

చతుర్చాగావశేషం తం ఛాగక్షీరేణ తావతా । 

శృతం నిత్యం పిబేవ్వోషీ తేనైవాన్నీత నిత్యదా ॥ 

వినా వా౭_న్న్నీదకం శక్తయా త[త్రుధానో విముచ్యతే । 

20 ఉత్తమ పిప్పలిని అర్ర ఆఢక జలంలో పక్షం చేయవలెను. చతుర్జ్దావశేష 
జలం ఉన్నపుడు మేకపాలను కలిపి పక్షం చేయవలెను. క్షీరపాకం సిద్దం చేసుకొని 
శోషరోగి ప్రతి దినం సేవించవలెను. శక్తి అనుసారము అన్నం, జలమును విడిచి 
పెట్టి ఈ దుగ్దాహారమునే సేవించవలెను. అట్టు చేసినచో శోష శమించును. 

ద్వాదశాబ్దానతీతో వా స్పీగ్రస్విన్నో వశోధితః ॥ 

పిబేత్‌ క్షీరేణ పిపుల్వః పజ్ఫు పజ చ వర్రయేత్‌ । 

శతం తథైవ హైసయేద్రజనోదకవర్రిత:ః ॥ 

పిప్పులీవర్రమానం తు సర్వరో గవినాశనమ్‌ । 

రోగము 12 సం॥ పురాతనం అయినచో రోగి స్నేహనము స్వేదనము 
మరియు శోధనం చేసి పాలతో పిప్పలిని సేవించవలెను. (ప్రతి దినము 5, 15 
పిప్పళ్ళను పెంచుతూ 100 వరకు తీసికొనిపోయి, తిరిగి అదెప్రకారము 


168 చికిత్సాజ్హానం 


క్రమముగా తగ్గించవలెను. భోజనం, జలం త్యజించవలెను. ఇది పిప్పలీ వద్షమాన 
యోగం సర్వరోగములను హరించును. 

పిప్తులీనాం శతం నాణ౭.._పి శ్రుతం తోయాడకీ సదా ॥ 

పాదశిష్టం సమక్షీరం శ్రపయేత్‌ పునరేవ తత్‌ | 

కఫాధికే తు సకౌ[ద్రం, సఘృతం సవనాధికే ॥ 

పితోత్తరే శరరయా సేవమానః సుఖీభవేత్‌ | 

100 పిప్పుళ్ళను ఒక అఢక జలంలో పక్వం చేసి, చతుర్ణావ శేషము 
ఉన్నపుడు అదే (ప్రమాణంలో క్షీరం కలిపి, పక్వం చేయవలెను. దీనిని 
కఫాధిక్యములో తేనెతోనూ, వాతాధిక్యములో ఘృతం తోను, పిత్తాధిక్యములో 
శర్కరతోను కలిపి సేవించిన రోగి స్వస్థుడగును. 

పిప్ప లీవర్హమానం తు వాతక్టేప్మోత్తరే హితమ్‌ ॥ 

సర్వత్ర పిప్పలీక్షీరం హితం కాలాదిదర్శనాత్‌ | 

నాతకఫాధిక్య్కతలో పిప్పులీ వవ్రమాన యోగము హితకరంగా ఉండును. 
కాలానుసారంగా పిప్పులీక్షీరం సర్వత్ర హితకరం. 

శరన్ముఖే నాగబలామూలాన్యుద్దృత్య శోషయేత్‌ ॥ 

సన్నిధాయ నవే భాండే బ్రహ్మచారీ జితేంద్రియః । 

(స్ర్రైశూ ద్రవక్షి విజనే చూర్ణం క్షీరేణ పాయయేత్‌ ॥ 

ప్రథమే దివసే కర్ణం తతశ్ఫోర్ట $౦ వివర్రయేత్‌ | 

తతః పలం పలం నిత్యం పాయయేత్‌ పయసాశుచిః ॥ 

జ్లీర్ణ తస్మిన్‌ పిబేత్‌ క్షీరం భకో దకవివర్తితః | 

మాసాత్‌ సోపద్రవం శోషం హంతి నాగబలాన్ఫణామ్‌ ॥ 

ప్రజామాయుర్భలం మేధాం ప్రయతాయ దదాత్యపి | 

షణ్మాసేన శృతధరః సర్వరో గవివర్తితః i 

అశీతికోఇ_సి చ యువా భవేత్‌ సంవత్సరాన్నరః | 

శరదృతు (ప్రారంభములో నాగబలామూలం సం(గ్ర హించి ఎండించి 
చూర్లించి కొత్తపా(త్రలో ఉంచుకొనవలెను. రోగి జితేంద్రియుడై (బహ్మ చర్య 


రాజయక్ష క్మచికిత్సితాధ్యాయము 169 


పూర్వక వనంలో ఉండి ఈ చూర్ణమును పాలతో సేవించవలెను. అపుడు స్త్రీ 
మరియు శూద్ర సహవాసం చేయకూడదు. మొదటి రోజు ఒక కర్షప్రమాణ 
మా(త్రలో చూర్ణం మింగవలెను. తర్వాత దానిని వృద్ది చేస్తూ ప్రతిరోజు శుద్రము 
పవిత్రమైన పాలలో ఒక పలము మాత్రము సేవించాలి. అది జ్లీర్ణం అయిన తర్వాత 
పాలను సేవించి అన్న పానములను వర్ణించాలి నాగబల ఒక మాసం సేవించనచో 
ఉప(దవయుక్త శోషరూపము నష్టమగును. సంతానం, ఆయువు, బల, మేధస్సు 
వృద్ది చెందును. ఆరు మాసములలో అన్ని రోగములు నష్టం చెంది 
శృతధరుడగును. స్మరణ, ధారణ శక్తి వృద్ది పొందును. ఒక వర్షము సేవించినచో 
80 సం॥ వృద్దుడు కూడా యువకుడగును. 

మండూకపర్డా $ః శుంఠ్యాశ్ళ బ్రాహ్మ్యాళ్ళు మధుకస్య చ ॥ 

తద్దుణః సర్వరోగఘ్నో విధిర్నాగబలాసముః । 

పై (పకారముగను వుండూకపట్ణా, శుంది, (బా లౌ, యషబ్షవముధు 

ప్రయో గించవలెను. ఇవి కూడా సర్వరోగములను నష్టము నొందించును. 

ఉద్వర్తితస్త ఏజాలేండైరజామూ త్రాభిషేచితః ॥ 

అజాక్షీర పిబేన్నాన్యదజాభిశ్ళ వసేత్‌ సహ । 

అధసాదవచే౭_జానాం వసంఛోషీ విముచ్యతే ॥ 

ఆజం రసాయనం హ్యేతత్‌ క్షీయఘ్నం బలవర్రనమ్‌ । 

క్షయ రోగి మేకల పురీష రసముతో ఉద్వర్తనం చేసికొనవలెను. మేక 
మూ[త్రంతో పరిషేవనం చేసికొనవలెను. మేక పాలు తప్ప వేరేపాలు వాడకూడదు. 
మేకలతో పాటు ఉండవలెను. మేకలు ఎక్కడ ని(ద్రించునో అక్కడ నిద్రించవలెను. 
త దార ర క్షయ నషమొంది బలం వృద్ది చెందును. 

ర శ్రేష్టానాం ద్వే శతే జర్తరీకృతే I 

దశమూలసుధాదంతీకరజాధో గుడాసనాః | 

మయూరకం దేవదారు నిచులం కుటజాటజీ ॥ 

కటుంకదిేరి బృహతి రాస్తా శోోనాకచిత్రకా 

వరుణ చేతి సంకుట్య పళ్ళువింశతికైః పలైః ॥ 


170 దికిత్సాస్థానం 


షడ్‌[ద్రోణే౭_పాం పచేదేతద్యావత్‌ పకాఢకం స్టీతమ్‌ | 

తస్మిన్‌ పూతే గుడతులాం దత్వా భూయశ్చసాధయేత్‌ || 

పరివుత్తం సమాలకత్ష ఘృతభాండే నిధాపయేత్‌ | 

మరిచాని విడజ్ఞాని ఖార్ల్‌ శక్రయవాంస్తథా ॥ 

ఆనపేత్‌ కుటజ బీజాని పిప్ప లీ ప్రప్టమేవ చ। 

మధుప్రప్టం చ సంస్ఫజ్య నూసాదూర్ద ౦ ప్రయోజయేత్‌ ॥ 

పథ్యాశీ మాత్రయా కాలే ముచ్యతే కఫజైర్లదైః | 

మహాభయారిష్ట ఇతి కశ్వపేన (ప్రకల్సితః ॥ 

ఇలా ఉత్తమ హరీతకీ యొక్క ముక్కలు, దశమూలములు, సుధ, 
దంతి, కరంజ, అధోగుడము ఆసనము, అపామాగ్గము, దేవదారు, నిచుల, 
కుటుజ, అటజీ, కటంకేరి (దారుహరిద్ర), బృహతి, రాస్తా, శోనాక, చిత్రక, 
వరుణ వీటిని దంచి కలిపి 25 పలములు తీసికొని ర (దోణముల జలములో 
పక్వం చేయవలెను. 5 ఆఢకములు ఉన్నపుడు వడబోసి అందులో 1 తు॥ బెల్లం 
కలిపి పక్వం చేయవలెను. తర్వాత ఘృతలేపనం చేసిన పాత్రలో పోసి, మరిచ, 
విడంగం, భారంగీ, ఇంద్రయవ, కుటజ, పిప్పులీ చూర్ణం ఒక (ప్రప్టం ప్రకేపముగ 
వేయవలెను. ఒక (ప్రస్టం మధు కలుపవలెను. మా(త్రకాలానుసారంగా ఇది ఒక 
సం॥ సేవించిన శ్లేష్మక రోగములు నష్టం అగును. ఇది కశ్వపునిచే చెప్పబడిన 
మహాభయారిష్టము. 

అపామార్గ ౭_శ్వ గంధాచ నాకులీ గౌరసర్హపాః | 

తిలా బిల్వం చ కల్కః స్యాత్‌ క్షయేషూద్వర్తనం హితన్‌ ॥ 

క్షయరోగములో అపామార్గం, అశ్వగంధ, గంధనాకులీ, తెల్లావాలు, 
నువ్వులు, బిల్వ కల్క_ం ఉద్వర్తనమునకు హితకరం. 


లశునానాం పలశతం నిస్తుషం జర్హరీకృతమ్‌ 
జలద్రోణేషు దశసు శ్రపయేత్‌ పాదశేష్పితమ్‌ ॥ 


ఘృతాఢకద్వయం తత్ర విపచేజ్జీవనైః సహ | 


రాజయత్మువికిత్త్సిలా ధ్యాయిము 171 


ఆజస్య పయసో ద్రోణం క్యాథం చ దశమూలికమ్‌ ॥ 

ఆవపేత్తద్‌ ఘ్రతం గోప్యం ప్రయోజ్యం మాసతః పరమ్‌ । 

ఇంద్రాణఘృతమిత్యేతద్రాజయక్మ వినాశనమ్‌ ॥ 

వంధ్యాషణ్ణుకవృద్దానాం కామదం పథ్యభోజినామ్‌ । 

వందపలముల లశునం పొట్టు తీసి యవకుటం చేసి పది (ద్రోణముల 
నీటిలో పక్వం చేసి చతుర్దావశేషము ఉన్నపుడు దించి జీవనీయ జొషధములు 2 
ఆఢకముల ఘృతము ఒక (ద్రోణము మెక పాలు, దశమూల క్వాథము కలిపి 
పక్వం చేయవలెను. ఘృత సిద్దమైనపుడు దించుకొని గుప్తస్థానంలో ఉంచవలెను. 
ఒకమాసం తర్వాత దీనిని సేవించవలెను దీనిని ఇంద్రాణి ఘృతం అందురు. ఇది 
రాజయతక్ముమును నశింపచేయును. పథ్యసేవనం చేయు వంధ్య నపుంసకులు 
వృద్దులకు కామశక్తిని కలిగించును. 

లశునం వా౭_పి కల్ఫేన యథోక్తేనోపచారయేత్‌ | 

ఘృతస్యార్దాఢకే గవ్యే జర్హరం లశునాఢక్షమ్‌ ॥ 

ఘృతభాండే సమావాప్య వర్షం ధాన్యేషు గోపయేత్‌ | 

షణ్మాసమప్ట్రమాసం వా చతుర్మాసమథో తతః ॥ 

పేయం నాగబలావచ్చ సర్వరగ్రెర్విముచ్య్వతే | 

లేదా యథోక్త కల్పం ద్వార లశునమును సేవించాలి. ఆర్హాఢక 
గోఘృతములో ఒక ఆఢకం యవకుటము చేసిన లశునం వేసి నెయ్యిపూసిన 
పాత్రలో వేయవలెను. ఒక సంవత్సరం వరకు ధాన్యరాశిలో ఉంచవలెను. దీనిని 
ఆవశ్యకతానుసారము ఆరు మాసములు, 8 మాసములు లేక 4 మాసముల 
వరకు నాగబలా వలె సేవనం చేసిన అన్నిరొగములు నశించును. 

ఇంద్రాణీఘృతకల్పేన ద్రాఖాసర్పిర్విపాచయేత్‌ ॥ 

తథా పీలుఘ్సతం చైవ సర్వరోగ్రెర్విముచ్యతే | 

ఇంద్రాణీ ఘృతము వలెనే ద్రావాఘృతమును మరియి పీలు ఘృతమును 
సకము చేయనలెను. వీటి సేవన వలన కూడ అన్ని రోగములు శాంతించును. 

ఇష్రయో రోహిణీస్నానం తయోర్మంగళసేవనమ్‌ ॥ 


172 చికిత్సాస్థానం 


రుద్రపూజా ధృతిః శౌచం బ్రహ్మచర్యం చ శాన్తయే । 

ఈ రోగశాంతి కొరకు యజ్ఞము రోహిణి నక్షత్రములో స్నానము, 
రు(ద్రపూజ, ధైర్యం, పవిత్రత, బ్రహ్మచర్య పాలనం చేయవలెను. 

షడేకాదశ చోకాని యాని రూపాణి యక్ష్మిణః ॥ 

త ఏవోపద్రవాస్తేషామశాంతా స్వం చికిత్సితమ్‌ | 

యక్ష్మ రోగములో షడ్‌ లక్షణములు, ఏకాదశ లక్షణములు అవే 
ఉపద్రవములు అనబడును. వాటికి వాటి వాటి చికిత్స చేయవలెను. 


ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 
(ఇతి) చికిత్సితేషు రాజయక్ష్మ్మవికిత్సితమ్‌ ॥ 


ఇది చికిత్సాస్థానముతో రాజయక్ష్మ చికిత్స అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


173 


గుల్కచికత్సితాధథ్యాయః 


అథాతో గుల్మినాం చికిత్సితం వ్యాఖ్యాన్యామః nln 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

గుల్మ చికిత్సను వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

వాతాది సర్వరకోత్తాః కుక్షీహృుత్సార్భ స్రబస్తజాః | 

పళ్లు పషఖ్వాపదామ([గ్ర్యా గుల్మాః సూతే నిచర్శితాః ॥ 3 ॥ 

వాతాది దోషములు వేరు వేరుగా, సన్నిపాతము, రక్తజవలఎ అని 
అన్నిరోగములలో ముఖ్యమైన ఐదు గుల్మములను సూ త్రస్త్రానములో చెప్పబడింది. 
1. కుక్షి 2. హృదయము. 3,4 ఇరుపార్శములు 5. వస్తిలో ఉద్భనించును. 

చేష్టాన్నపానసామాన్యా దోషాః ప్రకుపతా నృణామ్‌ | 

ఆమాశయమధిష్టాయ తతో గుల్మాన్‌ ప్రకుర్వతే 14 i 

చేష్ట మరియు సామాన్య అన్నపానములతో (ప్రకుపిత దోషములు 
ఆమాశయమును చెరి గుల్మమును కలిగించును. 

వాతలేష్వన్నపొనేషు వాతలో యః ప్రసజ్ఞతి । 

ధావతి ప్రవతే౭_ధితే భృశం గాయుతి నృత్యతి 15 i 

నీత వాతాంబుసేవీ చ శీతరూక్షకటు ప్రియః | 

వ్యాధిక్తిష్షః కృకో రూక్షః సేవతే తృీక్షమాషధమ్‌ 16 ॥ 

ఉదీరయతి చ్చద్రిం చ బలాచ్చర్హ్వయతే2_పి వా । 

నిరుణదై చ వాతాదీన్‌ తృప్తః పిబతివాబహు ॥7 ॥ 


174 దికిత్సాజ్ఞానం 


నీ ఘ్రయానేన వా యతి వ్యవాయం వా౭.తిసేవతే । 

వ్యాయామాధ్యయన స్త్రీషు బాలో రూక్షశ్చు యో రతః ॥ 8 ॥ 

ఏతైశ్వాన్వైశు కుపితో మారుతో దోషసంచయమ్‌ । 

కరోతి యత్ర తత్రాస్య స్థానే గులో నివియతే ॥9 ॥ 
వాతగుల్మనిదొనం 

వాత (ప్రకృతి కల మనుష్యులు వాత ప్రధాన అన్నపానములు సేవించుట 
వలన, అధికంగా పరొత్తడం, ఈదడం, చదవడం, గానం చేయుట, నృత్యం 
చేయుట, శీతల వాయు, జల సేవన వలన శితల, రూక్క కటు పదాధ్దములు 
ఎవరికి ఇష్టమో, కృశులు, మరియు రూక్తులు తీక్ష జాషధం సేవించువారు, వమన 
వేగ ఉద్నీరము, బలపూర్వక వమనం, వేగావరోధం, తృప్తి నొందిన తర్వాత 
అధికజలపానం, శీఘ్రముగా పోవు వాహనముల పై ప్రయాణము చేయుట, అతి 
మైథునం, బాలుడు, రూక్షవ్యక్తి వ్యాయామం చేయుట, అధ్యయనం, ప్రీసేవనం 
ఈ కారణముల వలన (ప్రకుబతవాయువు ఏయస్టానమును ఆ(శ్రయించునో 
ఆస్థానములో గుల్మం కలుగును. 

అగ్ని నాశో౭_రుచిః శూలం ఛర్ద్యుద్దారాంత్రకూాజనమ్‌ | 

పురీషవర్తనం కార్శ్యం గుల్మానాం పూర్వలక్షణమ్‌ ॥ 10 ॥ 
గుల్మం యొక్క పూర్వ రూపములు - అగ్నినాశం, అరుచి, శూల, ఛదై, ఉద్దారం 
ఆం(త్రకూజనం, మలం ఆగిపోవుటు, కృశత్వం. 

శూలం మూర్చాజ్వరస్తోదః కార్శ్యం తృవ్టూరుణాత్మతా । 

పార్శ్వ్వాంసాక్షకశూలం చ వాతగుల్మస్య లక్షణమ్‌ ॥ 11 ॥ 
వాతగుల్మ లక్షణాలు - శూల, మూర్చ, జ్వర, తోడ, కారము, తృప 
అరుణవర్ణము, పార్శ్వ, అంస, చంకలలో శూల. 

ఊసాయణం జ్వరో దాహస్తుష్లా విద్చేదేపేతతాః | 

పిత్తగుల్మే విజాసీయాత్‌ పిత్తలాన్నోష్ట సేవినః 112 1 
పిత్తగుల్మ లక్షణములు - పిత్తప్రధాన అన్నము, ఉన్షపదార్హ సేవనం వలన, 
దాహము, జ్వరం, త్నష్ణ, ఉష్ణత్వం, విట్‌ భేదము, పీతత్వం కలుగును. 


గుల్మచికిత్సితాధ్యాయము {175 


రోమహరొో జ్వరశ్చర్రిరరుచ్శిరృదయ [గ్రహః | 

మూత్రాక్షినఖవిట్‌ శౌక్ష్యం శత్యం చ కఫ గుల్మినః 1113 ॥ 
కఫగుల్మ లక్షణములు - రోమహర్షం, జ్వరం, ఛద్ది, అరుచి, హృ(ద్లహం, 
మూత్రం, నేత్ర, నఖములు, మలములు తెల్లవిగా, చల్రనివిగా ఉండును. 

సర్వాణ్వేతాని రూపాణి లక్ష్యన్తే సాన్నిపాతికే | 
సన్నిపాతిక : సన్నిపాతిక గుల్మములో పై అన్ని లక్షణములు ఉండును. 

రక్తగుల్మః (స్ర్రీయా యోనౌ జాయతే న నృణాం క్వచిత్‌ ॥ 14 ॥ 

రక్తగుల్మం కేవలం స్త్రీలలో మాత్రమే కలుగును. పురుషులలో ఎప్పుడూ 
కలుగదు. 

దు(ప్పుజాతా గర్వా చ గర్భ ప్రూర్ధుపాుం మైథునా | 

అన్వక్షగర్భకామా చ బహ శీతార్తవా చయా ॥ 15 ॥ 

ఉదావర్తన శీలా చ వాతలాన్ననిషేవిణి | 

యా (స్త్రీ, తస్యాః ప్రకుపితో వాతో యోనిం ప్రపద్యతే ॥ 16 ॥ 

నిరుణద్దార్తవం తత్ర మాసికం సంచినోతి చ | 

రక్తే చ సంప్రితే నార్‌ గర్భిణ్యస్మీతి మన్యతే ॥ 17 ॥ 
రక్తగుల్మ నిదాన సం ప్రాప్తి: - 

దుప్రుజాత స్త్రీ, ఆమ గర్భము, గర్భ (స్రావము, అతిమైథునం, అతి 
శీఘ్ర గర్భధారణం, ఆర్హవము అతి శీతలముగా ఉండుట, ఉదావర్తము, వాతకారక 
అన్న సేవనం, ఈ కారణముల వలన (ప్రకుపితమైన వాతం యోనిలో (ప్రవేశించి 
ఆర్తవారోధము కలుగుటచే రక్తం స్టిరం నొందుట వలన స్త్రీ, గర్భం కలిగినదని 
ఖావించును. 

స్తన మణ్ణల కృష్ణత్వం రోమరాజిః సదోహదా | 

గర్భి ణీరూపమవ్యక్తం భజతే సర్వమేవ తు ॥ 18 ॥ 

విపాకపాండుకార్శా గని భవంత్యభ్యధికాని తు | 

ఇత్యేవం అవ్షణం (ప్ర్రీణాం రక్తగుల్మం ప్రచక్షతే n19 ॥ 


176 చకిత్సాస్థానం 


రక్తగుల్మ అక్షణములు 

ఆ స్త్రీ స్తనమండలములు నల్లగానగుట, రోమరాజి, గర్భిణీ కోరికలు, 
అవ్యక్త రూపముగా గర్భిణీ యొక్క అన్ని లక్షణములు కనబడును. అజ్లీర్ణం, పాండు, 
కృశత్వము విశేష రూపముగా జనించును. 

అనేక దోష సంఘాతో గుల్మవద్‌గుల్మ ఉచ్వతే। 

త్రిదోషజా ధృతే గుల్మాః సిద్యంతి నిచిరోత్డితాః॥ 
గుల్మ స్వరూపము 

గుల్మము వలె అనేక దోషసంఘాతము వలన కలుగునది కావున గుల్మము 
అంటారు. అన్ని చిరకాలపు గుల్మములు (త్రిదోషములు లేకుండా కలుగనేరవు. 

గుల్మినం ప్రథమం వైద్యః స్నేహస్వేదోపపాదితమ్‌ । 

యథాస్వదోషశమనైరౌషథైః సముపక్రమేత్‌ ॥ 11 ॥ 

వెందట వైద్యుడు గుల్మ రోగికి స్నేహనము, స్వేదనం న 
దోషానుసారముగా శమనౌషధములను ఇవ్వవలెను. 

బృంహాణం చాతి గుల్మేషు భృశం చాతివిరూక్షణమ్‌ | 

అతిసంశోషధనం చైవ గుల్మినాం న ప్రశస్యతే 112 

గుల్మరోగిలో అతి రూక్షణం, అతి బృహణం, అతి సంశోధనం 
బాతకరం కాదు. 

అభయా పిప్పులీ వ్యోషం యావశూకో2_థ చిత్రకః | 

సౌవర్చలం విడజ్ఞాని వచా చేత్యక్షసంమితాః ॥ 13 ॥ 

సమ్యక్పుకం ఘృత ప్రస్టం తత్‌ పిబేచ్చ యథాబలమ్‌ । 

ఘృతం దశాంగమిత్యేతద్వాతగుల్మ నివారణమ్‌ ॥ 14 ॥ 
వాతగుల్మ చికిత్స :- 

హరీతకి, పిప్పలీ, (త్రికటు, యవక్షారం, చిత్రకం, సౌవర్చలవణం, 
బడంగా అర వచా, (ప్రత్యేకముగా ఒక కర్ణము, ఒక ('ప్రప్టం ఘృతం తీసికొని పక్షం 
చేసి శక్తా ్యనుసారము సేవించవలెను. ఇది దశాంగ ఘృతం అనబడును. ఇది వాత 
గుల్మమును నశింపచేయును. 


గుల్మచికిత్సితాధ్యాయము 177 


'సెంధవం యవశూకళ్ళ పిప్పులీ హస్తి పిపులీ | 

శుంఠీ చిత్రక ఇత్యేషాం షడ్చాగాః పలికా పృథక్‌ ॥ 25 ॥ 

తుల్యక్షీరం ఘృతం ప్రప్టం పక్వం షట్టలముచ్వతే । 

షట్పులం సర్వగుల్నేషు వైద్యాః ప్రాహుర్యథా£_వృతమ్‌ ॥ 26 ॥ 

సైంధవం, యవక్షారం, పిప్పలి, గజపిప్పలి, శుంఠి, చిత్రకం, ఇవి ఆరు 
ఒక్కొక్కటి ఒక పలము, పాలు ఒక (ప్రప్టం ఘృతం ఒక (ప్రస్టము ఇవి యథావిధిగా 
ఘృత పక్వం చేయవలెను. ఇది షట్లులఘృతం అనబడును. ఇదిఅన్ని గుల్మములలో 
షట్టుల ఘృతం అమృత సమానం. 

అభయా పిప్పులీ ద్రాక్షా గుడూచి సపునర్షవా | 

లవణకారగంధర్వభార్గీరాస్నారసాజ్ఞ్యునమ్‌ 128 ॥ 

తుల్యక్షీరం పచేదేతైర్దతమక్షసమైర్భిషక్‌ | 

శెశుకం నామ తత్‌ సర్పిర్వాతగుల్మనివారణమ్‌ ॥ 28 ॥ 

హరీతకి, పిప్పులీ, ద్రాక్క గుడూచి, పునర్నవా, సైంధవలవణం, సర్హక్షారం 
ఏరండం, భారంగి, రాస్తా, రసాంజనం ఇవి (ప్రత్యేకం ఒక కర్ణము, పాలు, ఘృతం 
సమాన మా(త్రలో తీసికొని, ఘృతపక్వం చేయవలెను. ఇది శైషుక ఘృతం 
అనబడును. ఇది వాతగుల్మహరం. 

స్నిగ్రస్విన్నసమాశ్వస్తం గుల్మినం స్రసంయేత్తతః । 

విరేచనేన మృదునా తైలేనైరండజేన వా॥ 29 ॥ 

స్నేహనం మరియు స్వేదనం చేయించిన రోగికి, ఆశ్వాసనం ఇచ్చి 
మృదువిరేచనం ఏరండ తైలంతో చేయించవలెను. 

విరిక్తం చ యథాకాలం నాతిరూక్షాణి భోజయేత్‌ | 

యుకామ్డులవణోష్టాని యుక్తస్నేహరసాని చ ॥ 30 ॥ 

భోజయేద్దుల్మినం నిత్యం నిదానగురువర్హకమ్‌ । 

న చాతిభోజనం నిత్యం శస్యతే సర్వగుల్మినామ్‌ ॥ 31 ॥ 

విరేచనానంతరం ఉచిత కాలంలో అత్యంత రూక్షములు కాని, తగిన 
(ప్రమాణంలో ఆమలవణములు కలిగి స్నిగ్ద ఉషమైన ఆహారములను ఇవ్వవలెను. 
రోగి గురుపదార్ద విధాన పరివర్తనం చేయవలెను. అన్ని గుల్మముల యందు అధిక 
భోజనం హితకరం కాదు. 


178 దికిత్సాస్థానం 


పిప్పలీ పిప్పలీమూలం చవ్యం చిత్రకనాగరమ్‌ । 

బెల్వం కపిళ్లుం బదరం వృషకం గణికారికామ్‌ ॥ 32 ॥ 

హింగుదాడిమజీవంతీవుక్షామ్సం సామ్హవేతసమ్‌ । 

పొష్కురం శటిదంత్యా చ లవణాని చ సర్వశః ॥ 33 ॥ 

ద్వౌ కారావజమోదం చ తుల్యం శుష్కాణి చూరయేత్‌ | 

మాతులుజరసేనైతే వటకా బదరోపమాః ॥ 34 ॥ 

కృతాః సుభాంబునా సేయా మద్వైరమ్రేన వా భిషక్‌ । 

వాతగుల్మముదావర్తం ప్రహశూలం చ నాశయేత్‌ ॥ 35 ॥ 

పిప్పలి, పిప్ప లీమూలం, చవ్యం, చిత్రకం, శుంఠి, బిల్వ, కపిళ్లం, బదరీ, 
వాసా అగ్నిమంథ, హింగు, దాడీవు, జీవంతి, వృత్షామ్హము, అమ్షవేతసం, 
పుష్క్కరమూలం, శరీ, దంతి, పంచలవణములు, కౌరద్వయం, అజామోదం, 
ఇవన్ని సమానమా(త్రలో తీసికొని చూర్ణం చేయవలెను. దానిని మాతులుంగ 
రసంలో భావన చేసి, వటిగా చేయవలెను. ఇవి వేడినీరు లేక మద్య అనుపానంతో 
సేవించిన వాతగుల్మం, ఉదావర్తం, ప్రీహశూల, నశించును. 

మయూరాంస్తిత్తిరీన్‌ క్రాఖ్యాన్‌ కపోతాన్‌ వనకుక్కుటాన్‌ । 

యవగోధూమశాలీంశ్చ వాతగుల్మీ సదా౭_న్నియాత్‌ ॥ 36 ॥ 
వాతగుల్మంలో పథ్యములు- 

మయూరం, తిత్తిరిపక్షి క్రాంచం, కపోతము, వనకుక్కుట, యవలు, 
గోధుమలు, శాలి అన్నం సేవించవలెను. 

యది తు స్నహ్యమానస్య వాతగుల్మో న శామ్యతి । 

హెతమాస్టాపనం తస్య తథ్రైవాప్యనువాసనమ్‌ ॥ 37 ॥ 

శరానుపానమభయాం సగుడాం సంప్రయోజయేత్‌ | 

స్నేహం చేసినప్పటికి, వాతగుల్మం శమించనిచో ఆస్టాపన వస్తి, అనువాసన 
వస్తిని ఇచ్చి హరీతకి గుడమును పాల అనుపానంతో సేవించవలెను. 

గుల్మినోర'టిదై వేరపనార ప కు అ : 


ఉ ఈ అఆ % ఈ ఆ 9 ౨ * ఈ ౩ ఈ ఈ ౨ * 6 ౩ ఆ ఆ ౫ శ భి ఇ ౪ ఈ ఇ ఈ ద అ 


శ © ఊఉ ॥ + ఈ ఈ ఈ 6 9 8 © ఇ ఇ ఈ 8 ౨ ఏ ౯ 9 త ఈ త ఇ ౫౨ ఈ ఈ 


= ఈ జ ఉ ఈ ఇ 


179 


కుష్టచికత్సితా భ్యాయః 


nn » = న ౪ 8 9 త 8 2 6 = ఇ 8 | 4“ «sn $ 4 » 8 « ఈ 8 = 8  ॥ ౩౨ ఈ 


ఇ « «= ss 8 « ఈ అ ఇ ఈ + ఉట » 6 » * ss క 9 ఇ + 8 ౭౩» థి 58 &  ఉఈ ౪ ఈ + 


స్వేదో వాల. తిఖరత్వమజ్ఞానామత్తిశ్లక్ష తా వా వైవ్ధ్యం రౌక్యం లోమహర్షః 
పిపాసా గౌరవం రాగో దౌర్భల్యం వేపథుః పిడకారుషాం సంభవశ్వాతివేదనా చ 
క్నతవిసర్శణమితి ॥ 
కుష్టుపూర్వ రూపములు - స్వేదము, అంగఖరత్వం లేక అత్మిళ్షక్షత, వర్ణ్గవికృతి, 
రూకత్వం, రోమహర్షం, తృష్ణా, గురుత్వం, ఎ(ర్రగా అగుట, దుర్చలత్వము, 
వణుకుటు, పిడికలు, (వ్రణములు, వేదన, క్షత విసర్పము, మొదలుగునవి. 

తత ఊర మ్రియావతాం కుష్టాని జాయన్తే । తత్ర శ్యావారుణశూల 
కండూచిమిచిమఖరత్వ పారుష్య సంస్తమ్సాయా మైర్వాతోత్తరాణి విద్యాత్‌; దాహ 
వేదనాజ్వర విచ్చేదోషాయన పాక (స్రావ కోఠాణి కర్ణాక్షీ ప్రోత్డానైః శీత మధుర కషాయ 
సర్పిరనుశయ్చైశ్చ పిత్తోత్తరాణి విద్యాత్‌; శ్వేతపాండు ఘనోత్సేధ గురు స్టైమిత్య 
స్తంభః మహాపరి (గ హాగ్నిసాదైః శీతాది తరానుశయైః కఫోత్తరాణి విద్యాత్‌; వ్యావిద్ద 
రూప బహుస్సుటిత పరి స్రావ కృమి దాహరుజోపేత శరీరావయవ పాతన మశుచి 
విగంధి శోథ బహుళ మనే కోపద్రవం సాన్నిపాతికం రక్తత్వాత్‌ కాకణమి త్యుచ్యతే। 
ద్విదోషజాని తరాణి, తాన్యను వ్యాఖ్యామః :- వాతోత్తరే కపాలకుష్టం, పితోత్తరే 
త్వాదుంబరం, కఫోత్తరే మణలకుష్టం, వాతపై పైత్తికం మృష్యజిహ్వాం, పెత్తశ్రెష్మెకం 
పౌజ్జరీకం సిధ్మం చ, ఇతి సామాన్యలక్షణం । విస్తరతస్త్వష్ట్రాదశ కుష్టాని, తాన్యను 


180 చికిత్సాజ్థానం 


వ్యాఖ్యాస్యామః: - సిధ్మం చ విచర్శికా చ పొమా చ దద్రుశు కిటెభం చ కపాలం చ 
స్టూలారుష్కం చ మణ్హలకుష్ప చ విషజం చేతి నవసాధ్యాని,; పౌణ్ణారీకం చ శ్రోత్రం 
చ బుష్ట్య జిహ్వాం చ శతారుష్కం చౌదుమ్హరం చ కాకణం చ చర్మదలం చైకకుష్ణం 
చ విపాదికా చేతి నవాసాధ్యాని । సర్వంతు కుష్టం త్వజ్మాంస రుధిర లసీకా శ్రయం 
స్పర్శఘ్నం చేతి; వర్హమాన చ వైరూప్యకరం భవతి । తత్తు రజోధ్వస్తమలాబు వారణ 
పఫుష్పీ పుష్ప సదృశం సిధ్మం, శ్యామలోహిత వ్రణ వేదనా స్రావ పాకవతీ విచర్చికా; 
కణూతోదపాక స్రావారుష్మతీపావూ; రౌక్యు కణూదాహ స్రావవంతి మణ్ణలాని 
వృద్రిమంతి దదద్రుః; కృష్ణాశ్యావారుణ ఖర పరుష స్రావ వృద్దిమంతి గురూణి ప్రశాన్హాని 
చ పునః పునరుత్సద్యన్తే కిటిభాని; కృష్ణ ఖర పరుష మలిన మనేక సంస్థాన మణ్ణలం 
మణ్రూలవ్చుతు సంధిషూష్పే చాతి బాధతే కపాలాకృతి కపాలం; పిచ్చాస్రావ వేదనా 
దాహకండూతోదజ్వర వైసర్స మహా వణ పరి (గ్రహం మృదుఖర నిభం మహారుష్కం; 
మణ్జాలైర్భంధు జీన కుసుమోపమైర్డాహకండూ వేదనా స్రావవద్చిర్మణ్ణల కుష్టం; 
లూతా కీట పతంగ సర్పదశన దష్టముపేక్షితం వ్యభిచారేణ ఖరీభవతి కృచ్చసాధ్యం 
విషజం; వుహాశయసముతేేధం జాతం చిరాద్‌భేది పుండరీకపలాశవర్ణం 
పౌండదీకం; శ్వేత భావాచ్చి ఏతం పళ్లువిధవుత్తర (తోపదేశ్యాముః; బఒబలుష్య 
జిహోపనుం పారుష్య వైవర్ణ క గౌరవర్ణ విక్షేదైః బుష్య జిహ్వం; నీలలోహిత 
పీతాసితై రస్రైరరుద్భిః ఖరైః (స్రావిభిరుపద్రుతం; శతారుష్కం, పక్య్వోదుంబరఫల 
సద్భృశమ(స్రావి జడమనేకమౌదుమ్హరం వ్యాఖ్యాతం; కాకణం హస్తి చర్మసదృశం 
ఖరం; వృద్ది మచ్చర్మదళం వైసర్ఫోద్భవం నిత్యవిసర్సి ప్రావవేదనా క్రిమిమదేకకుష్టం; 
పొణిపాదాబ్లుప్టాప్పజంజ్ఞాద జ్ఞాదేశేషుస్సుటి త ప్రావివేదనావతీవు విపాకి నిం 
విపాదికాం విద్యాత్‌; సర్వరో గాశ్హైవ మోహాదుపేక్షమాణా అసాధ్యతాం యాంతి, 
అనాధ్యాస్తా వకు నృణాం ఘ్నంతి; తస్మాదాత్మహితాయాశు ప్రయతేత। 

యజ్ఞ, యాగ, బలి, హోమ, అతిథి సేవమొ॥ క్రియలు చేయని వారికి 
కుష్టము వచ్చును. 
వాతిక కుష్ట లక్షణములు - శ్యావ, అరుణ, శూల, కండు, చిమిచిమాయనము, 
ఖరత్వము, పొరుష్యం, స్తబ్రత్వం, ఆయామము. 
పైత్తిక కుష్టు లక్షణాములు - దాహము, వేదన, జకరము, విట్‌భేదము, 


కుష్టదికిత్తి తాధ్యాయము 181 


ఊషపాయనము, పాకము, (స్రావము, కోఠము, వికద్ణ శ (ఘ్రవృద్ది శీతలమధుర కషాయ 
(ద్రవ్యములు, ఘృతంతో శాంతినొందుట 

కఫజకుష్ట - శ్వేత, పాండు, ఘన ఉత్సేధము, గురుత్వము, స్టైమిత్యము స్తంభము, 
విశాలమూలం, అగ్ని సాదము, శీతవిపరీత ద్రవ్యముల వలన శాంతినాందుట. 
సాన్నిపాతిక కుష్ట - అన్నిలక్షణవులు కలిసి ఉండుట, బహుస్సుటితం 
పరి[స్రావము, కృమి, దాహ యుక్తము, శరిరావయవములు తెగిపోవుట, అపవిత్రం, 
దుర్గంధి, శోథా ధిక్యము, అనేక ఉపద్రవములతో కూడి ఉండుట - రక్తవ్వద్ధముగా 
ఉండుటచే కాకణకము అనబడును. 


ఇవి కాక ద్విదోషజములు వీటిని ముందు వ్యాఖ్యానించెదము. 
వాతాధిక్యముచే కపాల కుష్టము, పిత్తాధిక్య్కముచే బౌదుంబరము, కఫాధిక్యతచే 
మండల కుష్టము, వాత పిత్తాధిక్కతచే బుష్యజిహ్యము, పిత్త శ్రేష్మాధికృతచే 
పౌండరీకము మరియు సిధ్మకుష్టము అగును. ఇవి సంజేపముగా చెప్పబడినవి. 
ఇపుడు మనము విస్తారంగా 18 కుష్ట్రములను వ్యాఖ్యానించెదము. 1. సిధ్మ కుష్ట 
2. విచర్చిక, 3. పామా, 4. దద్రు, 5. కిటిభ 6. కపాల, 7. స్టూలారుషక, 
8. మండల, 9. విషజ ఇవి సాధ్యకుష్టములు (9) 
1. పౌండరీకము, 2. శ్విత్రం, 3. బుష్యజిహ్వక, 4. శతారుష్కు, 5. జొదుంబర, 
6. కాకణకం, 7. చర్మదళ, 8. ఏకకుషప్టము 9. విపాదిక ఇవి అసాధ్య కుష్టములు. 

ఈ అన్ని కుష్రములు త్వచ, మాంస, రక్త, లసీకాశ్రితములై ఉండును. 
స్పర్శజ్ఞానము నశించి, వృద్ది చెందునవి కావున విరూపత్వము కలిగించును. 


సిధ్మ కుష్త- దుమ్ము పారినట్టు కనబడుటు, అలాబు, వారుణి పుష్ప సమానముగా 
ఉండునది, 

విచర్శిక - కృష్ణ రక్త వర్గ (వ్రణములు ఉండును. వేదన (స్రావము పాకము కలుగును. 
పామా - కండూ, తోద, (స్రావము, చిన్న చిన్న (వ్రణములు ఉండును. 


దద్రు- రూక్షత, కండూ, దాహ, (స్రావ యుక్త మండలాకారములై వృద్ది చెందును. 


182 చికిత్సాస్థానం 


కిటిభ - కృష్ణ శ్యామ అరుణ వర్షము ఖరత్వము కఠినము, (స్రావయుక్తము వృద్ది 
చెందునవి. ఒకసారి వృద్ది చెంది మరోసారి శాంతించును. 

కపాలకుష్ట్ర - కృష్ణవర్ల, ఖరత్వము, కఠినముగా, మలినము, అనేకస్థానములలో 
మండలా కారముగా ఉండును. కండూ బుతుసంధి కాలంలో ఉషప్ణకాలం అధిక 
బాధకలిగించును. కుండపెంకు అకృతిలో ఉండును. 

స్టూలారుష్కు - పిచ్చిలము, (స్రావం, వేదన దాహ, కండూ, తోద, జ్వర, విసర్పము, 
మూలము నందు పెద్ద పెద్ద(వ్రణములు ఉండ, మృదు ఖరత్వం ఉండును. 
విషజ కుష్ట్ర - దోమలు, కీటకములు, పతంగములు సర్హము మొ॥ కాటు వేసినాక 
ఉపేక్షించినవో అక్కడ ఖరత్వము చెందును. ఇది కృచ్చ సాధ్యం. 

పౌండరీక - విశాల ఆశయము కలిగి ఉన్నతముగా ఉండి, మెల్లగా ఉత్పన్నం 
చెందునది మెల్లగా స్పుటించునది రక్తకమలం పలాశపుప్ప వర్హముగా ఉండునది. 


న్విత్ర కుష్టం - శోతముగా ఉండునది కావున శ్విత్రము. ఇది 5 విధములుగా 
ముందు చెప్పబడును. 


బుష్యజిహ్వకం - జింకనాలుక ఆకారంతో పోలి ఉండి, కఠినంగా వివరం గౌరవ్వర్ధం 
తోదయకముగా ఉండునది బుపజిహ?ము. 
సన బ్యజబా 


శతారుకుష - (స్రావయుక్తం, నీల, రక్త, పీత, కృష్ణ మొ॥ అనేక వరములతో కఠిన 
(వణములు ఉండును. 

కాకణ - ఇది ఏనుగు చర్మ సమానముగా గరకుగా ఉండును ఇది అసాధ్యము. 
చర్మదళ - ఇది నిరంతరం వృద్ది చెందునది. 


బొదుంబరం - పక్వము చెందిన మేడిపండు వలె, (స్రావము లేక అనేక మూలములు 
కలిగి ఉండును. 

ఏక కుష్త్రం - విసర్పం నుండి ఉత్పన్నం అగునది, ఎల్రపుడు వ్యాపించునది, (స్రావ, 
వెదన, కృమి యుక్తం. 

విపాదిక - పాద, హస్త, అంగుష్టములు, ఓష్టములు, జంఘా దండముల యందు 
కలిగి, స్పుటిత, (స్రావము, వేదన, అతిపాకం కలిగి ఉండును. 


కుష్టదికిత్సితాధ్యాయము 183 


అన్ని కుష్టములు అజ్ఞాన పూర్వకముగా ఉపేక్షించినవో అసాధ్యములు 

అగును. అసాధ్యములైనవి రోగిని చంపివేయును. కావున తమ హితంను దృష్టి 
యందుంచుకొని చికితా ప్రయత్నం చేయాలి. 

ఎ <M ని అల్ల 

కుష్టేష్వాదౌ వాతోత్తరేషు ఘృతాచ్చపానమనేకశో మణ్జాన్తరితం ప్రశస్యతే 

తిక్తసర్తిష ఇతరోత్తరయోః, వమనవిరేచనాస్తా(పన) .......౨౨౨ ౨౨౨. 

(ఇతి తాడపత్రపుస్తకే 120 తనుం పత్రమ్‌) 

వాతకుష్ట్రములో వెుదట వుండరహితముగ అచ్చఘృతపానం 

చేయించవలెను. పిత్త శ్లేష్మకలో తిక్త ఘృతపానం వమన విరేచన ఆస్టాపన.... 


ఈ 8 ఊఉ 9 ౪ © 8 


184 చికిత్సాస్థానం 


6 అభ అ 6 ౩ ఈ జ 3 ఉ ఆ ఆ అఆ ౨ 6 ఆ ఈ అ ఇ ఆ ౫ అ ఈ ౫ ఏ 


శ త ఇ వ శ 9 త ఈ ఈ ఏ ఊఉ ఇ ఉ ఈ ఈ ఇ ఆ ఇ త ఎ ఆ ౨ ౪ ౪ 


కటీస్కన్హాతిధరణాత్‌ పిత్తం కృద్దం కఫానిలౌ । 

అనుస్రుత్య యదా బస్తం దూషయన్తి తదాశ్రయాః ॥ 

మూక్రకృ్ణచ్లం తదా జనోర్టారుణం సం ప్రవర్తతే | 
నిదానం : కటీ, స్కంధములపై అధిక భారము మోయుటచే ప్రకోపించిన 
పిత్తకఫములు వాయువుతో కూడి వస్తిని దూషింపచేయును అపుడు భయంకరమైన 
మూ(త్రకృద్ర్ర రోగము కలుగును. 

స ఎనమల్తవమురుణం కాలం వా శూలసంతతమ్‌ । 

మూత్రమానద్ర్ధవర్శస్త్వ్రం వాతాఘాతస్య లక్షణమ్‌ ॥ 
వాత మూత్రకృద్రము యొక్క లక్షణములు : మూత్రము ఫేణయుక్తమై, కొంచం 
కొంచెంగా వచ్చును, అరుణ వర్గం లేక నల్లగా ఉండును. మూత్ర త్యాగసమయమున 
వేదన, మలావరోధం ఉండును. 

సదాహవేదనం పీతముత్యుష్తం బాష్త్పుసంహితమ్‌ । 

స్విద్యమానముఖో మూత్రం కురుతే పైత్తికే శిశుః ॥ 
పైత్తిక మూత్రకృద్ర్రము :- మూ(త్రదాహము, వేదన, పీతవర్ణం కలిగి ఉండుట 
ఉష్ణము ఆవిరితో కూడి ఉండుట, మూత్ర త్యాగం చేయునపుడు ముఖముపై 
చెమట వచ్చును. 


మూత్రకృద్రుచికిత్సతాధ్యాయము 185 


బహుళం కురుతే మూత్రమల్స బాధం సితం ఘనమ్‌ | 

బస్తిగొారవశోథౌ చ మూ త్రాఘాతే కఫాత్మకే ॥ 
కఫజ మూ త్రకృ[చ్చము - మూత్రం ఎక్కువగా వచ్చుట, మూ([తం చేయునపుడు 
కొద్దిగా కష్టంగా ఉండుట, శితవ్వర్గం, సాంద్రమై వస్తి యందు శోథ, గురుత్వము 
కలిగి ఉండును. 

ద్వంద్వజం ద్వంద్వరూపేభ్యః సర్వేభ్యః సాన్నిపాతికమ్‌ | 

రక్తజం పిత్తవజ్షేయం సరక్తస్య చ మూత్రణాత్‌ ॥ 

రెండు దోషములు మూ [త్రకృచ్చంలో మిశ్రమమై ఉన్నచో అది ద్వంద్వ 
జమని అన్ని దోషలక్షణములు ఉన్నచో అది సన్నిపాతికమనబడును. 
రక్తజ మూత్ర లక్షణములు : పైత్తిక మూ [త్రకృ(చ్చ్రం వలె అగును. ఇందులో రక్తం 
వచ్చును. 

విశేషాః సన్నిపాతోళ్లే మూర్సా [భమ విలాపకాః | 

సర్వేషు కార్ళ $మరతిరరుచిః సానవస్థితిః ॥ 

తృష్ణాశూలవిషాదాతిస్త ఏవ స్యురుపద్రవాః | 

సన్నిపాతజములో మూర్చ, (భమ, (ప్రలాపము విశేషముగా ఉండును. 
అన్ని మూ(త్రకృ(ద్రములలో కృశత, అరతి, అరుచి, మానసిక అస్రిరత, త్నష్ణ, 
శూల, విషాదం, పీడ మొ॥ ఉపద్రవములు ఉండును. 

చిరాత్‌ ప్రమేహాః కుప్యంతి సద్యః కద్ర్రాణి దేహినామ్‌ । 

విశేషః కృ[చ్చమేహానాం కర్రే దాహో౭_తి చెంద్రియే 1 

కుద్రాణయాశు నివర్తంతే ప్రమెహాస్తు ప్రసజ్లినః | 

పిత్తప్రాయాణి కృృద్రాణి వాతన్దానాశయాణి చ ॥ 
ప్రమేహ - మూత్రకృ[చ్చ భేదములు :- 

ప్రమేహము ఆలస్యముగా (ప్రకోపించును మూత్రకృద్ర్రము శీఘ్రముగా 
(ప్రకోపించును. మూ [త్రకృచ్చములో మంటగా ఉండును. త్వరగా (ప్రశమించును. 
(ప్రమేహము మెల్లమెల్లగా తగ్గును. మూ త్రకృద్రములో పిత్తప్రధానమై వాయుస్థానం 
ఆ(శయముగా ఉండును. 


186 చికిత్సాన్హానం 


తస్మాత్‌ సామాన్యయోగేన చికిత్సా హ్యుపదేక్షుతే । 
కావున చికిత్స సమానముగా ఉండును. 

శరమూలాని నిష్కాథ్య శీతం పూతం చ తజ్జ్ఞలమ్‌ ॥ 

శర్కరామధుసంయుక్తం పిబేత్‌ కృచ్రోపశాంతయే | 

మూ(త్రకృచ్చములో శరమూల క్వాథములో శర్కరా, మధు, కలిపి 
(త్రాగవలెను. 

మధుకం శరమూలం చ త్రిఫలా శితవారికా | 

శృతం సశర్కరాక్షా [ద్రం మూత్రక్పుచ్చు నివారణమ్‌ ॥ 

యష్టి శరమూల, త్రిఫలా, సితవారిక, వీటి కాథంలో శర్కర, మధు 
కలిపి సేవించిన మూ (త్రకృ[చ్చం శమించును. 

తార్హస్య పక్చుమూలస్య రసం నిష్కా ఏథ్య పాయయేత్‌ ॥ 

శర్కరాక్షా ద్రసంయుక్తం సర్వకృ[చ్ర నివారణమ్‌ | 

తృణపంచమూల స్వరస క్యాథములో శర్కరామధు కలిపి సెవించిన 
అన్ని మూ [త్రకృ[చ్చములు శాంతించును. 

శతావరీ పృథక్నర్ణ్‌ కులత్లబదరాణి చ | 

శర్కరామధుసంయుకో లేహో మూత్ర(గహాపహః ॥ 

శతావరి, పృశ్నిపర్ణి, కులుత్హా, రేగుపళ్ళు, శర్కర, మధు వీటితో 
అవలేహము చెసి సేవించిన మూ(త్రగ్రహము నష్టము అగును. 

విపరీతం ప్రమేహేభ్యో మూకత్రకృచ్రషు కల్పయేత్‌ ॥ 

బొషధం పానమన్నం చ సుస్నిగ్దం మృదు శోధయేత్‌ | 

మూత్రకృద్చ్రంలో (ప్రమేహ విరుద్ద జొషధములు.. ఆహార విహారములు 
మరియు స్నిగ్ధ మృదు శోధనము చేయవలెను. 

మధురాణీక్షు వికృతీ( స్త్ర పుసాని ఘృతం పయః । 

సేవేత వర్యయేన్నిత్యం యతసంగ్రాహీ విదాహి చ ॥ 

మధుర పదార్దములు, ఇక్షు వికారములు, (త్రపుసము, ఘృతం, పాలు, 


మూ(త్రకృ(చ్రచికిత్సితాధ్యాయము 187 


వలా(తకృచ్చంలో సేవించవలెను. సం (గ్రాహ, విదాహి, పదార్థములను 
సేవించకూడదు. 

ఊషకోఐ._థ బృహత్యా ద్వే శ్వదం(ష్ట్రా వసుకావుభౌ ॥ 

శృంగవేరం యవాక్షైవ దర్వో వుక్షాదనీ బలా । 

పిప్పలి తైః శృతం క్షీరం ఘృతమాత్రాది మూర్చితమ్‌ ॥ 

సరక్తే పాయయేత్‌ కృద్చే కిప్రమేతేన సిద్ద 5తి । 
రక్తజవూ(త్రకృచ్చ చికిత్స - ఊషకం, బృహతీ, కంటకారీ, గోక్షుర, 
కుటజద్వయం, ఆధ్రక, యవ, దర్భ, వృక్షాదని, బలా, పిప్పలి, వీటిని క్షీరపాకం 
చేసి, ఘృతములో మూర్చితం చేసి సేవించిన రక్తజమూ[త్రకృచ్చం వెంటనే 
నశించును, 

కనీయసీం పజ్బుమూలీం కులత్హం బదరాణి చ ॥ 

శర్కరామధుసంయుకో లేహో మూత్రగ్రహే హితః | 

లఘు పంచమూలు, కుళుద్దం, రేగుపళ్ళు, శర్కర, మధు కలిపి అవలేహం 
చేసి సేవించిన మూ(త్ర[గ్రహం శమించును. 

ససైంధవో రసః కార్యో మూత్రాఘాతే ఘృతాయుతః 1 

సతార్థపణమూలో వా రాస్నాగోక్షురకేణ వా । 

తృణపంచమూల స్వరసంలో సైంధవలవణము, ఘృతం కలిపి లేదా 
రాసా, గోక్తురతో కలిపి సేవించిన మూత్రకృద్రం శమించును. 

ద్వౌ కరళ్లై నిగర్భా(?) చ కార్వాసో మధుశి(గ్రుకః ॥ 

శ్వదం(ష్టా వసుకౌ ద్వా చ వ్రుణాలం చోత్త్సలాని చ। 

పిప్పుల్యః 'సైవ్లవం చైవ సూక్ష్మైలా మరిచాని చ ॥ 

ఏతైః సిద్దాం పిబేద్భాలో యవాగూం ససువర్ఫలామ్‌ । 

కరంజ, పూతికరంజ, నిగర్హా, కార్వాస, మధు, శిగ్రు, గోక్షుర మధుర 
మరియు తిక్తకుటజ, కమలనాళము, ఉతృలము, పప్పులి, సైంధవలవణము, 
చిన్న ఏలకులు, వురిచము నురియు సువర్గ్శలా వీటితో సిద్దమైన యను 
బాలునకివ్వవలెను. 


188 చికిత్సాస్థానం 


ఏతైరేవాషదథైర్తేహం శర్కరామధుసంయుతమ్‌ ॥ 

ప్రయుజ్జీత ఘృతం చైవ పక్వం కృద్రు నివారణామ్‌ | 

పై చెప్పిన జొషధములతో ఘృతము తేనె కలిపిగాని, ఘృత పాకము చేసిగాని 
ప్రయోగించిన మూత్రకృద్దము నశించును. 

కనీయసీ పఇ్ఫుమూలీ పజ్ఫుకోలయవైః సహ | 

కులత్ల మధుశి[గ్రూణి కార్యశ్చు సతిలో భవేత్‌ ॥ 

మందస్నేహో రసస్తేష సౌవర్పలయుతో భవేత్‌ | 

మూత్రాఘాతే (ప్రయోక్తవ్యః శర్కరాసు విశేషతః: ॥ 

పంచమూలములు, పంచకోలములు, యవలు, కులుజ్ణ, మధుశిగ్రు, 
తిల వీటి స్వరసములో కొంచెముస్నేహము సౌవర్శలవణము కలిపి సేవించిన 
మూ(త్రఘాతము విశేషించి శర్కరా జన్య మూత్ర కృచ్పములుపశమించును. 

ఏక త్రిదోషజైః కృ(చ్రైః శర్కరాస్తుల్యలక్షణాః | 

సువ్వుచ్దూర్దసద్రుశాస్తథా సర్దపసన్నిభాః ॥ 

రోచనేవ గవాం పిత్తే సంభవన్యనిలాత్మనామ్‌ । 

వాతేనోన్మథితం మూత్రం ఖజితం పాపకర్మణామ్‌ I 

శర్కరాః స్యుర్వివుదడ్దాన్తా అశ్మర్యః సంభవన్త్యథ । 

ఆవు పిత్తములో (క్రమముగా గోరోచనము ఏర్పడినట్లు వాతాధిక్యముచే 
వ్యక్తులలో ఏకదోషజము, (త్రిదోషజముచే మరియు పాపకర్మల ద్వారావాయువు 
ల (తమును చరథిలలు శర్మరా సదృశమైన సువర్ణ చూర్హ ము వంరియతూ 
ఆవాలవంటి శర్మర ఏర్పడును. దీనినే అశ్మరి అందురు. 

తదేతల్లక్షణాం తాసాం నిత్యమేవ తు వేదనా ॥ 

శర్కరా సహమూత్రేణ నిర్హావత్యపి కస్యచిత్‌ | 

శల్యవత్యశ్నరీ బస్తా వర్మమానావతిష్టతే ॥ 

శ్నీయతే క్షీయమాణస్య పుష్యమాణస్య పుష్యతి । 
అశ్మరి మరియు శర్కరా లక్షణములు :- నిత్యవేదన, మూ(త్రముతో పాటు శరర 
బైల్వెడలును. ఆ శల్య రూపమైన అళ్ళరి వస్తిలో వృద్ది అగును. రోగి క్షీణించే 
కొలది అశ్ళ్శరి వృద్ది చెందును. 


మూ (త్రకృ[చ్రచికిత్సితా ధ్యాయము 189 


తస్మాన్న నిత్యం రుజతి తస్యోద్రరణ మిష్యతే ॥ 

అశ్మర్యుద్రరణం తీక్షమౌషధం [సోత ఈరణమ్‌ | 

సాహసాదతిబాలేషు సర్వం నేచ్చతి కశ్వపః || 

కావున రుగ్నావస్తలో అశ్మరిని తీయకూడదు. ఆ అవస్తలు తీక్ష 
జాషధములతో (స్రోతస్సులను భేదించి కూడ అశ్మరిని తీయకూడదు. కశ్యప 
మతానుసారము చిన్నబాలుడిలో అశ్మరిని ఎప్పుడూ తీయకూడదు. 

ఇతి హ స్మాహ భగవాన్‌ ( కశ్యపః) ॥ 

అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


( ఇతిచికిత్సాస్తానే మూత్ర చికిత్సితాధ్యాయః) 


190 చికిత్సాస్థానం 


ద్వివణీయ చికిత్సితాథ్యాయః 


అధాతో ద్వివ్రణీయం నామాధ్యాయం వ్యాఖ్యాన్యామః ml 

ఇతి హహ న్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు ద్వి (వ్రణియమను అధ్యాయమును వ్యాఖ్యానించెదను అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. | 

సూత్రస్థానే భగవతా ద్వౌ వ్రణా పరికీర్తితా | 

తయా ర్విస్తరమిచ్చామి శోతుం లక్ష్షణమేవచ ॥ 3 ॥ 

అను(గ్రహాయ బాలానాం చేష్టాహారౌషధాని చ | 

ఇతి పృష్టః స నిష్యేణ సంపూజ్యాహ ప్రజాపతిః ॥ 4 ॥ 

భగవాన్‌! సూ|(త్రస్థానములో రెండు విధముల |(వ్రణములను చెప్పి 
ఉన్నారు. బాలుర దృష్ట్రైనుసారము వీటి లక్షణములు చేష్ట బౌషధము, 
ఆహారము మెొదలగునవి సవివరముగా బోధించగలరు ఈ విధముగా 
పుూజామం(త్రము, శిష్యుని (ప్రశ్నకు సమాధానంగా (ప్రజాపతి కశ్యపుడు ఇట్లు 
చెప్పును. 

తరతంత్రస్య సమయం ప్రబువన్న చ విస్తరమ్‌ । 

న శోభతే సతాం మధ్యే లుబ్దః కాక ఇవాచితః ॥ 5 ॥ 

అవశ్యం భిషజా త్వేతజ్ఞాతవ్యమనసూయయా । 

తస్మాత్‌ సమయమాత్రం భో శృణు బాలహితేప్తయా ॥ 6 ॥ 


ద్వి(వ్రణియచికిత్సితా ధ్యాయము 191 


ఇతర సందర్భములలో ఈ విషయమును సంక్షేపముగా చెప్పువలెను. 
అపుడు విస్తారముగా వివరించు వ్యక్తి పూజింపబడని లోభి కాకి వలె సజ్జనుల 
సమూహములో అమర్యాదగా ఉండును. మరియు అసూయా రహితముగా 
వైద్యునికి ఈ విషయము నందు కూడా జ్ఞానం అత్యావశ్యకము. కావున ఈ 
విషయములో బాలుని హితము కొరకు చెప్పుచున్నాను. 

అథ ఖలు ద్వా [వణ నజశ్సాగన్తుశ్ర నిడో వాతాద్యేకైకసర్వద్వంద్వజః | 
క్షతభజణ విద్దపాటితదగ్షచ్చిన్న నిష్పిషాభిరూ నశ స్త్రత్సణకాష్టా గ్ని విషదన్తనఖశాప- 
మంత్రమూలకర్మాదిజ ఆగన్తు । తస్య నిజవదెవ లక్షణమౌషధం చ స్వతర్కేణాను- 
విదధ్యాత్‌ 1171 

నిజము, ఆగంతుకము అని వ్రణము 2 విధములు. ఇందులో 
నిజ[వణములు వాతాది దోషాను సారముగా దోషజము, ద్వంద్వ్యజము, 
సన్నిపాతజము. 
ఆగంతుకవ్రణము - క్షతము, భగ్నము, విద్దము, పాటనము, దము, ఛిన్నము, 
నిష్పిష్టము, అభిలూనము (కోసుకొనుట) మరియు శస్త్ర, తృణ, కాష్ట అగ్ని, 
విష దంత, నఖ, శాప, మం(త్ర, మూల మొ॥ కర్మలచే ఉత్పన్నం అగునవి. 

ఈ ఆగంతు వ్రణములో లక్షణములు చికిత్స తమ బుద్దిని అనుసరించి 
నిజవ్రణము వలెనె గ్రహించవలెను. 

స్తమృకారిన్యాల్చ స్రావశూలతో దస్తురణకషాయాస్యత్వైర్వాతికం విద్యాత్‌, 
జృరదాహమోహ, తృష్థాశుపాకలౌహి త్యావదారణారుచిదౌర్గంద్రై:ః పైత్తికం విద్యాత్‌, 
స్తెమిత్యశైత్యమార్హననుందవేదనా స్నేహపాణ్ణవచి రకారిత్వాతి స్రావైః కఫజం విద్యాత్‌, 
సర్వరూపం సాన్నిపాతికం, ద్విదోషం సంసృష్టం విద్యాత్‌ ॥ 8 ॥ 
వాతిక వ్రణ లక్షణములు - స్తంభ, కాఠిన్యము, అల్ల (స్రావము, శూల, తోద, 
స్ఫురణము, ముఖము నందు కషాయ రుచి, మొదలగునవి. 
పైత్తిక (వణ లక్షణములు - జ్వరము, దాహము, త్నష్ణ ఆశుపాకము, ఎరుపువ్షర్ణం, 
అరుచి, దుర్గంధ, అవదారణము. 
శ్రేష్మవ్రణ లక్షణములు - స్టిమిత, గురుత, మందవెదన స్పిగ్దత, చిరకాలత్వం, 
అధిక (సావము. 


192 చికిత్సాస్ణునం 


ఇత్య త్ర శ్లోక - 

సర్వవ్రణానాం ప్రకృతినిరుక్తా దోషదర్శనాత్‌ | 

న హీ దోషాననాశ్రిత్య వ్రణః కశ్చిచ్చరీరిణాః ॥ 9 ॥ 

దోషాను సారము అన్ని ('వ్రణములలో (ప్రకృతి చెప్పబడినది. (ప్రాణులలో 
ఏ (వ్రణము అయినప్పటికి దోషా(శ్రయం లేకుండా ఉండదు. 

తేషావుప(క్రవుంం ధా(తీబాలని[గ్రహొ, సంశనునం, బన్హనమ్‌, 
ఉత్తి గ(గన్నప్రవాలనం, కల్కప్రణిధానం, శోధనం, రోపణం, సవర్గీకరణమ్‌; ఇత్యేతైః 
'స్నేహపానసం భో జనోపనాహస్వేదోష్టపరిషేకవుధురామ్హలవ జైర్వాత వ్రణం, 
నీతోదకదుగ్రపరిషేకనీత ప్రలేపన వముధురకషాయతిక్త కల్క ఘృత పానముద్గశాలి 
జాబ్లలోపచారై రుష్టాముకటులవణబంధనసంపూరణవర్షనైశ్చ 'పైత్తికవ్రణవ్‌, 
ఉష్షతక్షతిక్ష్షటుకషాయకారసంశో ధనోపనాహస్వేదనోష్షవా రిపరి షికలజ్ఞనబంధన 
స్రావణైః కఫవ్రణం శముయేత్‌ । అతో యుక్తే తరాన్‌ | స్రావణపాటనదహన 
సీవనైషణసాహసాదీన్యతిబాలేషు 3 కుర్యాదితి 110 nu 


(వణోప (క్రమములు - ధాత్రి మరియు బాలక చికిత్స, సంశమనము, 
బంధనము, ఉత్తిన్న, ప్రవాళనము, కల్క (ప్రణిధానము, శోధనము, రోపనము, 
సవర్ణీకరణము మొదలగునవి. 
వాతవ్రణచికిత్స :- స్నేహపానము, స్పిగ్రభోజనము, స్నిగ్ర ఉపనాహము స్న్బుగ్ద 
స్వేదము, ఉష్ణపరిషేకము మరియు మధుర ఆమ్ల లవణ [ద్రవ్యములతో చికిత్స 
చేయవలెను. 


పైత్తిక వ్రణ చికిత్స : శీతల జలము, దుగ్ర పరిషేకము శీతల లేపము మరియు 
మధుర కషాయ తిక్త ద్రవ్యములతో చేసిన కల్పము, ఘృతపానము, ముద్గశారి, 
జాంగల పశుపక్షి మాంస రసము నివ్వవలెను. ఉష్ణ ఆమ్ల కటు లవణ, బంధన, 
సంపూరణాదులను త్యజించవలెను. 

కఫజ |వ్రణ చికిత్స : ఉష్ణ, తీక్ష, తిక్త కటు, కషాయ, క్షార, సంశోధన, ఉపనాహ, 
స్వేదన ఉప్పజల పరిషేకము, లంఘనము, బంధనము, (సాౌవణముల ద్వారా చికిత్స 
చేయవలెను. ఇదే యుక్తితో ఇతర (వ్రణ చికిత్సలను చేయవలెను. (స్రావణము 


ది (ప్రణీయచికిత్సి తాధ్యాయము 193 


(Drainage), పటనము (Incision), దహనము (caesterisation) సేవనము 
(Suturing), ఏషణము (Probing) మరియు సాహసాదులను అతి చిన్న 
బాలురలో ప్రయోగించకూడదు. 
అత్ర శ్గోకాః యా 

జీర్ణిః ప్రక్షాలితైర్వ(స్తైస్తథా బద్దం నిధాపయేత్‌ । 

యధథౌషధం న పతతి బాలకం చ న పీడయేత్‌ ॥ 11 ॥ 

పురాణ మరియు (ప్రక్షాళిత వ స్త్రములచే (వణబంధనము చేయవలెను. 
తద్వారా జొషధం పడపోకుండా మరియు బాధ కలుగకుండా ఉండును. 

వైసర్సః శ్వయథుర్దాహో జ్వరస్త్రృడతిబన్రనాత్‌ | 

శిథిలాదనవన్హానం మధ్యమస్తు ప్రశస్యతే 112 ॥ 

బంధనము దృఢముగా ఉన్నచో విసర్హం , శోథ, దాహం, జ్వరము, 
తృష్ణ కలగును. బంధనం వదులుగా ఉన్నచో జొషధము తొలగి పోవుట, 
మధ్యస్థముగా ఉండు బంధనం (పశస్తము. 

వాతార్కత్సణకాష్టామ్ముమకికాదిభయాద్‌ వ్రణమ్‌ । 

బంధో రక్షతి శీఘ్రం చ దహ్యాతే న చ ఖాదతి ॥ 13 ॥ 

బంధనము వాయు, భూతము, తృణ, కాష్ట్ర జలము, మాక్షికమొదలగు 
కీటకములచే (వ్రణమును రక్షించును. తద్వార వ్రణము దహించపడదు మరియు 
తినబడదు. 

జ్వృరవైసర్పదాహార్తం రక్తపితోల్వణం వ్రణమ్‌ | 

న బధ్నియాద్దిరహ్రస్తు సర్వం ప్రక్షాలయేద్‌ వ్రణమ్‌ ॥ 14 ॥ 

జరము, విసర్పము, దాహము, రక్తబత్తాధిక్య వృణములపై బంధనము 
చేయకూడదు. ఈ (వ్రణములలో రోజుకు రెండు సార్టు ప్రక్షాళనం చేయవలెను. 

ద్వే హరిద్ర తిలాః సర్సిః సైంధవం మధుకం త్రివుత్‌ | 

అరిష్టపత్రమిత్యేష కల్కః శోధనరోపణః ॥ 15 ॥ 

హరి(ద్ర, దారుహరి([ద్ర, తిల, ఘృతము, సైంధవం, య (తివృత్‌, 
నింబప(త్రములు వీటి కల్క_ం (వ్రణశోధనం, రోపణం చేయును. 


194 చికిత్సాస్థానం 


శోధనే రోపణే చైవ యుకా$ కౌ[ద్రరసక్రియా । 

తత్ర నిర్వాపణే చోకా ఘృతేనోదకసక్తవః 116 i 

(వణ శోధన రోపనములలో యుక్తి పూర్వకముగా మధు మరియు 
రస[క్రియలను ప్రయోగించవలెను. నిర్వాపణము కొరకు నీటిలో తయారు చేసిన 
సత్వములను ఘృతముతో కలిపి వాడవలెను. 

సమజ్ఞాధాతకీపుష్పుమ (గ్రస్తామలకీత్వచమ్‌ । 

ఘృతం కృష్ణాస్తిలా మాంసీ కల్కో2_యం వ్రణరోపణః 11171 

మంబజిష్ట, ధాతకి పుష్పము, అ (గ్రప్ట, ఆమలకి, ఘృతము, కృష్ణతిలలు, 
జటామాంసి వీటి కల్కం వ్రణరోపనం చేయును. 

ఏతైరేవాషధైః సర్వః సర్పిస్తెలమథ్‌* పచేత్‌ | 

వ్రణరోపణమిత్యాహుః కట్‌ఫలం వా౭_వచూర్షితమ్‌ 118 1 

ఈ జొషధములను ఘృత, తైల పాకం చేసి వణరోపనాళ్టమై లేపనం 
చేసి కట్‌ ఫలమును, అవచూర్హం చేయవలెను. 

జ్వరదాహపిపాసార్తా ౮ పచ్యమానం వ్రణం వదేత్‌ | 

తేషాం నివృతా జానీయాత్‌ పక్వం పీనోన్నతాకృతిమ్‌ ॥ 19 ॥ 
పచ్యమాన వ్రణలక్షణములు - జ్వర, దాహ, త్నష్ణ, మొదలగు ఈ లక్షణములు 
నివృత్తిచెంది ఉన్నతముగా, పెద్దదిగా అయినచో పక్వ(వ్రణముగా తెలిసికొనవలెను. 

మర్మష్టశ్చేదుపేక్యుః స్యాద్బాలం ధాత్రీం చ పూరయేత్‌ । 

గోదధ్నా ('మక్షితం వైనం బర్నీయాల్లవణాన్వితమ్‌ 120 ॥ 

మర్మస్తానములో ధా(తి, బాలురలో (వణమును ఉసుక్షించవలెను. 
(వ్రణభాగమును కొంచెముగా మర్దన చేసి గోదధి నందు సము(ద్రలవణం కలిపి 
(వణపూరణం చేయవలెను. 

అమర్మజం పాటయేద్వా నేత్యేకే పూర్వదర్శనాత్‌ | 

రక్తక్షయాదల్పభావాద్దన్యాద్దాలం కుపణ్తైత: 121 i 

మర్మస్త్రానం నందు లేని వ్రణమును పాటనం చేయవలెను. పూర్వ 
దర్శనజ్ఞానం లేనిచో పాటనం చేయకూడదు అని కొందరు చెప్పెదరు. ఎందుకనగా 


ద్వివ్రణీయచికిత్సితాధ్యాయను 195 


అజ్ఞాన వైద్యులు రక్తక్షయమును కలిగించి బాలున్ని మరణింపచేస్తారు. 


ఈ” ఈ* *ఉ ఈ ౩ ఇ ఇ జ ఈ అ ౫ తి 6౮6 6 ద ౨ ఆ ది * ఈ ఈ ఈక ౨ ఈ ఈ 


ఆ. 8 » ఇ ఈ శి ఈ ఈ ఆ ఆ ఈ ఈ అ ఈ ౯ అఆ ఇ ఈ ౫ ద అ ఉత ఈ 6 ౨ 


4 ౩ 6 8 98 ౨ ఆ ౨ ౩౨ ఆ 9 ఈ అ 9 ఇ ఈ అ చి ౫ ఈ 68 ౨ ఈత ౩ అ 


6 ఇ క 6 త 4 ఈ ఇ ఆ ౨ త శ ధి ఉ 6 * 6 & 9 అ ఆ ౨ అ ఇ ౨ 


TN (మజ్జ) ష్టా౭_థ మనఃశిలా | 

ప్రలేపః సఘృతక్షాద్రః సవ్వ్ధకరణః పరమ్‌ ॥ 22 ॥ 
సవర్ణీకరణ యోగము :- మంజిస్ట, మనః శిల, మొదలగునవి మధుతో కలిపి లేపనం 
చేసిన సవర్ణకరమగును. 

త్రిఫలా జాతిపుష్పాణి కాసీసం లోహపత్రికా । 

లేపః సగోమయరసః సవ్రర్షకరణః పరమ్‌ ॥ 23 ॥ 

త్రిఫల, జాతీపుష్పం, కాసీసం, లోహ చూర్దం వీటిని గోమయ రసంతో 
కలిపి లేపనం చేసిన సవధ్రికరణం చెందును. 

చతుప్పుదానాం త్వ గ్రోమఖురశృజ్లాస్టిభస్మనా । 

తైలాకా చూర్తితా భూమిర్భవేల్లోమరుహాో పునః ॥ 24 ॥ 
లోమోత్సాదము ఏ; చతుమ్రైద జంతువుల త్వచ, లోవుములు, గిట్టులు, 
అస్టిభస్మము అవచూర్ధం చేసినచో వ్రణరోపన భాగం నందు లోమములు ఉత్పన్నం 
అగును. 

అథ ఖలు బాలానామహ్టై పిడకాః స్వశరీరదోషాత్‌ స్వదోషాచ్చోత్సద్యన్తే [1 
తాసాం నిదానలక్నణే (ప్రోక్త, నామరూపచికిత్సాం చ (బూమః - శరావికా చ కచ్చపికా 
చ జాలినీ చ తాః కఫప్రాయాః, సర్షపికా చాఇ_లజీ చ విద్రధిశ్చు తాః పిత్తాధికాః, 
వినతా వాతాధికా, సర్వదోషజా త్వరుంషికా | తాసాం లక్షణాని మధ్య నిమ్నా 
శరావికా, శ్రక్షోన్నతా కచ్చపికా, సిరాజాలతనుచ్చిద్రవతీ జాలినీ, సక్షపాభా£_ల్పా 
2_౬_శుపాకినీ బహులా వా సర్దపిక్తా బహూపద్రవా౭_2_శుపాకవైసర్వా2_లజీ, 
వినతా తూదరే పృస్టే వా౭_వగాఢనీలా రుజావతీ; మాంసపాకస్తు పిత్తప్రకోపో వా 


196 చికిత్నాజ్ఞానం 


ఉత్పద్యతే, స ఏవ సంధిషు మర్శసు వా విద్రధిరిత్యుచ్యతే, విదహ్యాశు అజ్ఞం 

విదీర్యత ఇతి విద్రధిః, సా బహిరన్తశ్ఫోత్సద్యతే; తే చోమే బాలానాం కృ వ్రుసాథ్యే 

త్రిదోషజా త్వరుంషికా చతుర్విధా దోషభేదాదేకై కా ధికసవుదోషత్వాత్‌; 

శూలతోదాటోపస్సురణానాహపామా వాతలిజ్ఞాని, జ్వరతృష్ణాదాహమోహమద 

ప్రలాపాః పిత్తలిజ్ఞాని, శైత్య పైచ్చిల్య బహవోదారుచిస్తెమిత్యాని కఫలజాని, సరః 

సమదోషత్వమ్‌, అన్య త్రాపి చ వ్రణే పూర్వోకాని చ లక్షణాని ॥ 25 ॥ 
బాలురలో స్వశరీర దోషముల కారణాల వలన అష్ట విదములయిన 

పిడకలు కలుగును. వాటి నిదాన లక్షణములు చెప్పబడినవి. ఇపుడు వాటి పేర్టు 

స్వరూపం చికిత్స చెప్పబడును. 

శరావిక, కచ్చుపెక, జాలిని. ఇది కఖాధిక్యం కలవి. సర్దపిక, అలజి, విద్రధి ఇవి 

పిత్తాధిక్యము కలవి. వినీత, వాతాధిక్యం అరుంషిక (త్రిదోషజము. 

శరావిక లక్షణములు - మధ్యభాగం నిమ్నంగా ఉండును. 

కచ్చపిక - శ్లక్షంగా, ఉన్నతముగా ఉండును. 

జాలిని - సిరాయుక్తం అయి జాలము వలె ఉండును. ఇందులో చిన్న చిన్న 

ఛిదములు ఉండును. 

సర్షపిక - ఆవాల వలె ఉండి శీఘ్రముగా పక్వం నొందునవి అనేకముగా ఉండును. 

అలజి - అనేక ఉప(దవములతో కూడి శీఘ్రముగా పక్వం నొంది అన్నివైపులా 

వ్యాబంచునది. 

వినత - ఇది ఉదరం నందు ప్పష్టభాగం నందు గాఢ నీలవ్షర్ణం కలిగి అధికమైన 

బాధ కలిగించును. 

వి(ద్రధి - మాంసం పాకం చెంది పిత్తప్రకోపం కలిగి సంధులు, మర్శస్థానములలో 

కలుగును. ఇది శీఘ్రంగా విదాహం నొంది అంగములను విద్గీర్ణం చెయను కావున 

విద్రధి అనబడును. ఇది బాహ్యం, అభ్యంతరం అని రెండు విధములు. బాలురలో 

ఈ రెండును కృ(చ్రసాధ్యం. 

అరూంపిక - (త్రిదోషజము, 4 విధములుగా ఉండును. దోషభేదముచే, రెండు 

దోషముల ఆధిక్యంలో 3, మూడు దోషములు సమానంగా ఉండుట వలన, 

మొత్తం 4. 


ద్వివ్రణీయచికిత్సితాధ్యాయము 197 


వాత అరూంషిక లక్షణములు - శూల, తోద, ఆటోపము, సురణము, 
ఆనాహం, పామ ఉండును. 
పైత్తిక అరూంపషక లక్షణాలు - జ్వర, త్నష్ల దాహ, మోహ, మద పలోపరః 
శ్రేష్మిక అరూంపిక లక్షణములు - శీత, పిచ్చిలత, బహుక్షేదము, అరుచి, స్టిమితత. 
సమదోషజ అరూంపిక - దీనిలో పైచెప్పిన అన్ని లక్షణములు మరియు ఇతర 
(వణ లక్షణములు ఉండును. 
తత్ర శ్లోకాః - 

పూర్వం శరావికాద్యాసు సుస్నిగ్గస్య విరేచనమ్‌ | 

శస్వతే చ భిషక్‌ ! తాసు వ్రణకర్మ యథోచితమ్‌ ॥ 26 ॥ 
చికిత్స - (ప్రప్రథముగా శరావిక మొదలగు పిడికలలో స్నేహనం చేసి విరేచనం 
చేయించవలెను. తరువాత యథోచిత [వణ చికిత్సను చేయవలెను. 

నివర్తనమపక్వాసు పిడకాసు ప్రయోజయేత్‌ | 

పరిషేకైః ప్రలేపైశ్ళు ఘృతపానైహితాశనైః ॥ 27 ॥ 

అపక్వ పిడికలలో పరిషేకము, (ప్రలేపము, ఘృతపానము, హితకరమైన 
అన్నం ఇచ్చి శాంతింప చేయవలెను. 

అరూంషికాసు సతతం శిరసో ముణ్ణనం హితమ్‌ | 

స్నాపనం ('మక్షణం చైవ వ్రణతైలైరనేకశః 128 ॥ 

అరూంషికా చికిత్స - శిరోముండనం చేసి స్నానం చేయించి వ్రణరోపణ 
తలములను ఉపయోగించవలను. 

ద్వే హరిద్రే త్రికటుకం సైన్సవం వా (చ) మనఃశిలా । 

సువర్గజో జపా జాతిర్వచా కుష్టం రసక్రియా ॥ 

అశ్వఘ్నమూలోదకణాదశమూలం ఫల త్రయమ్‌ । 

ఏతైర్గోమూ త్రసంయో: ప్రమవృద్నీయాదరూంషికామ్‌ 1129 ॥ 

ఏతైరేవ పచెత్తెలం హంతి తచ్చాప్యరూంషికామ్‌ | 

హరిద్ర, దారు హరిద్ర, త్రికటు, సైంధవలవణం, మనఃశిల బంగారు 
వన్నెకల జపాకుసుమం, జాతీ ఫలం, వచ, కుష్టం వీటి రస(క్రియ, అశ్వఘ్న 


198 చికిత్సాజ్లైన( 


మూలం, జలపిప్పులీ దశమూలములు, (త్రిఫల వీటి చ్చూర్ద్డమును గొమూ త్రంల్‌ 
కలిపి అరూంషిక మర్దనం చేయ వలెను. ఈ జొషధములచే సిద్దం చెయబడిః 
తైలం కూడా అరూంషికను నశింపచేయును. 

అథ చేద్వేదనాం దద్యాత్తిలైదుద్వర్తయేత్తతః ॥ 30 ॥ 

స్వాదునా వ్రణతైలేన నవనీతేన వా దిహీత్‌ | 

అరూంపికలో వేదన కలిగినచో తిలలతో ఉద్వర్తనం చేయవలెను. లేడ 
స్వాదు (వ్రణ తైలమును, లేదా వెన్నను లేపనం చేయవలెను. 

అథో సలోహితాం ఇనాం కుదేణారూపికాం భిషక్‌ ॥ 3౩1 ॥ 

తుల్యాభ్యాం క్షీరమూ త్రాభ్యాం సిద్దోహ్టాభ్యాం ప్రలేపయేత్‌ । 

రక్తపూర్లమైన అరూంషీకలో క్షురేణుతో పాటనం చేసి ఘృతం 
గోమూత్రం సమానంగా తీసికొని పక్వం చేయవలెను. ఇది వేడిగా ఉన్నపు! 
లేపనం చేయవలెను. 

న చేదేవం నివర్తేరన్‌ స్రావణం తు తతః పరమ్‌ ॥ 32 ॥ 

పై చెప్పిన చికిత్సతో శమించనిచో (స్రావణం చేయవలెను. 

యదా పక్వేస్తకాచూర్తరభిక్ళం గుజ్జ్యతే శిశుః | 

త్రపుసైర్వారుబీజం వా ఖాదతో౭_జ్లేషు శుష్యతి ॥ 

మేదో౬_భివర్దనం చాన్నం దివాస్వప్నం చ సేవతే । 

తస్య మేదః ప్రకుపితం వాయునా త్వజమాహృతమ్‌ ॥ 

మేదఃపూర్షత్వచానద్దా జనయత్యరకీలికాః | 

తవకర్తన దృశ్వన్తే చ క్వచిత్‌ క్వచిత్‌ ॥ 33 ॥ 

కర్కన్రుగోస్తన ప్రఖ్యా వద్రమానా భవన్తి చ । 
అరకీలిక నిదానం సంప్రాప్తి: బాలుడి శరీరంపై నిరంతరం ఇటుక చూర్ణం పడుట 
(త్రపుస, ఏర్వారు బీజములను తినుట వలన అంగములు శుష్కించుటు, మేడ్‌ 
వద్దక ఆహారం భుజించి దివాస్వప్నం చేయుట వీటిద్వారమేదోధాతువు (ప్రకుపిం- 
వాయుద్వారా త్వచను చేరును. త్వచనందు మేదోధాతువు పూరించుటు వల 
అరకీలక ఉత్పన్నం అగును. మొదట చిన్న చిన్నగ పుట్టి మెల్లగా వృద్ది చెండి 
కర్కందు మరియు గోస్తనాకారముగా వృద్ది చెందును. 


ద్వివ్రణీయచికిత్సితాధ్యాయము 199 


తాసాం దహనమెవాగ్రే తప్పైః స్నేహైర్లుడేన వా ॥ 
ఏకైకశో హితం జంతోన్ఫిత్వా వా కారసారణమ్‌ | 

బవ్రనం జారసూ తైర్వా వ్రణకర్మ తతః పరమ్‌ ॥ 34 ॥ 
చికిత్స - మొదట ఉప్ణస్నేహము లేక గుడము ద్వారా దహనం చేయవలెను. లేదా 
ఒక్కొక్క కీలికను ఛేదించి వాటిపై కారమును ప్రతిసారణం చేయవలెను. లేదా 
కార సూ(త్రంచే బంధనం చేయవలెను. తర్వాత [వణచికిత్స చేయవలెను. 

విరుడ్దాద్ద శన పూతిపర్యుషితాతర్యష్ట విషవరాశనాత్తుఠ . 
.అకాదవలజ్ఞనాదవధూననారద్దీజానాం కో ద్రవశణబీజమూలకాతసీకారాసానాం 
తువరీకులత్డాదీనాం దహ్యమానానాం గంధా ఘాణాత్‌ తథా వస్రావకర్హనా లభల్దాతకాస్థి 
sw ds 135 ॥ 

విరుద్ద భోజనం, అధ్యశనం, పూతి, పర్యుషిత, అత్యుష్ణ, విషమాశనం, 
లంఘణం, బీజములు కోద్రవము, శణబీజము, ముల్లంగి, అతసీ, కార్సాస, 
యవలు, కుళుత, వీటి గంధములను సేవించుట వ(స్ర్త్రములచే కోయబడుట 
హరతాళము భల్లాతకము, అప్టి మొదలగు వాటిచే ఈ రోగము కలుగును. 


Me CY శాలిపిష్టకసాధితమ్‌ । 

గీతం సశర్కరక్షాద్రనవనీతం ....... 

Sr తు లేహయేన్నవనీతం వా లేహయేద్వా తపశ్చితమ్‌ । 

దీపాగ్నిమవసన్నాగ్ని స్తన్యేనైవ తు ధారయేత్‌ ॥ 36 ॥ 

దీప్తాగ్నికల బాలురకు శాలి బియ్యం పిండిచే సిద్దం చేయబడి చల్లబడిన 
తరువాత అందులో మధు, శర్మర, వెన్న, కలిపి లేక మిగడ కలిపి నాకించవలెను. 
మందాగ్ని కలవానికి కేవలం పాలనె ఇవ్వవలెను. 

చపలానాం తు బాలానాం సర్పతాం వా తథా భృశమ్‌ ॥ 

తృణకా ప్టేష్టకాశ(స్తైరన్యైర్వాచి_పి క్షతం భవేత్‌ | 

ఆమచ్చేదవదే దారుణస్తస్య చాత్యయః ॥ 37 nu 

చపలము ఎక్కవగా ఆడుకొను బాలురకు తృణ, కాష్ట ఇటుకలు 
శస్త్రము మరే ఏవస్తువుతో నైనను కృతము కలుగును. ఇది ఆమచ్చేదము వలె 
భయంకర రోగమగును. 


సందధ్యాత్తం వినిర్మృజ్య సిక్షేదుప్ణోదకేన చ । 

అథాతిరుధిర స్రొనే సంస్తమ 5ః నీతవారిణా ॥ 38 ॥ 
చికిత్స - ఉష్ణజలముతో శు(భమగునట్టు పరిషేచనము చేయవలెను. రక్త(స్రావము 
అధికముగా ఉన్నచో శీతలజలముతో పరిషేచనము చేయవలెను. 

'స్వేదయేద్య్వా ప్రసజ్లే తు దహనం కారమేవ వా | 

సహితం మధుసర్పిభ్యాం బర్నీయాత్‌ పథ్యభోజినః ॥ 39 ॥ 

ఉభయోర్హృతపానం చ విదధ్యాద్‌ వ్రణవత్‌ క్రియామ్‌ । 

ఆవశ్యకతానుసారము స్వేదము దహనం కాారకర్మ చేసి మధు+ ఘృతము 
లేపనం చేసి బంధనం చేయవలెను. పథ్య సేవన చేయవలెను. ఈ ఇద్దరిలో 
ఘృతపానం చేయించి, (వణోపచారం చేయాలి. 

నీతకాలేషు భూయిష్టం బాలానాం కుక్షిశాయినామ్‌ ॥ 

స్వమూ త్రోపహతాజ్ఞానాం మూత్రసంక్తీన్నవాససామ్‌ | 

తృణాషు వా శయానానాం స్నానోద్వర్తనర్వాజనామ్‌ I 

కృమిమత్కుణయూకానాం సంభవాత్రెశ్చు భక్షణాత్‌ | 

గాత్రం దద్రులతాం యాతి కటిదేశే విశేషతః ॥ 40 ॥ 

శితకాలములో కడుపుపై శయనించు వారికి స్వమూద్రంలో తడిసిన 
వారికి మూత్రంత్‌ తడిసిన వస్త్రములు కలవానికి గడ్డిపై పడుకును వానికి 
స్నానాదులు లేనివానికి కృమి నల్టులు, ఏలు వాటి ద్వారా కుట్టబడుట వలన 
శరిరముపై విశేషించి కటి ప్రదేశములో ద(ద్రు కలుగును. 

మ్రక్షణోద్వర్హనస్నానం గంధధూపనిషేవణమ్‌ । 

బాలానాం శస్యతే తత్ర శయ్యాయాశ్చ వికల్పనమ్‌ ॥ 

నిత్యమేవ తు బాలానాం నిశి స్నేహవిమర్దనమ్‌ । 

హితం నిద్రాకరం బల్యం వర్తనం శ్రమనాశనమ్‌ 1141 ॥ 

తన్మాచ్చు శస్యతే నిత్యం బాలానాం పరిమర్హనమ్‌ । 
చికిత్సు - ఉద్వర్తనము, స్నానము చేయించి, సుగంధములు ధూపన (ప్రయోగం 


ద్వ్యివణీయచికిత్సితఆ ధ్యాయము 2౨౦? 


చేయవలెను. శయ్యను మార్చివలెను. రాత్రులందు ప్రతిదినము మర్దన చేయవలెను. 
తద్వార సుఖ నిద, బలవృద్ది కలిగి కాస, (శమ నశించును. కావున బాలురకు 
నిత్యము తైల మర్దన చేయవలెను. 

మహాసేనస్య తుష్ష్యర్ధం సృష్టః శక్రేణ ధీమతా ॥ 

కుజ్షురో దుస్తహో నా ఐరావణ బలద్వుతిః । 

స స్కందేనోపవాహ్యశ్ళ కృతః శాఖవిశాఖయోః ॥ 

ఆభ్యాం పరమతుమ్టాభ్యాం (గ్రామపో౬_స్త్యశ్మభిః కృతః ॥ 42 ॥ 

ఉప([గ్రహాణాం సర్వేషామాధిపత్యం చ లమ్బితః | 

మహసేనుని తృప్తి పరుచుటకు బుద్ది శాలి అగు ఇంద్రుడు ఐరావత 
బల సమానముగా దుస్తహను ఏనుగును పుట్టించును. ఆ స్కందునికి వాహన 
యోగ్యమగుటచే శాఖ, విశాఖ (గ్రహములలో ఉత్పన్నము చేయబడినవి. అతి 
సంతుష్ట్రులై శాఖ, విశాఖలు ఈ దుస్సుహవును ఏనుగును గ్రామాధిపతిగా 
చేయబడెను. 

స యదా కృుధ్యతే జనో: పూజాకాలేష్వపూజితః ॥ 

పక్షచ్చి ద్రేషు సంధ్యాసు సమాజేషూత్సవేషు చ । 

స్వప్నే త్రాసయతే బాలం చతుర్దంస్షై మహాగజః ॥ 43 ॥ 

సుబుద్ద (తే త్రాస్యమానః సహసా విత్రసన్‌ ద్రుతమ్‌ । 

పక్షము, చి(దయ.. -సంధ్యాకాలము, సమాజము, ఉత్సవములు 
మొదలగు పూజాకాలములో పూజ చేయనిచో పై చెప్పబడిన నాలుగు దంతములు 
కల నుహాగజము బాలుడుని స్వప్నంలో భయపెట్టును. బాలుడు భయపడి 
వెంటనే మేల్చొనును. బాలుడి ఏ అంగంలో ఇది స్పర్శించునో ఆ భాగములో 
(వ్రణం కలుగును. ఇవి చాలా వరకు మేదో లసికా యుక్తమై ఉండును. కొన్ని పక్వం 
చెందును. మరి కొన్ని శమించును. స్వకులోచిత మర్యాదానుసారము ఈ 
దుస్తహమునకు పంచమీ తిథి నందు పూజ చేసినచో ఈ వ్రణములు నశించును. 

యతైతమజం స్తృశతి గణ్జస్తత్రాస్య జాయతే । 

మేదోలసీకాపూర్ణాని ప్రసజ్యన్త బహూన్యపి ॥ 


202 


చికిత్సాస్థానం 


పచ్యన్తే కానిచిత్తేషాం నిరాయాన్యపరాణ్యపి | 

దుఃసపహాం పూజయేత్తత్ర పళ్టుమ్యూం నాగసత్తమమ్‌ I 

కులోచితేన న్యాయేన తథా నశ్యన్తి తాన్యపి | 

ఘృతక్షీరాశినో నిత్యం శ్రెష్మేకస్యాతిభోజినః 144 1 

స్వపతో మాంసమేదో౬_స్పగ్వుద్దః సంవర్తతే గదః | 

ఘృతము, పాలు, అధికముగా సేవించుట శ్రేష్మ ప్రకృతి కలవానికి 


అద్యశనము, అధిక స్వప్నము, దివాస్వప్షం చేయువారికి మాంసం, మేధస్సు, 
రక్తం వృద్ది చెంది రోగము తీవ్రమగును. 


తస్మాన్మాతాసుతౌ చాత్ర వమనేనోపపాదయేత్‌ ॥ 45 ॥ 
శాల్యన్నముద్గమణాంస్తు సప్తాహం చోపచారయేత్‌ | 
కావున మాతాపుత్రులు ఇద్దరికి వమనం చేయించి ఒక వారం వరకు 


శాల్యన్నము, ముద్గమండం ఇవ్వవలెను. 


అశామ్యత్సు నివర్రత్సు శరదాహో౭._సి శస్యతే 146 1 
తథైషాం ఛిద్యతే మూలం పక్వేషు వ్రణవత్‌ క్రియా । 
అప్పటికీ రోగము శమించనిచో శలాకాతో దహనము చేయవలెను తద్వార 


దాని మూలము నశించును. పక్షము చెందినచో వ్రణచికిత్స చేయవలెను. 


ఇతి వివిధరోగభేషజం మునిః 

శిశుజనహితాయ సఖ్యపో2_బ్రవీత్‌ | 

తదిదముపలక్యు పణ్తితో భిష- 

క్రిశుజనహితాయ ధారయేత్‌ సదా ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 47 ॥ 

ఈ విధముగా కశ్యపముని వివిధ రోగ చికిత్సలను ఉపదేశించెను. వివేక 


వంతుడైన వైద్యుడు బాలుడి హితము కొరకు ఈ చెప్పన నిదానములు 
పాటించవలెను అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


ఇతె (చికిత్సాస్టానే) ద్వివ్రణీయా2_ధ్యాయః I 
ద్వివ్రణీయాధ్యాయము సమాప్తము. 


203 


(ప్రతిశ్య్యాయచికిత్సితా ధ్యాయ: 


అథాతః (ప్రతిశ్వ్యాయచకిత్సితం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు (పతిశ్యాయ చికిత్సితాధ్యాయమును వ్యాఖ్యానించెదము అని 
భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

గురుమధురశీతరూక్షాభ్యవహారాత్‌ సతతం ద్వివిధం వా స్తన్యం పీత్వా 
పీత్వా స్వపతో నిత్యం గురుత్వాజ్మీర్ణయోశ్చ స్నానాత్‌ స్తోష్మణశ్చ శీతోదకపానాదవ 
గాహనాచ్చ భక్తే చాతిపిబతో వేగవిధారణాచ్చ సతతం సంరుద్దవేగస్యాభ్యవహారాచ్చు 
నిత్యం చానుపహితశాయినో౭2_తిపార్ళ ఏశయనశాయినో2_పావృత ముఖ 
శాయినో2_న్యైశ్చ నిదానైర్మన్హాగ్నేర్షిషమాశినో వాతః ప్రకుపిత ఊర్ద ఏకఫాశయం 
(ప్రదూష్య స్రోతాంసి ప్రతిశ్యాయయతి; స యదా ముఖ(స్రోతాంసి దూషయతి తదా 
ముఖరోగాజాయన్తే, యదా శ్రోత్రం తదా క్షర్ణరోగాః, యదా నాసికామూలం ప్రతి 
కఫం పిత్తమస్పుగ్వా శ్యాయయతి తదా ప్రతిశ్యాయ ఇత్యుచ్యతే ॥ 3 ॥ 
ప్రతిశ్యాయ నిదానము సం ప్రాప్తి : 

మధుర, గురు, మధు, శీత, రూక్ష పదార్థ సేవనమపుడు రెండు రకముల 
పాలను సేవిస్తూ నిద్రపోవుట, గురుపదార్టములు సేవించి అజ్లీర్ణంగా ఉన్నపుడు 
స్నానము చేయుట శ్రేష్మయుక్తమగు వ్యక్తి చల్లని నీరు (త్రాగుట, చల్లటి నీళ్ళలో 
మునుగుట భోజనానంతరం అధిక (దవాసీవనం, వేగావరోధము, దుళశ్శయనము 
ఎపుడు ఒకే వైపు పరుండుటు, ముఖం కప్పుకొని పడుకొనుట మొదలగు అన్ని 


204 చికిత్సాస్థానం 


కారణముల వలన మందాగ్ని కలవాడికి విషమ భోజనం చేయువాడికి ప్రకోపించిన 
వాయువు ఊరద్ద ౮ కఫాశయంను దూషింప చేసి (స్రోతో (ప్రతిగమనం కలిగించును. 
దతో వృత వరపు వుఖ(స్రోత సును దూషించి వుఖరోగవుులను 
కలుగజేయును. కల్ల (సోతస్సులను దూషింపచేసినచో కర్లరోగములు, 
నాసికామూలములో చేరినచో కఫపిత్తరక్త (ప్రతిగమనం చేయును. ఇదే ప్రతిశ్యాయ 
రోగము. 

తస్య ప్రతినద్దా ఇవ శిరోముఖనాసికా భవస్తీష్థానిష్థావ్యకాశ్ర గ(న్హా) ...తే 
తస్య వాతాత్‌ ప్రతిబన్హః, కఫాదవైశద్యం, రక్తాత్‌ పర్షోదః, పిత్తాడ్దార్లన్యం (స్రోతస 
ఉపజాయతే ॥ 4 ॥ 

శిరస్సు, ముఖము, నాసికలు, వాయువుతో నింపబడి బంధింపబడును. కావున 
ఇష్ట అయిష్ట్ర గంధములు తెలియకుండును, వాతముతో (స్రోతో ప్రతిబంధము 
కఫముతో వైశద్యము రక్తముతో (ప్రక్షేదము, పిత్తముతో దుర్గంధం కలుగును. 

స ఏతదవస్థో జాడ్యారోచకహృల్లాస (పతిఘాతార్థం భృశోష్షతీత్లామ్ల 
లవణేషు ప్రసజ్యతే, తతో౭_స్య పిత్తం ప్రకుహ్వతి | బలాభివర్దనాత్తస్య జ్వరం 
తృష్ణామన్తర్ణాహమరతి . . . నీ (స్రోతసాం వైగవ్యుం పాకం చ దివాకరావర్తం 
చోత్సాదయతి 15 i 

ఈ స్టితిలో జడత్వం, అరుచి, హృల్లాసము, పోగొట్టుకొనుటకు 
అత్యంత ఉప్ష తీళ్ల, అమ్హలవణ పదార్థములను సేవించును. దీని వలన 
పిత్తప్రకపము చెందును. పిత్తాధిక్యము అగుటచే జ్వరము, త్నష్ణ, అంతర్జాహము, 
అరతి, (స్రోతోదుర్గంధం, పాకం, సూర్యావర్తము సం క్రమించును. 

అతక్రైనం చతుర్విధమృషయో వదన్తి - వాతికః, పైత్తికః, శ్రైెష్మికః, 
సాన్నిపాతిక ఇతి | తద్యథా - యో రౌతి న రమతే జాగర్యభీక్షం కతి నాసికా 
చోత్తానస్యాపి తన్ట్టోేష్మ ............. 

(ఇతి తాడప[త్రపుస్తకే 132 తమం సత్రమ్‌) 
న. ర్భవతి స్నిగ్లోష్టువణామ్రోపశయి. చేత్తం 
ప్రతిశ్యాయుం వాతికం విద్యాత్‌; జ్వరదాహపిపాసా ప్రలాపితాతాలుశోష- 
వలుఖనాసికావిపాకై రాశుకఫసంపాకై:...... (పైత్తి)కం విద్యాత్‌; 


ప్రతిశ్యాయచికిత్సిత ధ్యాయము 205 


చిరకారిత్వారోచకహృల్లాసశిరోగౌరవాతి స్రావమన్హ కవ థుమన్యా గహహృదయ 
ప్రలేపావిపాకైరుష్షకటుకషాయరూక్షణోపశయ్రై: ప్రతిశ్యాయం కఫజం విద్యాత్‌, 
సర్వరూపం స్రోతోవైగన్ల ్యకృమి ...... ( సాన్నిపాతికం విద్యాత్‌) ॥ 6 ॥ 
బుషులు నాలుగు (ప్రకారముల (ప్రతిశ్యాయం చెప్పిరి. 

1. వాత 2. పిత్త 3. శ్లేష్మ 4. సన్నిపాతిక. 
వాతజ ప్రతిశ్యాయ లక్షణములు : ఏడ్చుట, అప్రసన్నత, ఎపుడు మేల్కొని 
ఉండుట, తుమ్ముటు, శయనించుట వలన ముక్కునుండి పల్ఫిని శ్లేష్మ (స్రావం 
కలుగుట. స్నిగ్ధ ఉప్ప లవణ యుక్త ఆహారంను సేవించిన శమించినచో వాతిక 
(పతిశ్యాయంగా తెలిసకొనవలెను. 
పిత్తజప్రతిశ్యాయ లక్షణములు : 

జ్వర, దాహ, పిపాస, (ప్రలాప, తాలు శోష్క ముఖ నేత్ర నాసికాపాకము, 
కఫం శీఘ్రముగా పక్వం చెందుట. 
శ్రేష్మజ ప్రతిశ్యాయ లక్షణములు : 

చిరకారిత్వము, అరుచి, హృల్లాసము, శిరోగురుత్వము, అతి(స్రావము, 
తమ్ములు, మన్య గ్రహము, హృదయ ప్రలేసము, అతిపాకము, ఉష్ణ కటు, కషాయ, 
రూక్షభోజనం వలన శమించును. 
సన్నిపాతిక ప్రతిశ్యాయ లక్షణములు : 

పై చెప్పిన అన్ని లక్షణములు ఉండుట, (స్రోతో దుర్గంధం, క్రిములు 
ఉండులు. 

(తత్ర) శ్శకాః - 

వాత్మోష్మోత్తరః ప్రాయః ప్రతిశ్యాయ,స్ర్రిదోషజః | 

బలాగ్నివర్హశమనో సహానా చాపు పేక్నితః 17 

వాత్హోష్మాధిక్కముగా ఉన్నచో అది (త్రిదోషజముగానే పరిగణించవలెను. 
ఇది బలము, జఠరాగ్ని, వర్గమును నశింప చేయును. అపొతితనినచ రోగిని 
చంపును. 


206 చికిత్సాస్థానం 


తస్మాత్‌ ప్రథమతస్తస్మిన్నుపవాసః ప్రశస్యతే । 

సుఖో మం దిపనీయామ్బు విబేద్వా పాజ్ఞుమూలికమ్‌ 18 

కావున ఇందులో (ప్రారంభం నుండే ఉపవాసం చేయవలెను. పంచమూల 
క్వాథము, దీపనీయ [ద్రవ్య క్వాథము, సుఖోష్టముగా సేవింపవలెను. 


యవాగూం రక్తశా లీనాముష్టాం త్రిలవణాన్వితామ్‌ । 
పిబేద్యవానామథవా దృష్టా J దోషబలాబలమ్‌ 1 9॥ 


దోషబలానుసారము రక్తశాలి, ఉష్లయవాగును సైంధవము, సావర్భ, 
విడాలవణములు కలిపి త్రాగించవలెను. యవలతో చేసిన యవాగును కాని 
సేవించవలెను. 


అగ్ని ప్రావరణోపేతో నివాతశయనాసనః | 
లఘ్వన్నముషసం భుళ్టానో ముచ్యతే నాతిసంపిబేత్‌ ॥ 10 ॥ 
వేష్రనం ధూమపానం చ. .....౨౨ ౨౨౨౨౨. 


ఎవరికైతే నిద్రించు కూర్చొను స్థానములో అగ్ని, ఉష్ణ వస్త్ర యుక్తముగా 
నుండుట గాలి చక్కగా (ప్రసరించక పోవునట్రి స్థలములో ఉండుట, లఘు, ఉష్ణ 
అన్నం సేవించుట వలన (ప్రతిశ్యాయము శమించును. ఈ రోగి అధిక జలపానం 
చేయరాదు. వెష్టనము, ధూ(మైపానము, గుడహరీతకి సేవించవలెను. 


జ్లీర్ణ చ సర్పిషః పానం నిశి భుక్త్వా ప్రశస్యతే ॥ 
అశామ్యమానే తేనాపి పురాణం పాయయేద్‌ఘృతమ్‌ । 
షట్‌పలం పళ్ళుగవ్యం వా కల్యాణకమధథా భయమ్‌ । 
యవాన్నం చ సదాఇ_త్యుష్తం లవణస్నేహవ( ర్ట) తమ్‌ | 


నీత పటి సం పిబేద్వా మరిచాన్వితమ్‌ ॥ 


(పతిశ్యాయ ఏకిల్తితాధ్యాయము 207 


జీర్ణ ప్రతిశ్యాయములో రాత్రి భోజనం తర్వాత ఘృతం సేవించవలెను. 
తద్వార శమించనిచో షట్సుల ఘృతం, పంచగవ్య ఘృతం, కళ్యాణఘృతము, 
అభయాది ఘృతము మరియు లవణ ఘృతయుక్త యవాన్నము మరిచము 
పిప్పల్యాది కాథము సేవించవలెను. 

మరిచాని ముఖే నిత్యం ధారయేదాపరిక్షయమ్‌ । 

'సైనవోప్లోదకోపేతాం సిబేదుణ్చీం విముచ్యతే ॥ 12 ॥ 

రోగము నశించువరకు ఎల్లపుడు ముఖం నందు వురిచధారణం 
చేయవలెను. సైంధవలవణము శుంఠి ఉష్టజలముతో సేవించవలెను. 

సిప్పులివర్రమానం వా యుజ్ఞ్యనో వా గుడాభయామ్‌ | 

పథ్యాశీ రోగతత్తజుః సాత్మ్యజ్ఞశ్చు విముచ్యతే ॥ 13 ॥ 

రోగతత్వవం, సాత్మ్యవుఎ తెలిసిన వ్యక్తి వర్షవూన పిప్పలి 
పథ్యానుసారముగా సేవించుట. అభయాగుడం సేవించుట వలన రోగంచే 
విముక్తుడగును. 

పటు లప రల ees 

న. ప్రతిశ్యాయాద్విముచ్వతే 114 ॥ 

పటోల పత్రము, (త్రిఫల సేవించుటవలన 'ప్రతిశ్యాయము శమించును. 

అపానం సపిమా2_భ్యజ్య నివాతే 'స్వేదయేత్‌ సదా ॥ 15 ॥ 

విష్టమ్బిగురుశీతాన్నం దివాస్వప్నం చ వర్ణయేత్‌ । 

ప్రతిశ్యాయస్య యత ప్రోక్తమేతత్‌ సర్వం చికిత్సితమ్‌ ॥ 16 ॥ 

అతిబాలస్య తత్‌ సర్వం ధాత్రీ కుర్యాదశజ్కితా | 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 

(ఇతి చికిత్సాస్టానే ప్రతిశ్యాయచికిత్సితమ్‌ 1) 

ప్రతిశ్యాయ రోగి జలత్యాగము చేయవలెను. శరీరముపై ఘృతమద్దన 
చేసి నివాతస్థానంలో స్వేదనం చేయవలెను. విష్టంభి, గురు శీతల అన్నము 
దివాస్వాప్నుము నిషిద్రము. ఈ ప్రతిశ్యాయ చికిత్సను అతి బాలురలో ధాత్రికి 
నిస్పంకోచముగా చేయవచ్చునని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

(పతిశ్యాయ చికిత్స సమాసము. 


208 చికిత్సాన్లానం 


ఉరోఘాత చికిత్సితాభ్యాయః 


(అథాత ఉరోఘాత) చికిత్సితం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హా స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు ఉరోఘాత చికిత్సను వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ కశ్యపుడు 
చెప్పును. 

స్వహేతుకుపితా దోషా ఉరోఘాతం చతుర్విధమ్‌ । 

కుర్వన్తి సేవమానానాం లౌల్యమధ్యశనాది చ॥3 ॥ 
ఉరోఘాత నిదానము : 

జిహ్వా లోలత, అధ్యశనము, చేయువ్యక్తికి స్వకారణముచే (ప్రకుపత 
వాతాది దోషములు 4 విధములైన ఉరోఘాతములు తెలుపబడును. 

నీతజ్వరః (ప్రతిశ్యాయః కణ్యః శూకైరివావృతః | 

ఉత్కాసిక(కా) మురదక RR 14 1 


ఈ వ్యాధిలో శీతజ్వరము, ప్రతిశ్యాయము కంఠములో శూక ధాన్యము 
ఉన్నట్టుగా ఉండుటు. 

ప సమేతి సమాఖ్యాతా సర్వరోగవినాశినీ | 

ఏపైవ వ్యోషసహితా హన్తుకరోఘాతముద్దలమ్‌ ॥ 5 ॥ 


ఉరోఘాతచికిత్సితాధ్యాయము 209 


. . . మొదలగు (ద్రవ్యములను కలిపి ప్రయోగించుటవలన నశించును. 
ఈ (ద్రవ్యములతో |(త్రికటు కలిపి ప్రయోగించుట వలన భయంకర వాతము 
కూడా నశించును. 

కఫాధికే తు సక్షౌద్రా లీధా2_౬_.రోగ్యాయ కల్పతే । 

కఫాధిక్య ఉరోఘాతములో పై చెప్పిన యోగము మధుతో కలిపి 
సేవించిన ఆరోగ్యం కలుగును. 

పిత్తశ్లేష్మోత్తరో వ్యాధిరురోఘాత స్త్రీ దోషజః 16 ॥ 

తస్మాత్‌ పిత్తకఫఘ్నాని ధాత్రీ (నిత్యం సమాచరేత్‌) । 

త్రిదోషజ ఉరోఘాతము ఇందులో పిత్త శ్లేష్మాధిక్యము ఉండును. కావున 
ధా(త్రికి నిత్యము పిత్త కఫనాశక (ద్రవ్యములను ఇవ్వవలెను. 


(ఇతి చికిత్సాస్టానే ఉ) రోఘాతచికిత్సితమ్‌ ॥ 
* ఉరోఘాత చికిత్స సమాప్తము* 


210 చికిత్సాస్థానం 
శఫచికిత్సితాధ్యాయ: 


అథాతః శోఫచికిత్సితం వ్యాఖ్యాస్యామః mln 
ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 
ఇపుడు శోఫ చికిత్సను వ్యాఖ్యానించెదను అని భగవాన్‌ కశ్యపుడు చో పెను. 


వమనవిరేచనోపవాసవ్యాధికర్శనాపథ్యాజ్టోషు యః సదా ౬_త్యర్దలవణామ్హు 
కటుక్షారోస్టోప ఫేవీ భ( వతి) Sees యనాన్తే వా అవణాదిషు ప్రసజ్యతే, 
యథేష్టం చ శీతో దకస్నానపానశయనవ్యవాయవ్యాయామాదిభిర్వ్యభిచరతి తథా 
తద్ద్గుణక్షీరా వా భవతి, తస్యాః శ్వయథుర్నామ రోగ ఉత్పద్యతే దారుణశ్చతుర్విధు 
దోషాహ్యస్యాః టే తు సట తత్తు పుటల తుత పథః 
కృష్ణారుణవర్లో2_లో రూక్షః పిపీలికాపూర్ణ ఇవ సవేదనః పీడితశ్చ నిమ్నో 
భవత్యనిమిత్త(రుజ) శోష్తస్నేహాభ్యాం ప్రశామ్యతి తం వాతికం విద్యాత్‌; 
ST వాత బలు టల సట పలల 13 ॥ 
(ఇతి తాడసత్రపుస్తకే 133 తమం పత్రమ్‌. 
శోథనిదానము : వమన, విరేచన, ఉపవాస, మరియు వ్యాధులతో బాలురు 
అతికృశుడై ఉండుట అపథ్యము, అజ్లీర్ణరోగములో అధిక లవణ, అమ, కటు. 
కార, ఉప్పపదార్ట్హములను సేవించుట, లవణ పదార్హముల యందు అధిక ఇచ్చను 
కలిగి ఉండుట. ధాత్రి శీతల జలస్నాన, పానము చేయుట అధిక శయనమ 
వ్యవాయము, వ్యాయామము చేయుట ఇవే గుణములు కలిగిన స్తన్యము ఉండు€ 
వీటి వలన నాలుగు విధములైన భయంకర శోథ కలుగును. 
వాతిక శోథలక్షణము : కృష్ణ, అరుణ వర్ణము, అల్పముగా, రూక్షముగా ఉండుట 
చీమలు పాకినట్టుగా ఉండుట, వేదనా యుక్తముగా ఉండుట, నిమ్నంగా ఉండుట 


కారణము లేకయే కలుగుట ఉష్ణ స్నీగ్ట ద్రవ్యములచే శాంతించుట ఇవి వాతికశో? 
అక్షరములు. 


పిత్త శోథ లక్షణములు : నీలము, పీత, లోహిత వ్యర్ధంగా ఉండును. 
* ఇంతే ఉపలబ్దము* 


211 


కృమిచికత్సితాధ్యాయః 


9 4 ఇ ౩ ఉచ ౨ ఈ జ ద ఉ 9 ఇ ఐ జ ౫ ఈ ఇ ౨ అఆ ౫ ఆ ఆ ఈ ఈ 4 


అ ఆ ఇ ఆ 9 అఆ ఈ ఈత ఈ అ ౫ ౪ ౨ ఉ ఆ * ఈ ఆ ఏ * ఆ ఉ ౫ అ అ ౩ 


TET న లాభతః సముపానయేత్‌ । 

పాదశేషే జలద్రోణే శృతే సర్పివిపాచయేత్‌ il 

(ప్రస్టం సైనవవసంయుక్తం తత్‌ పరం కృమినాశనమ్‌ । 

విడజృఘృతమిత్యేతక్లేహ్యం శర్కరయా సహ ॥ 

సర్వక్పుమీన్‌ ప్రణుదతి వజ్రో ముక్త ఇవాసురాన్‌ | 
విడంగఘృతము : కలపవలసిన (ద్రవ్యములను యథాలభ్యముగా (గ్రహించి ఒక 
(దోణము నీటిలో చతుర్ణావశేషముగా పక్వం చేయాలి. అందులో ఒక (ప్రస్ట్థము 
ఘృతము కలిపి కొంచెం లవణం కలసవలెను. ఇది అత్యంత కృమి నాశకము. 
దీన్నే విడంగ ఘృతం అందురు. వజం చే అసురులు ఏవిధంగా నశించుదురో 
అదే విధంగా ఈ ఘృతం చక్కరతో లేహనం చేసినచో సర్వవిధకృములు నశించును. 

తికోషకటురూక్షాణాం మూత్రాణాం లవణస్య చ ॥2 ॥ 

స్నేహస్వేదోపసేవా చ పథ్యం చ కృమినాశనే | 

కని నాశనం కొొరకు తిక్త, ఉప్ప కటు, రూాక్షపదార్ల ములను 


గోమూ(తమును, సైంధవము, స్నేహనము, స్వేదనం పథ్యముగా చెప్పబడినవి. 


212 చకిత్సాస్థానం 


బహిఃకృమీణాం స్నానాద్యం ద్వివ్రణీయే ప్రకీర్తితమ్‌ 13 ॥ 

అతిబాలస్య తు శిశోర్జాత్రీ సర్వం సమాచరేత్‌ | 

ద్వి (వణీయాధ్యాయంలో బాహ్య కృములక్‌ "రకు స్నానాదులు 
నిర్దేశింపబడినవి. అతి చిన్న శిశువు కొరకు ధాత్రి పై చెప్పబడిన సంపూర్ణ చికిత్సను 
ఆచరింపవలెను. 

సంశో ధనైర్విశుద్రం చ పథ్యాన్నైళ్ళ లఘూకృతమ్‌ n4 ॥ 

భావితం చౌషధైః క్షీరమమృతత్వాయ కల్పతే । 

వమన, విరేచనాదులతో సంశో ధనము చేసికొని పథ్యాహారము సేవించిన 


రోగికి వివిధ జొషధములతో సిద్దము చేయబడిన క్షీరము అమృతోపముగా 
ఉండును. 


అ(న్రాత్యుష్లం కటుతైలం తు గుదే దత్త్వా ససైన్హనమ్‌ ॥ 5 ॥ 

స్వేదయేద్‌ గుదమబ్లుల్యా తథా_2_శు లభతే సుఖమ్‌ । 

సుఖోష్టముగా ఉండు సర్గప తైలము, సైంధవలవణముతో కలిపి గుదము 
నందు అంగుళి ద్వారా స్వేదనము చేసినచో శీఘ్రముగా సుఖం నొందును. అని 
భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


*కృమి చికిత్సా ధ్యాయము సమాప్తం* 


213 


మదాత్యయచికిత్సితా భ్యాయః 


అథాతః పానాత్యయచికిత్సాతం వ్యాఖ్యాస్యామః ilu 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు పానాత్యయ చికిత్స వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ కశ్యపుడు 
చెప్పును. 

మద్య ప్రవృతా రోగస్తు ప్రోచ్యతే త్రివిధో నృణామ్‌ । 

పానాత్యయో వి(భ్రమశ్చ పానాపక్రమ ఏవ చ॥3 ॥ 

మద్య (ప్రవృత్తులలో మనిషికి 3 విధములైన రోగములు కలుగును. 
1. పానాత్యయము?2. వి(భమము 3. పొనాపక్రమం. 

తత్ర యో౭._ధ్యుషితే సానే త్వజీర్ణ పిబతే నరః | 

తత్‌ పానమత్యయం యాతి తస్మాత్‌ పానాత్యయో మతః ॥ 4 ॥ 
సానాత్యయ హేతువులు : సేవించిన మద్యం జీర్ణం కాకముందే పునః మద్యపానం 
చేసిన పానాత్వయం కలుగును. 

విభ్రాన్తానాం తు వానానాం సీవనాత్‌ (పానవి(భమః) 

సహసా పానవిచ్చేదః పానాపక్రమ ఉచ్యతే ॥ 5 ॥ 
పానని(భమ హేతువులు : 

విఖభాంత మద్యపానముచే సాన నిభమము కలుగును. 


214 చికిత్సాస్థానం 


పానాపక్రమ హేతువులు: 
మద్యపానం అలవాటు కలవాడికి మద్యం లభించనిచో కలుగు అవస్టను 
పానాప(క్రమం అందురు. 


దీపనం రోచనం వృష్యం రతివైశద్యకారకమ్‌ । 

కార్భ్యచిత్తశ్రమహరం హర్షణం బలవర్రనమ్‌ 16 ॥॥ 

యుకోపసేవితం మద్యం సాత్తి స్రకానాం విశేషతః । 

ప్రమోదారోగ్యపుష్టీనాం తన్మూలం చాన్నభో జనమ్‌ 17 ॥॥ 
యుక్త పూర్వకముగా సేవించిన మద్యగుణములు : 

సాత్త్విక పురుషులలో యుక్తి పూర్వకముగా సేవించిన మద్యం దీపనం, 
రోచకం, వృష్యం, మైథునశక్తిని వృద్దినొందించునది, పురుషత్వం, మానసిక 
(శమను దూరం చేయునది, హర్షం, బలవృద్దిని కలిగించునది. ప్రమోదం, ఆరోగ్య 
మూలకారణం. ఇది అన్నం, భోజనం. 

స్తన్యక్షయే చ ధాత్రీణాముత్ప్సన్నే చాప్య..... 

seers వాతశూలేషు శీతక్తే విషమజ్వరే ॥ 8 ॥ 

నారీణాం సుకుమారీణాం రోగేషు వివిదేషు చ । 

సూతానాం దుషుజాతానాం యోనిభంశే2_తిమైథునే ॥ 9 ॥ 

దన్తజన్మని బాలానాం పీడితానాం పిపాసయా । 

తాలుకణాష్టశోషే చ రోదితే2_తిప్రజాగరే 1110 ॥ 

వాత్హోష్మాత్మకే వ్యాధా మద్యమాహుర్యథా£_వృతమ్‌ । 
మద్యసివన అర్హులు : 

స్తన్యక్షయం, వాతిక శూల, శీతజ్వరం, విషమజ్వరం, సుకుమార స్త్రీల 
వ్యాధులందు, సూతిక, దు(పుజాత, యోని భ్రంశం, అతిమైథునం, దంతోత్తత్తి 
కాలం, దాహం తాలు, కంఠ, ఓష్టశోష రోదనాంతరం, అతిజాగరణం, వాతిక 
శ్రేష్మిక వ్యాధులలో మద్యం అమృత సమానం. 

తదేవాతి ప్రసజ్లేశ పీయమానం పునః పునః ॥ 11 ॥ 


మదాత్యయవికిత్సితాధ్యాయము 215 


సర్వవ్యాధిముఖం ప్రోక్తం విషవత్‌ కారయత్యపి | 

మదాత్యయం వాతకరం కృచ్చసాధ్యం కరోతి వా ॥ 12 ॥ 

మద్యము అధిక మా(త్రలో పునఃపునః సేవించిన సర్వ రోగకారణం 
అగును. ఐషం వలె వాయువును వృద్ది పొందించి కృ, సాధ్య మగు మదాత్యయ 
రోగమును కలిగించును. 

తరుణం వా౭..ప్యజీర్ణే వా యో మద్యమతిసేవతే । 

లఘుసత్త్వ్వ నిరాహారో రసస్తస్య విదుష్యతి ॥ 13 ॥ 

అనిలం రూక్షతక్షత్వాత్‌ పిత్తమౌమ్ట్రాద్విపాకతః | 

యుగపత్‌ కుపితా దోషా (ప్రాపావామాశయం తతః 1 14 ॥ 

విష్టబోష్మణా(౬_) త్యకా విప్రవేతే మహాసిరాః । 

తతో హృదయమూలాసు విప్పుతాసు సిరాసుచ ॥ 15 ॥ 

శరీరం క్రిశ్యతే౭_త్యర్దం తస్య వవ్యామి లక్షణమ్‌ । 
నుదాత్యయరోగ సం ప్రాప్తి : 

లఘు సత్వము కలవాడు నిరాహారవ్యక్తి నవీన మద్యం సేవించిన, 
అజీర్ణముగా ఉన్నపుడు అతిగా మద్యపానం సేవించిన రసము దూషితమగును. 
ఈ రసము రూక్షము, త్మీక్షము గల దగుటచే వాయువు, ఉష్ణవిపాకము కల 
పిత్తదోషమును ఒకేసారి (పకోపించి ఆమాశయంలో చేరును. తరువాత 
దూషితమ్మైన కఫము నలన మూాహాసిరలలో హృదయ మూల సిరలలో 
(ప్రవేశించును. దీనివలన శరీరములో అత్తిక్లేశము కలుగును. 4 లక్షణములు 
చెప్పుచున్నాను. 

ముహ్యతే ఘృష్యతే రౌతి దహ్యతే జ్వర్యతే భృశమ్‌ 11 16 ॥ 

హృద్‌ద్రవో వేపథ్డుర్లర్షు పార్భ ఏశూలం శిరోరుజా । 

అరుచిః స్వేదవిష్ట్రమో విహ్వలత్యతిసార్యతే ॥ 17 ॥ 

స. యాతి విలపత్యపి । 

ఏవం మదాత్యయం విద్యాత్తస్య వవ్యామి లక్షణమ్‌ 11 18 ॥ 


216 చికిత్సాస్తానం 


మదాత్యయ లక్షణములు :- 

మనిషి మూఢుడగుట, ఘర్షణము, శబ్దం చేయుట, దాహము, జ్వరము 
కలుగును. హృ(ద్రవము, కంపం, హర్షము, పార్శ్వశూల, శిరోరోగము, రుచి 
'స్యేదనము, విష్టంభనం కలుగును. విచ్చల విడగా (ప్రవర్తించును. అతిసారం 
కలుగును. శరీరం శుష్కించుట, విలాపము నొందుట. 

హృత్సార్శ ఏపర్వరుజనం ప్రలాపో౭_తి ప్రజాగరః | 

ఉన్మత్త ఇవ చాభాతి పవనోతజ్లే మదాత్యయే ॥ 19 ॥ 
వాతిక మదాత్యయ అక్షణములు : 

హృత్తూల, పార్వశూల, సంధిళూల, (ప్రలాపము, జాగరణం, 
ఉన్మత్తము, కలుగును. 

స్రోతఃపాకో జ్వరో దాహో విడ్చేదః స్వేదపీతతా | 

ఛర్త రక్తప్రకోపో వా పీతం పశ్యతి పైత్తికే ॥ 20 ॥ 
పైత్తిక మదాత్వయలక్షణములు : 

'స్రోతోపాకం, జ్వరం, దాహ, అతిసారం, స్వేదము పసుపుగా అగుటు, 
ఛద్ది, రక్త(ప్రకోపము, పీతవ్వర్దంగా కనపడుటు. 

Soe సేకచ్చర్ది శీతజ్యరాలసాః | 

తంద్రా స్తమో విసంజత్వం విషాదశ్ళ కఫాత్మకే ॥ 21 ॥ 

శ్వాసకాస భ్రమోత్సాదవిడ్చేదానాహవేపకాః | 

శూలమోహొ చ సామాన్యా సర్వరూపస్తు సర్వజః ॥ 22 ॥ 
శ్లేష్మిక మదాత్యయ లక్షణములు 

కఫ (ప్రసికము, వమనం, శీత జ్వరము, అలసరోగము, తం(ద్ర, స్తంభము, 
స్తన్యాభావము, విషాదము, శ్వాస, కాస, (భ్రమ, ఉత్సాదము, అతిసారము, 
ఆనాహము, కంపనము, శూల, మోహం కలుగును. 
త్రిదోషజ మదాత్యయ లక్షణములు : అన్ని లక్షణములు ఉండును. 

భూయిష్టమామ ప్రభవం ప్రవదన్తి మదాత్వ్యయమ్‌ । 

తస్మాన్మదాత్యయే పూర్వం హితం లజ్ఞనమేవ తు॥ 23 ॥ 


మదాత్యయచికిత్సితాధ్యాయము ౨17 


మదాత్యయ రోగము విశేషించి ఆమదోషముచే ఉత్పన్నం అగునని 
చెప్పబడును. కావున మదాత్యయంలో ప్రప్రథమంగా లంఘనం హితకరం. 

ప్రకాజ్‌కూ లాఘవం స్టైర్యమిం ద్రియాణాం ప్రసన్నతా । 

రోగోపశాన్తిర్వాక్చుద్రీ రూపం సమ్యగ్విశోషితే 1241 

లంఘనంచే ఆమదోషము సరిగా శోషించబడిన తర్వాత ఆహారాభిలాష, 
లఘుత్వం, స్టిరత, ఇంద్రియ ప్రసన్నత, రోగశాంతి, వాక్టుద్ది కలుగును. 


ఏతాని కృత్వా వికృతిం యాతి చాతివిశోషణాత్‌ । " 

అసం ప్రాప్తిమథైతేషోం జానీయాత్తమలజ్ఞితే 125 ॥ 

ఆమము అధికముగా శోషించబడినచో పైలక్షణములు కలి గిన తర్వాత 
అందులో వికారము కలుగును. లంఘణం సరిగా కానిచో పై లక్షణములు ఉత్పన్నం 
కావు. 

ఇత్యేతైః కారణై(ర్రుష్టా $ విద్యుమదపీడితమ్‌ । 

పాయయేత్తర్హుణం కాలే శీతం దాడిమవారిణా ॥ 26 ॥ 

పై చెప్పిన కారణములు గల రోగి విద్మ మదపీడితుడుగా తెలిసికొని 
యథాసమయంగా దానిమ్మ రసముతో శీతల తర్పణము చేయవలెను. 

యేనైన మద్యేన భవేత్‌ సముత్సన్నో మదాత్యయః । 

తథైవోపహలరేత్‌ పాతుం బహుశీతోదకాన్వితమ్‌ ॥ 27 ॥ 

కాయాగ్నిస్తన్మయో హ్యస్య సిరా రసవహాస్తథా । 

మనశ్ళ భావితం తేన తస్మాత్తద్యస్య భేషజమ్‌ ॥ 28 ॥ 

ఏ మద్యముతో నైతే రోగికి మదాత్యయ రోగం ఉత్పన్నం అవుతుందో 
దాన్ని అధికంగా మరియు శీతల జలంతో పాటు కలిపి ఆ మద్యం అనూ సజాతీయ 
మద్యం (త్రాగుట కొరకు ఇవ్వవలెను. ఎందుకనగా ఆ మదాత్యయ రోగులలో 
కామాగ్ని, సీర, రసవహ నాడులు తన్మయ అనగా ఆమద్యమునకు అనుకూలంగా 
అయి ఉంటాయి. మరియు మనస్సు కూడా ఆ మద్యమునకే భావితం అగును. 
కావున ఇదే (మద్యం) దీనికి చికిత్సగా ఉంటుంది. 

అథవా కొన్తవిక్తిస్త్రయధథర్తుసుఖవా రిణా | 

స్పాతానులిప్తం ప్రయతం మనోజ్ఞాసనవేశ్మగమ్‌ ॥ 29 ॥ 


218 చికిత్సాస్థానం 


పాయయేత్తర్హణం యుక్తా హృద్యపా త్రోపనాయకమ్‌ । 

అలిసి పోయిన వారికి, క్లేశయుక్తులకు వేరు వేరు బుతువుల 
అనుసారముగా సుఖకరమ్రైన జలముతో స్నానం చేసి, చందనం మొదలగు 
లేపనములు పూసుకొని, సుందర ఆసనములు, సుందరమైన ఇంటిలో 
కూర్చొనచేసి హృద్యమైన మనసుకింపయిన పాత్రలందు ఉంచబడిన మద్యమును 
యుక్తిపూ ర్వకంగా సేవింపచేయవలెను. 

సక్తవః పారణా హృద్యా అథవా లాజసక్తవః ॥ 30 ॥ 

విడసౌవర్చలాజజ్యూః సుశీతం దాడిమోదకమ్‌ । 

తన్మద్యమల్చ్పతక్రం చ రూషితాః సక్తవో2_ల్పుశః ॥ 31 ॥ 

హృద్యములైన సత్తు, పారణా, లాజసత్తు ఇవ్వవలెను. మరియు 
విడాలవణం, సౌవర్చలవణం, జీరకం కలిపిన దానిమ్మ రసముతో చేసిన మద్యం 
నందు కొంత మజ్జిగ కలిపి ఇవ్వవలెను. తర్వాత రెండు రకాల సత్తును ఇవ్వాలి. 

కురేరభూస్త్రణకా ద్రజమ్బీరసుముఖాదయః | 

(ఇతి తాడప[త్రపుస్తకే 136 తమం పత్రమ్స్‌ 

యుకామ్హాః షాడవా ముఖ్యాః పక్వాపకాః సుగన్రినః ॥ 32 ॥ 

కుఠేర (తులసీభేదం), భూత్పణం, మధు, జంబీర, సుముఖి, 
మొదలైనవి మరియు పులుపుగా పక్వమైన లేదా అపక్వ షాడాదులను ఇవ్వవలెను. 

కేశరం మాతులుజ్ఞానామార్షకం జీవ(ర) దాడిమమ్‌ । 

శర్కరాగుడఖణ్జాని జాజలాన్యామిమైణి చ॥33 ॥ 

అమ్ర్హానవమూని సిద్దాని సంస్క్టృతాని విభాగశః | 

బిజౌరాలకేశరాలు, అల్లం, జీరక, దానిమ్మ, శరర, బెల్లం అను, అముము 
కానివి (క్రమంగా సిద్దించినవి మరియు సంస్కరింపబడిన జాంగల పశు, పక్షుల 
మాంసంను ఇవ్వాలి. 

ఉపోదికాం త|క్రసిద్దాం సిద్దాం వా గుడచుక్రయోః ॥ 34 ॥ 

ఏవంవిధాం త్వవక్షీరీం పానాత్యయనిపీడితమ్‌ | 


మదాత్యయచికిత్సితాధ్యాయము 219 


పానాత్యయ రోగముతో పీడింప బడిన రోగికి తక్రంతో లేదా బెల్లముతో 
మరియు చుక్రములతో తయారుచేయబడిన ఉపోదికా. మరియు అవక్షీరం 
ఇవ్వవలను. 

యధథాలాభోపసంపన్నాం పాయయేత్‌ సిద్దయే భిషక్‌ ॥ 35 ॥ 

పై ప్రయోగములలో యథాలభ్యముగా గ్రహించి (త్రాగించవలెను. 

కానిచిద్దకత్ర భవజ్యాణి కానిచిత్‌ స్వాదయద్‌ బుధః । 

జి(ఘేత్‌ పశ్వేత్‌ పిబేత్‌ కిళ్ళోచ్రద్దాజననకారణాత్‌ ॥ 36 ॥ 

ఏవైతే రోగికి భక్షణేయములో అవి అన్నియు తినిపించవలెను. ఏవైతే 
రోగికి ఇష్టమైన వాటి వాసన చూచుట. ఇష్టమైన వస్తువులు చూచుట. ఇష్టమైనవి 
(త్రాగించుట చేయవలెను. 

సుఖం చాస్యానుజానీయాదృతుయోగ్యం యథా క్రమమ్‌ । 

యచ్చ యచ్చానుశేతే2_స్య తత్తదేవోపచారయేత్‌ 13/7 ॥ 

బుతు అనుసారము సుఖ స్వాసప్ట్రములను తెలుసుకొని ఏ ఆహార 
విహారములు అనుకూలమో వాటిని సేవించవలెను. 

క్రమేణ చాస్య సంసర్గమన్నపానేషు యోజయేత్‌ । 

దుకూలక్షొమకదలీపద్మప;త్రాది సేవయేత్‌ ॥ 38 ॥ 

చందనాని చ ముకాని శీతాని వివిధాని చ । 

రోగికి మెల్లగా సంసర్హన (క్రమములో అన్నపానములు ఇవ్వవలెను. 
ఉత్తరీయ వస్త్రము పట్టు వస్త్రము అరటి కవుల ప(తములు చందనము, 
ముత్యములు మొదలగు శీతల (ద్రవ్యములను (ప్రయో గించవలెను. 

ఉబ్టాని త్వన్నపానాని రూజాణి చ గురూణి చ ॥ 39 ॥ 

అగ్నిసూర్యోపసేవాం చ దివాస్వప్పుం విశోషణమ్‌ | 

శోకాధ్వమైథునాయాసాన్‌ వ్యాయామాంశ్చు వివర్రయేత్‌ ॥ 40 ॥ 

మణ్జా యవాగ్యో యూషాశ్చు న శస్వన్తే మదాత్యయే । 


220 చికిత్సాన్ధానం 


మదాత్యయ రోగ అపథ్యములు :- 

ఉసఫ్ల, రాక్ష, గురు, అన్నవానములు, అగ్ని మరియు సూర్య 
సేవనములు, దివాస్వాప్నుములు, లంఘనాదుల ద్వారా శోషణము, శోకము, 
మార్గగమనము, మైథునము, అధిక పరిశ్రమ వ్యాయామము ఇవి త్యజించవలెను. 
మదిడము, యహాగు, :'యూష గెవింపకూోూడ దు: 

ఏవం చేన్నోపశామ్యేత తశ్రేమాం కారయేత్‌ క్రియామ్‌ ॥ 41 ॥ 


పై ఉపచారముల వల్ల కూడ మదాత్యయ రోగము శాంతించనిచో కింద 
చెప్పుబడు చికిత్స చేయవలెను. 

ఉశీరం తిన్తిడీకం చ దాడిమస్వరసం మధు । 

పానాత్యయే పిత్తకృతే శ్రేష్టం తర్పణపానకమ్‌ ॥ 42 ॥ 

పైత్తిక మదాత్యయములో ఉశీరం, చింతపండు, దాడిమ స్వరసంలో 
తేనె కలిపి ఇచ్చినచో శ్రేష్టమైన తర్పణపానకముగా ఉండును. 

కాశ్మర్యం దాడఉమం (దాజాః ఖర్జూరాణేి పరూషక్షమ్‌ । 

దద్యాత్‌ కుడవశస్తాని లోధ్రాదీని తు యుక్తితః ॥ 43 ॥ 

గంభారి, దాడీవు, (ద్రాక్ష, ఖర్జూరము, పరూషకము, లో(ధథ 
మొదలగునవి యుక్తి పూర్వకముగా కుడవ మా(త్రలో ఇవ్వవలెను. 

లో ధ్రానులకమజ్ఞ స్టో: సూక్ముం పి(ష్టా$) ..... | 

తోయాఢకే ఫ్లుతం స్టాప్యం సజాతి వా సకేశరమ్‌ ॥ 44 ॥ 

తృమ్ణాం ఛర్షిమతీసారమదమూర్వావిలాపకమ్‌ | 

అనవస్టానమరుచిం గ్లానిం చైతదపోహతి ॥ 45 ॥ 

లో(ధ, ఆమలకీ, మంజిష్ట్ర, జాయఫల, నాగకేశరములు, చూర్ణము చేసి 
ఒక ఆఢక జలములో ఉంచి దాన్ని సేవించిన తృష్ణ, ఛర్రి, అతిసారము, మదము, 
మూర్చ, ప్రలాపము, మానసిక అస్టిరత, గ్లాని దూరమగును. 

లామజ్ఞకమృణా లత్వజ్మ్యధుకాన్యుత్సలం తథా | 

పలం పలం గుడూచ్యా ద్వే అష్టా గుడపలాని తు ॥1 46 ॥ 


మదాత్యయచికిత్సితాధ్యాయము 221 


జలాఢకే నవే భాణ్లే గోపయేత్‌ కేశరాన్వితమ్‌ । 

వాతపితోత్తరం హాన్తి మదం సోపద్రవం నృణామ్‌ 147 1 

లామజ్ఞకం, మృణాళం, దాల్ఫిని, య్యృమధు, ఉత్సలం, ఇవి అకక. 
పలము, గుడూచ రెండు పలములు బల్లము ఈ పలములు, జలము ఒక ఆఢకం 
నీటిని ఒక కొత్తకుండలో పోసి కొంచెం కుంకుమ పూవు కలిపి సురక్షిత స్థానములో 
ఉంచవలెను. దీని ప్రయోగంచే ఉప(ద్రవ యుక్తమైన వాత, పిత్త, మదాత్య్వయ రోగము 
నశించును. 

లోకసిద్దాని చాన్యాని పానకాన్యుపకల్పయేత్‌ | 

సమద్యాన్యన్నపానాని భూయిష్టం చోపపాదయేత్‌ ॥ 48 ॥ 

(ప్రసిద్దములైన ఇతర పానకములు కూడా ఇవ్వవలెను. మద్యంతో 
అన్నపానములను తగినంత మా(త్రలో ఇవ్వవలెను. 

అథానుబంధం కుర్వీత సరోగీ చ బలీ భవేత్‌ । 

యథాదోషం తతస్తస్య కుర్యాత్‌ సంశోధనం బుధః ॥ 49 n 

అనుబంధ రూపముగా ఇతరవ్యాధులున్నచో బలవంతుడైన రోగికి 
దోషానుసారముగా సంశోధనము చేయవలెను. 

మద్యయుక్తం త్రివృచ్నూర్ణం పేయం స్యాదనులోమనమ్‌ | 

పానకేనాప్యవత్‌ కార్యం సమద్యగుడయుక్తయా ॥ 50 ॥ 

మద్యంతో పాటు త్రివృత్‌ చూర్ణంను ఇచ్చిన అనులోమనంగా ఉండును. 
మద్యంతో పాటు గుడయుక్త సానకమును ఇచ్చిన కూడా అదేవిధముగా 
పనిచేయును. 

వైసర్పదాహజ్వరయోరేవం చోక్తా పరిక్రియా । 

పిపాసాజ్వరదాహార్తే సైవ కార్యా మదాత్యయే 1511 

విసర్హము, దాహము, జ్వరము, చికిత్సను మదాత్యయంలో కలిగిన 
జ్వరము, పిపాసలో కూడా చేయవలెను. 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్వపః ॥ 52 ॥ 

అని ఈ విధంగా భగవాన్‌ కళ్ళపుడు చెప్పెను. 

మదాత్యయ చికిత్స సమాప్తం. 


222 చికిత్సాస్థానం 


ఫఘక్కచికిత్సితాధ్యాయ: 


అథాతః ఫక్కచికిత్సితం వ్యాఖ్యాస్యామః ni an 
ఇతి హొ సాహ భగవాన్‌ కశ్వపః ॥ 2 ॥ 
ఇపుడు మనము ఫక్క చికిత్సను వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ 
_కళ్యపుడు చెప్పెను. 

బాలః సంవత్సరా(పన్నః) పాదాభ్యాం యో న గచ్చతి । 

స ఫక్క ఇతి విఖ్లేయస్తస్య వవ్యూమి లక్షణమ్‌ ॥ 3 ॥ 

ఒక వర్షము వరకు కూడా బాలుడు స్వయముగా తన పాదములతో 
నడవజాలనిచో పక్కరోగము అని చెప్పెదరు. ఈ లక్షణములను చెప్పెదను. 

ధాత్రి శ్రెష్మెికదుగ్చా తు ఫక్కదుగ్రేతిసంజ్లితా | 

తత్‌ కీరపో బహువ్వాధిః కార్భ్యాత్‌ ఫక్కత్వమాప్పుయాత్‌ ॥ 4 ॥ 
శీరజ ఫక్క నిదాన లక్షణాలు : 

ధాత్రి యొక్క శ్రైష్మాక దుగ్రము ఫక్క దాగ్రం అని చెపుబడును. 
ఆదుగమును సేవించిన బాలుడు అనేక వ్యాధులతో బాధపడును. మరియు 
కృశత్వముచే ఫక్క రోగం జనించును. 

పిత్తానిల ప్రకృతికీ పటుక్షీరా పటు ప్రజా । 

కుతః పజబ్దుజడా మూకా తిదోషకీరభోజినః 115 |] 

పిత్త లేక వాత (ప్రకృతి గల స్త్రీ ఎవరి ద్భుగం అయితే లవణ యుక్తంగా 
ఉండునో ఎవరికయితే సంతానం అధికంగా ఉండునో వారిస్తన్య సేవనచే, (త్రిదోష 
స్తన్యసేవనచే బాలురలో పంగుత్వం, జడత్వం, మూకత్వం కలుగును. 


ఫక్కచికిత్సితాధ్యాయము 223 


హుదయాత్‌ సం (ప్రవర్తనే వమనఃపూర్వాణి దేహినామ్‌ ! 

ఇంద్రియాణీం ద్రియావౌద్వా (2) క. హొతమ్‌ ॥6 ॥ 

హృదయం నుండి ఈ లక్షణములు ఇం(ద్రియములందు వ్యాపించును. 

తత్ర వాగింద్రియం త్వేకం ద్విధా భిన్నం యథా కరౌ । 

అర్దేన శబ్దం వదతి గృహ్హాత్యర్ణేన తం పునః ॥ 7 ॥ 

ఈ ఇం([దియములలో ఒకటి వాగిం(ద్రియము, దీనికి హస్తముల వలె 
రెండు భాగములు ఉండును. ఇందులో ఒక భాగం ద్వారా సంభాషించును మరి 
ఒక భాగం ద్వారా పునః గ్రహణం చేయును అనగా వినును. 

తస్మొచ్చు మూకా భూయిష్టం భవన్తి బధిరా నరాః | 

వాజ్మూలం హో స్మృతం శోతం వా(గ్రృుంశే (భశ్వతే హితత్‌॥8॥ 

మూలం వాచ్చోత్రమ. .... చ్చ బధిరో నరః । 

బ్రవీతి మూలే హి హతే హతావా........ m9 n 


కావున ఏ బాలునకయితే మూకత్వం ఉండునో వాడికి బధిరత్వం కూడా 
ఉండును. [శ్రో (త్రము వాజ్మూలములో ఉండును. కావున వాణి నష్టం అయినపుడు 
(శ్రవణ శక్తి కూడా నశించును. ఈ విధంగా మూలము నశించినచో వ్యక్తి 
బధిరుడగును. మూలము నష్టం అయినపుడు దాని ఆ(శిత భాగము కూడా నష్టం 
అగును. 

క్షీరజం గర్భజం చైన తృతీయం వ్యాధిసంభవమ్‌ | 

ఫక్కత్వం (త్రివిధం ప్రోక్తం క్షీరజం త(త్ర వర్ణితమ్‌ 110 ॥ 
ఫక్కరోగము 3 విధములు 1. క్షీరజ, 2. గర్భజ 3. వ్యాధిజము. 

ఇందులో క్షీరజ ఫక్క రోగము వర్ణించబడినది. 

గర్చిణీమాత్పకః క్షిప్రం స్తన్యస్య వినివర్తనాత్‌ | 

క్షీయతే మైయతే వాఇ్నపి స ఫక్కో గర్భపీడితః ॥ 11 ॥ 
1రృజ ఫక్కరోగము :- తల్లి గర్భిణిగా ఉండుట వలన ఆమె దుగ్రము శీఘ్రముగా 
సమాప్తం నొందును. తద్వారా బాలుడు క్షీణించును. లేక మరణించును. ఇది 
ర్భజ ఫక్కరోగము. 


224. చికిత్సాస్ధానం 


నిజైరాగన్తుభిశ్రౌవ seen రౌ జ్వరాదిభిః | 

అనాథః క్తిశ్వతే బాలః శీణమాంసబలద్యుతిః 112 ॥ 

సంశుష్కస్పిచబాహూరుర్మహోదరశిరోముఖః | 

సీత్రాకో హృషితాజ్యళ్ళు దృశ్వమానాస్థిపజ్ఞ్యరః 113 | 

(ప్రమ్లానాధరకాయశ్స నిత్యమూ త్రపురీషకృృత్‌ । 

నిశోష్టాధరకాయో వా పొణిజానుగమో2_సి వా॥14॥ 

దౌర్భల్యాన్నన్తచేష్త్రశ్ర మన్హత్యాత్‌ పరిభూతకః | 

మకీకాకృమికీటానాం గమ్యశ్సాసన్నమృత్యురుక్‌ 115 1 

విశ్లీర్ణహృష్రరోమా చ స్తబ్దరోమా మహానఖః | 

దుర్గస్తీ మలినః మా ఫక్కః శ్వసితి తామ్యతి ॥ 16 ॥ 

అతివిణ్మూ[త్రదూషికాశి జ్ఞాణకమలోద్భవః | 

ఇత్యేతైః కారణైర్స్విద్వద్య్వాధిజాం ఫక్కతాం నిశోః 117 ॥ 
వ్యాధిజ ఫక్క రోగ అక్షణములు :-- 

నిజ, అగంతుక జ్వరాది రోగములతో అనాథ బాలురకు క్లేశము కలిగి 
వాడి మాంసం, బలము, తేజస్సు క్షీణించును. నితంబములు, బాహు, జంఘ 
శుష్కించును. ఉదరము, శిరస్సు, ముఖము పెద్దవిగా కనిపించును. కళ్ళు 
పీతవర్దంగా మారును. అంగహర్షము కలిగి శరీరము కేవలము అఫ్టి పంజరము 
వలె కనిపించును. అధర కాయము మలినముగా ఉండును. మల మూ(త్రములు 
ఎల్లపుడు బయల్వెడలును. అథః భాగము నిశ్చేష్తముగా ఉండి చెతుల మోకాళ్ళ 
సహాయంతో కదులుచుండును. దుర్భలత్వంచే చేష్టలు మందగించును. తద్వారా 
ఈగలు, కృమి కీటకాదులు ముసరి శీఘ్రముగా మృత్యువు నొందించు 
రోగములను ఉత్పన్నం చేయును. రోమములు విశ్శీర్ణమై స్తబ్రముగా ఉండును. 
నఖములు పెద్దవిగా ఉండును. రోగి దగ్గర దుర్గంధం వచ్చును. మలినముగా క్రోధుడై 
ఉండును. శ్వాస గతి వికృతముగా ఉండును. మల మూత్రాధికృత దూషిత 


సింఘాణం (నాసికామలం) మలినముమొ॥ లక్షణములను చూచి వ్యాధి జఫక్క 
రోగముగా గుర్తించవలెను. 


ఫక్కచికిత్సాతాధ్యాయము 225 


గ ర్భిణీమాతృకేనైన one te సప 


MET OO WO వునాథానాం విశేషతః ॥ 

ప్రదుష్షగ్రహణీకాశ్చు ప్రాయశో బహుభోజినః ॥ 

ఫక్కా భవన్తి తస్మాచ్చ భుక్తం తేషామపార్టకమ్‌ । 

మందాగ్నిత్వాద్రవో (సో) తృర్లాద్దహుమూ త్రపురీషిణః 118 1 

తల్లీ గర్భిణిగా ఉండు బాలునకు, అనాథబాలునకు, దుష్ట్ర గ్రహణి 
రోగము కల బాలుడు, అధికంగా భుజించు బాలుడు ఫక్కరోగి అగును. కావున 
భుజించిన ఆహారం వ్యర్దం అగును. అగ్ని మాంద్యం వలన, రసము ఉత్సర్గము 
నొందుటచే మలమూ(త్రములు అధికముగా ఉండును. 


తల మలు ముకు కారయేత్‌ క్రియాత్‌ ॥ 19 ॥ 

ఈ రోగులలో [క్రింది చికిత్స చేయవలెను. 

కల్యాణకం పిబేత్‌ ఫక్కః షట్‌పలం వా యథా౭_వృతమ్‌ | 
సప్తరా త్రాత్‌ పరం చైనం (త్రివుత్‌ శీరేణ శోధయేత్‌ ॥ 
శుద్దకోష్టస్తతః ఫక్కః మనే తు అట | 


న తు బ్రాహ్మీఘృతం శూద్రః పిబేత్తద్ద కస్య నాశనమ్‌ । 

ప్రజాక్షయేణ యుజ్యన్తే శూద్రా బ్రాహ్మీం పిబన్తి యే ॥ 20 ॥ 

మృతాః స్వర్గం న గచ్చన్తి ధర్మశ్చైషాం విలుష్యతే | 
చికిత్స: - కళ్యాణక ఘృతం, షట్టుల ఘృతం, అమృత ఘృతం పానం చేయవలెను. 
వాటి ద్వారా స్నేహనం అయిన పిదప? రోజుల తర్వాత రోగికి త్రివృత క్షీరముచే 
శోధనం చేయవలెను. కోష్ట శోధనానంతరం (బ్రాహ్మీ ఘృతం సేవించవలెను. కాని 


226 చికిత్సాసాం 


శూ(ద్రులకు (బాహ్మీ ఘృతం ను సేవింపనీయరాదు. దీని వలన వా 
నశించుదురు. శూద్రులు బ్రాహ్మీ ఘృతం సేవించిన వాడి సంతానం క్షయించున 
వాడు మృత్యువు తర్వాత స్వర్గం పొందక వాడి ధర్మము కూడా నశించును. 


అ ఉ ద ఉ ఈ 8 శ ఆ ఆ 95 6 $$ ఆ ౪ € ౨ ఆ 6 9 ౨ 


sweets ల్యా వా రాస్నయా మధుకేన వా ॥ 

పునర్షవైకప్పర్తి భ్యామేరణ్ణశతపుప్పయోః | 

ద్రాక్షాపీలు త్రివుద్భిర్వా శాతం శరం ప్రయోజయేత్‌ 121 1 

ఏతాని త్వేవ సర్వాణి సంభృత్య మతిమాన్‌ భిషక్‌ । 

రాన్నా, యష్ట మధు, పునర్నవ, ఏకపర్లి, ఏరండ, శతపుష్పు, ద్రాక 
పేలు, (త్రివృత్‌, వీటిచే సిద్ద క్షీర ప్రయోగం చేయాలి. వివేకవంతుడైన వైద్యుడి 
వీటిని సేకరించి ఉంచుకోవలెను. 


౨ 6 థి త ఈ $$ ౪ 


ము పళ పునర్యూషం సంస్కృతం క్షీరమేవ వా | 

శాల్యన్నేన సహాన్నీయాత్‌ పిబేత్తం చాపి నిత్యశః ॥ 

తేన ప్రాణం చ లభతే యాతి రోగైశ్స ముచ్యతే । 

తేనైవ తైలం విపచేత్‌ ఫక్కానాం సర్వథోదితమ్‌ 1221 

మాంసము, యూషము, సంస్కరించబడిన క్షీరము, శాల్యన్నం నిత్య 
“సేవించవలెను. వీటి వలన ప్రాణ లాభం కలిగి రోగం నశించును. ఈ (దవ్యములో 
తైలం సిద్దము చెసి ఫక్కరోగం నందు ఉపయోగించవలెను. 


ద్విఃసంస్కృతం ప్రయుజ్జీత సర్వరోగైర్విముచ్వతే | 
ఇదే విధంగా రాస్నా, యస్టి, మొ॥ జాషధములచే ఘృత తైల క్షీర యూ 
మాంస రసములను సిద్దం చేసి ప్రయోగించినచో అన్ని వ్యాధులు నశించును. 


ఫక్కచికిత్సితాధ్యాయము 22/ 


కఫాధికం చేన్మన్వేత మూత్రమిశ్రం పయః పిబేత్‌ ॥ 24 ॥ 

ప్రయోగేణ హితాశీ చ ఫక్కరోగర్విముచ్యతే । 

ఈ వ్యాధి కఫ (ప్రధానం అయినచో కీరములో గోమూత్రం కలిపి 
త్రాగవలెను. దీని సేవన మరియు పథ్యభోజనముచే ఫక్కరోగము నశించును. 

ఏరణ్లాలశుముతిబిల్త్వ వ పుట el 


త Es శాస్తే కార్యా దశపలాః పుథక్‌ । 

యవకోలకులత్తానాం (ప్రస్దం ప్రస్టం సమావపేత్‌ ॥ 

అపాం పచేచ్చతు(ర్రోణే కషాయం పాదకేషిమ్‌ । 

తైలప్రసప్టం దధిప్రస్ణం కషాయం చ పునః పచేత్‌ ॥ 

తత్‌ సిద్దం గోపయేద్యత్నాత్‌ సర్వథా సం ప్రయోజయేత్‌ । 

బంధ్యాపబ్లు స యు చవక పు నాళం || 

సప పమునన తే ఇవ్యాకోః సుబాహోః సగరస్య చ | 

నహుషస్య దిలీపస్య భరతస్య గయస్య చ ॥ 

ఏతేన లేభిరే పుత్రా గతిమాయుర్భలం సుఖమ్‌ । 

రాజ్ఞాం పూరో పదేశాచ్చు రాజతైలమితి స్మృతమ్‌ Il 

అనుగ్రహ ప్రవృతా హి రాజ్ఞామాసీ...... 

TN టి తాచు అస ప్రశస్యతే 125 1 
రాజతైల ప్రయోగము - ఏరండము, అంశుమతి, బిల్వ, మొదలగు (ద్రవ్యములు 
ఒక్కొక్కటి 10 పలములు. యవ, కోల, కుళుళ్రములు ఒక్కొక్క (ప్రప్టములు, 
జలం 4 ద్రోణములు, వీటిని క్వాథము చేసి చతుర్జ్దావశేషముగా ఉంచుకొనవలెను. 
ఒక (ప్రస్టము తైలము, ఒక (ప్రస్థము పెరుగు పై కషాయంలో తిరిగి పక్వం 
చేయవలెను. తైల సిద్దం అయిన తర్వాత గ్రహించి సురక్షిత స్థానంలో ఉంచవలెను. 
దీని సమ్యక్‌ ప్రయోగం వలన వంధ్యత్వం, పంగుత్వం, మొ॥ రోగములు నశించును. 
ఈ తైల ప్రయోగంచే ఇక్ష్వాకు, సుబాహు, సగర, నహుష దిలీప, భరత, గయ, 
మొ॥ రాజుల యొక్క పుత్రులు గతి, ఆయు, బలము, సుఖం పొందిరి. రాజులకు 


228 చికిత్సాస్థానం 


మొదట ఉపదేశించుట వలన ఇది రాజతైలం అనబడెను. రాజుల యొక్క 
అనుగ్రహం పొందుటకు దిని ప్రయోగం (ప్రశస్తమైనది. 

త్రిచక్రం ఫక్కరథకం ప్రాజ్ఞః శిల్పికనిర్మితమ్‌ | 

నిదధ్యాత్తేన శనైర్లహీతో గతిమభ్యసేత్‌ ॥ 26 ॥ 

పై చికిత్సతో పాటు బుద్దిగల వైద్యుడు నిపుణుడైన పనివాడితో త్రిచక్ర 
ఫక్క రథమును తయారు చేయించి దాని సహాయంతో ఫక్కరో గిని మెల్లమెల్లగా 
నడకను అభ్యాసింప చేయవలెను. 

బస్తయః స్నేహపానాని స్వేదాశ్ఫోద్వర్తనాని చ । 

వాతరోగేషు బాలానాం సంస్పష్టేషు విశే(షతః) Il 


MO ER కాట జః సుఖాళ్చు శయ్యాసనబస్తయోగాః 127 ॥ 

దీనితో పాటు వాతరోగం సంసర్గము అయు ఉన్నచో వస్తి, స్నేహపానం, 
స్వేదనం, ఉద్వర్తనం, మొ॥ చేయవలెను. వాడికి సుఖకర శయ్య, ఆసనములు, 
వస్తియోగములు (ప్రయో గించవలెను. 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః | 

ఇది ఫక్క చికిత్స భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


ఇతి (చికిత్సాస్తానే) ఫక్కచికిత్సితమ్‌ | 


229 


ధాతచికిత్సితా ధ్యాయ: 


అథాతో ధాతీచికిత్సితం వ్యాఖ్యాస్యామః mln 
ఇతి హా న్మాహ భగవాన్‌ కశ్వపః ॥ 2 ॥ 


ఇపుడు ధా త్రీచికిత్స వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


ధా త్రీచికిత్సాం నిఖీలాం వక్తుమ్మర్లసి మే మునే ॥ 3 ॥ 

సుఖం దుఃఖం హి బాలానాం ధాత్రీమూలమసంశయమ్‌ । 

ఓ మహర్షి మిరు నాకు సంపూర్ణ ధాత్రి చికిత్సను ఉపదేశించండి. 
ఎందుకనగా బాలురలో అన్ని సుఖ దుఃఖముల కారణము ధాత్రి పై అధారపడి 
ఉండును. 

ఇతి పృష్టః స నిష్యేణ స్టవిరేణ మహాతపాః ॥ 

ధాత్రిచికిత్సితం కృత్స్నం ప్రోవాచ వదతాం వరః ॥ 4 ॥ 

ఈ విధంగా జ్ఞానుడైన శిష్యుని ద్వారా (ప్రశ్న విన్న తర్వాత మహా తపస్వి 
శ్రేష్ట మహర్షి కశ్యపుడు సంపూర్ణ ధాత్రి చికిత్సను ఉపదేశించెను. 


మర (ప్రుష్పికీ ధాత్రీ తీక్లాగ్నిర్వాతపైత్తికీ ॥ 5 ॥ 
సమధాతుః సమాగ్నిస్తు విపమైర్విషమాగ్నికీ । 


230 చికిత్సాజ్ఞానం 


ఏ ధా(త్రికయితే మాసిక (స్రావము నియమ పూర్వకంగా ఉండునో వాత 
పిత్త ప్రధానం అయిఉండునో ఆ ధాత్రి తీక్లాన్ని కలదై ఉండును. వాతాదిధాతువుల 
యొక్క సమావస్ట యందు అగ్ని సమముగా ఉండును. వాటి విషమావస్థచే అగ్ని 
విషమావస్టను పొందును. 

ఆయురారోగ్యయోర్మూలం ప్రజానాం చ సమాగ్సితా ॥ 6 ॥ 


విషమః సర్వరోగాణాం మూలం హాస. ......2. 
(ఇతి తాడపత్రపుస్తకే 138 తమం పత్రమ్‌;) 
సమాగ్ని ప్రాణులకు ఆయు ఆరోగ్యమును కలిగించును. విషమాగ్ని 
సర్వరోగములకు మూలము. మరియు శరీరమును నశింప చేయును. 


తీక్షాస్య బృంహణం నిత్యం మన్దాగ్నేర్ది పన క్రియా ॥ 
పథ్యాశనం తు సతతం విషమాగ్నేః సుఖావహమ్‌ । 

కల్యాణకం షట్‌పలం వా ప్రయోగేనోపయుజ్యతే I 
యథాబలం యధథాయోగం పళ్లుక....... | 


తీక్టాగ్ని పురుషుడు ఎల్లపుడు బృంహణమును ఉపయోగించ వలెను. 
మందాగ్నిలో దీపనం, విషమాగ్నిలో పథ్యసేవనం, సహకారముగా ఉండును. 
ఇందులో కళ్యాణ ఘృతముు లేదా షటృలఘృతం (ప్రయోగించాలి. 
ఆవశ్యకతానుసారంగా బలం చూసి యథావిధిగా పంచకర్మను చేయవలెను. 

న తూపయోజయేత్‌ క్షారం క్షారప్రాయౌషధాని వా ॥ 8 ॥ 

ప్రజావినాశనః కారో ధాత్రీణాం స న శస్వతే | 

ఇందులో క్షార ప్రధాన ద్రవ్యములను ఉపయోగించకూడదు క్షారము 
సంతాన నాశకము కావున ధాత్రికి అప్రశస్తము. 

ద్రుక్షణో ద్వర్తననస్నానం శుక్షావమ్చరనిషేవణమ్‌ ॥ 

మృష్త్రనున్నం reer DE OY సట | 


ధా త్రీచికిత్సితాధ్యాయము 231 


mn (ధ) ర్మరతిర్జా (త్రీణాం సుఖహైౌతవః । 

వారి ఈ ('మక్షణము, ఉద్వర్తనం, స్నానం, శుభవస్త్రములను ధరించుట 
పవిత్ర భోజనము ఇవి ధాత్రి యొక్క ధర్మ, రతి సుఖకారకములు. 

మేదస్వినీనాం ధాత్రీణాం సిరాకర్మ ప్రశస్యతే ॥ 10 ॥ 

మేధస్వి, సూలమైన ధాత్రికి సిరావ్యధన చేయవలెను. 

స్నేహస్వేదోపపన్నానామూర్హ $౦ చాధశ్ళ శోధనమ్‌ । 

తతః సా మేదసి క్షీణే [(సోతఃసు వివృతేషు చ॥11 ॥ 


కృశాం చ నష్టపుషాం చ బృంహయేత్తేన సిద్ద రతి । 

స్నేహ స్వేదములు చేయించి ఊద్ద్వ అధః శోధనములు చేయవలెను. 
తద్వారా మేదోక్షయ కలిగి శ్రోతస్సులు తెరచుకొని స్వష్టముగా ఉండును. కృళ 
మరియు నష్టపుష్పము కలిగిన ధాత్రికి బృంహణము చేసిన స్వష్టము అగును. 

బలామూలతులా ధాతా దశమూలం శతావరి ॥ 

గుడూచీ రోహిషం రాస్నా వృశ్చికాలీ పునర్నవా । 

వుషు సహచరోశీరసారివామూర్వచ ......॥ 


పంట యనక ఆతం కాకజజ్ఞాం_.శుముత్యపి Il 
అశ్వగన్దా మృగైర్వారుః కాలాఐ2._థ నవమాలికొా | 
అతిముక్తకశార్‌జ్లేహ్టాకపిళ్హం త్రిఫలేతి చ ॥ 
దశమూలాత్‌ ప్రభృత్యేతే భాగా దశపలాః స్మృతాః ! 
యవాః కులత్చా మాషాశ్చు Str 1 


wis Bert ware (జల) ద్రోణే చతుర్చాగావశేషితే || 
తం కషాయం పరిస్రావ్య పునర గ్రావధి శ్రయేత్‌ । 
అథేమాన్యాషధాన్య త్ర పలికాని నిధాపయేత్‌ ॥ 


232 


చికత్పొన్టావం 


ద్వే మేదే ద్వే హరిద్రే చ కాకోల్యౌ వృషజీవకౌ । 


త్వక్తు త్రచవ్రనోశీరం ద్వే బలే లవణద్వయనము ॥ 

మూర్వా శ్వదం మ్రై శార్‌బ్లేస్టా శ్యామా ద్రాక్షా సుదోహిణీ । 
మధుకం హస్తిసిప్పుల్యః కుష్టం వ్యాఘ్రనఖం వచా ॥ 
సూక్ష్మైలాగురుకాశ్మర్యః శతపుష్టా పరూషక్షమ్‌ । 


శజ్ఞపుప్పు విశల్యా చ వృశ్చికాలీ మధూలికా । 
దాడిమాని చామ్లాని గుగ్గుల్వాది సుగన్రి చ । 
అకోటం పనసం భవ్యం ప్రాచినామలకాని చ ॥ 
శతావరీ విదారీ చ మధుపర్రీ విషా(ణికా) । 


మప ప్ర (క) షాయార్జాఢకం భవేత్‌ | 

అవజ్ఞపుపష్పుం కర్ఫూరం స్పృక్కా2._థ కటుకాఫలమ్‌ || 
ఆఢకం తిలతైలస్య క్షీరద్రోణం చ పాచయేత్‌ | 

తత్‌ సిద్దం (ప్రతిసంహుత్య బలాత్రైలం నిధాపయేత్‌ ॥ 12 ॥ 
ఘృతభాత్త దుఖ దార eee ఉం | 


బలా తైల నిర్మాణ విధి: 


బలామూలం, ఒక తులా- (100 పలములు) దశమూలములు, 


శతావరి, గుడూచి, రోహిష తృణము, రాస్నావ, వృళ్ళికాలి, పునర్నవ, వృష 
సహచర, ఉశీర, సారిబ, వమూర్వ, కాకజంఘ, అంశువముతి, అశ్వగంథయ, 
ఇం(ద్రవారుణి, 'త్రివృత్‌, నవమాలిక, అతి యుక్తక, కాకమాచి, కపిత్ల, (త్రిఫల, 
దశమూలము (ప్రత్యేకము పది పలములు. 


ధా(త్రీచికిత్సితాధ్యాయము 233 


యవ, కుళుతణ్ణ, మాష జలము 4 (ద్రోణములు, వీటిని పక్వం చేసి 
చతుర్జావశేషంగా కషాయం చేసికొని తిరిగి అగ్నిపై ఉంచవలెను. తర్వాత ఈ క్రింది 
జాషధములను ఒక్కొక్కటి ఒక్క పలము అందులో వేయవలెను. మేద, 
మహామేద, హరి(ద్ర, దారు హరిద్ర, కాకోలీ, క్షీరకాకోలి, వృషభకం, జీవకము, 
మాషషర్షి, దాల్చిన, తేజప(త్ర, చందన, ఉశీర, బల, అతిబల, సైంధవ, 
సావర్శలవణం, మూర్వ, గోక్షుర, కాకమాచి, శ్యామ, (దాక కటుకరోహిణి, 
యజ గజపిప్పులి, కుష్ట్ర వ్యాఘ్ర నఖ, వచ, ఏల, అగరు, గంభారి, శతపుష్పు, 
పరూషక, శంఖపుప్వ, లాంగలి, వృళ్ళికాలిి వముధూలిక, దాడివు, మెొ॥ 
అమ్హ[ద్రవ్యములు, గుగ్గులు మొ॥ సుగంధ (ద్రవ్యములు అక్షోట, పనస, భవ్య, 
పురాణ ఆమలకీ, శతావరి, విదారి కంద, మధుపర్ణి, విశాణిక, లవంగ పుష్పము, 
కర్ఫూరము, స్పృక్క, కటుక ఫలము వాటి యొక్క కషాయం అర్ర ఆఢకం, 
తిలతైలం ఒక ఆఢకం, క్షీరం ఒక |ద్రోణము అన్నిటిని కలిపి పక్వం చేయాలి ఇది 
సిద్దం అయిన తర్వాత ఒక దృఢమైన హస్తిదంతంతో చేయబడిన ఘృతాక్త పాత్రలో 
పోసి ఉంచుకొనవలెను. (మక్షణార్హము ఈ తైలము (ప్రశస్తము అయినది. 

శాఖాగతం కోష్టగతమస్రిమజ్ఞసిరాగతమ్‌ ॥ 

బహిరాభ్యన్తరాయామం హనుస్తవ్చం శిరో భ్రమమ్‌ । 

ఏకపక్షవధం శోషమ్రూూనకాద్రితగుల్మినమ్‌ ॥ 

బధిరం వేప (మూనరుచ) అ కం 


ఏలన (2_) పస్మారమున్మాదం కటపూతనామ్‌ । 
కృద్దశూలం శిరఃంశూలం బద్నం మారుతకుణ్ణలమ్‌ U 

అశీతిం వాతికాన్‌ రోగాన్‌ యోనిదోషాంళ్ళ వింశతిమ్‌ । 
రేతోదోషాన్‌ గ్రహాన్‌ సర్వాన్‌ బలాతైలమపోహతి ॥ 


Se wes జ్వరే జీర్ణ తృతీయకచతుర్దకే | 
నారీణాం దుప్రుజాతానాం యోనిశూలే (శ్రమేషు చ ॥ 


234 చికిత్సాస్థానం 


నానాతిసారజ్యరయోః కఫరోగేషు సర్వశః) | 
నాజ్లీర్ణకృశమూర్చాసు న చ్చర్జ్యాం చ ప్రయోజయేత్‌ ॥ 13 ॥ 

(ఇతి తాడపత్రపుస్తకే 139 తమం పత్రమ్‌।) 
బలాతైల ఉపయోగము : శాఖ, కోష్ట, వస్తి, మజ్జ, సిరాగత రోగములు, 
బాహ్యాయావుము, అంతరాయామము, హనుస్తంభము, శిరోరోగము, 
ఏకాంగవాతము, పక్షవధ, శోష, మనక, అర్దితము, గుల్మ, బధిరత, 
కంపవాతము, అపస్మారము, ఉన్మాదము, కటపూతన ((గ్రహరోగం) కర్ణకూల, 
శిరశ్ళూల, ఆం(త వృద్ది, వాతకుండలిక, 80 వాతరోగములు, 20 
యోనిదోషములు, వీర్య దోషములు, సంపూర్ణ(గహరోగములు, నష్ట్రమగును. 
వృద్ది, జ్లీర్ణజరము, తృతీయక, చతుర్రక జ్వరము, దుష్పుజాత రోగములలో 
ఈ తైలంను (ప్రయో గించవలెను. కాని, అజీర్ణ, కృశత, మూర్చ, ఛద్రిరోగములలో 
(పయోగించరాదు. 

ఏతేనైన విధానేన రాస్నాతైలం విపాచయేత్‌ । 

నిహన్తి రోగాన్‌ భూయిష్టం య ఏతే పరిక్షీర్తితాః 114 ॥ 

పై చెప్పిన విధంగానే రాస్నాతైలమును సిద్దం చేయవలెను. పై చెప్పబడిన 
రోగములను నషప్రమొందించును. 

శతావర్యా బదర్యాశ్ళు గుడూచ్యా మధుకస్య చ | 

పునర్నవాయా ద్రాక్షాయాః పీలోః సహచరస్య చ ॥ 

వృషస్య నాగవీర్యాయా అననాశతపుష్పయోః । 

స్వనామపాకతైలానామెష ప్‌ (విధిః స్మృతః) 1115 1 

ఇదే విధముగా ఆయాపేర్ల అనుసారము బదరి, శతావరి, గుడూచి, 
యష్ట్రమధు, పునర్నవా, (ద్రాక్ష పీలు, సహచర, బుద్ది, నాగవీర్య, అనంత, 
శతపుష్పు మొ॥ తైలములను పై విధముగానే పక్వం చేసికొనవచ్చును. 

eaten లం పక్వం తైలే సహాచరే ॥ 16 ॥ 

దద్యాన్నిర్మథ్య సతతమేతద[త్ర విశేషణమ్‌ । 


ధా(త్రీచికిత్సితాధ్యాయము 235 


ఇదేవిధంగా సహచర తైలమును కూడా తయారు చేసికొనవచ్చును. 
ఇందులో దీనిని నీటియందు చిలికి తైలములో వేయాలి. 

శోనాకతైలస్య విధిః స ఏవ పరికీర్తితః ॥ 17 ॥ 

కషాయే మధుమాంసస్య దద్యాత్‌ త్రింశత్సలాని తు । 

శ్యోనాక తైలం కూడా ఇదేవిధంగా తయారు చేసికొనవలెను. ఇందులో 
శ్యోనాక క్వాథములో 30 పలముల మధు, మాంసం వేయవలెను. 

కపితతైలస్య విధిః స ఏవ పరికీర్తితః ॥ 18 ॥ 

కపిత్హానాం తు పక్వానాం తులాం దద్యాత్‌ స. . . । 

కపిళ్ల తైలం కూడా ఇదే విధంగా సిద్దం చేసికోవాలి. పక్షం అయిన 
కపిత్లపలము 10 పలములు తీసికోవాలి. 

న. దేవ ప్రకీర్తితమ్‌ 119 un 

కేవలం స్వరసస్యాత్ర దద్యాత్తెలాచ్చతుర్లుణమ్‌ । 

ఈ తైలమును కూడా పై విధంగానే చేసికోవాలి. దీని స్వరసమును 
తైలములో 4 భాగము త్రీసికోవాలి. 

మీనతైలం చ మీనానాం కషాయేణ రసేన చ ॥ 20 ॥ 

పక్వం బలాతైలమివ వాతవ్యాధిషు శస్యతే । 

చేపకషాయం, వురియు రసము పక్వం చెసి వీనత్రైలం సిద్దం 
చేసికోవలెను. ఇది కూడా బలాతైలం వలె వాతవ్యాధులలో (ప్రయోగించాలి. 

బలాకాహంసవల్లూనాం (క్రౌషాసారసయోరపి ॥ 21 ॥ 

ఆటీశకనకానాం చ తైలాన్యాహుః స్వనామభిః | 

ఇదే విధంగా ఆయాపేర్త అనుసారంగా, బలాక, హంస, వల్లు, (క్రౌంచ, 
సారస, ఆటీ మొ॥ పక్షుల తైలములు కూడా తయారు చేసికొనవచ్చును. 

eI Es (దౌర్గ్రన్త నాశనమ్‌ ॥ 22 ॥ 

విధానం క్రీర్తితం పణ్యం షళ్హుబన్దా నా గ (ప్రజాకరమ్‌ | 

ఇది దుర్గంధ నాశము, నపుంసకత్వం, వంద్యా స్త్రీలలో పుత్రోత్పత్తి 
కొరకు చెప్పబడినది. 


236 చికిత్సాస్టానం 


యోనినాసాముఖ గో త్రదౌర్గన్లే $ పిచ్చిలేషు న॥23॥ 

కపిత్లతైలం పిచుభిర్హారయేయుః సదా (స్త్రియః । 

యోని, నాసిక, ముఖము, శోత్రము, వీటి దుర్గంధం మరియు 
పిచ్చిలత్వములలో స్త్రీలు ఎల్లపుడు కపిత తైలయుక్త పిచును ధారణ చేయవలెను. 

సహకారరసేనాపి తద్వత్తెలం (ప్రశస్యతే ॥ 

వినిధానాం చ తైలానాం హృద్యా...... | 

కం న్హానాంచ నిషేవణమ్‌ ॥ 24 ॥ 


ఆ(మరసంత్‌ కూడా తైలం ఇదే విధముగా సిద్దం చేయవలెను. అన్ని 
విధములగు హృద్యమైన తైలములను ఇదే విధముగా (ప్రయో గించవలెను. 

అత ఊర్హ్వం ప్రవక్ష్యామి ధాతాణాం శేషకర్మ యత్‌ । 

స్నేహపానాత్‌ ప్రసూతానాం షష్టిమల్లకభక్షణాత్‌ | 

అతిమా త్రాశనావ్సైవ విరుద్దాజ్లీర్ణభోజనాత్‌ it 

షష్టి(గహః కుమారాణాం జాయతే దేహనాశనః । 

అసాధ్యశ్సానుష( జ్ల చు సహ పలు పళ | 

న. (మితా) హారా ధర్మశీలా తపస్వినీ | 

బీర్ణాశినీ చ సతతం షస్టీమతితరత్యసా । 

ప్రాహ్హాయాం వక్చునాయాం చ పజ్షుకర్మాణి కారయేత్‌ ॥ 25 ॥ 

అథవా తపసో గ్రేణ శివం స్కన్దం చ తోషయేత్‌ । 

ధాత్రికి మిగిలిన చికిత్సను చెప్పెదను. ప్రసూత స్త్రీలకు స్నేహపానం, 
షట్టక, మల్లకం అను మత్స్య్యమును భుజించుట, అధ్యశనము, విరుద్ద భోజనం, 
అజ్లీర్ల భోజనం, చేయువారి పిల్లలకు, షష్టి అను గ్రహరోగం ఉత్పన్నం అగును. 
ఇది అనాధ్యం అనుషంగి. ఇందులో మితాహారంను సేవించువారు, ధార్మిక 
స్వభావశీలురు, తపస్వినులు, జీర్ణానంతరం భోజనం చేయువారు ఇలాంటి ధా(త్రి 
షష్టి గ్రహరోగ ముక్తురాలగును. పై చెప్పిన చికిత్సచే శమించనిచో పంచకర్మలు 
చేయవలెను. లేదా తీవ్ర తపస్సు వలన శివుడిని స్కంధుని తృప్తి చేయవలెను. 

అజ్లీర్ణం చాపి ధాత్రిణాం నిత్యమేవ న శస్యతే ॥ 


అజ్లీర్ణదూషి (తా దోషా ధాత్రీశాం జనయన్తి హి) | 

వష (2) రుబగ్చానిమదమోహవిచర్శికాః il 

పామాకుస్థాలజీగుల్మహృ ద్రో గశ్వాసకాసకాః | 

హెక్కాతం దా శ్రముశ్వాసచ్చర్దపస్మారవి[గ్రహాః ॥ 

రక్తపిత్త (భమోన్మాదశూలశోషగల (గహోః | 

ఊరుస్తమ్మః ససంన్యాసస్తథా౭_న్యే చమహాగదాః ॥ 26 ॥ 

ధాత్రికిపుడు అజీర్ణం చేయకూడదు. అజీర్ణముతో దూషితమైన 
దోషము, అరుచి, గ్టాని, మద, మోహ, విచర్చిక, పామా, కుష్టము, అలజి, గుల్మం, 
హృ(ద్రోగము, శ్వాస, కాస, హిక్క, తం[ద్ర, (శ్రమ శ్వాస, ఛర్ది, అపస్మార, గ్రహరోగ, 
రక్త పిత్త, (భమ, ఉన్మాద, శూల, శోష గలగ్రహ, ఊరుస్తంభ, సంన్యాస మొ 
భయంకర రోగములు కలుగును. 


మితపథాాశన్మాతుః పుత్రే తేషామసంభవః ॥ 27 ॥ 

సుఖోదయశ్చ ధాత్రీణాం తస్మాత్తదుపపాదయేత్‌ । 

మాత, పరిమితాహారం, పథ్యభోజనం చేయుటచే బాలుడికి పై చెప్పిన 
వ్యాధులు కలగవు. ధా(తి కూడా సుఖముగా ఉండును. కావున మిత, పథ్యకర 
భోజనం చేయవలెను. 

వృద్దజీవక | లోకే2_స్మిస్త్రయో దుష్కరకారిణః 128 1 

భిషగ్డాత్రీ చ బాలశ్స త ఏవ సుఖదుఃఖితాః | 

ఓ వృద్ద జీవకా! ఈ (ప్రపంచములో ముగ్గురు వ్యక్తులు దుష్కర కార్యము 
చేయగలవారున్నారు. 

ఒకటీ 1. వైద్యుడు, 2. ధాత్రి, 3. బాలుడు. వీరు సుఖమును, 
దుఃఖమును అనుభఐంతురు. 

పరిజ్ఞానం వినా వాతాద్యోషధకల్పనే నిశోః ॥ 


శాస్రానుసారచేష్టాభి రిజ్లితై నిత్య దర్శనైః 129 1 


238 దికిత్సాస్థానం 
కర్తవ్యం భేషజం బాలే స కథం నా£_పరాధ్నుయాత్‌ । 
శిశువులలో వాతాది దోషములను తెలియకనే జొషధ కల్పన చేయవలసి 
ఉండును. కావున ఎల్లపుడు శా(స్తానునారంగా కర్మ, ఇంగిత జ్ఞానము, దర్శనం 
ద్వారా బాలచికిత్స చేయవలెను. ఇందులో తప్పు జరుగకూడదు. 
ప సైః దుఃఖీతః | 

భిషక్కామారభృత్య స్తెః కారజానిత్యదుఃఖితః ॥ 

దుష్కరం చాపి కురుతే యుజ్జున్‌ సాధారణాః క్రియాః । 

గర్భిణ్యాః సహ గర్చేణ ధాత్రాః సహ సు(తేన చ) ॥ 


జ్ఞాతుమదూషకమ్‌ 130 nu 


కొమార భృత్య వైద్యుడు అయా, కారణములతో నిత్య వ్యాధుల 
సాధారణ చికిత్స చేస్తూ గర్భ సహిత గర్భిని, పుత్రసహిత ధాత్రి చికిత్స చేయుట 
అత్యంత దుష్కర కార్యము. 
ధాత్రీ పు త్రశరీరార్రం స్వశరీరోపశోషణమ్‌ ॥ 
స్నేహాత్‌ (ప్రాప్నోతి సుబహూన్‌' వ్రేశాంశ్సాన్యాన్‌ సుదారుణాన్‌ | 
ఆశా స్నేహకృృపాధర్మాద్రక్షణార్ధం చ మాతరః | 
సహన్తే సర్వదుఃఖాని మానినీ చాత్ర కీర్త్యతే | 
గర్ఫాత్‌ ప్రభృతి బాలోజ_పి........ 31 ॥ 
(ఇతి తాడపత్రపుస్తకే 140 తమం పత్రమ్‌[) 
అధికం పీడ్యతే దుఃఖైరకుర్వన్నపి తత్‌ స్వయమ్‌ । 
తన్మాచ్చ ధాత్రీ సతతం శుభచేష్టాచ_శనస్టితిః ॥ 
మాతా భవతి పుత్రాణాం భుంక్తే పుత్రఫలాని చ । 
ధాత్రి ప్రెమ వలన పుత్రుని కొరకు తన శరీరము శోషణ చేయును. 
మరియు అనేక దారుణమైన క్లేశములను సహించును. అశా, స్నేహము, కృప, 


ధర్మం, పుత్ర రక్షణ కొరకు తల్లి అన్న విధములగు దుఃఖములను సహించును. 
ఈ కారణముగా తల్లీ కీర్తించ బడును. 


ధా త్రీచికిత్సితాధ్యాయము 239 


గర్భం మెుదలుకొని బాలురు స్వయముగా కర్మలను కొన 
జాలకుండుట వలన అనెకవిధములైన బాధలను అనుభవించును. కావున ధాత్రి 
నిరంతరము తన శుభకార్యములచె అహార విహారముల ద్వారా తన పుత్రుల యొక్క 
తల్లి అయి పుత్రరూప ఫలమును భోగించును. 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 32 ॥ 

అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


(ఇతి) వృద్రజీవకీయే కౌమారభ్ళత్యే చికిత్సాస్టానే ధా త్రీచికిత్సితాధ్యాయః ॥ 
(స) మాపాని చ చికిత్సితాని ॥ 


ధాత్రి చికిత్సితాధ్యాయము సమాప్తం. 


240 సెద్రిస్తనం 


ఖీ 


రాజపుత్రీయా సిద్దిర్నామ (ప్రథమో౭_భధ్యాయః 


అథాతో రాజపుత్రీయాం సిద్దిం వవ్యామః 11 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః 12 ॥ 

ఇపుడు మనము రాజపు(తీయ సిద్దిని గురించి తెలిసికొనెదము అని 
భగవాన్‌ కళ్ళపుడు చెప్పెను. 

భగవన్‌ రాజపుత్రాణామన్యేషాం వా మహాత్మనామ్‌ | 

కతివత్సర (యుక్తస్య బస్తికర్మ సమీరి) తమ్‌ ॥ 3 ॥ 

స్నేహప్రమాణం కిం బస్తా బస్తయః కే చ తద్దితాః | 

కేషు రోగేషు శస్యంతే బస్తయః కేషు గ్గర్లితాః ॥ 4 ॥ 

ఆస్ట్రాసషనమవన్హాయాం కస్యాం కేషు గదేషుచ | 

వస్తికర్మ(పప్రమాణం కిం.......... 15 ॥ 


హితాహితం వ్యాపకాః కాః కిం చ తాసాం చికిత్సితమ్‌ ॥ 6 ॥ 

బుషిమధ్య తథా పృష్టః ప్రశ్నాన్‌ ప్రోవాచ కశ్వపః | 

బీవకుడు కళ్యపునితో ఈ క్రింది (ప్రశ్నలు అడిగెను. ఓ భగవాన్‌! 
రాజపు(త్రులు మరియు మహాపురుషులకు ఎన్ని సంవత్సరముల పయస్సు నందు 


రాజపు(తీయసిద్ది ౨41 


వస్తికర్మ చేయవలెను. వస్తిలో స్నేహసరిమాణము ఎంత? వారికొరకు ఏ విధమైన 
వస్తులు హితకరమైనవి ? ఏ రోగములలో వస్తినివ్వవలెను. ఎవరి ఎవరికి వస్తి 
ఇవ్వకూడదు? ఆస్టాపన వస్తి ఏ అవస్టలలో మరియు ఏ వ్యాధులలో చేయవలెను? 
వస్తి ప్రమాణము ఎంత ? మరియు ఎన్ని వస్తులు ఇవ్వాలి? వస్తి యొక్క హితము, 
అహితం, వ్యాపకము, మరియు వాటి చికిత్స ఏమి? బుషి సమూహము ఈ 
ప్రశ్న వేసిన తర్వాత మహర్షి కళ్యపుడు ఈ (క్రింది జవాబు నిచ్చెను. 

నిబోధ సమ్యగవతా మహత్కార్యం ప్రచోదితమ్‌ ॥ 7 ॥ 

బస్తికర్మ హీ దుర్‌జ్ఞానం బాల (కేషు విశేషతః) | 

షా జుహు పై అ NREL SE WR Wa 18 ॥ 

మీరు (శ్రద్దగా వినుడు. మీరు గంభీరమైన [ప్రశ్నలు వేసినారు. వస్తి కర్మ 
జ్ఞానము (ప్రత్యేకించి పిల్లల్ల్‌ అతి కఠినమైనది. 

శిశూనామశిశూనాం చ బస్తికర్మావు్రుతం యథా | 

భిషజామర్రయశసీ, నిశోరాయుః, ప్రజాం పితుః ॥9 ॥ 


త్రయమేకపదే హన్తి భేషజం దురనిస్టితమ్‌ । 
తస్మాదాపన్నరోగేషు వాత ప్రాయేషు దేహిషు ॥ 10 ॥ 


శిశువులలో మరియు ఇతరులలో కూడా వస్తి అమృత తుల్యము. ఈ 
వస్తివలన వైద్యులకు ధనము, యశస్సు, శిశువులకు ఆయుష్టు తండ్రికి సంతాన 
ప్రాప్తి కలుగును. ఒక వేళ వస్తి సమ్య(క్ర్రయోగము కానిచో పై చెప్పిన ముగ్గురు 
ఒకేసారి నష్టము అగుదురు. వాత (ప్రధానమైన రోగములలో వస్తినివ్వవలెను. 


(జన్మప్రభృతి బాలానాం) బస్తికర్మోపకల్పయేత్‌ ॥ 11 ॥ 


గార్ల్య బాలురలో జన్మించినప్పటి నుండి వస్తిని ఇవ్వవచ్చని చెప్పెను. 
మాఠరుడు ఇది సరికాదు అని చెప్పెను. ఎందుకనగా ఆ సమయమున వాడు 
అతి చిన్నవాడు. ఒక మాసం తరువాత వస్తిని ఇవ్వవలెను. అపుడు బాలుడు 
ప్రరముగా ఉండును. 


242 సిద్దిస్టైనం 


ఇత్యాహ గారో $ నేత్యాహ బాలత్వాది (ద్ర తి మాఠరః । 

మౌసేన శస్యతే మాసాద్‌ బాలో హీ స్యాదవస్టితః ॥ 12 ॥ 

అల్నానరత్వాన్నేత్యాహ తమాత్రేయః పునర్వసు: | 

చతుర్మాస్యో౬.నువాస్య (స్తు) ........ 113 ॥ 

ఆ(త్రేయ పునర్వసుడు ఇట్లు చెప్పెను. ఇది సరికాదు ఎందుకనగా ఆ 
సమయంలో బాలునికి అంతరావయవములు, ఆంతరికశబము అత్యల్పంగా 
ఉండును. కావున 4 వ మాసమున అనువాసన వస్తిని ఇవ్వవలెను. 

Sn (ప్రాహ స్తన్యక్షీరఘృతాశనాత్‌ । 

ఊర్ణా ధో బృంహమాణస్తు రోగః సంతర్పణోద్చవైః i 

కృచ్చసాధ్యో భవే ధ్రస్తస్తస్మాత్‌ సంవత్సరాద్దితమ్‌ । 

తదా శక్వశ్చు శక్తశ్చు బాలో వ్రజతి జల్పతి ॥ 


వం తంతులు et NN 114 1 

... ఇది సరికాదు - స్తన్యము, క్షీరము, ఘృత సేవన వలన ఊర్ద్వ 
అధోభాగముల ద్వారా బృంహణము చేయబడి సంతర్పణ జన్యరోగములచే 
ఆ(క్రాంతమైన బాలుడు కృద్చునాధ్యం కాగలడు. కావున ఒక సంవత్సరం తర్వాత 
వస్తికర్మను ఇవ్వవలెను అని చెప్పెను. అపుడు బాలుడు శక్తి, సామర్ర్రములు కలిగి 
ఉండును. నడచుటు, సంభాషణము, భోజనము సేవించువాడుగా ఉండును అని 
చెప్పును. 

పారాశర్యస్తు నేత్యాహ తదా దుర్తలితో హెసః॥15 ॥ 
పరాశరుడు - ఇది సరికాదు అని చెప్పెను. ఎందుకనగా అపుడు బాలుడి పాలన, 
పోషణ, సరిగ్గా జరగదు. కావున 3 వ సం॥ తర్వాత వస్తి కర్మ చేయవలెను. 

నేతి భేలస్తమ[బవీత్‌ | 

అల్నాన్తరత్వాద్వా గఘాతాద్ది(భమాణామసంసహాత్‌ ॥ 16 ॥ 

షడ్‌వర్దప్రభృతీనాం తు భేల......... 
భేళుడు ఇట్లు చెప్పుచున్నాడు - ఇది సరికాదు ఎందుకనగా అపుడు బాలునికి 


రాజపు(త్రీయసిద్రి 243 


ఆంత్రిక శక్తి అల్పముగా ఉండును. మరియు వ్యాపత్తులను ఎ(భ్రమములను 
సహించలేడు. కావున 6 సం॥ల తర్వాత వస్తి కర్మ చేయవలెను అని చెప్పెను. 
లుల షు పకేషు సూక్మేష్వపి పునః పునః ॥ 
నిశ్చయార్హం తతః సర్వే కశ్యసం పర్యచోదయన్‌ | 
స తేభ్యో నిశ్చయం ప్రాహ శిశూనాం బస్తికర్మణి ॥ 17 ॥ 
అధస్తనో£_న్నభోకా చచయదావా ..... 


ఈ విధముగా గంభీరమైన వాదోపవాదములు జరుగుటవలన 
వారందరూ నిశ్చిత జ్ఞానము కొరకు మహర్షి కళ్ళపుని ప్రార్దించిరి. అపుడు కశ్యపుడు 
తిరుగాడుచుండు బాలుడు, అన్నం సేవించు బాలునికి వస్తకర్మను చేయవలెనని 
చెప్పెను. 

భిషక్‌ పుణ్యాహే కనకరజతతా మ్రకాంస్య త్రపుసీసలో హగజదన్తతరువేణు 
శృజాస్ట్రిన లానావున్యతవుస్యోపపత్తా్యావుత్రకం కారయేన్హ్రక్షవువ్రణవ్చుజు 
గులికాముఖం గోపుచ్చు ౨౨ | పతి | 

వస్తి నేత్రము - మంగళకర దినము నందు వైద్యుడు బంగారు, వెండి, 
రాగి, కంచు, వంగము, సీసము, లోహము, హస్తిదంతం, కర్ర, వెదురు, శృంగము, 
అస్థి, కమలనాళము వీటిలో ఏదైనా నునుపుగా వ్రణము కలిగించనిదిగా, చక్కగా, 
గోళాకారం ముఖము కలిగి గోపుచ్చ సమానమైన వస్తి నేత్రము తయారు 
చేసుకొనవలెను. 


3 4 8 6 ఈ ఆ ఆ ఆ ఈ ఆ త ౨ ౩ ఈ ఇ శ క ఏ ౨ ఇ ఆ ఈ 9 ౪ 


. . . నోస్టోదకపరిషేకగన్హశుష్కవసనకుసుమరోచనా ప్రతిసరాభ్యలజ్బరణ 
భోజనవినోదాన్‌ క్రమేణ సుఖమాప్పుయాత్‌ | 
.... దుక్ష్షణోత్సాదనోషోదకపరిషేకభోజనాన్యహన్యహని ప్రాగనువాసనాదిష్యున్తే! 
పశాన్నిరూహేభ్య అ......... 
కన కోహ్ట్ణోదకోపదార బ్రహ్మచర్యోపసేవనం చ విరిక్తవిదితి పరిషత్‌ ॥ 19 ॥ 


244 సిద్దిస్టానం 


ఏ రోగకైతే వస్తి చేయవలసి ఉన్నదో వానికి క్రమముగా ఉషప్లజల పరొషకము 
సుగంధితము శ్వేత వస్త్రము, పుష్పుధారణ, రుచికరమైన (ప్రతిసారము, 
అలంకారము, భోజనము, వినోదము మొదలగు సుఖకర భావములను 
సేవింపచేయవలెను. అనువాసన వస్తికి పూర్వము స్నేహ మర్దనము, ఉప్పజల 
పరిషేకం, ఉష్ణ భోజనము (ప్రతిదినము ఇవ్వవలెను. తరువాత నిరూహవస్తి 
చేసినవారికి తిరిగి అనువాసన వస్తి చేయవలెను. తరువాత విరేచనమును చేయించి 
రోగికి ఉష్ణజల ఉపచారము బ్రహ్మ చర్యము మొదలగునవి చేయించవలెను. 


తత్ర శ్లోకాః యా 


ఏతేన విధినా బస్తీన్‌ దద్యాదేకాన్తరం భిషక్‌ | 

అహన్యహని బస్తీనాం ప్రణిధానం వినాశనమ్‌ ॥ 

స్నేహో గురుః స్వభావేన బపాుత్వాద్ధు..... | 

క. చూలం జ్వరో౬_రుచిః i 

ఆనాహాష్మానకృమయే విడ్‌భేదః కుష్టసంభవః । 

అపస్మారజడత్వాద్యాస్తస్మాదేకాన్తరం హితః ॥ 20 ॥ 

ఈ విధానములో వైద్యుడు ఒక దినము విడిచి ఒక దినము వస్తిని 
ఇవ్వవలెను. ప్రతిరోజు వస్తినిచ్చుట అహితకరము. ఎందుకనగా స్నేహము 
స్వభావముగానే అతి గురువగుట వలన శూల, జ్వర, అరుచి, ఆనాహము, 
ఆధ్మానము, కృమి, అతిసారం, కుష్టు అపస్మారము, జడత్వం, మొ॥ రోగములు 
కలుగును. కావున ఏకాంతరముగా ఇవ్వవలెను. 

ఏకాన్తరమపి ప్రాప్తే బసౌ దేయే శరీరిణామ్‌ । 

న దేయో ధాతువైషమ్యే ధాతూనేవ స సాదయేత్‌ ॥ 21 ॥ 

ఏకాంతరముగా వస్తి నిసూ ధాతువులు కూడా సమావప్టనందు ఉరు 
నట్టు చూడవలెను. ధాతువుల విషవుత్వం నందు ఇచ్చిన అనువాసన వస్తి 
ధాతువులను నశింప చేయును. 


Seva (విచక్షణః | 
నిరూహయేదర్దతస్తు (హాసవృద్దా 5 నిరూహయన్‌ ॥ 22 ॥ 


రాజపు(తీయసిద్ది 245 


తర్వాత జ్ఞాని అయిన వైద్యుడు రోగికి నిరూహవస్తిని ఇవ్వవలెను. 
నిరూహవస్తి 'మెల్తమెల్లగా పెంచవలెను. 

జడీభవన్తి స్రోతాంసి 'స్నేహదానాత్‌ పునః పునః ॥ 

ఉద్దాటనార్దం శుద్ద భక్తం తేషామాస్తాపనం హీతమ్‌ ॥ 23 ॥ 

నిరూహకాలే సంప్రాప్తే యా బాలో న నిరూహ్యతే | 

నం రలు మయా ప టట 124 ॥ 

స్విన్నం పర్యుషితం జీర్ణం నివాతశయనాదికమ్‌ । 

స్వభ్యక్తమకృతాహారం భిషగ్సాలం నిరూహయేత్‌ ॥ 25 ॥ 


ఎక్కువ సార్టు అనువాసన వస్తిని చేయుట వలన స్నేహము వలన రోగి 
(సోతస్సులు జడత్వం నొందును. ఆ (సోతస్సులను శుద్ది చేయుటకు ఆస్థాపన 
వస్తిని ఇవ్వవలెను. నిరూహవస్తి ఇవ్వవలసినపుడు ఇవ్వుకపోయినచో అనేక 
రోగములు కలుగును. 

వాతం మూత్రం పురీషం చ దేహినాం విషమస్టితమ్‌ । 

అనులోముయతే శీఘ్రం నిరూహః సాధు యోజితః ॥ 26 ॥ 


స్వేదనము చేసినవారికి, మొదటి దినము భోజనము జ్లీర్ణమైన రోగికి 
నివాతప్టలములో శయనించువాడికి, శరీరముపై తైల మృద్దనము చేసినవారికి ఎవడైతే 
భోజనము చేయలేదో అట్లాంటి బాలునకు నిరూహవస్తిని ఇవ్వవలెను. 
సమ్యక్‌ నిరూహ లక్షణములు : 

1) విషమావస్టలో ఉన్న వాతము, మూత్ర, పురీషములు శీఘ్రముగా 
అనులోమనము అగును. 


ఆమం జడత్వమరుచిం విష్టవందో....... 
suite ముప We దీపయత్యపి ॥ 27 ॥ 


సమ్యక్‌ (ప్రకారముగా చేయబడిన నిరూహవస్తి ఆమరోగము జడత్వం, 
అరుచి, విష్టంభమును పోగొట్టు అగ్నిని వృద్ది పొందించును. 


246 సెద్దిస్టైనం 


వ(స్త్రస్య ధావనమివ దర్హణహేన మార్హనమ్‌ । 

ఆన్హాపనం నృణాం తద్వత్‌ ధ్రాజ్ఞైః కాలోపపాదితమ్‌ ॥ 28 ॥ 

ఉచిత కాలంలో ఇవ్వబడిన ఆస్ట్రాపన వస్తి వస్త్రమును ఉతికినట్టుగా 
అద్దమును శు(భ్రపరిచినట్టుగా ఉండును. 

అనువాసనవచ్చాస్య విధిః సర్వః ప్రశస్యతే | 

నరూహః పునరావుత్తాన్న తు వేగాన్‌ విధారయేత్‌ ॥ 29 ॥ 

నిరూహవస్త అనంతరము అనువాసన వస్తిలో వలెనే సంపూర్షవిధిని 
ఆచరించవలెను. నిరూహవస్తి పునరావృత వేగములను ధారణం చేయదు. 


నిరుపద్రవమాశ్వస్తం తత | 
య ము కాం వికారే స్నానమిష్యతే 130 ॥ 


ఉపద్రవ రహితమైన రోగికి ఆ శ్వాసనము ఇచ్చి స్నానము చేయించవలెను. 
హృద్రోగే హార గ్రకూలేషు కుష్టేషు కృమికోష్టిషు | 
పమేహోదరగుల్మేషు వాతశూలే సకుణలే ॥ 
ర ట్ర 
సంస్పష్టదోషరోగేషు లీనగమ్బీరగేషు చ । 
ర్తే శ్రేష్మణి వా దుష్టై నిరూహముపకల్పయేత్‌ 131 1 
నిరూహవస్త అర్హుడు : హృద్రోగము, పార్భ్వశూల, కుష్ట కృమిరోగ, (ప్రమేహ, 
ఉదర రోగము, గుల్మం, వాత శూల, వాతకుండల, సంస్నష్ట దోషములు, గంభీర 
వ్యాధులు, రక్షళ్లష్మ దూషితములు ఈ వ్యాధుల యందు నిరూహవస్తి చేయవలెను. 
అ 44 4 ౨ ౨ 9 ఈ ౨46 94 ౧ ౨ 4 4 6 యేత్‌ Il 
ఆకేశా (గనఖా గ్రేభ్యో బస్తిర్భ)ంహయతే నరాన్‌ | 32 ॥ 


వస్తి కేశములు మొదలుకొని నఖా[గ్రముల వరకు సంపూ 'ర్ర శరీరమునకు 
బృంహణం కలిగించును. 


వర్ణతేజోబలకరమాయుష్యం శు క్రవర్రనమ్‌ । 
యోనిప్రసాదనం ధన్యం వన్హ్యానామపి పుత్రదమ్‌ ॥ 33 ॥ 


రాజపు(త్రీయసిద్లి 247 


బస్తికర్మ(కృతం) కాలే బాలానామవృుతోసమమ్‌ | 
వాతికొన్‌ వాతాసస్సం(ష్టాన్‌) .......... Il 


న హబీజం సర్వం బస్తిరపోహతి । 


వస్తిగుణములు : సకాలములో నివ్వబడిన వస్తికర్మ బాలురకు అమృత సమానము, 
ఇది వర్ణము, తేజస్సు, బలము, ఆయువు, శుక్రమును వృద్ది పొందించును. యోని 
(ప్రసాదనము. వంధ్యులలో పుత్రున్నిచ్చుకారణమున ధన్యము. వాతము, వాత 
సంసృష్ట రోగమును నశింపచేయును. అన్ని రోగముల బీజవములనం 
నశింపచేయును. 

యాసాం చ గర్వాః (స్రంసన్తే జాతా వౌన ద్రుథాః సుతాః | 

సుకుమార్యశ్ళు యా నార్యః సుభగా నిత్యమైథనాః Il 

బహు స్త్రీకాశ్ళ యే బాలా ఈశ్వరాణామయౌవనాః | 

సంక్షీయన్తే2_తిసజ్ఞాద్యాయేచ ...... 

న. తేషాం ప్రశస్తమమృతం యథా ॥ 34 ॥ 


గర్భస్రావము అగు స్త్రీలకు పుట్టిన బాలురు బలహీనముగా ఉన్న అతి 
సుకుమారులైన స్త్రీలకు, నిత్య మైథునం చేయువారికి బహు స్త్రీలు కల పురుషునికి, 
ధనవంతులైన బాలురకు యౌవ్వన పూర్వము స్త్రీ సంగమము చేసి క్షీణించిన 
వారికి వస్తి అమృత సమానము. 


ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః | 


రాజపు(త్రీయ సిద్దియను అధ్యాయము సమాప్తం అయినదని కశ్యపుడు చెప్పెను. 


ఇతి రాజపు(తియ సిద్దిర్నామ ప్రథమో౭_ధ్యాయః. 


248 సిద్దిస్టానం 


తైలక్షణా సిద్దిర్నామ ద్వితీయో౬_భ్యాయః 


అధాత్సస్త్రిలక్షణాం సిద్దిం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హా స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు మనము (త్రిలక్షణ సిద్దిని గురించి వ్యాఖ్యానించెదమని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పును. 


(త్రివిధం లక్షణం పశ్యేన్సృణాం పళ్టుసు కర్మసు | 


(ప్రాణులకు పంచ కర్మ చేయునపుడు 3 విధములైన లక్షణములను దృష్ట, 
నందుంచుకొనవలెను. 1. దుర్యోగము, 2. అతియోగము, 3. సమ్యక్‌ యోగము. 


శరీరయాత్రాం కాయాగ్నిం శక్తం వరం బలం స్వరమ్‌ 114 i 


దోషాంశ్చ వికృతాన్‌ దృష్టా యథాదోషం విశోధయేత్‌ । 
సర్వదోషాః ప్రశామ్యన్తి బలమాయుర్వపుర్వయః ॥ 


విజ్ఞులు శరీరయా (త్ర, జఠరాగ్ని, శక్తి, వర్ష, బల, స్వర దోష 
వికృతాదులను వీక్షించి యథానుసారముగా శోధనము చేయవలెను. తద్వారా 


దోషములు శాంతించి బలము ఆయువు శరీరము వయస్సు అగ్ని సంతానము 
వద్ది చందునుః 


(త్రిలక్షణసిద్రి 249 


విరేచనేన శుద్ద $న్తి ప్రసీదన్సీన్రియాణి చ । 

ధాతవశ్చ విశుద్ద $న్తే బీజం భవతి కార్ముకమ్‌ ॥ 5 ॥ 

విరేచనము వలన ఇం(ద్రియశుద్ది ప్రసన్నత కల్లును. రస రక్తాది ధాతువులు 
శుద్దినొందును. బీజము సమర్దముగా పనిచేయును. 

మేదోదార్గన్ల కఫజై రోగ్రెర్వాన్తశ్చుముచ్యతే | 

రోగోపశాన్తిర్రాసో వా విశుద్దిలాఘవాసుః . . . 16 ॥ 

వమనము వలన రోగి మేధస్సు దుర్గంధము కఫరోగములనుండి ముక్తి 
నొందును. రోగ శాంతి, (ప్రాసము కల్లును. శరీరవృద్ది లఘుత్వము కల్లును. 


(ఆమాశ) యస్య పూర్ణత్వం గౌరవం హృదయస్య చ ॥ 

శీతజ్వరాగమాధ్మానం స్పీవనం చ ముహుర్ముహుః । 

శిరో గ్రహో౭_రుచిర్దాడ్యమగ్నిసాదో౬_తిని ద్రతా ॥ 

ఆలస్యం వ్యాధివుదిశ్చు విద్యాద్దుర్వాన్తలక్షణమ్‌ ॥ 7 ॥ 
వవున అయోగ లక్షణములు వ; ఆవాశయువము పూర్షవముగా నుండుట 
హృద్తౌరవములు, శీతజ్వరము, ఆధ్మానము, మాటిమాటికి ఉమ్మి వచ్చుట, 
శిరోగ్రహము, అరుచి, జడత్వము, అగ్నిమాంద్యము, అతి నిద్ర, ఆలస్యము 
మరియు రోగవృద్ది కల్లును. 


కతి నిండక సాం చ వ్యథనమతివాన్తస్య లక్షణమ్‌ | 8 ॥ 
వమనాతి యోగలక్షణము: - సమస్త (స్రోతస్సులలో పీడ కల్లును. 

యదా తు పిత్తం రక్తం వా పురీషం మిశ్రమేవవా | 

వమత్యవిరసం శూలీ న స సిద్ద కతి కుర్వుతః ॥ 9 ॥ 

వమనములో పిత్త రక్త పురీషములు కలిసి, పల్చగా శూల యుక్తముగా 
నున్నచో చికిత్సచేసినను శాంతించదు. 

ఆమపక్వాశయా పిత్తం గుదౌ గర్భాశయాస్ఫజీ ॥ 


250 సిద్దిస్టానం 


TEED: క్షుద్యాతమూత్రానులోమతా । 

లాఘవం చాగ్నిదీప్తిశ్లు సవ్వుక్‌ స్రంసితలక్షణమ్‌ 110 ॥ 
సమ్యక్‌ విరేచనలక్షణాములు : ఆమాశయం, పక్వాశయం, పిత్తం, గుద, గర్భాశయం, 
రక్తం, ఇవి స్వస్టముగా ఉండును. ఆకలి పెరుగును. వాయు, మూ(త్రముల గతి 
అనులోమనమగును. దేహములో లఘుత్వము వచ్చును. అగ్నిదీప్తి కలుగును. 

కృచ్చవిణ్మూ[తతా త్వక్షపిడకా జరసంభవః । 

అరుచిర్తారవాధ్మానే దుర్విరిక్తస్య లక్షణమ్‌ ॥ 11 ॥ 
విరేచన అతియోగ లక్షణములు : మల మూత్ర త్యాగం కష్టముగా ఉండుట. 
త్వచపై పిడికలు, జురము అరుచి, గురుత్వం, ఆధ్య్మానము కలుగును. 

మూర్చ్సా శూలం గుదభంశో వాత....... 

ENT PW లు టు చుం తన 112 ॥ 
విరేచన అయోగ లక్షణములు : మూర్చ, శూల, గుద(భంశం, మొదలగు 
వాతవికారములు కలుగును. 

బృంహణం కర్సనం చైవ ద్వివిధం నస్యకర్మ తు | 

బృంహణం వాతరుక్రాయే కఫాధిక్వే తు కర్శ్భనమ్‌ i 

బృంహణం వివిధైః స్నేహై ర్మధరౌషధసంస్క్రతైః | 

రూక్షేర్వా కటిసిద్దెర్వా స్నేహైః కర్భనముచ్యతే ॥ 13 ॥ 

నస్యకర్మ 2 విధములుగా ఉండును. ఒకటి బృంహణము రెండు 
కరణము. బృంహణ నస్యము వాతప్రధాన వ్యాధుల యందు, కర్గ్శన నస్యము 
శ్రేష్య ప్రధాన వ్యాధుల యందు చేయబడును. అనేక (ప్రకారములైన మధుర 
జొషధములచే సంస్క_రింపబడిన స్నేహము ద్వారా బృంహణ నస్యము రూక్షకటు 
(ద్రవ్యవఎల సంస్కరణముచే సిద్దము చేయబడిన నస్యము కర్శనముగా 
ఉపయోగపడును 


తే గుణా స | 


(తిలక్షణసిద్రి 251 


పై చెపుబడిన గుణములు కలిగిన బృంహణ, కర్శన నస్యములు 
(ప్రశస్తమైనవి. 

రోగశాన్తిః ప్రమోదశ్ళ దేహయాత్రానువర్తనమ్‌ । 

స్మృతిమేధాబలాగ్నా $ప్తిరి న్రియాణాం ప్రసన్నతా ॥ 15 ॥ 

విద్ది సమ్యక్కృతే నస్యే దుర్యోగస్తదలక్షణై: | 

సమ్యక్‌ నస్య లక్షణములు - రోగ శాంతి, ప్రమోదము, శరీర యాత్ర 
అనువర్తనము, స్మృతి, మేధ, బల, జఠరాగ్ని, తృప్తి ఇంద్రియ ప్రసన్నత, కలుగును. 

ఉన్మాదవాతపిత్తాంత్సు.......... 


జపత పట లతలు ఇ (హృ్రద్‌[ద్రవౌ ; 
సూర్యావరో న తృ్పప్తిశు నస్యేనాత్యపతపితే ॥ 16 ॥ 


శిరోవిరేచన అతియోగ లక్షణములు - ఉన్మాదము, వాత, పిత్త ప్రకోపము, 
సూర్యావర్తము, హృ(ద్రవము, తృప్తి కలుగకపోవుటు. 

అగ్నిదీప్తిర్వయః స్తానం పుష్టిర్వర్లూ ధృతిర్భలమ్‌ || 

వాతానులోమతా శాన్తిః స్వనువాసితలక్షణమ్‌ 117 ॥ 
అనువాసన సమ్యక్‌ లక్షణములు :- అగ్ని దీప్తి ఆయుస్థాపనం ప్ర ప్ర వృదర్దము, 
ధృతి, బలము, వాతానులోమనం, రోగశాంతి కలుగును. 

విషాదస్తృప్రిరరుచిర RR | 


అనువాసన అతియోగ లక్షణములు : వివాదము, తృప్తి, అరుచి, మొదలగు 
అక్షణములు కలుగును. 

విష్టమో గాఢవర్శస్త్రం రోగవృద్ది ర్వివర్హతా | 

వేపథుర్వాతవృద్దిశ్ళ రూపం దురనువాసితే ॥ 19 ॥ 
అనువాసన అయోగ లక్షణములు - మల బంధము, మలము గట్టిపడుట రోగవృద్ది, 
వివ్హత, కంపము, వాతవృద్ది కలుగును. 


250 సిద్దిష్ఞానం 


sus త కుద్వ్యాతమూ(త్రానులోముతా । 

లాఘవం చాగ్నిదిప్తిశ్ళు సమ్యక్‌ స్రంసితలక్షణమ్‌ 11101 
సమ్యక్‌ విరవనలక్షణములు : ఆమాశయం, పక్యాశయం, పిత్తం, గుద, గర్భాశయం, 
రక్తం, ఇవి స్వష్టముగా ఉండును. ఆకలి పెరుగును. వాయు, మూత్రముల గతి 
అనులోమనమగును. దేహములో లఘుత్వము వచ్చును. అగ్నిదీప్తి కలుగును. 

కృచ్చవిణ్మూ(త్రతా త్వక్షపిడకా జ్యరసంభవః । 

అరుచిరారవాధ్మానే దుర్విరిక్తస్య లక్షణమ్‌ ॥ 11 ॥ 
విరేచన అతియోగ లక్షణములు : మల మూత్ర త్యాగం కష్టముగా ఉండుట. 
త్వచపై పెడికలు, జ్వరము అరుచి, గురుత్వం, ఆధ్య్మానము కలుగును. 

మూర్చ్సా శూలం గుదభంశో వాత....... 

swe అ STEALTH అంటు సంచ 112 u 
విరేచన అయోగ లక్షణములు : మూర్చ, శూల, గుద(భంశం, మొదలగు 
వాతఎకారములు కలుగును. 

బృంహాణం కర్శనం చైవ ద్వొినధం నస్యకర్మ తు। 

బృంహణం వాతరుక్రాయే కఫాధిక్యే తు కర్శనమ్‌ 11 

బృంవాణం వవిరైః స్నేపార్మధరౌషధసంస్క్రతై: | 

రూక్షేర్వా కటుసెద్దెర్వా స్నేప్తాః కర్శనముచ్యతే 113 uu 

నస్యకర్మ 2 విధములుగా: ఉండును. ఒకటి బృంహణము రెండు 
కరణము. బృంహణ నస్యము వాతప్రధాన వ్యాధుల యందు, కర్శన నస్యము 
శ్రేష్మ ప్రధాన వ్యాధుల యందు చేయబడును. అనేక (ప్రకారములైన మధుర 
బొషధములచే సంస్కరింపబడిన స్నేహము ద్వారా బృంహణ నస్యము రూకకటు 
(దవ్యముల సంస్క_రణముచే సిద్దము చేయబడిన నస్యము కర్శనముగా 
ఉపయోగపడును. 


తే గుణా బృంహాణ Mosse ee మ యుత | 


త్రిలక్షణసిద్ది 251 


పై చెపుబడన గుణములు కలిగిన బృంహణ, కర్శన నస్యములు 
(ప్రశస్తమైనవి. 

రోగశాన్తిః ప్రమోదళ్ళ దేహయా త్రానువర్తనమ్‌ । 

స్మృతిమేధాబలాగ్నా $ప్తిరి న్రియాణాం ప్రసన్నతా ॥ 15 ॥ 

విది సమ్యక్కృతే నస్యే దుర్యోగస్తదలక్షణైః | 

సమ్యక్‌ నస్య లక్షణములు - రోగ శాంతి, ప్రమాదము, శరీర యాత్ర 
అనువర్తనము, స్మృతి, మేధ, బల, జఠరాగ్ని, తృప్తి ఇంద్రియ (ప్రసన్నత, కలుగును. 

ఉన్మాదవాతపితాంశ్లు........=. | 

పత టు తతత (హృుద్‌ద్రవా । 

సూర్యావరో న తృప్తిశ్చు నస్యేనాత్యపతపితే ॥ 16 ॥ 
శిరోవిరేచన అతియోగ లక్షణములు - ఉన్మాదము, వాత, పిత్త (ప్రకోపము, 
సూర్యావర్తము, హృ(ద్రవము, తృప్తి కలుగకపోవుట. 

అగ్నిదిప్త్వోయః స్తానం పుష్టిర్వర్లో ధృతిర్భలమ్‌ || 

వాతానులోమతా శాన్తిః స్వనువాసితలక్షణమ్‌ n17 un 
అనువాసన సమ్యక్‌ లక్షణములు :- అగ్ని దీప్తి ఆయుస్థాపనం పుష్టి వర్గము, 
ధృతి, బలము, వాతానులోమనం, రోగశాంతి కలుగును. 

విషోదప్తుపరరుచెర యల 


అనువాసన అతియోగ లక్షణములు : విషాదము, తృప, అరుచి, మొదలగు 
లక్షణములు కలుగును. 

విష్టమో గాఢవర్శస్త్వం రోగవృద్ది ర్వివర్హతా | 

వేపథుర్వాతవుద్రిశు రూపం దురనువాసితే ॥ 19 ॥ 
అనువాసన అయోగ లక్షణములు - మల బంధము, మలము గట్టిపడుట రోగవ్పద్రి, 
వివర్ణత, కంపము, వాతవృద్ది కలుగును. 


252 సిద్దిస్థానం 


శుద్రస్తటికసంకాశం యదా శ్రేష్మ విరిచ్వతే | 
వినామూత్రపురీషేణ ......... I 


నిరుపద్రవతా క్షుచ్చ నిరూఢః సమ్యగుచ్యతే ॥ 20 ॥ 
సమ్యక్‌ నిరూహ లక్షణములు : మూత్ర పురీషములు లేక కేవలము శుద్ద 
స్పటీకాభమైన శ్రెష్మము విరేచనముగా వచ్చుట. ఉప([ద్రవములు కలుగక ఉండుట. 
ఆకలి కలుగును. 

విణ్మూత్రని గ్రహః శూలమానాహో వ్యాధిసన్నతిః ॥ 

త్రీ నిద్రా౭_రుచిస్త ఎప్పిర్తుర్దిరూహస్య లక్షణమ్‌ ॥ 21 ॥ 
నిరూహ అయోగ లక్షణములు - మలమూత్రావరోధం, శూల, ఆనాహము, 
రోగవృద్ది, తంద్ర, నిద్ర, అరుచి, తృప్తి కలుగును. 

వాతప్రకోపో బలవాన్‌ సర్వదేహో ...... 

EES సతయ టల 122 I 


నిరూహ అతియోగ లక్షణములు : సంపూర్ణ శరీరములో అతిగా వాయు 
(ప్రకోపము కలుగుట. 


పంపును తు శ పట ప (బ) స్తయః కర్మసంజతాః । 
అన్తరేషు నిరూహా; స్యురతశ్నోర్త సి న దాపయేత్‌ ॥ 23 ॥ 
కర్మ సంజ్ఞక వస్తులు కూడా ఉండును. వీటి మధ్యలొ నిరూహవస్తులు 
ఇవ్వవలెను. తర్వాత ఇతర వస్తులను ఇవ్వకూడదు. 
ఇతి హా సాహ భగవాన్‌ కశ్యపః ॥ 24 ॥ 
(తిలక్షణసిద్ది అను మేరుగల అధ్యాయము సమాప్తి అయినది 
అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


253 


వమన విరేచన సిద్దిర్నామ తృతీయో౬_ధ్యాయః 


అథాతో వమనవిరేచనీయాం సద్దిం వ్యాఖ్యాస్యామః nln 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు మనము వమన విరేచన సిద్ది అను అధ్యాయము వ్యాఖ్యానించెదము 
అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

.... మయస్వలక్షణైర్వమనేనోపపాదయేద్విధివదుపస్నిగ్రమగ్నిబలా పేక 
వా యథాశక్తిస్విన్నముషితమపరేద్యు విజ్లీర్ణభక్తం ప్రాతరేవ దన్తకాష్టాద్యను . .... 
.... కట్‌ఫలనిచులశిరీషాదీనాం లాభాతః పల్లవాన్‌ సర్వశో వా£_2_హృత్యాపాం 
ద్రోణమాత్రే_ధికే వారిణ్యుత్కాథ్య (గహఘ్సీకృతవేధనవచా సైన్తవసిప్పు లీవత్సక త్ర- 
పుసమదనబీజా . . .. (ఉప) విష్టమాసనే ప్రాజ్‌ముఖో భిషగాలోడ్య తం కషాయం 
గ్రహధ్నా్యాదికల్కైర్నాతిఘనోష్షశీతమాకణ్డాత్‌ పాయయేత్‌, యథాబలమరిష్టం వా 
పబ్బషట్‌కాలోత్తరమథ విధాయోత్సలకు(ముద్ర) ...... న వేగముత్పన్నమవ- 
గృట్లాయాత్‌, న వేగాన్తరే విశమయేత్‌, ఉపసంగృహీతపార్శ్వః స్యాదీషన్ను్యుబ్దః 
13 

ఆయా లక్షణానుసారముగా రోగికి వమనము చేయవలెను. దీనికొరకు 
యధథావిధిగ స్నేహనము చేసి అగ్ని బలము వీక్షించి, యథాశక్తి స్వేదనము 
చేయబడిన వానికి రాత్రి నిద్రించిన వాడికి మరుసటి రోజు రా(త్రి భోజనము 
పూర్తిగా జ్వీర్ణం అయిన తర్వాత (ప్రాతః కాలమున దంత ధావనాదుల అనంతరం 
కట్‌ ఫలము, సము(ద్రఫలము, శిరీష మొదలగు ద్రవ్యములను యథాలభ్యముగా 


254 సిద్రిస్టానం 


వాటి పత్రములను (గ్రహించి ద్రోణము జలము నందు వేసి కాథము చేయవలెను. 
గౌరసర్హప కృత వేధనము, వచ, సైంధవము, పిప్పలీ, ఇం(ద్రియత, త్రపుస, మదన 
ఫల బీజము, కల్కం చేయవలెను. ఉత్తరముఖముగా రోగిని కూర్చుండబెట్టి పై 
చెప్పిన క్వాథమును అతి గాఢంగా, అతి ఉష్ణముగా, అతి శీతలముగా కానిదానిలో 
పై కల్కి (ద్రవ్యములు కలిపి కంఠపర్యంతం త్రాగించవలెను. 5,6 కాలముల తర్వాత 
అరిష్ట్రమును (త్రాగించి ఉత్సలము, కుముద నాళముల ద్వారా కంఠమునందు 
స్ఫృశించవలెను. ఉతృన్నం అయిన వేగమును నిరోధించరాదు. వమన వెగములకు 
మధ్యలో విశ్రాంతి తీసికోకూడదు. పార్శ $ములను వత్తుచు కొంచెం ముందుకు 
వంగి వమనమునకొరకై కూర్భుండవలెను. 


వవునం తు ద్విత్రివేగం కనీయః, చతుష్పుఖ్పువేగం వుధ్యవుం, 
షట్‌సస్తవేగముత్తమమితి కౌత్సః శ. ...... మహతాం కృశమధ్యబలవతాం 
యోగ్యమితి వారాశర్యః, వ్యాధ్యవేక్షమితి భూయాంసః ॥ 4 ॥ 

కౌత్సులు - వమన కనిష్ట మా[త్రలో రెండు లేక 3 వేగములు ఉండును. 
మధ్యమ మాత్రలో 4, 5 వేగములు, ఉత్తమమా(త్రలో 6-7 వేగములు కలిగి 
ఉండును. పరాశరుడు - వమన మాత్ర కృళ మధ్య బలమైన వ్యక్తులను అనుసరించి 
ఉండును. వివిధములైన వ్యాథిని అనుసరించి వమన మాత ఉంటుందని చాలా 
మందిచెప్పిరి. 


అధైనం వాన్తముష్టాభిరద్భిరాచావ్యు నివాతే (పాక్‌ శిరసం 


శాయయిత్వా౭..పామార్గపిప్ప లీశిరీషాన్యతమతణులా . . . .. రితవిలగ్నస్య 
కఫస్యాకర్షణార్హం సంక్షమ్య తిష్టన్‌ ప్రతశ్యాయశిరో రోగాత్య భిష్యన్తకర్ణకూల- 
కర్ణపాకమన్యా గ్రహ దన్తపుప్పుటకదన్తమూలశో థకణ్యగల గ్రహ ........ స్య 


భణ్యా దిదివాజాగరోషఫ్టోదకోపచార ఉపదిష్టః పథ్యతమః : శృజ్గవేరశ్చతముదకం 
పిపాసితః పిబేదిషదుష్షమ్‌ | అల్పశో౭_సి నీతం హ్యస్య (ప్రతిశ్వాయా దీన్‌ ప్రకో 
(లం 2 పుల కుష్పహృల్టాసజ్వరారుచినిద్రాత న్రీరుపజన యుతి, 
తస్మాదిత్యేతత్‌ షడ్వర్దాదీనావముక్టై తదుపదేష్యామో౭_తిబాలో హ్యశక్త ఏనం 
విధిమనుష్టానహితే చక్తురాఖ్యాతిన...... దుపగృహ్య దేయమాతజ్కశమనం 
౨డజ్లమాత్రం బదరాస్ట్రిమాత్రం బదరమాత్రమామలకమాత్రమౌషధం సర్వమేవ 


వమనవిరేచన సిద్ది 255 


సంభృతం స్యాత్‌ | వమనోపగం నిరేచనోపగం వా చాతుర్మాస్యాష్టమ న న? షు 
సర్వాణి సశర్కరాణీతి వృద్దకాశ్యపః | తేషాం పలాద్యర్హపలద్వి త్రిపలాన్యలోడనాని 
యుక్తా వా తతో విధార్య భిషగ్జాత్రీ వా కుశలా క్టుప్తనఖయా౭2_బ్లుల్యా2_న్ల 
ఖావయవా............ థ సర్పేణ గౌతమీ వా౭_జ్నులీ హీనా స్యాన్నస్యకేనేతి 
వృద్దకాశ్యపః అతిబాలస్య సకా ద్రశర్మరమపామార్గతబ్టులద్వ్యయం త్రయం చేతి 
వైదేహో జనకః ॥ 

అథ ఖలు......,. నైరతిబాలే హీ భగవన్‌ ! భిషగ్వమనాదిని 
ప్రయుళ్ఞానః కాలమా త్రవయోవ్యాధిబలాబలానామనభిజ్లో బాలవినాశాయాత్మ- 
ధర్మవినాశాయ చ సంపద్యత ఇత్యా(హ) ....... మితి వార్యోవిదః, 
ధాత్రీగురులఘుత్వహేతోరితి వాత్స$ః, ధాత్రీశర్మణి శిశుశర్మేతి భూయాంసః ॥ 


అథ భగవాన్‌ కశ్యపో౬_ బవీదసమ్యగేతత్‌ సర్వమప్యసాధకమ . . . .మితి ॥ 


వమనానంతరము రోగికి ఉష్ణ జలం ఇచ్చి నివాతస్థానం నందు ఉత్తర 
దిశ వైపు శిరస్సును ఉంచి పడుకో బెట్టవలెను. అపామార్గము, పిప్పులీ, శిరీష 
మొ॥ (దవ్యములలో ఏదైన ఒకదానితో బియ్యమునందు కలిపి కఫ శేషమును 
బహిర్గతము చేయుటకు రోగికి ఇవ్వవలెను. ఎందుకనగా కఫశేషము వలన 
(ప్రతిశ్యాయము శిరోగము, అక్షిరోగము, అభిష్యందనము క్షద్ణకూల, క్షర్ణ పాకము, 
మన్యాగ్రహము, దంత పుప్తుటకము, దంతమూల శోథ, కంఠ(గ్రహము గల 
(గగ్రహము మొ॥ రోగములు కలుగును. వమనానంతరము మండ సేవనము. 
పగటినిద్ర చేయకుండుట ఉప్పజలము మొ॥ ఉపచారములు పథ్యములుగా 
చెప్పబడినవి. దాహము వేసినచో ఆ(ద్దకము వేసి సిద్దం చేసిన జలం ఇవ్వవలెను. 
జలము శీతలముగా ఉన్నచో ప్రతిశ్యాయార్హము (ప్రకోపించును. అత్యంత 
బాలునికి వమనం చేయించినచో కుష్టము, హృల్లాసము, అరుచి, నిద్ర, తం(ద్ర 
కలుగును. కావున 6 సం॥ ల తర్వాతనే వమనం చేయించవలెను. అతిపిన్న బాలుడు 
అశక్తుడగుటచే వమనము వలన చక్తురోగ పీడితుడు అగును. బాలునికి రోగ శాంతి 
కొరకు విడంగ ఫల మాత్రము, బదరీబీజ ప్రమాణము లేక ఆమలకీ ప్రమాణం 
వయోనుసారముగా జొషధం (త్రాగించవలెను. 


256 సిద్దిస్టానం 


వృద్ద కాశ్యపుడు - బాలురకు వమనోపయోగ (ద్రవ్యములు, విరోచనోపయోగ 
(ద్రవ్యములు 4 లేక 8వ మాసంలో శర్మరను కలిపి ఇవ్వవలెను. వమన (ద్రవ్యమును 
యుక్తి పూర్వకముగా వయస్సు ననుసరించి ఒకటి, ఒకటిన్నర, రెండు, మూడు 
పలములు నీటియందు బాగుగా కలిపి ఇవ్వవలెను. తర్వాత వైద్యుడు లేదా ధాత్రి 
నఖములు కత్తిరించిన వేలితో బాలుని కంఠములో ఉంచి వేగ ప్రవృత్తిని చేయవలెను. 
వైదేహ జనకుడు - అతి చిన్న బాలునికి మధు శర్మరతో 2 లేక 3 పొట్టు వలిచిన 
అపామార్గ బీజములను ఇవ్వవలెను. 

భగవాన్‌! కాలము, మాత్ర, అవస్థ, రోగబలము, అనభిజ్ఞ వైద్యుని ద్వార 
అతిచిన్న బాలునికి వమనాదుల (ప్రయోగము చేయుటచే బాలుడు మరియు 
వైద్యుడిద్వారా ధర్మనాశనము కలుగుచున్నది. 
వాత్యుుడు - ధాత్రి గురుత్వ, లఘుత్వ కారణము వలన చాల రోగములు 
కలుగుచున్నవి, కావున అనేకాచార్యులు ధాత్రి, స్వస్టురాలైనచో శిశువు కూడా 
స్వస్థుడగును. అని చెప్పెదరు. భగవాన్‌ కశ్యపుడు ఇట్లు చెప్పెను. ఇది సరికాదు 
అందరి అభిప్రాయాలు వేరు వేరు రూపములలో సిద్దాంతముగా ఏర్పడదు అని. 
తత్ర శ్గోకాః లా 

శిశోర్వ్యాధా సముత్తున్నే ధా త్రీణామేవ శోధనమ్‌ । 

అలం బాలసుఖాయేతి కో లోకే నావబుద్ద తే I 

యస్తు కాయగతస్తస్య దోషాణాం పూర్వసంచయః | 

అనుద్ద్రతే కథం తస్నిన్‌............ 

used (వ్యాధిస్తస్య) ప్రశమ్యతి ॥ 

అనాగతవిధాతస్తు న వర్రయతి వా£_2_శయమ్‌ ॥ 6 ॥ 

బాలుడికి రోగము కలిగినపుడు ధాత్రికి శోధనము చేసినచో బాలుడు 
స్వస్టుడగునను వాస్తవము ఎవరికి తెలియదు? కాని బాలుని శరీరములో దోషములు 
పూర్వ సంచయము అయినపుడు వాటిని దూరము చేయక రోగమెట్టు 


శాంతించును? దాని వలన బాలుని భవిష్యత్తు నాశనమగును. వాడి ఆశయములు 
వృద్ది పాందవు. 


వమనవిరేచన సిద్ది 257 


ఉభయోస్తు యదా సమ్యక్‌ శోధనం కురుతే భిషక్‌ ॥ 

తదా౬_౬_రోగ్యం భవత్యాశు శిశోర్రేఖా యధథా2._శ్శని 17 ॥ 

ధా(తి మరియు బాలునికి ఇద్దరికి శోధనము చేసినచో శిశువు శీఘ్రముగా" 
ఆరోగ్యం పొందును. ఇది శిల్పలిఖిత సమాన సత్యం. 

దోషాణామాశయో ధాత్రీ భూధరాః సరితా(మివ ॥ 


aw మియా కుం రోభూతో దోషో బాలం ప్రబాధతే | 

తయోః సంశోధనవ్వుతే న శాన్తిరితి ధారణా ॥ 8॥ 

ఏ విధముగా పర్వతము నదులకు ఆధారమో అదేవిధముగా ధాత్రి 
దోషములకు ఆశయమై ఉంది. (ప్రకుపితములైన దోషములు ధా(తి నుండి 
బాలునికి వ్యాపించి బాధించును. కావున వీరిద్దరికి సంశోధనం చేయనిచో బాలుర 
రోగము శాంతించదు. 

స్వయం ఛర్హయతే యస్తు పీతం పీతం పయః శిశుః | 

నతం కదాచిద్వాధన్తే వ్యాధయో దేవమానుష్తాః ॥ 9 ॥ 

ఏ బాలుడు మాటి మాటికి దృుగ్రపానం చేయుచు స్వయముగానే వమనం 
చేయునో వాని దైవ మానుష వ్యాధులు ఎన్నటికి బాధించవు. 


ముఖపాకం చ బాలానాం కుర్యాద్దాత్రా జ్వరం తథా । 

తస్మాద్భలాదివాచూచ్యా దద్యాదేవాషధం నిథోః 110 ॥ 

స్తనము ద్వారా దోషములు బాలునిలో (ప్రవేశించును. బాలురలో 
ముఖపాకం, ధా(తికి జ్వరం మొదలగునవి కలిగించును. కావున బాలునికి 
బలపూర్వకముగా స్తన్యం ద్వారానే బొషధమును ఇవ్వవలెను. 

అథ ఖలు విధివదుపస్నిగ్రస్విన్నసుఖోషితజీర్హాహార ......... 
(ద) న్లీశ్యామాకమ్పిల్లకనీ లికాసప్తలావచా విషాణికా దినాం పూర్యోకానాం లాభతః 
కర్షిణాం భాగానర్రపలినాం వా ప్రప్టద్విప్రప్ట్రమా త్రీష్వప్పు చతుర్చాగావశేష ల 


258 ... సిద్దిస్థానం 


మూత్రసంయుక్తం నాతిద్రవోష్టాశీతం పాయయేత్‌ కాలబలవయోగదావేక్షమ్‌ । 
బాలం తు పూర్వవదాఢకేన ప్రపాయయేన్నవనీతేన వా సార్హమేతం లేహయేత్తపన్చిత్తం 
నిత్యం ద్విత్రివేగం న Mw hrs ' వేకద్విత్రి ప్రస్టవు ! అత 
ఊర్త్రమతియోగమాచక్షతే | తత్రాపి వమనవదుపచారః సర్వ ఇతి ॥ 

ఇపుడు విరచన విధి వర్షించబడును. వమనం చేయించిన 15 దినములకు 
విరేచనం చేయించవలెను. తర్వాత విధిపూర్వకముగా స్నేహనం స్వేదనం 
చేయబడిన వానికి, రాత్రి సుఖపూర్వకముగా ని(ద్రించినవాడికి, పూర్వభోజనం 
పచింపబడినవానికి దంతి, (త్రివృత్‌, కంపిల్లకము, నీలిక, సప్తల, వచ, అజళ్ళంగి 
యధాలభ్యంగా ఒక కర్ణము లేదా అర్రఫలము మాత్రము ఒకటి లేదా రెండు 
(ప్రస్టముల నీటిలో చతుర్జావ శేషము పక్వం చేసి అందులో గోమూత్రము కలిపి 
అతి (ద్రవముగా, అతి ఉప్పముగా, అతి శీతలముగా ఉండ నట్టి అవప్టలో కాల, 
బల, రోగ అనుసారముగా (త్రాగించవలెను. బాలురకు శంఖాకృతి పాత్రద్వార 
జాషధమును కషాయం చేసి (త్రాగించవలెను. లేదా వెన్నలో కలిపి మీగడతో పాటు 
నాకించవలెను. విరేచన సమ్యక్‌ యోగంలో 2,3 లేక 4 వేగములు కలుగవలెను. 
సమ్యక్‌ ప్రకారము అయిన తర్వాత ధూమపానం తప్పు వమనంలో చెప్పిన 
విధానమంతయు బలవ్వర్హములు కలుగు వరకు పాటించవలెను. 
తత్ర శ్లోకాః - 

పిత్తాన్తం వమనం కుర్యాత్‌ కఫాన్తం చ విరేచనమ్‌ । 

స్వయం చోపరతం శ్రెష్టమనాబాధం Sead is 1112 ॥ 


పితాంతము వరకు వవునము, కఫాంతము వరకు విరచనము 
స్వయముగానే నిలిచిపోవుట ఉప(ద్రవ రహితముగా అగుట (శ్రేష్టమని చెప్పబడెను. 

TRE న తు వేగాన్‌ విధారయేత్‌ ॥ 13 ॥ 

(ప్రవృత్తములగు వమన విరేచన యోగములను నిరోధించకూడదు. 

హస్తస్వేదం చ శూలేషు బాలకానాం విధాపయేత్‌ ॥ 

షడ్‌వర్ష ప్రభృతీనాం తు పటస్వేదః ప్రశస్యతే nl4 i 

పిల్లలకు శోధన కాలములో శూల కలిగినచో హస్తస్వేదనం చేయవలెను. 


వమనవిరేచన సిద్ది 259 


6 సంవత్సరములపైన వయస్సు కలిగిన పిల్లలకు పటస్వేదము చేయవలెను. 
అథ ఖల్వతిబృ్బంహణాదతిరౌక్యాదతికార్భ్యాదతిమాంసమేదో . . 
(ఇ_) త్యల్రౌషధత్వాదాషధస్యాతి ఘనత్వాదతి ద్రవత్వాదత్యుష్ష త్వాదతిశీతత్వాదతి- 
వుధురత్వాదతిలవణత్వాద తికషాయత్వాచ త్యమ్రత్వాద కారత్వాద తిబీ భత్తు- 
రూపరసగవ్ర(త్వాత్‌ ........... న్నస్య పీతాషధస్య వా ప్రచలాయతః 
ప్రస్వపతో౭_న్యవునసః శీతవాత శీత గృహశీతోదకశీతావ్చురోపసేవనాదు- 
పానత్సాదుకాగ్నివర్రనాద్వేగవిధారణాద్‌ వేగ(పేరణాత్‌ ....... (వమనవిరేచ) 
నౌషధీనాం దుర్యోగాతియోగావుత్పద్యేతే; తయోర్లక్షణాని భవన్తి - 
ఆధ్మాన ప్రతిశ్యాయవిబన్ష హృదయోప(గహశూలపరిక తికాచ్చర్ది శిరో గ్రహ- 
(పవాహికాహిక్కాశ్వాసకాసతాలుశోషకణ్య . . . . § 
(చుుఖవై )ర స్యనిప్టీవికోరో ఘాత జర వివాద సప్రోతోవంల కదం 
దురోగలక్షణోప[ద్రవాః । శ్రమదౌర్చల్యవిషాదమోహస్మృతి (క్రో త్రభ్రంశవాక్తం- 
నంత్వవి(ప్రలాపజీవాదాన పక్వాశయుశూలాప్తవన . a 
ముఖహృదయశో షమన్యాపార్భ్య్వాకేపహృదయకవ్వుకేశముఖాజరూక్షతాకటి- 
బస్తివడ్‌క్షణశూలమే డ్రదాహగుదశూలపాక(భంశా తీసారోరుకన్సు జానుఘాతసజ్ఞావా 
కకత చ మహాగదా అతియోగాదుత్సద్యన్తే ॥ 15 ॥ 
వమన విరేచన అయోగ అతియోగ కారణములు అతి బృంహణము, 
అతిరూక్షము, అతికృశత్వము మాంస, మేధస్సు ఆధిక్యత, అత్యల్ప జాషధము 
అతిగాఢత, అతి (ద్రవము, అతి శీతత్వము, అతి ఉష్ణము అతిమధురము, 
అతికటు అతి లవణము, అతి కషాయము, అత్యమ్రము, అతికారము అగుట 
వలన జొషధి రూపరస గంధములు అతిబీభత్సము అగుటచే సేవించిన జొషధము 
స్థాన చలనం అగుటచే దివాస్వప్నము శీతలవాయువు, శీతల గృహము శీతల జల 
వస్త్ర, సేవనముచే అన్యమనస్కుడగుటచే పాదరక్షలు, అగ్ని త్యాగముచే |ప్రవృత్త 
వేగములను ధారణ చేయుట, అ(ప్రవృత్త వేగములను ఉదారము చేయుటు మొదలగు 
వాటి వలన వమన విరేచనముల అయోగము, అతియోగము కలుగుచున్నది. 
అయోగ లక్షణములు : ఆధ్య్మానము, (పతిశ్యాయము, విబంధము హృదయోప 
(క్రమము, శూల, పరికర్తిక, ఛదై, శిరోగ్రహము, (ప్రవాహిక, హిక్క, శ్వాస, కాస, 


260 సిద్రిస్తానం 


తాలుశోష్క కంఠము, ముఖ వైరస్యము, అతిష్టివనము, ఉరోఘాతము, జ్వరము, 
విషాదము, (స్రోతస్తులయందు మల (పాదుర్భావము. 
అతియోగ లక్షణములు : (శమ, దౌర్భల్యము, మదము మామ సతి 
(భంశము, (శ్రో(త్ర(భంశము, జీవాదానము, పక్వాశయ శూల, అప్రవనము, 
ముఖశోష్క హృదయశోష్క మన్యాశయము, పార్మ్శ్యాక్షేపం, హృత్‌కంపము, 
కేశముఖాంగముల రూక్షత, కటి వస్తి వంక్షణ శూల మే(ఢ్రదాహము, గుదశూల, 
గుదపాకము, గుదభ్రంశము, అతిసారము ఉరుకంపము, జానుఘాతము మొదలగు 
మహారోగములు అతియోగముచే గలుగును. 

వమనం చ విరేకాయ, విరేకో వమనాయ । 

యదా భవతి తం ప్రాహురతియోగవిపర్వ యమ్‌ 1116 i 


వమనం చేయించినపుడు విరేచనం అగుట, విరేచనం చేయించినపుడు 
వమనం అగుట అతియోగ లక్షణములుగా తెలిసికొనవలెను. 
క్రూరకోష్టో_నుపస్నిగ్లో_ల్పేనాషధేన మృదునా ..... (ప్రతి 
శ్యాయానాహకఫప్రసెకాః । స్మోష్మణిజ్వరే2_తీసారే చౌషధం కుర్వతో విబన్ర 
ఉత్పద్యతే మృద్వల్వౌషధేన వా । అతివి స్రంసనాద్గుద భ్రంశానిల ప్రకోపసంజ్ఞానాశ . 
ళ్లు టట తల (పరి కర్తికాః । స్నేహస్వేదహీనస్యాజీర్లే పిబతశ్సాషధం 
ప్రవాహాకాశూలచ్చర్తిహిక్కా ధ్మానశ్వాసకాసారోచకహల్లాస గ్రహాః | అతిస్నిగ్రస్య 
శూలతద్రినిద్రాగుదస్రావశిరో . . . . . దాహౌష్టసంవేష్టా గ్నిసాదయజకా౯ణః | 
వేగవిధారణాద్దోషత్రయ ప్రకోపశ్చాల్ప జీవాదానోన్నాద[భమాః | స్నేహస్వేదోపపన్నం 
వృుదుకోష్టవుపి బహునౌషధేన య ఉప(క్రవుతే తస్వాషధం జీవాదానాయు 
(సంపద్యతే) ..... గుణమవాప్నోత్యనిలం చాస్య ప్రకోపయతి; స ప్రకుపితః 
ప్రలాపోన్మాదహిక్కాశ్వాసకాసతా లుశోషత్సష్టాశూలబా ధిర్యవా (గహబీ జోపఘాత- 
తిమిరపుష్టోపఘాతాయ (సంపద్యతే) ...... మతిలవణమతికషాయమతి-- 
ప్రతాన్తకాలమనుది రితమవకేషితమౌషధం వమనీయముపకల్పితమస్య విరేవనవాయ 
సంపద్యతే | అజ్లీర్ణే స్తోష్మణి వాఇ_తిద్రవమతిశీత ........ యతో వా 
నిరవనం వమనాయ సంపద్యతే; తమౌషధవిపర్యయమాచక్షతే£_తియోగం చ | 


వమనవిరేచన సిద్ది 0 


సేహనిరూహయోశ్ఫోర్ద ఏభానం చ దోషాణాం వాున్ల ప్రవృత్తిర్హురోగో2_- 
ప్రవుత్తిరయోగః | తయో . . . . శోధ(న)మిష్యతే నిరూహో వా । త(దుస్య 
పరికర్తికాధ్మానపరి స్రావాచోపశూలని ద్రాతివిషాద- రోగోపశమాయ భవతి । 
త్రిఫలాచి త్రకోరుపూగదన్తీశ్యామాసిద్దంచైనం ఘృతం పాయయేత్‌ ప్రయోగేణ; 
(అథవా జీవనీయౌషధసిద్దం సర్చిస్తెలం పయో వా బస్తినా దద్యాద్‌ విబన్దాటోప- 
శూలపరిస్రావప్రవాహికామారుతోపశాన్తయేే ...... త్రిఫలాకాశ్మర్యమృద్వీకా-- 
గవ్రత్వణ్మూలశుతం వా పయోవిబవ్రపరిస్రావయోర్చస్తౌ ప్రశస్యతే । గవ్రర్వతైలం 
చాస్యానువాసనే ప్రశస్యతే సర్వానిలామయోపశమనం సిద్దం వా గవ్రర్వకషాయేణ 
హిజుదారర . అ... అ దారుబిల్వశ లాటు-- 
సథ్యాపూతికకల్కేనామ్లకాజ్జుకయోపసిద్దేన పూర్వవదేవానువాసనం సరోోపద్రవ- 
శమనమాహురేద్గవ్రర్వతైలమిత్యుచ్యతే2_నువాసనీయమితి ॥ 17 ॥ 

(కూర కోష్టునికి స్నేహనము సరిగా చేయని వానికి అల్ప, మృదు 
జాషధము కూడా ప్రతిశ్యాయము ఆనాహము కఫ(ప్రసేకమును కలిగించును. 
శ్లేష్మ (ప్రకోపము, జ్వరము, అతిసారములో అల్ప, మృదు జాొషధములు కూడా 
విబంధమును కలిగించును. అతి విరేవనము వలన గుద(భంశం, వాత ప్రకోపము, 
సంజ్ఞానాశము, పరికర్తికా రోగము కలుగును. స్నేహ, స్వేదములు చేయనివానికి 
అజీర్ణము ఉన్నపుడు జొౌషధ సేవన చేసినచో (ప్రవాహిక, శూల, ఛద్రి, హిక్క, 
ఆధ్య్మానము శ్వాస, కాస, అరుచి, పృొల్టాసము, హృ(గ్రహాము కలుగును. 
అతిస్నేహముచే శూల, తం(ద, నిద్ర, గుద[సావము, [భవు దాహ, 
ఓష్ట్రసంవేష్టనము, అగ్ని మాంద్యము, యక్ష రోగము కలుగును. వేగావరోధము 
వలన (త్రిదోషప్రకొపము, జీవరక్తము వెడలుటు, ఉన్మాదము, (భమ కలుగును. 
స్నేహస్వేదములు చేసినప్పటికి మృదుకోష్టము కలవానికి అధిక జొషధ సేవనంచే 
జీవరక్తం వెడలుట వాతప్రకోపము తద్వారా (పలాపము, ఉన్మాదము, హిక్క, 
శ్వాస, కాస, తాలుశోష్క త్నష్ణ శూల, బధిరత, వాగ్రహము బీజోపఘాతము, 
తిమిరము, పుష్ట్ప్రోపఘాతము మొదలగు రోగములు ఉత్పన్నం అగును. అతి 
లవణ అతికమోయి (ద్రవ్యములను వమనము కొరకై అధికంగా ఉపయోగించిన 
అనుదీరిత అవిశిష్ట జొషధము విరేచనం కలిగించును. విరేచనం కొరకు అజీర్ణం 


262 సిద్దిస్థానం 


కఫ(ప్రకోపము ఉన్నపుడు బౌషధమును ఇచ్చిన, అతిద్రవము శీతల (ద్రవ్యమచే 
వమనం చేయించిన జొషథం యొక్క. అతియోగము అనబడును. అనువాసన 
వస్తి నిరూహ వస్తి ఊర్ద$ భాగము చెందుట వలన మంద ప్రవృత్తి కలుగును. ఇది 
జౌషధం యొక్క అయోగము అనబడును. ఈ రెండింటి లోపల శోధనం 
చేయించవలెను. లేదా నిరూహ వస్తి చేయించవలెను. తద్వారా పరికర్తిక, 
ఆధ్మానము, పరి([స్రావము, ఆటోపము, శూల, నిద్ర, అతివిషాదము మొదలగు 
రోగములు శాంతించును. మరియు (త్రిఫల, చిత్రకము, ఏరండము, త్రివృత్‌చె 
సిద్దం చేయబడిన ఘృత ప్రయోగము చేయవలెను. (త్రిఫల, మునగ, గంభీర, 
గంధపాషాణం మొదలగు వాటి త్వచ మూలములతో క్షీరపాకము విబంధము 
పరిస్రావములలో వస్తిరూపంలో ఇవ్వవలెను. సమస్త వ్యాధుల శాంతి కొరకు 
అనువాసన వస్తికొరకు ఏరండ కషాయముతో సిద్దం చేసిన ఏరండ త్షీరమును 
ప్రయోగించవలెను. హింగు, దారుహరి[ద, దేవదారు, బిల్వ, హరీతకి, 
లతాకరంజ, వీటీకల్క_ంను కాంబికముతో తైలపాకం చేసి అనువాసన వస్తిని ఇచ్చిన 
పై చెప్పిన ఉపద్రవములన్నియు శాంతించును. ఇది గంధర్వ తైలం అనబడును. 
తత్ర శ్లోకాః - 


. . .మానస్య తథా£_తిమాత్రం శీతామ్బసా లేహనమేవ పథ్యమ్‌ ॥ 
తథ భయోః వీతకషాయపాన పష లం అభ 
ఘృతేన చైన సశిరస్కమాశు దిగ్రం సుశీతేన జలేన సిక్లోత్‌ ॥ 
పాదో చ ధావ్యో శిశిరో(దకేన) ........ 

రెండింటిలో అనగా వేగముల అతి యోగము, అయోగములు అతి 
శీతల జలముతో పై చెప్పిన జాషధ (ద్రవ్యములను లేహనము చేయించవలెను. 
శీతల కషాయ పానం చేయించవలెను. శిరోసహిత శరీరంను ఘృతముతో మర్దనం 
చేసి శితల జల పరిసేచనము పాదప్రకాళనము చేయవలెను. 

సకట్పలం పద్మయవాసమోచం సకేశరో శీరసమజయుక్తమ్‌ ॥ 


వమనవిరేచన సిద్ది ౨63 


ఏతైః సుపిష్టైః శిశిరామ్చుయక్తై: కల్కైస్తథా శీతపయో ద్రుమాణామ్‌ । 
ప్రలిప్యమానం సశిరస్కపాదం సం........ I 
ete శృ శయ్యాశనపానభోజ్యైః | 
సంస్తాపయేదత్యయమాశు విద్వాన్‌ గృహా యథా ప్రజ్వలితైకదేశమ్‌ 119 ॥ 
కట్టులము, పద్మము, యవాస, మోచరసము, నాగకేసరములు, గసాలు, 
మొదలగు వాటిని శీతల జలంతో మదించి శీతల క్షీరవృక్షముల కల్కంతో రోగికి 
ఆపాదమస్తకము లేపనము చేయవలెను. శీతల శయ్య శీతల ఆసనము శీతల పాన 
భోజనముల ద్వారా దగ్టమగుచున్న గృహమును రక్షించునట్నుగా వైద్యుడు రోగిని 
రక్షించవలెను. 
ద్రవ్వైస్తు తైరేవ యథోపపత్తా $ శృతే జలే ఛాగసయో౭_ర్రమి్రే | 
సంస్కృత్య శాల్యుత్తమలాజపేయాం Trey Il 
emer [ద్రుతేచ్చర్దిరుదిర్యతే హి । 
అల్ఫాల్సకం చైవ విలమ్బితం చ శీతం కషాయం తు పిబేద్వరిష్టమ్‌ ॥ 20 ॥ 
వమన అయోగములో పై చెప్పిన ద్రవ్యములను జలంలో పక్వం చేసి 
అందులో సగభాగము మేకపాలను పోసి శాలి, లాజ, పేయసిద్దం చేసి ఇచ్చిన 
శీఘ్రముగా వమన (ప్రవృత్తి కలుగును. వమన వేగము కొంచెం కొంచెం మెల్ల మెల్లగా 
ఉన్నచో శీతల కషాయమును సేవించవలెను. 
ఫలామ్హవల్కశ్చు రసాజ్ఞ్రునం చ లో ధ్రం చ తత్తణ్ఞులవారియుక్తమ్‌ | 
పిబేద్విరేకే వమనేన వద్దే తేనాశుశాన్తిం లభతే (హి బాలః) ॥ 21 ॥ 
వమన అతి యోగములో విరేచనము కలిగిన అమఫలముల త్వక్‌ను 
రసాంజనము, లో(ధను, బియ్యపు నీటిలో మర్దించి త్రాగించవలెను. దినివలన 
శీఘ్రముగా బాలుడు శాంతించును. 


తత్‌ స్లాపనం గ్రేష్ట్రముదాహరన్తి కపిళ్హసిద్దశ్చ రసశ్చ మధ్వా ॥ 22 ॥ 
మొదలగు బాషధములు (ప్రవృత్తవుగు వమనంను నిరోధించుటుకు 
శ్రేష్టముగా చెప్పబడినవి. కపిళ్ణ రసము తేనెలో సేవించిన వమన స్ఞాపనం కలుగును. 


264 సిద్దిజ్ఞానం 


జవ్వ్యూమ్రవేతసపయో [ద్రమాగ్రైస్తోయం విపక్వమథ దుగ్తమి[శ్రమ్‌ | 
భూయః శృతం ప్రవరమాహురేతత్‌ పానే తథా బస్తి (విధౌ ప్రయుక్తమ్‌) ॥ 23 ॥ 
నేరేడు, మామిడి, జలవేతసము, క్షీరవృక్షముల యొక్క అ(గభాగము 
వీటిని నీటితో పక్వం చేసి, క్షీరముతో పక్వం చేసి, సేవించిన వస్తివలన కలుగు 
వమనాతి యోగములో శ్రేష్టమైనది. 


ధాతక్యథైతైరుదకం పయో వా శృతం యవాగూళ్ళ హితా౭_తియోగే ? 
మాంసాని ముఖ్యాని చ జాజ్లలాని సంస్కృ్రత్య యూషామ్రసకాపయశ్ళు 
సాజ్యే విదద్దా ఫదతియోగశాన్హ్యై సట సళ జి 124 ॥ 
వమనాతి యోగమును గౌరసర్గపము, మోచరసం, ధాతకి, మొదలగు 
(ద్రవ్యములతో జలపాకము, క్షీరపాకము లేక యవాగును సిద్దం చేసి ఇవ్వవలెను. 
జాంగల పశు, పక్షిమాంసము, యూషము క్షీరపాకము చేసి ఘృతముతో ఇచ్చిన 
అతియోగము శాంతించును. 
యులు ED సీ విరేకో గుదశూలపాకౌ । 
ఉప ద్రవాశ్సాపి న కీర్తితా యే సర్వే శమం యాన్తి భవత్యరోగః ॥ 25 ॥ 
పై చెబ్బన ఉపచారముల వలన విరేచనం గుదళూల గుదపాకము 
మొదలగునవి ఇంకా చెప్పబడని ఉప(ద్రవములన్నియు శాంతించును. 
స్వభ్యక్తగాత్రస్య తు వాతశూలే స్వేదం యథాయోగ్యముశన్తి వైద్యాః | 
సేయాం పిబేద్దీపన టప NN NEN 126 ॥ 
వాతజ శూలలు శరీరము అభ్యక్తము చేసి స్వేదనము చేయించి అగ్ని 
దీపనం అగు పేయము సేవించవలెను. 
(ఇతి హొ స్మాహ భగవాన్‌ కశ్యపః 1271 
అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


(ఇతి సిద్దిస్థానే) వమన విరేచనీయసిద్ది (ర్నామ తృతియో౭_ధ్యాయః) 


265 


నస్తఃకర్మీయాసిద్దిర్నామ చతుర్దో_ధ్యాయః 


అథాతో నస్తఃకర్మీయాం సిద్దిం వ్యాఖ్యాన్యామః nl 
ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః 12 ॥ 
ఇపుడు నస్తకర్మీయ అధ్యాయమును వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 
శోధనం పూరణం చైవ ద్వివిధం నస్యముచ్యతే ॥ 3 ॥ 
నస్యము రెండు (ప్రకారములుగా ఉండును. 1. శోధనము 2. పూరణము. 
కఫానిలాధికత్వే షు ........ కవృ శీ కాపిప్ప లీక్వాకుక్షవక ప్రవరకశి గ్ర 
బీజశిరీషబీ జాపామార్గబీజనక్తమా లబీ జలసునబీ జమయూరక సైన్రవసౌవర్చ లవ- 
రాజత్వగ్స్‌ కతిష్మతీవిశ్వభేషజాద్యన్యతమం ద్వే త్రీణి. . . . (ధాతాయాం 
డదృషది బీజపూరకస్వరసమూర్శితమా ద్రకస్వరమూర్చితం వా తయోర్య్వా౭._న్యతమం 
క ద్రవృద్వీకాసంయుతమాడూకే సమవాప్యేషదుష్టం కృత్వాణ._౭._తురాయ 
ప్రాక్సిరసే శయానాయోన్న (తనాసాగ్రాయ)....... గలధమనీముఖలలాటు- 
నాసికాశిరఃశ్శ[శుముఖవున్యాదేశాన్నర్లతః స్వేదయిత్వా భిషగ్చిషగనువుతో వా 
వామేనాబ్లుస్ట్రేనావనమ్య నాసికా గ్రం శిరస్తో భవేద్‌ దకిణో .... త్వన్య త్రాల్పశో౭_ల్ప్బశో 
దత్వా శ్రేష్మాణమాకర్షయేదభీక్షం చ హృదయాదీనజ్ఞావయవాన్‌ స్వేదయేత్‌ 
పరివృద్శీయాదను స్వల్పకఫ ప్రసేచనాత్‌ । త్రిచతుష్పుు కృత్వేతి వా. ..... తః 
శుష్కచూర్జాని ప్రధమనాని జిఘ్రతో వస్త్రపుటికాబద్దాని భవన్తి । షా ద్రయుతాని 
త్వవపీడః స్యాత్‌ । ముఖనాసికయోరలం కఫం విఘాతయతీతి పరిషత్‌ ॥ 4 ॥ 


266 సెద్దిస్టైనం 


ఫవాతాధిక్యతలో ప్పష్లిపర్లి, పిప్పులీ, ఇక్ష్వాకు, క్షవక, ప్రవరక, శిగ్రు 
బీజము, శిరీష బీజము, అపామార్గ బీజములు నక్తమాల లశునబీజము, 
సైంధవము, సౌవర్భలము, అమ వేతసము, దాల్చిన, జ్యోతిష్మతి, విశ్వభేషజము, 
మొదలగు వాటిలో రెండు లేక మూడు జౌషధములను నీటితో కడిగి సాన పై 
అరగదీసి బీజపూరక రసము లేదా ఆర్రక స్వరసముతో మూర్చితము చేసి మధు 
లేక శిగ్రు కలిపి శంఖాకృతి పాత్రలో ఉంచి కొంచెం వెడి చేయవలెను. 
అపుడు రోగిని ఉత్తర దిశవైపు శిరస్సును ఉంచి నాసికను పైకి ఉంచి 
పడుకోబెట్టవలెను. రోగి కంఠ ధమనుల ముఖము లలాటము, నాసిక, శిరస్సు, 
శ్మ(శు, ముఖము, మన్యాప్రదేశము ఆవళశ్యకతానుసారముగా స్వేదనము చేసి 
వైద్యుడు లేకవైద్యునిచే అనుమతి పొందిన వేరెవరయినా ఎడమచేతి బొటన వేలితో 
నాసికా(గ్రమును శిరస్సు వైపు కొంచెముగా వంచి కుడి చేతితో పిచికారి ద్వారా 
కొంచెం కొంచెం స్నేహము నాసికలో వేయవలెను. శ్రేష్మమును నిరంతరం బయలు 
వెడలించవలెను. తర్వాత శేష శ్లేష సేచనము కొరకు హృదయాది అంగములను 
స్వేదనము చేయుచు మెల్ల మెల్లగా మర్దనము చేయవలెను. ఈ విధముగా 3,4,5 
సార్టు - చేయవలెను. తర్వాత జొషధ శుష్క చూర్ణమును వస్త్రములో మూట 
కట్టి ప్రదమన నస్యం చేయవలెను. దీని వలన ముఖము మరియు నాశికా (శితమైన 
కఫము నశించునని పండితులు చెప్పెదరు. 


తేరైవ కటుతైలమజ్ఞామూకత్రసిద్ద . ......... బాలాయ 
ధాత్ర్యజ్యగతాయ బలాదుపగృహ్య దేయం; వ్యాధిర్దు $పేక్యమాణో విషవత్‌ 
పరిణమతి, తస్మాన్నాతిద్రతం నాతివిలమ్బితం నాతిఘనం నాతితనుం నాత్యుష్ణం 
నాతిశీతం....... ద్వా పిపాసతః పీతవతో వా నాపక్వే ప్రతిశ్యాయే నాజీర్దే న 
వాతశిరోరోగజ్వరయోర్న శ్రమే న శిఈస్నాతుకామస్య న సద్యఃశిరఃస్పాతస్య న 
రజన లాయరొప జటిల కర్మ విదధ్యాదన్యత్రాత్యయాత్‌ । తస్యాతిద్రుతం 
దత్తవౌషధం ప్రాణానుపరుణద్ది, ఖాని చాస్యోపతప్యన్తే, శ్వాసకాసహిక్కా- 
లాలా స్రావవాగ్గహాయాసాశోత్పద్యన్తే ...... వా౭_త్యుష్తం దాహం వ్రణాన్‌ 
దివాకరావర్తం చోత్సాదయతి | అతిశీతం విష్టమ్మయతి | అతిబహు సక్సదాశు 
ప్రత్యాగచ్చతి | అల్పం శశ్వదావేజయతి ! అతిబహుశో వాతప్రకో. . . 


నస్తుకర్మీయాసిద్రి 267 


(అ) తిత్మీకమజగస్రం స్మృతి (భ్రంశోన్మాదవాతాదీన్‌ ప్రకోపయతి । ఏతేనైవోపచారో 
వ్యాఖ్యాతః ॥ 5 ॥ 

పై చెప్పిన జొషధములనే కటు తైలము, మజ్జ, గోమూత్రాదులచే సిద్దము 
చేసి బాలుని ధాత్రి ఒడిలో పడుకోబెట్టి నస్యం చేయవలెను. వ్యాధిని ఉపేక్షించుటచే 
విషముగా పరిణామము నొందును. కావున బాలునికి అతి శీఘ్రముగా, అతి 
మెల్లగా, అతి ఘనము, అతి పలుచన, అత్యుష్ణము, అతిశీతలం కాని నస్యం 
చేయవలెను. ఈ నస్య కర్మను అత్యవసర పరిస్థితిలో తప్పు సాధారణముగా తృష్ట, 
జలపొనాదులను అపక్వ (ప్రతిశ్యాయము, అజ్షీర్ణము, వాత రోగము, శిరోరోగము, 
జ్వరము, (శ్రమ, శిరస్నాన ఇచ్చుకలవారికి, శిరస్నానము చేసినవారికి, రజస్వలకు 
చేయించకూడదు. రోగికి అతి శీఘ్రముగా ఇవ్వబడిన బాషధముచే (ప్రాణావరోధం 
(కోతోపీడ కలిగించును. వాడికి శ్వాస, కాస, హిక్క, లాలా(స్రావము వాగ్రహము 
ఆయాసము, మొదలగునవి ఉత్పన్నం అగును. అత్యుష్ల నస్యముచే దాహము, 
(వ్రణము, సూర్యావర్తము కలుగును. అతిశితముచే విష్టంభము కలుగును. ఒకేసారి 
ఎక్కువ వూ(తలో ఇవ్వబడిన నస్యము శీఘ్రముగా బయల్వెడలును. 
అల్పమా(త్రలో ఇచ్చిన నస్యము నిరంతరము ఉత్సే శించును. ఎక్కువసార్దు చేసిన 
నస్యము వాత(ప్రకోపము కలిగించును. అతి తీక్ష నస్యముచే నిరంతరము స్మృతి 
(భ్రంశం, ఉన్మాదము వాతప్రకోపము కలుగును. వీటి ద్వారానే ఉపచారము 
చెప్పుబడనవి. 

అథ పీతవతో నస్యకర్మణా నాసా స్రావశిరోరోగగారవకఫ ప్రసేకా . =... 
పక్వే ప్రతిశ్యాయే ఘాణోపఘాతపూతినాససోర్మీర( మిన్మిన?) నాసార్భాంసి । 
అజీర్ణ ప్రతిశ్యాయే పార్ళోఫపరోధకణోేద్ద ఏంసకాసశ్వాసచ్చర్షి జరారోచకారతయః। 


శిరఃస్నాతస్య ..... (2_ర్హ్రావభేదకజ్వరాగ్నినాశాః | వాతజ్వరాదిషు తానేవ 
రోగాన్‌ సంతనోతి । రజస్వలాయా బబముతుర్వ్యాపద్యతే | శుద్దస్నాతాయా 
యోనిరుపశుష్యతి | గర్చిణ్యా హీనాజస్య..... పఘాతారోచకా । బుభిక్షితస్య 


క్షవరారుచీ | తృషితస్య కాసశ్వాసక ఫచ్చర్జ్దయుః |; అథ ఖల్వేషాం 
యథార్టమౌషథముపదేవ్ష్యామః - రూక్షం స్నిగం వోభయంహినస్తఃకర్మ.... 
(తేషాం స్వం స్వం చికిత్సితమవిరుద్దమ్‌ । అయం చాత్ర విశేషః- మృద్వీకాదాడిమ 
జవ్వూ్యూ'వ్రువుస్తశతం కషాయం శీతం (సుతం పూతం సక్షా[ద్రశర్కరం 


268 సిద్రెస్టానం 


పాయయేచ్చర్ణా కమ్‌ | పూర్వవచ్చ. ....=. ప్రశస్యతే రక్తశా లిముద్గమల్ఞా- 
సైన్లవోష్లాభోజనం చ స్వేదలజ్ఞనకవల గ్రహావపీడష్టివనాని చ ధూసనధూమపాొనే చ 
ప్రతిశ్యాయే లజ్ఞ్జనమితి పరిషత్‌ ॥ జీర్ణ Bae ల్ల 16 1 


జలపానము తర్వాత నస్యం చేసిన శిరోరోగము, నాసా(స్రావము శదీర 
గురుత్వము, కఫప్రసేకము కలుగును. పక్వ (ప్రతి శ్యాయములో నస్య కర్మ చేసిన 
(ఘాణనాశము, నాసికనురడు దుర్గంధము వచ్చుటు సార్మిరము, మిన్మిన, నాసార్శస్సు 
కలుగును. నవీన ప్రతిశ్యాయములో నస్యకర్మ చేసిన పార్శోపరొ ధము, 
కంఠోధ్వంసము, కాస, శ్వాస, ఛర్లి, జ్వరము, అరుచి, అరతి కలుగును. 
శిరస్నానము చేసిన వారికి నస్య, కర్మ చేసినచో అర్జావభెదకము, జ్వరము 
అగ్నిమాంద్యము కలుగును. వాతజ్వరము నందు నస్య కర్మ చేసినచో రోగవద్ది 
కలుగును. రజస్వలకు నస్య కర్మ చేసిన ఆర్తవ వ్యాధులు కలుగును. శుద్రస్నానము 
తర్వాత నస్య కర్మ చేసిన యోని శోషణము అగును. గర్భిణికి నస్య (ప్రయోగము 
చేసిన బాలుడు అంగహీనుడుగా పుట్టును. అరుచికలుగును. ఆకలి కలిగినపుడు 
నస్యము చేసినచో అరుచి క్షమ కలుగును. త్నష్ణగా ఉన్నపుడు నస్య కర్మ చేసినచో 
కాస, శ్వాస, కఫవమనం కలుగును. ఇపుడు మనము వీటి చికిత్సను ఉపదేశము 
చెసెదము. నస్యకర్మను రూక్షము, స్నిగ్హము, మి(శ్రమముగా చేయుట వాటి వాటి 
అవిరుద్ద చికిత్సలు చేయవలెను. ఈ [క్రింది వాటిలో విశిష్ట్రముగా ఉండును. 
వమనం నందు శిగ్రు దాడిమ బీజము నేరేడు, ఆమ బీజములు, ముస్త వీటి 
కషాయములో శీతలం చేసి వడబోసి మధు శర్కర కలిపి త్రాగించవలెను. 
'ప్రతిశ్యాయంలో రక్తశాలి, ముద్గమండము సైంధవ యుక్తముగా ఉప్పభోజనం 
స్వేదనము, లంఘనము, కవలధారణము, అవపీడనము, ష్టీవనము, ధూపనము, 

ధూమపానము చేయించవలెనని పండితుల అభిప్రాయము. 
కఫప్రసేకే త్రిఫలాచూర్హం ససైన్సవం సక్షౌద్రం వా లిహ్యాత్‌ | చతుషోరుక్తం 
సైన్రవమరీచరసాజ్ఞ్యనమనఃశిలా వా౭_జాక్షీరపిష్టా వర్త్యః కణ్యూతిమిరోపదేహ.- 
దూషికాశమన్యో భవన్తి | రసక్రియావాస...... శిరో విరవనధూమపానావపీడవ-- 
మనవిరేచననిరూహపథ్య భో జనాని శస్వన్తే । దేవదారుతాలీసమాంసీముస్తశి గ్రగవ్రర్వ-- 
వాసకపునర్నవాకల్కై: సక దైస్తెలం పక్వమభీక్షముపచార్యమాణస్య యో2_తినస్యా 
- = -ర్య తృష్టాలోః శీతతో వేపమానస్య తీక్షం శిరోవిరేచనవునిలశజ్ఞ- 


నస్తఃక ర్మీయాసిద్ది 269 


హనుస్తమృదివాకరావరాతిమోహానుపజనయతి జ్వరం వా సోప[ద్రవం; తేషు 
కుమారతైలం యష్ట్రిమధుకతైలం పునర్నవాతైలం ఘృతం వా తద్వత్సంస్కృతం 
వా.... తక్రం ప్రశస్యతే, జాజ్ఞలళ్ళ సంస్క ఏలో రసః | నిద్రానాశే మత్త్స్యృమాంస- 
దధియవగోధూమశా లిషష్టికాన్నగుడసంస్కృతాని స్నేహ లవణవేషణోపదంశ- 
యుుక్తాన్యానయన్తి ని(ద్రావ్‌ం | రజస్వలాయా: స్నాతాయా గర్భ్చిణ్యాళ్ళ్చ 
పుష్పాధ్యాయయమూ( షాధ్యాయు. ట్‌ . యేభో్యో2_ధ్యాయేభ్యో భేషజం 
విదద్ద్యాత్‌ । క్షీరం వా జీవనీయోపసిద్రిమితి పరిషత్‌ ॥ 7 ॥ 

కఫ(ప్రసేకములో (త్రిఫలా చూర్ణమునందు లవణము లేదా మధు కలిపి 
ఇవ్వవలెను. నేత్ర రోగములలో సైంధవలవణము మరిచము రసాంజనము మణిశిల 
మేకపాలతో చేసిన వర్తిని నేత్రకండు, తిమిరము, ఉపదేహాదులను శాంతింప 
చేయునని చెప్పబడినది. లేదా వీటి రస(క్రియనే ఉపయోగించ వచ్చును. తర్వాత 
శిరోవిరేచనము, ధూమపానము, అవపీడనము, వవునము విరేచనము 
నిరూహవస్తి పథ్యభోజనము (ప్రశస్తమైనది. నస్యాధిక ఉప(ద్రవములలో దేవదారు 
తాళిసప(త్రి, జటామాంసి ముస్త, శిగ్రు, ఏరండ, వాసా, పునర్నవ తేనె తైలముతో 
పక్వము చేసి ఎల్లప్పుడు సేవించవలెను. త్నష్ణ, శీతకంపిత రోగిలో త్మీక్ష విరేచనము 
చేయుటవలన శంఖ హనుస్తంభము, సూర్యావర్తవుు అతివెగాహము, 
ఉప(ద్రవయుక్త జ్వరము కల్లును. ఇందులో కుమార తైలము, యష్టిమధు తైలము, 
పునర్నవతైలము లేదా వీటితో సిద్దముచేయబడిన ఘృతము, మరియు.... 
సంస్కారయుక్త జాంగల మాంసరసము (ప్రశస్తమైనది. ని(ద్రానాశములో 
సంస్కారయుక్త స్నేహలవణ (త్రికటు, మరియు ఉపదంశయుక్త చేపల మాంసము 
పెరుగు, యవలు, గోధువు, శాలి, షష్టిక అన్నము గుడముతో నిద 
ఉతృన్నవుగును. రజస్వల, శుద్ద స్నాత, గర్భిణీ స్రీ పుష్పాధ్యాయి, 
యూషాధ్యాయములలో చెప్పబడిన బౌషధముచే చికిత్సించవలెను. జీవనీయ 
జాషధములబచే సిద్ద ద్దుగ్రమును సేవించవలెనని పండిత సమ్మతము. 


తత్ర శ్గోకాః యా 
కుమారతైలమేతేషాం వ్యాథినాం శమనం పరమ్‌ । 
నస్యే పానే తథా౬_భ్యజ్లే పురాణం ఘృతమేవ చ ॥ 


270 సద్దిస్థానం 


లజ్ఞనం ధూమధూపౌ చ స్వేదోష్టాపరిషేచనమ్‌ । 

ఉపనాహో౭_వపీడళ్ళ సుజాతా పట 181 

పై చెప్పిన వ్యాధులు కుమార తైలము లేక పురాణఘృతముతో నస్యము 
అభ్యోంగము చేయించిన శాంతించును. లేదా లంఘనము ధూ ॥వ్రుపానం 
ధూపనము, స్వేదనము, ఉష్ణ పరిషేవనము, ఉపనాహము, అవపీడనము 
చేయవలెను. 

యవాన్నం శాలయో ముద్గధా త్రీదాడిమసైనవమ్‌ । 

హితం నస్యవిధా భోజ్యం తదా హ్యార్తస్య విభమె 119 ॥ 

నస్యకర్మ చేసినపుడు వి(భమము కలిగినచో యవాన్నము, శాల్యన్నము 
ముద్ద, హరీతకి, దాడిమ, సైంధవలవణము సేవించవలెను. 

నస్యకర్మణి బాలానాం స్తనపానాం విశేషతః | 

కటుతైలం ప్రయుజ్జేత ఘృతం వా సైన్లవాన్సితమ్‌ ॥ 

బిన్దుం బిన్చువుథో ద్వౌద్వొ త్రీం(స్రీన్‌ వా రోగదర్శ్భనాత్‌ | 

అబజ్గుల్యా నాసయోర్రద్యాదపిదధ్యాత్‌ క్షణం తతః ॥ 

తేనాస్య పచ్యతే శ్లేష్మా శ్లేష్మణా నచ బాధ్యతే 110 1 

నస్యకర్మ చేసినపుడు కీరాదునకు కటు తైలము లేదా సైంధవ యుక్తఘృతం 
ప్రయోగించవలెను. రోగము ఉన్నంత వరకు వేళ్ళతో నాసారం(ధ్రము అందు 
రెండుమూడు స్నేహ బిందువులను వేసి కొద్ది కాలము నాసారం(ధములు 
మూయవలెను. తద్వార శ్లేష్మము పక్వం నొంది కష్టము కలిగించదు. 

స్నానాదీన్‌ పరిహారాంశ్చ యథోకానుపచారయేత్‌ ॥ 

ఇతి హా స్మాహ భగవాన్‌ కశ్వ్యపః ॥ 11 ॥ 

తర్వాత స్నానాది యథధోక్ట పరిహారములను ఆచరించవలెను. అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 


_ నస్తఃకర్మియ సిద్దిర్నామ చతుర్ణోధ్యాయము సమాప్తము. 


2/1 


(క్రియా సిబ్దర్నామ పంచమో2౭_ధ్యాయః 


అథాతః క్రియాసిద్రిం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు మనము క్రియాసిద్దిని గురించి వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 

(క్రియాణాం సిద్దిమన్విచ్చన్నిత్యం [బూయాద్భిషజ్‌నరః | 

తైలపొత్రమివాత్మానం ..... రోగదర్శనాత్‌ 13 ॥ 

వమన విరేచనాది క్రియాసిద్ది కోరు వ్యక్తి రోగము ఉన్నంత వరకు తైల 
పాత్రతుల్యముగా భావించవలెను. 

అజ్లీర్ణం మైథునం యానముచ్చైర్భాష్యం దివాశయమ్‌ । 

అతిచజ్‌క్రమణాస్తానమసాత్మ్యాది చ వర్తయేత్‌ ॥ 4 ॥ 

రోగి స్వాస్థ్యము నొందు వరకు అజీర్ణము, మైథునము, ప్రయాణము 
ఉచ్చస్వరములో మాట్లాడుట, దివాస్వప్నము, అతి చంక్రమణము, అధికముగా 
కూర్చొనుట, అసాత్మ్య భోజనము మొదలగునవి వర్రించవలెను. 

అజీడ్దే వర్తతే వ్యాధిః పునః కార్ళ గం చ జాయతే | 

(క్రియాయాం మైథునాచ్చాణ్డ $౦ వాణ్ణుత్వం చ నిగచ్చతి ॥ 5 ॥ 

పంచకర్మ సమయములో అజ్లీర్ణం అయినచో వ్యాధి పునర్వృద్ది పొందును. 


272 సద్దిస్థానం 


శరీరం కృశించును. వమనాది కర్మలను చేయునపుడు మైథునము చేసినచో 
నపుంసకత పాండు కలుగును. 

యో౭_తీవ నిత్యం రమతే యానాద్వాతశ్ళ కుహ్వతి । 

అగ్నిసాదో దివాస్వష్పాత్‌ కఫనృద్రిర్త గరోఅురుచిః 16 ॥ 

నిత్యము ప్రయాణము చేయువానికి వాయువు (ప్రకోపించును, 
దివాస్వప్నము వలన అగ్ని మాంద్యము, కఫవృద్ది, జ్వరము, అరుచి కలుగును. 

మన్నాస్తవ్చుః శిరఃశూలం వాక్సార్శ ఏహనుసం(గహాః | 

కణ్యద్ర్రంస: శ్రమో గ్లానిర్హ ఏరశ్సాత్యుచ్చభాషణాత్‌ ॥ 7 ॥ 

అత్యుచ్చ భాషణము వలన మన్యాస్తంభము, శిరఃశూల, వాగ్రహము, 
పార్శ (గ్రహము, హను[గ్రహము, కంఠోధ్వంసము, (శ్రమ, గ్లాని, జ్వరము కలుగును. 

కటీవజ్‌క్షణపాదోరుజానుబస్త్యనిలామయః । 

శర్కరాశ్మరిఖల్హ్ర్యాద్యా అతిచ[జ్యుమణోద్భవాః ॥ 8 ॥ 

అతి చంక్రమణము వలన కటి, వంక్షణ, పాద, ఊరు, జాను, వస్తి 
(ప్రదేశములలో బాధ, వాతరోగములు, శర్కర, అశ్మరీ, ఖల్తీ వాతము మొదలగు: 
రోగములు కలుగును. 

సుప్తతా£_ధరకాయస్య త న్రిజాడ్యాదివిభమాః | 

వాతశోణితహృల్లాస ప్రే పుటల నతు సదన్‌ 19 ॥ 

అధికముగా కూర్చునుట వలన అధోభాగము సుప్తి నొందుట తంద్ర, 
జడత్వము, వి(భ్రమము, వాతరక్తము, హృల్లాసము కఫ (ప్రసేకము ఇత్యాది వ్యాధులు 
కలుగును. 

వైవర్ధ్యమరుచిర్‌గ్దానిః కబ్టపాయ్టుజృరభవమాః | 

కామలాకుష్టవైసర్పవామాద్యాశ్రాప్యసాత్మ్యజాః ॥ 10 ॥ 

అసొాత్మ్యము, అహితకర భోజనము వలన వైవ్హ్యము, అరుచి, గ్లాని, 


కండూ, పాండు, జ్వరము (భమ, కామల, కుప్ప విసర్స, పామ, మొదలగు 
దోగములు కలుగును. 


(క్రియాసెద్రె 273 


తేషాం చికిత్సితం స్తం స్వమవిరుద్దం విధాపయేత్‌ । 

కృశాన్‌ సంబృంహయేశాపి కర్భయేత్‌ పరిబ్బృంహితాన్‌ nll nn 

ఏటికి పరస్పర అవిరుద్ద చికిత్స చేయవలెను. అనగా కృశత్వములో 
బృంహణము, బృంహణము నందు - కర్శనము చేయవలెను. 


అతిద్లీర్థమతిస్థూలం జర్హరం స్పుటితం తను | 

కుటు అత | తతత చ వర్తయేత్‌ ॥ 12 ॥ 
వస్తి నేత్ర దోషములు - అతి ద్వీర్ణము, అతి స్టూలము, జరరము, స్పుటితం, 
పలుచగా నుండుట, కుటిలము మొదలగు దోషములతో కూడిన వస్తి నేత్రమును 
వర్చించవలెను. 

అతిహస్వః ఖరః స్టూలస్తనుదిర్దచిరస్టితాః | 

ఛిద్రీ మహానుపహతో వర్షితా బస్తయో నవ ॥ 13 ॥ 
వస్తి దోషములు - అతిహ్రస్వము, ఖరము, స్టూలము, పలుచగా ఉండుట, 
ద్నీర్ణముగా ఉండుట, అధిక కాలము వరకు ఉండుట, ఛిద్రయుక్తమై ఉండుట, 
పెద్దదిగా ఉండుట ఉపహతమైన అను తొమ్మిది దోషములు కలిగిన వస్తిని 
వర్షించవలెను. 

అప్రాప్త్రమతినీతం చ విన్యస్తమతిపీడితమ్‌ । 

స్రుతం విలగ్నుం శిథిలం రుద్దవాతం చిరాచిరమ్‌ ॥ 14 ॥ 

ప్రజ్ఞాపరాధజా దోషాః ప్రభోతుర్చస్తికర్మణి | 

భు పయత టు మసన భగవ్రరమ్‌ కేవ్‌ i 

వస్తికర్మ యందు వస్తి చేయువాని (ప్రజ్ఞాపరాధము వలన ఈ క్రింది 
దోషములు కలుగును. వస్తి పూర్తిగా చేరకుండుట, అధికముగా చేరుట, వస్తి 
తల (క్రిందులగుట, అధికమైన బాధ కలుగుట, (స్రావము లోపలనే ఉండిపోవుట, 
అధికమైన బాధ కలుగుట, (స్రావము లోపలనే ఉండిపోవుట, శిథిలత, వస్తివలన 
వాయువు నిరోధించబడుటు, చిరకాలము పట్టుట, శీఘ్రముగా బయలు వెడలుట 
వీటి ద్వారా భగందరాది రోగములు కలుగును. 


276 సిద్దిస్థానం 


తయోస్తృష్టామూర్యాహుల్లాసజ్వరదాహహు ద్రోగశ్వయథుశూలార్భః 
పాణజ్ఞుకా(మ్ర)లా... .. తిస్తెమిత్వాద్యా రోగా ఉత్తుద్యనే । తత్రాపి యథాదోషం 
mu sam 115 i 

అయోగము, అతియోగములు రెంటియందును తృష్ణ, మూర్చ, 
హృల్గాసము జ్వరము దాహము హృ(ద్రోగము, శ్యయధథు, శూల, అర్భస్సు, పాండు 
కామల స్తిమితతా మొదలగు రోగములు కల్లును. 

ఇందులో దోషానుసారము స్నేహన స్వేదన వమన విరేచన ఆస్టాపన 
ఫలవర్తి హితాహారము నివ్వవలెను. 


తత్ర శ్గోకాః ఆ 
భృశముత్తీడితో బస్తిర్దాహుల్యాద్వాతమూర్చితః | 


. .పిత్తకఫసంమిశ్రో ముఖే నిపతితే2_పి వా । 

విష్ట్రమ్మయతి వా తీవ్రం ప్రాణానుపరుణద్ర వా ॥6 ॥ 

అధిక పీడనము వలన అధికమైన వస్తి కారణమున వాతము మూర్భితమై 
పిత్త కఫములతో కలిసి వస్తి ముఖమును అధో భాగమునకు వంచివేయును. 
తద్వారా తీవ్ర విష్టంభము కల్లి ప్రాణావరోధము కల్లి మృత్యువాత బడును. 

తృణ్య్మూర్సాస్వేదహృ ల్ఞాసదాహగౌరవవి భ్రమాః । 

ఊర్హ్వమాగచ్చుతస్తస్య రూపాణ్యేతాని లక్షయేత్‌ ॥ 7 ॥ 

వస్తి తిరిగి బైటకు రాకున్నచో త్నష్ణ మూర్చ, స్వేదము హృల్హాసము, 
దాహము, గురత్వము వి(భ్రమము కల్లును. 

ఏతాని రూపాణ్యుప( లభ్య) Lt as | 

పై శిపాతక (విశ్రామ్య విశ్రామ్య పునః పునఃశ్చ ॥ 

నిపీడయేజ్ఞాతబలం బలేన నీతాభిరద్చిః పరిషేచయేచ్చ | 

వి త్రాసయేద్భీషయే ద్రోదయేచ్చు బ్రుయాన్ఫుతాన్‌ వా స్వజనేష్టబన్లూన్‌ 

SASSER పత ఇ 185 nu 


బస్తికర్మీయసిద్రి 277 

రోగికి పై లక్షణములు కల్షినపుడు, విశ్రాంతి నిచ్చి బలపూర్వకముగా 
పీడనము చేయవలెను. శీతల జలముతో పరో షేచనము చేయవలెను. భయపెట్టుట, 
ఏడిపించుట, బెదరించుట చేయవలెను. మృత బద్ద హత విహితావస్టలలో ఉన్న 


(ప్రియ బంధు జనుల సమాచారము వినిపించి, శీతల జలయుక్త విసనక ర్రతో 
విసరవలెను. 


కుష్టం సుపిష్ట్రం కుముదేన సార్దం గవ్యం చ పిత్తం ప్రపిబేజ్ఞలేన । 
గోమూత్రయుక్తామభయాం పిబేద్వాయుక్తం త్రివృత్‌ సైన్తవసప్తలాద్యైః ॥ 9 ॥ 
వస్తి అయోగ చికిత్స : కుముదము కుష్టము గోపిత్తము కల్కముచేసి జలముతో 
ఇవ్వవలెను. గోమూత్రహరీతకి, లేదా త్రివృత సైంధవలవణము, సప్తలా కలిపి 
ఇవ్వవలెను. 
విరేచన ద్రవ్యకషాయసిద్దం సతైలముప్లం లవణీకృతం చ । 
నివృత్తదోషస్య సపజమూలమాస్థాపనే2..త్యన్తముశన్తి(వృడ్దాః) ॥ 
RR Te nO పజ్యుళథ మ్మ్ఫుయుక్తేన రసేన చైనమ్‌ । 
సంభోజయేజ్ఞ్జాజలకేన శాలీన్‌ స్నానాది సర్వం పరిహారయేచ్చ ॥ 10 ॥ 
దోషములు నివృత్తి అయినవాడికి వృద్ద వైద్య తైలము, లవణం కలిపి 
విరేచన (ద్రవ్యముల కషాయములతో సిద్దమైన పంచమూల క్వాథము వేడిగా 


నున్నప్పుడు ఆస్ట్రాపనము నివ్వవలెను. జలము జాంగల మాంసరసము శాల్యన్నము 
సేవించవలెను. స్నానాదులు వర్దించవలెను. 


తతో౬_స్య సొత్మా గ్నిబలాద్యవెక్య సంబృంహయేద్నస్తిభిరేవ బాలమ్‌ 111 ॥ 
తర్వాత బాలునికి సాత్మ్యము అగ్ని బలానుసారము వస్త ద్వారా 
బృంహణము చేయవలెను. 
ఆనాహినం శూలరుజాపరీతం సుస్నిగ్గగా త్రం ఫలవర్తియోగైః ॥ 
విస్రంసయేత్‌ పథ్యభుజం యథోక్తం . . ...-- 112 1 


ఆనాహ శూల రోగికి సంపూర్ణ శరీరము స్నేహనము గావించి ఫలవర్తుల 
ద్వారా మలమును (స్రంసనము చేయవలెను. యథోక్త పత్జ్యము శువించవలెను. 


278 సిద్దిస్థానం 


SSE చున ల గైశ్ళ సకీణ్వసిద్దార్ధకమాషచూర్డః | 


లయ 


ససైన్షవైస్తలగుడ 'పపన్నైర్యవోపనూః ఫలనవర్తివిదద్ద్యాత్‌ ॥ 13 ॥ 
ఫల వర్తి నిర్మాణ విధి : కిజ్వము, శ్వేతసర్హప, మాష సైంధవ, గుడము కలిపి 
యవసమాన ఫలవర్తులను చేయవలెను, 
ఆనాహినస్తాః ప్రణయేదపానే షట్‌ సప్త పళ్లోతి నయోనురూసమ్‌ । 
తాభివిరిక్తే లభతే స శమే విరేచయేత్తదసిద్దా తు తీక్టః 114 ॥ 


ఆనాహరోగికి అవస్థానుసారము 6,7,5 గుదవర్తులను వేయవలెను. 
విరచనము పిదప రోగి శాంతించును. విరేచనము కాకున్నచో తీళ్ల జాషధముల 
నివ్వవలెను. 


ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 
అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


వస్తి కర్మియ సిద్ది సమాప్తము. 


279 


పజ్వు కత్కీయ సిద్దిర్నామ సప్రమో౬_భ్యాయః 


లు ల 


అథాతః పఇ్చుకర్మియాం సిద్దిం నవ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు మనము పంచకర్మీయ సిద్దిని వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 

అథ ఖలు భగవన్‌ దేహినాం వ్యాధయః కే వమనసాధ్యాః ? కేన్య కే 
విరేచనసాధ్యాః ? కే న; కే2_నువాసనసాధ్యాః ? కే న; కే నిరూహ (సాధ్యాః? కే 
న;). ౨౨౨౨ . (భగవాన్‌ కళశ్యపః - కఫజ్వరారుచి- 
ముఖవై రస్యకఫ ప్రసేకక ఫహృ ద్రోగవిసూచికాకాసశ్వాసగ ల గ్రహగలశుణ్ణి కా- 
గలగణ్ణగణ్ణమాలారోహి ణికావిదారికాధోరక్తపిత్తహృల్లాస ప్రమేహహలీ (మకు. . 

. స్కన్హ(గహస్కనాపస్మారస్కన్హపిత్సనై గమేషకీరగా రవక్షీరవు దైక్షీరఘనత్వా- 

జీర్పపరికర్తికాహు ల్హాసశూలాటోపాతివిరిచ్యమానగరితవిషపీతాద్యా వమనసాధ్యా 
ఇతి 13 ॥ 

వృద్ద జీవకుని (ప్రశ్న భగవాన్‌! ప్రాణుల యొక్క. ఏయేవ్యాధులు వమన 
సాధ్యము ? ఏ వ్యాధులు వమన అసాధ్యములు ? 

ఏ వ్యాధులు విరేచన సాధ్యములు ? ఏ వ్యాధులు విరేచన అసాధ్యము? 
ఏ వ్యాధులు అనువాసన సాధ్యములు? ఏ వ్యాధులు అనువాసన సాధ్యములు కావు? 
ఏ వ్యాధులు నిరూహ సాధ్యములు ? ఏ వ్యాధులు నిరూహ అసాధ్యములు? ఏ 
వ్యాధులు శిరోవిరేచన సాధ్యములు ? ఏ వ్యాధులు శిరోవిరేచన అసాధ్యములు? 


280 సిద్దిస్థానం 


భగవాన్‌ కశ్యపుడు ఈ [ప్రశ్నలు ఆలకించి ఈ విధంగా చెప్పెను. వమన సాధ్య 
వ్యాధులు స్ట 

వమన సాధ్య వ్యాధులు : కఫజ్వరం, అరుచి, ముఖవైరస్యం, కఫ(ప్రసకము, కఫ 
జహృ(ద్రోగము, విశూచిక, కాస్క శ్వాస, గలగ్రహము, గలశుండిక, గలగండ, 
గండమాల, రోహణిక, విదారిక, అధోగత రక్తపిత్తము, హృల్దాసము, (ప్రమేహము, 
హలీమకము, స్కంద(గ్రహ, స్కందాపస్మార, స్కందపిత, నైగమేష, క్షీరగాౌరవము, 
క్షీర వృద్ది, శీరఘనత్వము, అజీర్ణము, పరికర్తిక, శూల, ఆటోపము, అతి 
విరేచనము, గరవిషము, ఈ వ్యాధులు వమన సాధ్యములు. 

తత్ర శ్గోకాః - 


కఫప్రధాన రోగములలో వమనం (శ్రేషేముగా చెప్పబడినది. 

వృద్దజీవక ! పుష్టిణ్యాతుమతీ గర్భిణీ కుటీగతా2_ల్పక్షీరా లఘుక్షీరా 
నష్టక్షీరా ఛీరచ్చర్షనపుత్రా ప్రచ్చదినీ సుభగా పణ్ణితమానినీ జాఠరీ వాతజ్వరీ 
స్థూలో౬_&్షరో గీతృష్ణాలుమూర్చావాన్నిరూఢో 2_నువాసితః తతః క్షీణఃసోప. = . 
. . = లైన్నో2_తిబాలో౬_తివుద్లో గుల్మప్లీహోర్హ్వరక్తళలో మవ్యాపత్కర్దరో గశిరః- 
కమ్ఫార్దితార్జావభేదకసూర్యావర్తరేవ తీపాణ్ణరీకశకు నిపూతనాముఖమణ్ణికార్హాశ్చు న 
వామ్యాః, అగర్భా గర్భకామా వివర్తక్షీరా ్రవత్‌క్షీరా వున్హాగ్నయో . . . 
-వైసర్పశోణితార్భో విషమాగ్నికుష్టశ్చయథుశ్వి త్రోర్హ్డ ఏరక్తప్తీహగుల్మమధుమేహ- 
హలీమకకామలాపాఖ్టురో గహ దో గక మికోష్టాపస్మారోపస్తమో దావర్తకఫోన్మాద-- 
విద్రధిశ్లిపదయోని . . ..ద్వా ఇతి ॥5 ॥ 
వమన అనర్హులు : ఓ వృద్ద జీవకా! పుప్పిణే, బుతుమతీ, గర్భిణీ, కుటి యందు 
నివసించునది, అల్పస్తన్యము కలది, లఘుస్తన్యము కలది, స్తన్యనాశము కలది, 
ఎవరి పుత్రుడైతే కీరపానము చేయుచున్నాడో, వమనములు అగుచున్న వారికి, 
తనకు తను పండితుడు అన్న కొన్నివానికి ఉదరరోగి, వాతజ్వరము, స్టూూలురు, 
అక్షిరోగము, తృప మూర్చ, నిరూహ, అనువాసన వస్తులు తీసికొన్నవాడు 


పంచకర్మీయసిద్ది 281 


కత క్షీణుడం, అతి బాలుడు, అతివృద్దుడం, గంల్మ, ర. రోగములు 
ఊర రక్తము, లోమవ్యాపత్తు, కృర్ణరోగము, శిరః కంపము, అర్రితవాతము, 
అర్హావభేదకము, సూర్యావర్తము, రేవతీ, పుండరీకము, శకుని, పూతన 
ముఖమండిక, మొ॥ గ్రహరోగములలో వమనం చేయించకూడదు. 
విరెచనార్టులు : గర్భం నిలువని వారికి, గర్భ ఇచ్చ కలవారికి, వివర్ద దుగ్రము, 
దుగ్రస్రావము, అగ్ని మాంద్యము, విసర్పము, రక్షార్శసు, విషమాగ్ని, కుష్టు, 
శ్యయధథు, శ్వేతకుప్తము, ఊర్ల రక్తము, ప్రహవృద్ది, గుల్మం, మధుమేహము, 
హలీమక, కామల, పాండురోగము, హృ(ద్రోగము, కృమికోష్టము, అపస్మారము, 
ఊరుస్తంభము, ఉదావర్తము, కఫోన్మాదము, వి(ద్రధి, శ్రీపద, యోని రోగములలో 
విరేచనము చేయించవలెను. 
తత్ర శ్లోకాః - 

వ్యాకులాన్‌ సన్నిపాతోత్తాన్‌ పైత్తికాన్‌ కఫపైత్తికాన్‌ | 

సంస్పష్టాన్‌ కఫమూలాంశ్చ (స్రంసనేనాభ్యుప క్రమేత్‌ ॥ 6 ॥ 

సన్నిపాతము వలన ఉత్పన్నం అయిన పైత్తిక, కఫపైత్తిక సంస్పష్ట, 
కఫ(ప్రధాన రోగులను, విరేచనం ద్వార చికిత్స చేయవలెను. 

అనుపస్నిగ్రరిక్తకోష్టకృుశస్తూలదుష్ణాఫ (దుర్చుల?) లలితసుకుమార- 
(శ్రీధననష్ట . _ . .షక్షతపక్షహతతృష్టాతాలుశో షోరుస్తమ్ఫార్హి తహనుగ్రహ- 
వాతహ[ద్రో గరేవతీకేవలవాతారాశ్స న విరేచ్యాః ॥ 7 ॥ 
విరేచన అనర్హులు: స్నేహనం చేయనివాడికి, రిక్త కోష్టము, కృశ స్టూల, దుర్భల, 
లలిత, సుకుమార, ధనరహితుడు, క్షతుడు, పక్షాఘాత తృష్ణ తాలు శోష 
ఉరుస్తంభ, హనుగ్రహ, వాతిక హృ(ద్రోగ, రేవతి శుద్రవాయు (ప్రకోప రోగులలో 
విరేచనం చేయించకూడదు. 
ప్రతిశ్యాయకాసశ్వాసశోషహిక్కాముఖశోషాపస్మారగల గ్రహరోహిణికా . . . . 
తివముఖార్చుదా ధివున్హ్ల నాసార్శాలజ్యు పజిహ్వికాగలగణ్ణ గణ్జవూ లాగలశుక్రీ - 
కాజ్యుఖిష్యన్హాశ్ళ నస్తతో విరేచ్యాః 18 | 


282 సిద్రిస్ఞానం 


శిరోవిరేచన అర్హులు : 

ప్రతిశ్వాయము, కాస, శ్వాస, శోష, హిక్క, ముఖశ్‌ ష్క అపస్మారము, 
గలగ్రహము, రోహణిక, ముఖార్చుదము, అధిమంథ, నాసార్శస్‌, అలజి, 
ఉపజిహ్విక, గలగండ, గండమాల, గలశుండిక, నే(త్రాభిష్యందములలో నస్యము 
ద్వారా శిరోవిరేచనం చేయించవలెను. 
దన్హదాలహనుస్తమ్మ మన్యాస్తమ్మ శిరో (గ్రహబాధి ర్యక్షద్ధళూ లార్జావభేదకసూర్యావర్తాపతా 
(నక) . . . . స్వరభేదవా గ్రహొపష్టస్తురణతిమిరముఖనాసికాదౌార్గన్హా్యాకాలపలిత-- 
ఖాలిత్యానిలాత్మకారాశ్సు నస్తత ఉపస్నేహ్యా ఇతి ॥ 
స్నేహననస్య అర్హులు: దంతచలనం, హనుస్తంభము, వున్యాస్తం భము, 
శిరోగ్రహము, బాధిర్యము, కర్షశూల, అర్జావభేదకము, సూర్యావర్తము, 
అపతానకము, స్వరభేదము, వాక్‌[గ్రహము, ఓప్ప స్ఫురణము, తిమిరము, 
ముఖనాసికా దుర్గంధము, పాలిత్యము, ఖాలిత్యము, వాతరోగులయందు స్నేహన 
నస్యము చేయవలెను. 
అత్ర శ్లోకః - 

స్నేహయేద్వాతికాన్నస్తః కఫజాంస్తు విరేచయేత్‌ | 

ఊర్హ (జ త్రుగతాన్‌ రోగాంస్తద్ది తేషాం పరాయణమ్‌ ॥ 10 ॥ 

ఊర జ(త్రుగత రోగములు వాతగతమెనచో స్నేహన నస్యము 
చేయించవలెను. శ్లేష్మజమైనచో నస్యము ద్వారా విరేచనము చేయించవలెను. ఇదే 
వాటి ముఖ్య చికిత్స. 

వ. శోషవుర్మవాత ప్రీహవాత గుల్మవరూ [త - 
కృద్రపక్వాశయశూలకుక్షివాతకు జలయోనిశూలో దావర్తసన్తి గ్రహగా త్రవేష్టగా త్ర- 
భేదాపతానకార్షితాల్పపుష్పానష్టపుష్పానప్ష వీ జాకర్మణ్యబీజపరీతా. .. (అనువాస్యా 
ఇతి) 111కే ॥ 
అనువాసన అక్షులు : శోష మర్మవాతము, ప్రహవాతము, గుల్మము, మూత్ర 
కృ(చ్ర్రము, పక్వాశయ శూల, కుక్షిశూల, వాత కుండల, యోని శూల, ఉదావర్త, 
గాత్రవేష్ట్రనము, సంధి గ్రహము, గాత భేదము, అపతానకము, అల్హార్తవము, 
నస్ట్రార్హ్తవము, నష్టబీజము, అసమర్హ వీర్యము, దుష్టవీర్యము వీటిలో అనువాసన 
వస్తి చేయవలెను. 


పంచకర్మీయసిద్ది 283 


అ(త్ర శ్గోకః లా 

వాతికా వాతభూయిసాః శోషణాః స్తమ్బనా గదాః | 

హుణ్ణనా భజ్జునాశ్తైవ తే2_నువాస్యా హీతైషిణా ॥ 12 ॥ 

హితము కోరు వైద్యుడు వాత ప్రధాన, ఎవరైతే శోషణము, స్తంభనము 
హుండనము, భంజనము చేయవలెనో వానికి అనువాసనము చేయవలెను. 
హృదయ గ్రహపాబ్టుత్వశ్వయథూదర ప్రమేహకుష్టరో గారభగవ్రరరాజయక్ష్మవెసర్పు 
కన కఫరోగారాంశ్ళు నానువాసయేత్‌ ॥ 13 ॥ 
అనువాసన అనర్హులు : హృ(ద్లహ, పాండు, శ్చయథు. ఉదరరోగములు ([ప్రమేహము, 
మధుమేహము, కుష్టము, అర్శస్‌, భగందరను, రాజయక్ష్క్మ విసర్పము, 
కఫజరోగములలో అనువాసనము చేయించరాదు. 

హృ[ద్రోగోదావర్తవాతగుల్మవాతో దరవిబన్లమూ త్ర గ్రహబస్తికుణ్ణల- 
(పవేంహరక్త గుల్మయోని జాడ్యోపరో ధపార్శ్వరుజావుధువేహ కుష్టశ్వి త్ర- 
భగన్దరాపస్తమృసంస్పష్ట. . ... హృదయ ద్రవకృశవ్యా ధిపరిగతరకా తీసారమూర్చా- 
శో థమైథున శ్రమభయచిన్తేర్లా $ ప్రజాగరహతాశ్చ న నిరూహ్యా ఇతి ॥ 14 ॥ 
నిరూహ అర్హులు : హృ[ద్రోగము, ఉదావర్తము, వాతగుల్మము, వాతోదరం 
విబంధము, మూ(త్ర(గహము, వస్తికుండలము, (ప్రమేహము, రక్తగుల్మము, యోని 
జడత, యోని మార్గావరోధము, పార్య్శాశళూల, మధుమేహము. కుష్టము, 
శ్విత్రము, భగందరము, అపస్తంభము, సంస్నష్టము ఈ వ్యాధులలొ* నిరూహము 
చేయవలెను. 
నిరూహ అనర్హులు : హృ(ద్రవము, కృశ, వ్యాధి యుక్తుడు, రక్తాతిసారము, మూర్చి, 
శోథ, మైథునము, (శ్రమ, భయ, చింత, ఈర్ష్య, రాత్రి జాగరణము, ఈ 
వ్యాధులలో నిరూహం చేయకూడదు. 
అత శ్గోకాః - 

స్నేహప్రమాణం యద్బస్తా నిరూహ స్త్రుగుణస్తతః | 

ఏకే తు సమమేవాహుర్వయఃకాలాదిదర్భనాత్‌ 1115 ॥ 


284 సిద్దిస్టానం 


వస్తిలో ఉపయోగించు స్నేహం కంటె నిరూహవస్తిలో మూడింతలు 
స్నెహం తీసికొనవలెను. మరియు కొందరు ఆచార్యులు కాలము, అవస్థను 
అనుసరించి నిరూహంలో కూడ సమానముగా తీసికొనవలెను అని చెప్పెదరు. 

నిరూహం యది వా బస్తమల్పమల్రం మహర్షయః । 

ప్రశంసన్తి బహుత్వజ్ఞాః ప్రభూతాదత్యయో (ధ్రువః ॥ 16 ॥ 

మహర్షులు నిరూహం మరియు వస్తి (క్రియను (క్రమ(క్రముముగా 
చేయవలెనని చెప్పిరి. ఎందుకనగా అధికముగా చేయుటచే నిశ్చితముగా రోగములు 
ఉప(దవములు కలుగును. 

య ఏతే కఫజా రోగా ఏతే సంతర్చుణోద్భవాః 

తే చాపతర్హణీయాః స్యుర్ణజ్ఞనీయాస్త ఏవచ ॥ 17 ॥ 

కఫము, మరియు సంతర్చణము వలన ఉత్పన్నమగు వ్యాధుల్లో 
అపతర్చణము మరియు లంఘనము చేయించవలెను. 

య ఏవ వాతికా రోగాస్తేఇపతర్పుణజాః స్మృతాః | 

త ఏవ బృంహణీయాః స్యుః సంస్పష్టాస్తు తతః పరమ్‌ ॥ 18 ॥ 

వాతరోగములు అపతరణ జన్యములుగా భావించబడును. వాటిలో 
బృంహణ చికిత్స చేయవలెను. తర్వాత సంస్నష్ట (మి(శ్రిత దోష రోగములు) 
రోగముల చికిత్స చేయవలెను. 

స్నేహస్వేదోపపన్నానామూర్త గం చాధశ్చ శోధనమ్‌ । 

సవసంస్పష్షరోగాణాం స్నేహనం నతు బస్తభిః 119 i 

సమస్త సంస్నష్ట రోగములలో స్నేహస్వేదములను చేయించి ఊర్ద్వ, 
అధః శోధనములను చేయవలెను. వీటీయందు వస్తిద్వార స్నేహనమునం 
చేయకూడదు. 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 20 ॥ 
అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


పంచకర్మీయ సిద్ది అను సప్తమాధ్యాయము సమాప్తము. 


285 


మంగళ సిద్దిర్నామ అష్టయా2_ధథ్యాయః 


అథాతో మజ్ఞలసిదైిం వ్యాఖ్యాన్యామః ni 

ఇతి హ న్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు మనము మంగళసిద్దిని వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ కశ్యపుడు 
చెప్పెను. 

మజ్ఞలన్యేవ సతతం ప్రజానామభివర్రయేత్‌ , 

సర్వే గృహస్థాః సేవేరన్‌ దానాని చ తపాంసి చ ॥ 3 ॥ 

బాలుర యొక్క వుంగళకర భావములను నిరంతరము వృద్ది 
చేయవలెను. గృహస్థులు దానము, తపస్సుల సేవనము చేయవలెను. 

మజ్జలాచారయుక్తానాం నిత్యం చ నియతాత్మనామ్‌ । 

దదతాం జుహ్వాతాం చైవ వినిపాతో న విద్యతే ॥ 4 ॥ 


మంగళాచరణము చేయువారు, నిత్యం సంయమనముతో ఉండువారు, 
దానము హవనము చేయువారు, రోగాది ఆపత్తులతో బాధపడరు. 

ఆమః పకో అప వా స్నేహో బస్తి 25+ | 

మ పయ EY నిత్య చ తచ్నోక్తమనువాసనమ్‌ 15 i 

బాలునికి ఆమ లేక పక్ష స్నేహముతో నిత్యము వస్తి మరియు అనువాసన 
వస్తి ఇవ్వవలెను. 

కషాయైర్స్వివిధైమి[శ్రః స్నేహః స్నేహైశ్ళ మూర్చితః | 

సకా(ద్రమూత్రలవణో నిరూహో దోషవాహనాత్‌ 16 ॥ 


286 సిద్దిష్ఞానం 


వివిధములైన కషాయములతో మి[(శ్రమమైన స్నేహము అందులో మధు, 
గోమూత్రం సైంధవలవణము వేసి ఇచ్చిన నిరూహదోషములను నివారించును. 

తిఫలాశ్వగన్హాభూ తీకదశమూలపునర్షవాః | 

బలాగోకుుర య OP ee [1 

వ. లీనాని కుట్టయేత్‌ 

అష్టభాగావశేషం తం జలద్రోణే విపాచయేత్‌ ॥ 


తతస్తేన కషాయేణ ద్వౌ ప్రస్తా తైలసర్పిషోః | 
పచేచ్చుతుర్లుణే శీరే కల్కం చేమం సమావపేత్‌ ॥ 


సైన్తవం మధుకం ద్రాక్షాం శతపుషాం మహాసహామ్‌ । 

బీజాని చాత్మగు(పాయా) మోర్వారుకస్య చ ॥ 

విడజ్ఞకుళ్ళుకవచావుషకం నిరివారికా | 

జీవనియాని సర్వాణి దద్యాత్‌ ఖరబుషామపి ॥ 

శైశుకో నామ స స్నేహో బస్తికర్మణి శస్యతే । 

బాలానాం సర్వరోగఘో నిర్దిష్టః పుణ్యకర్మణా ॥ 7 ॥ 

(త్రిఫల, అశ్వగంధ, భూతీక, దశమూలములను, పునర్నవ, బలా, 
గోక్షురగసాలు, దంచి ఒక ద్రోణ జలములో వేసి అమ్టైవశేషముగా ఉంచుకొనవలెను. 
ఆ కషాయములో 2 (ప్రషప్టములు తైలము, ఘృతమును మరియు కషాయంలో 
4వ భాగము క్షీరము, కలిపి ఇందులో సైంధవలవణం, యష్టిమధు, (ద్రాక్ష 
శతపుప్పు మాషషర్ణి, ఆత్మగుప్త బీజములు, దోసకాయ బీజములు, విడంగములు, 
నల్లజీరక, వచ, వృషక, చాంగేరి, జీవనీయ గణము, కర్శ్భుష మొదలగు వాటి 
కల్కంను వేసి పక్వం చేయాలి. ఇది శిశుస్నేహము. వస్తికర్మకు ఉత్తమం అయినది. 
బాలురలో ఇది శిశుస్నేహము. వస్తికర్మకు ఉత్తమం అయినది. బాలురలో ఇది 
సర్వర్‌ గములను నశింపచేయునని మహర్షి కశ్యపుడు చెప్పెను. 

వమనం స్రంసనీయాని దశమూలం చ శోధయేత్‌ । 

తత్కషాయం పరిస్రావ్య గోమూత్రలవణాన్వితమ్‌ ॥ 


మంగళసిద్ది ౨87 


ఘృతతైలార్రయుకోష్తం నిరూహముపకల్పయేత్‌ । 

తేనాస్య విలయం దోషా యాన్తి వహ్నిశ్చ దీహ్యతే ॥ 8 ॥ 

వమనము, (స్రంసనము, (ద్రవ్యములు, దశమూలములను శోధన చేసి 
వీటిని కషాయము చేయవలెను- వీటిని వడబోసి గోమూత్రము, లవణము, 
కషాయములో అరప్రమాణము, ఘృతము కలుపవలెను. ఈ స్నేహనమును 
ఉప్పముగా ఉన్నపుడే నిరూహము ఇవ్వవలెను. తద్వార దోషములు విలీనమై అగ్ని 
దీప్తి నొందును. 


శ్రేష్టామదనబీజానామాఢకం నిస్తుషీకృతమ్‌ । 

విపాచయేదపాం ద్రోణో చతుర్చాగావశేషితమ్‌ ॥ 

ఉపకుజ్లీఖరబుషాపిప్ప ల్యః సైన్సవం వచా | 

త్రపుసో..... ని శతపుష్సా యవాన్యపి ॥ 

స కషాయః సమాయుక్తః క్షీరగోమూ త్రకాజ్ఞికై: । 

సర్వానిలామయహరః స నిరూహో౭_ర్హతైలికః 19 ॥ 

(త్రిఫల మరియు మదనఫల బీజములను పైపాట్టుతిసి ఒక ఆఢక 
(ప్రమాణంలో ఒక (దోణము జలములో వేసి చతుర్జావశేషముగా కషాయం 
చేయవలెను ఇందులో కృష్ణ జీర, కరబుష పిప్పలి, వచ, త్రపుస బీజములను, 
శతపుష్పు అజమోద క్షీరము, గోమూత్రం కాంజికము మరియు కషాయంలో 
అద్రభాగం తిలతైలం వేసి పక్వం చేయాలి. ఇది సమస్త వాత రోగములను నశింప 
చేయును. 

త్రిఫలా సారివా శ్యామా బృహత్యా వత్సకత్వచమ్‌ ॥ 

త్రాయమాణాబలారాస్నాగుడూచీనిమ్బకూలకమ్‌ । 
(5) ల్పయేత్‌ I 
మహాసహా శక్రయవాః శతపుష్పాి_థ వత్సకః | 
మధూకాంశునుతీ ద్రాక్షాః సముద్రాన్తా£_థ బాలకమ్‌ ॥ 
కీరకా ద్రఘృతోపేతో నిరూహః పిత్తనాశనః ॥ 10 ॥ 


త » ౨ ఈ ౨ ఇ ఇ ౫ ఈ ఈ ఈ ౫ ఈ ఆ ఈ * 


288 సద్దిస్థానం 


(తిపలములు, సారిబ, (త్రివృత్‌, బృహతీద్వయం, కుటజత్వక్‌, 
(తాయమాణ, బలా, రాస, గుడూచి, నింబ, పటోలప[త, మాషషపర్షి, కుటజ, 
శతపుష్పు, కుటజ, మధూక, శాలిపర్షి, (దాక అపరాజిత, నేత్రబాల, వీటి 
కషాయంలో క్షీరం మధు, ఘృతం వేసి నిరూహ వస్తిని ఇచ్చిన పిత్తరోగములను 
నశింపచేయును. 

త్రిఫలాదారుభూ తీకకరజ్షద్వయచి త్రకాన్‌ ॥ 

ఏకాష్టీలాం విషాణీచ.......... | 

(కణా) మూలం త్రివుదన్యా పూర్వకల్పేన శోధయేత్‌ ॥ 

ఊర్జాధః శోధనైః కల్కైర్యుకో అవణతైలయోః | 

-ఈషదుష్షః సగోమూత్రో నిరూహః కఫనాశనః ॥ 111 ॥ 

(త్రిఫల, దేవదారు, భూతీక, కరంజ, పూతికరంజ, చి(తక, పోఠ, 
క్షీరకాకోళి, పిప్పలీమూలం, త్రివృత్‌, దంతీమూలం, (ద్రవంతి, ఈ (ద్రవ్యముల 
కషాయంలో లవణ, తైలం కలిపి ఇచ్చిన ఉష్ణ నిరూహము కఫ రోగములను 
నశింపచేయును. 


కత్సణోశీరభూతీకత్రిఫలా .......... I 

రాస్నాశ్వగన్హాశ్వదం ష్టాశి (గశ్వ్యామాః శతావరి । 

ఏలాపునర్నవాభార్గ్యః సపటోలా గుడూచ్యపి ॥ 

త్రిపలీనాం జల[ద్రోణో పచేత్‌ పాదార్వశేపితే | 

తతస్తేన కషాయేణ పేష్యాణీమాని యోజయేత్‌ ॥ 

వచాజమోదో మదనపిపులీ..=. ౨౮౪ 112 ॥ 

కతృణము, గసాలు, భూతీక, త్రిఫల, రాసా, అశ్వగంధ, గోక్షుర, శిగ్రు, 
(త్రివృత్తు, శతావరి, ఏల, పునర్నవ, పటోల పత్ర, భారంగి, గుడూచి, మొదలగు 
(ద్రవ్యములను మూడు ఫలములు తీసికొని ఒక (ద్రోణం జలంలో పక్వం చేసి 
చతుర్జావశేషంగా ఉంచుకొనవలెను, ఇందులో వచ, అజమోద, మదనఫలము, 
పిప్పలి ఏటి కల్క_ం వేసి పక్వం చేసి నిరూహం ఇచ్చిన త్రిదోషహరం. 

- ఉపలబ సిద్దిస్థానము సమాప్తం- 


289 


కల్పస్త్థానయి 


ధూపకల్పాభథ్యాయిః 


పాప (క్ఫుష్టం పూతికమమ్హరం వచా ॥ 

సర్తపా బస్తలోమాని ధూపః స్యాద్దిజబుసంయుతః 11111 

కుప్ప పూతీకరంజ, పత్తి, వచ, సర్షప, మేకవెం(ట్రుకలు, హింగు, వీటిని 
ధూపనంగా వేయవలెను. 

ఘృతం మేషవిషాణం చ వాజికుజ్టరయోః ఖురౌ ॥ 

కపిశల్యకబ భూణాం లోమభిర్జూప ఉత్తమః ॥ 2 ॥ 

ఘృతము, గేదెకొమ్ములు, గుర్రము, ఏనుగు గిట్టులు, కోతి, శల్యక, 
బ(బు, వీటి యొక్క రోమములను ధూపమును ఉత్తమంగా చెప్పుబడింది. 

ఘృతం సర్తరసం కృష్ణో భల్దాతకశిలేయకే ॥ 

ద్వే హరిద్రే జతూశీరసర్షపాః పుష్పుమార్హకమ్‌ | 

విడజం తగరం పత్రం వచా టాజ్లు సబాలకమ్‌ ॥ 

కామారో నామ ధూపోఇయం యుకో వద్రయతి ప్రజాః ॥ 3 ॥ 

ఘృతము, సర్హరసం, కృష్ణ ( సౌవీరాంజన), భల్హాతకము, శిలేయకము 
హరిద్ర, దారుమరి(ద్ర, లాక్ష గసాలు, సర్హప, తులసీపుష్పములు, విడంగము, 


290 కల్పస్టానం 


తగరము, తేజప[తి, వచ, హింగు, నెత్రబాల, ఇది కుమార అనుధూపము, దీని 
సమ్యక్‌ ప్రయోగము వలన బాలురు వృద్ది చెందుదురు. 

ఘృతం సర్పస్య నిర్మోకో గృధ్రకాశికయోళ్ళ విట్‌ | 

వచా హెబ్లు చ ధూపః స్యాదపస్మార(గ్రహాపహః 14 ॥॥ 

ఘృతము, సర్ప కుబుసం, (గద్ద, గుడ్లగూబ పురీషము, వచ, హింగు 
వీటి ధూపము అపస్మారం, గ్రహరోగములు హరించును. 

ఘృతం గుగ్గులు బిల్వం చ దేవదారు నమేరు చ । 

స్‌ు! మాహేశ్వరో ధూపో యనయుకో గహాపహః ॥5 ॥ 

ఘృతము, గుగ్గులు, బిల్వ, దేవదారు, సరళదేవదారు, యవలు, వీటిని 
మహేశ్వర ధూపం అందురు. ఇది గ్రహరోగములను హరించును. 

ఆగ్నేయస్తు స్మృ్రతో ధూపో గోబాలా ఘృతసంయుతాః | 

బ్రాహ్మణానాం విశేషేణ సర్వరోగేషు శస్యతే 16 ॥ 

ఆవు వెంట్రుకలు ఘృతంతో కలిపిన అది ఆగ్నేయ ధూపం అనబడును. 
ఇది సమస్త రోగములకు (ప్రశస్తమైనది. 

ఘృతం హయఖరో ష్టాణాం బాలాం కేశాశ్చ మాతృకా: ॥ 

నఖాశ్చతుషుదాం లాభాద్దూపో భద్రజ్కరః స్మృతః | 

పిశాచయక్షగన్టర్వభూతస్కన్షకఫాద్రితే ॥ 

ధూపమేతం ప్రయుజ్షీత యమిచ్చేదగదం క్షణాత్‌ | 7 | 

ఘృతము, గుజ్జము, గాడిద, ఒంటె, వీటి రోమములు మరియు 
లోమములు వీనిని మరియు ఇతర చతుష్పాద జంతువుల యథాలభ్యముగా 
నఖములు వీటి ధూపము కళ్యాణ కారకముగా చెప్పబడినది. పిశాచ, యక్ష 
గంధర్వ, భూత, స్కంధ, మరియు కఫరోగములలో ఈ ధూపన ప్రయోగముచే 
శీఘ్రంగా తగ్గును. 

ఘృతం సిద్దార్థకో హిజ్లు దేవనిర్మాల్యమక్షతాః || 

సర్పత్వగ్సికుసంఘాటీ ధూపో రక్షోఘ్న ఉచ్యతే | 8 । 


ధూపకల్పాధ్యాయము 291 


ఘృతము, శ్వేత సర్షప, హింగు, దేవనిర్మాల్య, బియ్యం, పాముకుబుసం, 
బౌద్ద భికు పురాణ వస్త్రము, వీటి ధూపం రక్షోఘ్నంగా చెప్పబడినది. 

ఘృతం సిద్దారకాః కౌ (ద్రం మెషశ్చుజమజాసయః || 

ఖరస్య మూత్రం బాలాంశ్చ సోమం చైవాత్ర యోజయేత్‌ | 

ఏష ధూపోత్తమో నామ్నా పరః (పీతనివారణః ॥ 

పరః (పీతాభిభూతేసు పూతనాయాం చ శస్యతే 19 | 

ఘృతము, శ్వేతసర్షప, మధు, గొజ్ణా కొమ్ములు, మేకపాలు, గాడిద 
మూత్రము, వెంట్రుకలు, కర్పూరం, వీటిని ఉత్తమ ధూపంగా చెప్పబడినది. 
ఇది (పేతనాశకము, పూతన (గ్రహరోగమును నాశనము చేయును. 

ఘృతం సిద్దార్ధకాః శ్వేతాః కుష్టం భల్దాతకం వచా ॥ 

బస్తలోమాని తగరం భూర్జావర్తం సగుగ్గులు | 

దశాజో నామ ధూపోఇ_యం ప్రయోజ్యః సర్వరోగిషు ॥ 

అపస్మారే విశేషేణ (గహేషు ఎప(గ్రహేషు చ॥10 nu 

ఘృతము, శ్వేత సర్షపములు, కుష్ట, భల్ణాతక, వచ, మేక వెంట్రుకలు, 
తగరం, భూర్లప(త్రములు, గుగ్గులు, ఇది దశాంగధూపం అనబడును. ఇది 
అపస్మార, (గ్రహ, ఉపగ్రహ రోగముల్గొ (ప్రయో గించవలెను. 

ఘృతం సెద్దార్టకాః శ్వేతాశ్‌ ్పీరకం సపలజ్యషమ్‌ [| 

శూకరీ జటిలా చేతి ధూపో మోహ ఇతి స్మృతః ॥ 11 ॥ 

ఘృతము, శ్వేత సర్తపములు, చోరక, గుగ్గులు, వరాహకంద, జటా 
మూత ఇది బరా హ మును కలిగించు ధూబఐము: 

స్మృతం (శ్రీవేష్టకా. _ .రలాజాపద్మకచవ్షనమ్‌ ॥ 

సదేవదారుసురసం శాలజం చేతి యోజయేత్‌ | 

ధూపో2_యం వారుణో నామ గగ్రీష్మకాలే ప్రశస్యతే ॥ 

శకున్యాం పౌబ్దరీకే యు రేవత్యాం చ కఫాధికే ॥ 12 ॥ 

శ్రీవేష్టకము, లాక్కు పద్మకము, చందనము, దేవదారు, తులసి, శారిబ, 
ఇది వారణవును ధూపనం. శకుని, పుండరీకం, రేవతి, కఫరోగములలో 
(గిష్మకాలం నందు ప్రయోగించవలెను. 


292 కల్పస్టానం 


ఘృతం మజ్జా వసా లాక్షా ధూపో౭_ యం చతురజ్ఞకః ॥ 

అల్పదోషే కశ బాలే ప్రయోజ్యో (గ్రహవైకృతే 1113 i 

ఘృతము, మజ్జ, వస, లాక్ష ఇది చతురంగికమను ధూపము. అల్ప 
దోషములు కలవానికి కృశుడు బాలుడు గ్రహరోగములో ప్రయోగించవలెను. 

ఘృతం వచా తరక్షోశ్చ విష్టాలోమాని చర్మ చ ॥ 

ప్రసహానాం పురీషం చ ధూపో నవ్రక ఉచ్యతే ॥ 14 ॥ 

ఘృతము, వచ, భల్లూక విష్టము, లోమములు, చర్మము, ప్రసహ 
పక్షులపురీషము, వీటిని నందక ధూపము అందురు. 

ఘృతం కణా (వీహితుషాః కపిలోమత్వచం వచా ॥ 

సర్పసాః కుష్టమెలా చ కణాధూపో గ్రహాోపహః | 15 ॥ 

ఘృతము, పిప్పలీ, వడ్లపొట్టు, కోతివెంట్రుకలు, మరియు త్వచ, వచ, 
సర్షప, కుష్ట్ర ఏలకులు వీటిని కర్ణధూపము అందురు. ఇది (గ్రహరోగములను 
నశింపచేయును. 

ఘృతం సర్పుత్వంచ బిల్వం సరః సిద్దాళ్టకా జతు ॥ 

_శ్రిధూప ఇతి నిదిష్టః (శ్రీకామెషూపయోజయేత్‌ ॥ 16 ॥ 

ఘృతము, పాముకుబుసం, బిల్వము, సరము, శ్వేతసర్హప, లాకు ఇది 
శ్రిధూపము అనబడును. ఐశ్వర్యము కోరువారికి ఈ ధూపం ప్రయోగించవలెను. 

శ్వవిణ్మూత్రం మయూరాణాం లోమాన్యథ వచా ఘృతమ్‌ । 

సర్షపాశ్చేతి ధూపోలి_యం (గహఘ్ను ఇతి విశ్రుతః ॥ 17 ॥ 

కుక్క పురీిషమూ(త్రములు, నెమలి ఈకలు, వచ, ఘృతము, సర్హప, 
ఇది గ్రహఘ్న ధూపము అనబడును. 

ఘృతం కుజ్ఞురదన్తం చ తనుజాన్యజమేషయోః ॥ 

గోశ్చజ్యమితి ధూపో£_యం పుణ్యః వుణ్యజనావహః ॥ 18 ॥ 

ఘృతము, ఎనుగుదంతము, మేక, గొల్టా వెంట్రుకలు, ఆవుకొము్ము 
ఇది పుణ్యకారక ధూపము. 

ఘృతం స్టాౌణేయకం మాంసీ తగరం పరిసేలవమ్‌ ॥ 


ధూపకల్పాధ్యాయము 293 


హ్రబేరం శతపుష్పాం చ హరితాలం మన:శిలామ్‌ । 
ముస్తం హరేణుకామేలాం ధూపార్టముపకల్పయేత్‌ ॥ 
శిశుకో నామ ధూపోఐ_యం సర్వరోగ(గ్రహాపహః | 
ధూపనే చానుధూపే చ ప్రతిధూపే చ భార్గవ ! ॥ 19 ॥ 
ఘృతము, స్టాణ్యకము, జటామాంసి, తగరము, జలముస్త, (హబేరం, 
సోంపు, హరతాళము, మణిశిల, ముస్త, హరేణుక బీజము, ఏలకులు, ఇవి 
శెశుకమను ధూపము. ఇది సర్వగ్రహరోగ హరము. ఓ భార్గవ ! ఈ ధూపము 
అను ధూపము, (ప్రతి ధూపములుగా (ప్రయోగించవచ్చును. 
ఘృతం సిద్దార్టకా లాజాః కుశాఃసహ..... | 
సర్వతుల్యా భవేద్‌ బ్రాహ్మీ ధూపోఇ_యం బ్రాహ్మ ఉచ్యతే । 
(బాహ్మణక్ష[త్రవైశ్వేషు ప్రయోజ్యో భిషజా భవేత్‌ | 
సర్వరోగేషు సతతం క్షిప్రం రోగాన్నిరస్యతి 1201 
ఘృతము, శ్వేతసర్షప, లాజ, కుశ, వీటి అన్నిటికి సమానంగా బ్రాహ్మ 
ఇది (బాహ్మా ధూపం అనబడును. ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు అన్ని 
రోగములలో నిరంతరం ప్రయోగించిన శీఘ్రముగా రోగములను హరించును. 
ఘృతం శ్యృదం(ష్టా వసుకా హరి ద్రే పరిపేలవమ్‌ । 
వచా భార్ష్‌ చ ధూపోఇియం ప్రతిధూపః సుఖావహః ॥ 21 ॥ 
ఘృతము, గోక్తుర, వసుక, హరిద్ర, దారుహరి(ద్ర, జలముస్త, వచ, 
భారంగి, ఈ ధూపము (ప్రతిధూపము సుఖకరము. 
ఘృతం చ పద్మకోనీరం వాలకం కేసర రసమ్‌ | 
ప్రతిధూప ఇతి ఖ్యాతః సర్వరోగేషు శస్యతే 122 1 
ఘృతము, పద్మకము, గసాలు, నేత్రబాల, నాగకేసరములు, సర్హరసం, 
ఇది ప్రతిధూపము సమస్త రోగములలో (ప్రశస్తము. 
ఘృతం వానరలోమాని కుక్కుటాణ్జం వచా యత్రాః । 
(ఇతి తాడపత్రపుస్తకే 167 తమం పత్రమ్‌ 1) 
సిద్దారకాశ్సు ధూపో_యం ప్రతిధూపమహోదయః ॥ 23 ॥ 


294 కల్పస్థానం 


ఘృతము, కోతివెం(టుకలు, కోడి గుడ్డు, వచ, యవలు, శ్వోతసర్షప 
ఇది (ప్రశస్తమైన ప్రతిధూపము. 


) 


ఘృతం నిమ్మస్వ పత్రాణి మూలం పుష్పం ఫలం త్వచమ్‌ । 

అరిష్టో నాను ధూపో2_యమరిష్టం కురుతేక్షణాత్‌ ॥ 24 ॥ 

ఘృతము, వెపాకు, మూలము, పుష్పము, బెరడు, ఫలము, వీటిని 
అరిష్ట ధూపము అందురు. క్షణమా(త్రములో రోగములను నశింప చేయును. 

ఘృతం నివ్బుస్య పత్రాణి ఖరమూ(త్రం నా జతు | 

సర్షపాశ్రాత్ర ధూపో2_యం ప్రతిధూపళ్ళ శస్యతే 25 ॥ 

ఘృతము, వేపాకులు, గాడిదమూ[త్రము, వచ, లాక్క సర్దప, ఇవి 
ధూపము, (ప్రతిధూపమునకు (ప్రశస్తముగా చెప్పబడినది. 

ఘృతం నివృస్య పత్రాణి జతుస్యరరసాక్షతాః | 

భాసోలూకశకృచ్చేతి ధూపో2_సస్మార నాశనః ॥ 26 ॥ 

ఘృతము, వేపాకులు, లాక్ష స్వరరసము, బియ్యము, భాస ( ఒక రకమైన 
గద్ద) గుద్రగూబ పురీషము ఇది అపస్మారంను నశింప చేయును. 

ఘృతం నివ్బస్య పత్రాణి సురసాశ్వఘ్నయోస్తథా | 

గోమేషబస్తబా లాశ్స భూసో౭_య సర్వరోగహా 127 ॥ 

ఘృతము, వేపాకు, తులసీ పత్రములు, అశ్వత్ల పత్రములు, ఆవు, 
గొల మేక వెంట్రుకలు ఈ ధూపము సర్వరోగములను నశింపచేయును. 

ఘృతాక్షతం జాతిపుష్పుం మధు సిద్దార్టకా వదా । 

గలరాభూప ఇతిఖ్యాతః సర్వభూతరుజాపహః 128 ॥ 

ఘృతము, బియ్యము, జాజిపూలు, మధు, శ్వేత సర్షప, వచ, ఇది 
గణధూపము. ఇది సమస్త భూతరోగములను నశింపచేయును. 

ఘృతం శల్లకిధూపశ్ళు పుష్పం జాతిశిరీషయోః । 

నమేరుణా సమాయుకో ధూపః స్వస్తిక ఉచ్యతే ॥ 29 ॥ 


ఘృతము, శల్లకీ పుష్పములు, జాజిపూలు, శిరీషపుష్పుము, సరళ 


ధూపకలాధ్యాయము 295 


దేవదారు విటిని స్వస్తిక ధూపము అందురు. 

ఘృతం గుగ్గులుసంయుక్తం, దేవదారు ఘృతాన్వితమ్‌ | 

కాలాగురు చ సపిశ్చు సర్షపాశ్వాపి సర్పిషా ॥ 

తృణమూలస్య పత్రాణి సారం పుష్పుఫలం త్వచమ్‌ | 

పళ్లు ధూపాః సమాఖ్యాతాః సఘృతా (గ్రహనాశనాః ॥ 30 ॥ 

ఘృత యుక్త గుగ్గులు, ఘృతయుక్త దేవదారు, కృష్ణాగరు, ఘృతము, 
ఘృతయుక్త సర్షపము, తృణ పంచమూలముల పత్రములు, సారము, పుష్పములు, 
ఫలములు, త్వచ, ఇవి గ్రహరోగములను నశింపచేయు పంచధూపములు 
చెప్పుబడినవి. 

గుగ్గుల్వాదీని చైతాని దశాజ్ణం చ సమాపయేత్‌ । 

గృహధూప ఇతి ఖ్యాతో న క్వచిత్‌ ప్రతిహన్యతే ॥ 31 ॥ 


దా 


గృహధూపము అనబడును. ఇది ఎపుడూ చెడిపోదు. 


పై చెప్పబడిన గుగ్గులాది ధూపం, దశాంగ ధూపం కలిపినచో 


సిద్దార్దాశ్టేతి ధూపాస్తే చత్వారిశదుదాహృతాః । 

భిషక్సిద్దికరా నూణాం పుత్రదా రోగనాశనాః ॥ 32 ॥ 

ఈ విధముగా 40 రకములు చెప్పబడెను. ఇవి చికిత్స సిద్ది, పుత్ర (ప్రాప్తి 
రోగహరముగా చెప్పబడును. 

ఏతైర్సాలాన్‌ సమాపన్నానరిష్టాగారమేన చ | 

వ్య స్త్రశయ్యాసనాద్యం చ బాలానాం ధూపయేద్సిషక్‌ ॥ 33 ॥ 

ఈ ధూపములు బాలురకు రోగి గృహం నందు వస్త్రములు, శయ్యా, 
ఆసనములు మొదలగు వాటికి ధూపనం చేయవలెను. 

పూర్వమేవ భిషగ్గూపం పుష్యయోగేన సంహరేత్‌ । 

ఉపోషితః శుచిః స్నాతో మైత్రాగ్నేయోత్తరాసు వా ॥ 

వాచయిత్వా బలి కృత్వా శృత్వా శబ్బాన్మనోఅ_నుగాన్‌ | 

చతగసః శుచయః కన్యాః కుట్టయెయుర (తగ్రితాః) ॥ 


296 కల్పస్హైానం 


TE తం ధూపం నిదధ్యాద్భ్బాజనే నవే | 

గోపయేచ్చ సుసిహితం కాలే చైనం ప్రయోజయేత్‌ ॥ 

తత్కాలమపి చాపన్నః సంభృత్యాశు ప్రయోజయేత్‌ | 

నను తస్మిన్‌ ధ్రువా సిద్రిర్యథాపూరోోపకల్పితే ॥ 

ఆ(ఘాతపరధూసస్తు యది న ప్రతిధూప్వతే | 

ఆశు తం రోగమాప్పోతి తదర్రం ధూప్యతే పునః ॥ 34 ॥ 

'ప్రప్రథమముగా వైద్యుడు ఉపవాసం చెసి, స్నానం చేసి పవిత్రమై, మై(త్ర, 
ఆగ్నేయ, ఉత్తర దిశలందు పుష్యమీ నక్షత్రంలో ధూపన (ద్రవ్యములను 
సం(గ్రహించవలెను. స్వస్తి వాచనము బలికర్మ మనసు అనుకూల శబ్దములను 
ఆలకించి, పవిత్రమైన నలుగురు కన్యలు (ప్రమాదరహితమై ఈ ధూపన 
(ద్రవ్యములు దంచి, కొత్త పాత్రయందు ఉంచి అవశ్వకతానుసార వుగా 
ప్రయోగించవలెను. వెంటనే కూడా ప్రయోగించవచ్చును. ఈ విధమైన 
ధూపనంచే విశ్ళయముగా సిద్ది కలుగును. ఒకసారి ధూపనం చేసిన తరువాత 
తిరిగి ప్రతిధూపనం చేయనిచో శీఘ్రంగా రోగం ఉత్పన్నం అగును. కావున తిరిగి 
ధూపనం చేయవలెను. 


ధూప్యావానుధూపశ్చ ప్రతిధూపశ్ళ జీవక 1। 

త్రివిధో ధూప ఉద్దిష్తః కర్మభేదాచ్చికిత్తుకైః ॥ 35 ॥ 

ఓ జీవక! వైద్యులు కర్మ భేదం చే 3 విధములైన ధూపములు చెప్పెదరు. 
మ ఆ. న పను: ఎ. (పతిధూపం. 

కొమారభృత్యాస్త్రపరే జజ్ఞమస్థావరా(శ్రయాత్‌ । 

ద్వియోని బ్రువతే ధూపం కశ్యపస్య మతే స్టితాః ॥ 36 ॥ 

కామార భృత్య ఆచార్యులు కశ్వపమతానుసారం జంగమస్టావర భేదముచే 
2 విధములుగా చెప్పినారు. 

కుతో ధూపాః సముత్తన్నాః కిందైవత్యాః కిమాశ్రయాః | 

చర్నామభిర్మతాస్తేషు దహ్యమానేషు కి జపేత్‌ ॥ 


థధూపకల్పాధ్యాయము 297 


ఏవం మహాజనగతశ ఏచ్యతే భిషజా భిషక్‌ | 

తస్మాన్నిర్ణయమేతేషాం (ప్రశ్నానాం శ్చాణు తత్త సతః 1371 

ధూపము ఎక్కడ ఉత్పన్నం అయినది? దీని దేవత ఎవరు? దిని 
ఆశ్రయం ఎవరు? వీటి పేరేమి ? ప్రయోగానంతరం ఏ జపం చేయవలెను? 
ఒక వైద్యుడు ఇంకో వైద్యున్ని (ప్రశ్నించును. కావున ఈ (ప్రశ్నల యదార్ధ ఉత్తరం 
వినుము. 

జాతా జాతా బుషిసుతా (హియన్తే రాక్షసైర్యదా । 

తదా మహర్షయః సర్వే వహ్నాం శరణమన్వియుః: ॥ 

హోమజాపతపోయుక్షాస్తతస్తస్టోమి_గిరబ్రవీత్‌ । 

ఇమాన్‌ ధూపాన్‌ ప్రయచ్చుధ్వం చ మదర్సితాన్‌ ॥ 

రక్షోభృతపిశాచేభ్యోో న భయం వో భవిష్యతి | 

జాతేషు వర్దమానే చరోగే ధాత్రాం చ యుక్‌క్త హ ॥ 38 ॥ 

బలముషుల పు[తులను రాక్షసులు హింసించుచున్నపుడు హోవాు 
జపతపాదులతో సంపన్నులైన మహర్షులు అగ్నిదేవున్ని శరణు జొచ్చిరి. దానితో 
అగ్ని (ప్రసన్నం అయి నేనిచ్చు ఈ ధూపములను గ్రహించి ప్రయోగించుము. 
వీటి ద్వారా రాక్షస, భూత, పిశాచ మొదలగు భయములు తొలిగిపోవును. 
జన్మించిన బాలురకు ధాత్రికి ఈ ధూపములను ప్రయోగించవలెను. 

తతస్తే మునయస్తుష్టాః కశ్యపం లోకవర్హనమ్‌ | 

బుుషిలోకహితం జ్ఞాత్వా యుయుజుస్త [త్ర కర్మణి ॥ 39 ॥ 

అపుడు (ప్రసన్నమైన మునులు లోక వృద్దిని కాంక్షించు కాశ్యప మహర్షి 
బుషుల హితం కోరువాడని గ్రహించి అతన్ని ఈ కార్యంనకై నియోగించిరి. ఈ 
విధంగా అగ్ని దేవతలనుండి ధూపములను (గ్రహించి, ఇంకా వృద్ది చెందించి సమస్త 
భూతములను బాలురను రక్షించిరి. 

అగ్నేః సకాశాద్దపాన్‌ స సంలబ్బాా చాధికో2_భవత్‌ | 

అధృష్యాః సర్వభూతానాం కుమారాస్తే చ రక్షితాః ॥ 40 ॥ 

ఈ విధముగా అగ్ని దేవతనుండి ధూపములను గ్రహించి, వాటని వృద్రి 
పరిచి సర్వభూతముచే ఆక్రాంతము కాని బాలకులను రక్షించెను. 


298 కల్పశ్హానం 


ఏవం ధూపాః సముత్త్సన్నాః ప్రజానాం హితకామ్యయా । 

నిర్షిష్థాశాగ్నిదైనత్యా జజ్ఞమన్ధావరా శ్రయాః ॥ 41 ॥ 

విధూరస్యనువాకేన సర్వమేవాభిమన్ర్త ౮ చ | 

ప్రయుజ్జీత శిశౌ రక్షాం దహ్యమానే జపేత్త్విదమ్‌ ॥ 42 ॥ 

ఈ విధంగా లోక కళ్యాణార్రమై ధూపం ఉత్పన్నం అయినది. దీని దెవత 
అగ్ని, జాంగమ, స్థావరములు దీని అశ్రయములు, 

విధూరసి మొదలగు అనువాకములను ఉచ్చారణ చేసి సంపూర్ణ 
ధూపములను అభిమం త్రితం చేసి శిశురక్షణకై ప్రయోగించవలెను. ధూపం వేసిన 
తర్వాత ఈ (క్రింది మంత్రంను జపించవలెను. 

అగ్నినాా ధూపయత్తు, బ్రహ్మో త్వా ధూపయతు, శివన్తాా ధూపయతు, 
వసవస్తాా ధూపయతు, రుద్రస్త్వా ధూపయుతు, ఆదిత్యాన్తా ధూపయతు, 
మరుతస్త్వా ధూపయన్తు, సాధ్యసా$ భూపయతు, దేవా బుభవస్తా ధూపయన్తు, 
విశ్వే త్వా దేవా ధూపయన్తు, సర్వే (ఇతి తాడపప్రపుస్తకే 168 తమం పత్రమ్‌) 
త్వా దేవా ధూపయన్తు, ఛన్హాంసి త్వా ధూపయన్తు, పృథివీ త్వా ధూపయతు, 
అన్తరిక్షం త్వా ధూపయతు, ద్యౌస్తాా ధూపయతు, దిశస్తా ధూపయన్తు, దిశాం 
త్వా పతయే ధూపయన్తు, దేవీరాపస్తా ధూపయన్తు, శివస్త్వా పవవూనో 
ధూపయతు, మిత్రస్త్వా సవితా సూర్యో ధూపయతు, చవ్రస్వా సోమో ధూపయతు, 
నక్షత్రాణి త్వా సుప్రజాత్వాయ ధూపయన్తు, నక్షత్రాణాం త్వా దేవతాః సుమనసే 
ధూపయన్తు, అహోరాత్రాణి త్వా శాన్తయే ధూపయన్తు, బుభవస్తా పుణ్యాయ 
కర్మణ్‌* ధూపయన్తు, సంవత్సరాస్త్వాఇ_.2_యుషే (బహ్మవర్ససే బలాయ 
ధరాపయున్తు, (పజాపతిస్తా$ సుప్రజాత్వాయు ధూపయుతంు, అశ్వినౌ 
త్వా౭_౬_రోగ్యాయ దీర్హాయుమ్ట్రాయ సహసే శేవ( శ్రేయ) సే ధూపయతామ్‌, 
మాతరస్త్వా స్నిహా ధూపయన్తు, పితరస్త్వా తనోరచ్చేదాయ స్వధాయై ధూపయన్తు, 
కుమారస్తాకామారాయ వసవే ధూపయతు, శాఖన్తా యౌవనాయ ధూపయతు, 
విశాఖన్హ్వా మధ్యాయ వయసే ధూపయతు నైగమేషస్తా జరసే ధూపయతు, సర్వే 
త్వా దేవా దివ్యాయ ధామ్నే ధూపయః తు, సర్వే త్వా బుషయో ([బహ్మవర్శసాయ 
ధూపయన్తు, సర్వాన్త్వా నద్యః సుపీతాయ ధూపయన్తు, సర్వే త్వా పర్వతాః స్టర్యాయ 


ధూపకలా్రాధ్యాయము 299 


ధూపయన్తు, సర్వాస్త్యా ఓషధో౭_న్నాద్యాయ ధూపయన్తు, సర్వే త్వా వనస్సతయః 
సువ్రతానాం శ్రైష్ట్యాయ ధూపయన్తు, సర్వే త్వా పశవః శక్త్యై శాన్తె కై ధూపయన్తు, 
సత్యేవ త్వా ధూపయామ్యతేన త్వా ధూపయామ్యతసత్యాభ్యాం త్వా ధూపయామి, 
నమో దేవేభ్య ఇతి జపేత్‌ | ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 
(ఇతి కల్పస్తానే) ధూపనకల్పః ॥ 

అగ్నికి ధూపము, బ్రహ్మకు ధూపనం, శివుడికి ధూపనం , వసుధకు 
ధూపం, రుద్రునకు ధూపం, ఆదిత్యునకు ధూపము, మరుతమునకు ధూపము, 
సాధ్యదేవతకు ధూపము, రుగ్‌ దేవతకు ధూపము, విశ్వ దేవతకు ధూపము, 
సర్వదేవతలకు ధూపము, ఛందమునకు ధూపము, ప్పథ్వికి ధూపము, 
అంతరిక్షమునకు ధూపము, ధౌన్యకు ధూపము, దిశలకు ధూపనం, 
దిశాధిపతికి ధూపనం, జల దేవతలకు ధూపనం, శివునకు ధూపము, మి(త్ర, 
సవిత, సూర్య ఆదిత్యులకు ధూపనం సోమమను చంద్రునకు ధూపము, 
నక్షత్రములకు ఉత్తమ సంతానయకై ధూపం నక్షత్ర దేవతలకు ఉత్తమ మనస్సుకొరై 
ధూపనం, పగలు, రాత్రి శాంతకై ధూపనం, రుభు దేవతకు పుణ్య కర్మ కొరకై 
ధూపం, సంవత్సరము ఆయువు, (బహ్మతేజస్సు బలము కొరకు ధూపనం, 
(ప్రజాపతికి ఉత్తమ సంతానమునై ధూపనం అశ్వదేవతకు ఆరోగ్యం, దీర్దాయుష్షు 
బలము (శ్రేయస్సు కొరకు ధూపనం. మాతృదేవతకు స్నేహము కొరకై ధూపనం, 
పితృదేవతకు శరీర అక్షతకు అన్నం కొరకై ధూపనం. కార్తికయునకు కుమార 
అవస్ట సంపత్తునకై ధూపనం, విశాఖకు మధ్యమ వయస్సునకై ధూపనం, 
నైగమేషమునకు జరానాశం కొరకు ధూపనం, సమస్త దేవతలకు దివ్య తేజస్సుకై 
ధూపనం సర్వబుషులకు (బహ్మవర్భస్సుకై ధూపనం, సమస్త నదులకు ఉత్తమ 
పానమునకై ధూపనం, సమస్త పర్వతములకు స్టెర్యం కొరకు ధూపనం, సమస్త 
జాొషధులకు అన్నం కెరకై ధూపనం, సమస్త వనస్పుతులకు ఉత్తమ (వ్రతముల 
(శేష్టమునకై ధూపనము. సమస్త పశువులకు శక్తి, శాంతి కొరకు ధూపనం, 
సత్యముద్వారా ధూపనం, బుతువు ద్వారా ధూపనం, బుతువు, సత్యం ద్వారా 
ధూపనం చేయుచున్నాను. సమస్త దేవతలకు నమస్కారం అని భగవాన్‌ కశ్యపుడు 
చెప్పును. 

- ధూపన కల్పాధ్యాయం సమాప్తం - 


300 కల్పస్థాన 


అశున కల్పాధ్యాయు: 


అధాతో అశునకల్పం వ్యాఖ్యాన్యామః ॥ 1 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్వపః ॥ 2 ॥ 

ఇపుడు మనం లశునకల్పం వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ కశ్యపుడ 
చెప్పును. 

హుతాగ్నిహో త్రమాసీనం గజ్ఞాద్వారే ప్రజాపతిమ్‌ | 

ప(్రచ్చ స్టవిరః కాలే ప్రజానాం హితకామ్యయా ॥ 3 ॥ 

అగ్ని హోశతునికి ఆహుతిచ్చి గంగాద్వారమున స్టితమైన (ప్రజాపల్‌ 
కళ్యపునితో జ్ఞాని వృద్ద జీవకుడు లోక కళ్యాణార్ధమై ఉచిత కాలములో క్రింది 
(ప్రశ్నలు వెసెను. 

భగవంల్లశునోత్పత్తిం ప్రయోగం చోపయోజనే | 

(శోతుమిచ్చామికాలం చ రోగాన్‌ యేషున యేషు చ॥4॥ 

వ్యాపదశ్యాస్య కాః సన్తి, కి చ తాసాం చికిత్సితమ్‌ | 

అన్నపొనం చ కిం తత్రా సరిహారః ఫలం చ కిమ్‌ ॥5 ॥ 

ఓ భగవాన్‌! నెను లశునం యొక్క ఉత్పత్తి, ప్రయోగం, ఉపయోగం, 
కాలమును తెలిసికొనగోరుచున్నాను. దీనిని ఏ రోగములలో (ప్రయోగించవలెనో 
వేటిలో ప్రయోగించకూడదో, దీని ప్రయోగముచే ఏ ఉపద్రవములు కలుగును 
వీటి చికిత్స ఏమి? లశున ప్రయోగ కాలములో ఏ ఆహారం సేవించవలెను? 
అపుడు పథ్యమేమి? మరియు దాని ఫలితమేమి? 


లశునకల్పాధ్యాయము 301 


ఇతి పృష్టః స శిష్యేణ మునిరాహ ప్రజాహితమ్‌ । 

శృణు సౌమ్య ! యథోత్సన్నం లశునం సపరాయణమ్‌ ॥ 6 ॥ 

ఈ విధముగ శిష్యుని ద్వారా (ప్రశ్నించబడిన మహర్షి కశ్యపుడు లోక 
కళ్యాణార్రమై జవాబిచ్చెను. ఓ సౌమ్యుడా! లశున ఉత్పత్తి గురించి (శ్రద్దగా వినుము. 

న లేభే గర్భమిన్రాణీ యదా వర్షశతాదపి | 

తదైనాం ఖాదయామాస శక్రో౭_మృతమితి శ్చతిః 17 ॥ 

సవ్యేన పరిరభ్యైనాం బాహునాం చారుణా స్నీహో । 

(వీడన్తీం సాన్త గయన్‌ దేవీం పతిర్పార్యామపాయయత్‌ 18 ॥ 

తస్యాస్తు సౌకుమార్యేణ (హియా చ పతిసన్నిధా । 

అమృతస్య చ సారత్వాదుద్దార ఉదయద్యదా ॥9 ॥ 

యదృచ్చయా చ గామాగాదమేథ్యే నిపపాత చ । 

తతో౭_[బవీచ్చచీమి న్లో బహుపుత్రా భవిష్యసి ॥ 10 ॥ 

ఏతచ్చాప్యవృతం భూమౌ భవిష్యతి రసాయనమ్‌ । 

స్టానదోమషాత్తు దుర్గన్హం భవిష్యత్యద్విజోపగమ్‌ nll nun 

అశునం నామతస్తచ్చు భవిష్యత్యమృతం భువి । 

ఏవమేతత్‌ సముత్పున్నం, శృణు తస్య క్రియావిధిమ్‌ ॥ 12 ॥ 

100 సంవత్సరములవరకు ఇం(ద్రాణికి గర్భము రానపుడు ఇంద్రుడు 
ఆమెకు అమృత పానం చేసెను. ఇంద్రుడు సిగ్గపడుచున్న పత్ని శచిదేవిని తన 
సుందర బాహుభుజములతో స్నేహ పూర్వకముగా దరిచెర్చి సాంత్వనము 
చెబుతూ అమృతం (త్రాగించెను. ఇంద్రాణి సుకుమారి అగుటచే పతి సమక్షంలో 
లజ్ఞాన్వితురాలై అమృతసార కారణముచే త్రేన్సు వచ్చినది. తద్వార ఆ అమృతము 
భూమిపై అపవిత్ర స్థానంలో పడినది. అపుడు ఇంద్రుడు ఇం(ద్రాణితో 
బహుసంతానం కలదానివి అగుదువు ఈ అమృతం కూడా భూమిపై రసాయన 
రూపములో ఉత్పన్నం అగును. కాని స్టాన దోషం చే ఇది దుర్గంధయుక్తంగా 
ఉండును. మరియు బ్రాహ్మణులు సేవించరు. మరియు ఆ అమృతం లశునం 
అను పేరుతో (ప్రసిద్ది చెందినది. ఈ విధంగా లశునం ఉత్పన్నం అయినది. 


302 కల్పస్త్రానం 


ఇపుడు దాని కర్మను వినుము. 


రసో౭_స్య బీజే కటుకో నాలే లవణతిక్తకా । 
పత్రాణ్యస్య కషాయణి, విపాకే మధురం చ తత్‌ ॥ 13 ॥ 


దిని బీజములు కటురసం, పుష్పునాళం లవణ తిక్తరసం, పత్రములు 
కషాయరసముగా ఉండును. విపాకం మధురం. 

స్వాదుస్తిక్తః కటుశ్చాత్ర యథాపరపరోత్కటాః । 

స్వాదుత్వాద్గురు సస్నేహం బృంహణం లశునం పరమ్‌ ॥ 14 ॥ 

దీనిలో మధుర తిక్తకటు రసములు (క్రమంగా బలంగా ఉండును. 
మధురంచే గురు, స్నేహయుక్తంగా ఉండుటచే లశునం అత్యంత బృంహణం. 

రససాధారణత్వాచ్చు సాధారణరుజాసహమ్‌ । 

ఆయుష్యం దీపనం వృష్యం ధన్యమారో గ్యమగ్నిమమ్‌ ॥ 15 ॥ 

స్మృతిమేధాబలవయోవర్గచక్షు: ప్రసాదనమ్‌ । 

ముఖసౌగన్హ్య్రజననం (స్రోతసాం చ విశోధనమ్‌ ॥ 16 ॥ 

శుక్రకోణితగర్భాణాం జననం హీనిషేధయోః । 

సౌకుమార్యకరం కేశ్య వయసః స్థాపనం పరమ్‌ ॥ 17 ॥ 


మిగిలిన సాధారణ రసముల వలన సాధారణ రోగములను నష్టం 
మొందించును. ఇది ఆయుష్యం, దీపనం, వృష్యం, ధన్యం, ఆరోగ్యకరం, స్మృతి, 
మేధా, బలం, అవస, వర్ణవృద్ది కరం, చక్షుష్యం. ముఖ దుర్గంధం ను నశింపచేసి 
సుగంధంను కలిగించును. (స్రోతోశోధనం శుక్ర శోణిత, గర్భములను వృద్ది 
పొందించును. లజ్జ మరియు నిషేధంను పుట్టించును. సుకుమారత్వంను 
కలిగించును. వెంట్రుకలకు హితకరం. వయస్థాపనం. 


అమృతోద్భూతమమృతం లశునానాం రసాయనమ్‌ । 
దన్తమాంసనఖశ్మ శ్రుకేశవర్షవయోబలమ్‌ 118 1 

న జాతు భ్రశ్యతే జాతం నృణాం లశునఖాదినామ్‌ । 

న పతన్తి స్తనాః (స్త్రీణాం నిత్యం లశునసేవనాత్‌॥ 19 ॥ 


లశునకల్వ్తాధ్యాయము 303 


న రూపం [(భశ్యతే చాసాం న ప్రజా న బలాయుషీ | 
(ఇతి తాడపత్ర పుస్తకే 169 తనుం పత్రమ్‌) 

సౌభాగ్యం వర్రతే చాసాం దృఢం భవతి యౌవనమ్‌ ॥ 20 ॥ 

అమృతం నుండి ఉత్పన్నం అయిన ఈ లశునం అమృత రసాయనం. 
లశునం మేవించువారికి ఉత్పన్నం అగు దంతములు, మాంస, నఖ, స్మళ్చ్ళి, కేశ, 
వర్ణ, అవస్థ, బలం ఎపుడూ క్షీణింపవు, లశునం సేవించు ప్రీలి స్తనములు ఎపుడు 
శిథిలం నొందవు. కిందికి జారవు. స్త్రీ రూపం, సంతానం బలం ఆయువు 
క్షీణింపవు. వారి సౌభాగ్యం వృద్ది చెంది. యవ్వనవంతులుగా ఉండును. 

ప్రమదా_తివిధాయాపి లశునైః ప్రాప్పుతే మృజామ్‌ । 

నరైనాం సం (ప్రబాధన్తే (గామ్యధర్మోద్భవా గదాః ॥ 21 ॥ 

(స్త్రీలు లశునమును అత్యధికంగా సేవించినా కూడా శుద్రముగా ఉందురు. 
వారికి మైథునం వల్ల ఉత్సన్నమగు రోగములు రావు. 

కటీశ్రోణ్యజ్లమూలానాం న జాతు వశగా భవేత్‌ | 

న జాతు బన్హ్యా భవతి న జాత్వప్రియదర్శనా 122 ॥ 

లశునం సేవించుటచే స్త్రీలకు కటి శ్రోణి ఇతర అంగముల రోగములు 
రావు. స్త్రీలు ఎప్పుడూ వంధ్య, అప్రియదర్శనులు కారు. 

దృఢమేధావిదీర్హాయుర్దర్శనీయప్రజా భవేత్‌ | 

అశ్రానో (గామ్యధర్మేషు శుక్రథాశ భవేన్నరః 123 1 

లశునమును సేవించుటచే పురుషులు కూడా దృఢము, మేధావి, 
దీర్దాయువు, దర్శనీయం సంతాన యుక్తంగా ఉందురు. మైథునం నందు 
అలసిపోరు శు[కధారణం అగును. 

యావతీభిశ్చు సమియాత్తావత్యో గర్భమాప్పుయుః । 

నీలోత్సలసుగన్తిశ్చ పద్మవ్రర్షశ్చ జాయతే ॥ 24 ॥ 

ఎంతమంది స్త్రీలతో మైథునం చేయుదురో వారందరికీ గర్భం వచ్చును. 
గర్భం కూడా నీలకం వలె సుగంధం, పద్మవృర్థముగా ఉండును. 


304 కల్పస్టానం 


గా త్రమార్హవమాస్నోతి కణ్బమాధుర్యమేవ చ । 

(గహణీదోషశమనం పరం కాయాగ్నిదీపనమ్‌ 125 1 

దీని సేవనచే శరీరం మృదువుగా, కంఠం మధురముగా ఉండును. గ్రహణీ 
దోషములు శమించును. జాఠరాగ్ని (ప్రదీప్తి చెందును. 

చ్యుతభగ్నాస్టిరోగేషు సర్వేష్వనిలరో గిషు | 

పుష్పురేతో భ్రమే కాసే కుష్టరోగేషు సర్వశః ॥ 26 ॥ 

క్రిమిగుల్మకిలాసేషు కణ్యా (ం విస్పోటకేషు చ। 

వైవర్ణ $తిమిరశ్వాసనక్తామానా సల్పుభోజనే 127 

జ్లీర్ణజ్వరే విదాహే చ తృతీయకచతుర్హకే | 

ప్రోతసాముపఘాతేషు గా త్రజాడ్యోపశోషయోః 128 ॥ 

అశ్మరీమూ త్రకృర్రేషు కుజ్జలే2_థ భగవ్రరే | 

ప్రదర ప్రీహశోషేషు పాజ్లుల్యే వాతశోణితే ॥ 29 ॥ 

లశునాన్యుపయుజ్జీత మేధాగ్నిబలవుద్రయే । 

ముచ్యతే వ్యాధిభిః క్షిప్రం వపుశ్చాధికమాప్పుతే ॥ 30 ॥ 


లశునము ప్రయోగము చేయదగు రోగములు - అస్టిచ్యుతము, అపి 
భగము, అన్యఅస్టి రోగములు, సమస్త వాత రోగములు, ఆర్తవరోగములు వీర్వ 
సంబంధ రోగములు, (భ్రమ, కాస, కుష్ట వ్యాధి, కృమి, గుల్మ, కిలాస, కండు, 
విస్పోటకం, వివర్ణత, తిమిర, శ్వాస, నక్తాంధ్య, అల్ప భోజనం, జ్షీర్ణజ్వరం, 
విదాహం, తృతీయక, చతుర్టక, చాతుర్టక, సంతతజ్వరములు, (్రోతావరోధం, 
జడత్వం, ఉపశోష్క అశ్మరీ, మూ(త్రకృచ్చము, కుండలము భగంధరము, 
'ప్రదరము, ప్రహరోగములు, శోష పాండుత, వాతరక్త, మొదలగు రోగములలో 
మేద, అగ్ని, బలవృద్దికొరకు లశునమును (ప్రయోగించవలెను. దీనివలన రోగి 
శీఘ్రముగా రోగముక్తుడగును శరీరము వృద్ది కలుగును. 

నాన్యత్తచ్చలైష్మికే వ్యాధా పైత్తికే వా ప్రయోజయేత్‌ । 

హ్రసిష్టః స్ట్రవిరోలి_నగ్నిః సూతికా గర్భిణీ శిశుః ॥ 31 ॥ 


లశునకలాధ్యాయము 305 


ఆమే జ్వరే£_తిసారే చ కామలాయాం తథా౭._ర్భసి | 

ఊరుస్తమ్మ విబన్దేషు గలవ(క్రరుజాసు చ॥32 ॥ 

సద్యోవాన్తే విరిక్తే చ కృతనస్యే విశోషితే । 

తృష్టాచ్చద్రిపరితేషు హిక్కాశ్వాసాతివుద్రిషు ॥ 33 ॥ 

అధృతిష్వసహాయషు దరి ద్రేషు దురాత్మసు । 

దత్తబస్తినిరూహెషు లశునం న ప్రయోజయేత్‌ ॥ 34 ॥ 
లశున ప్రయోగము చేయకూడని రోగములు : కఫపిత్త రోగములు, శరీర(హ్రాసం, 
వృద్దావప్ట, అగ్నిమాంద్యము, సూతిక, గర్భం, శిశు ఆమరోగములు, జ్యరము 
అతిసారము, కామల, అర్శస్సు, ఊరుస్తంభం, విబంధం, గళముఖరోగములు, 
సద్యోవాంత, విరిక్త, శిరోవిరేచనం, శోష త్నష్ణ ఛర్ది, హిక్క, శ్వాస, దైర్య రహిత 
అసహాయం, దరి(ద్ర దురాత్మ రోగి, వస్తినిరూహవస్తిచేసిన వారికి లశునమును 
(పయోాగించకూడదు. 

అక్షీణాగ్నిబలానాం తు సర్వరోగేషు శస్యతే | 

పౌష్కే మాఘేఇ_థవా మాసే లశునాన్యుపయోజయేత్‌ ॥ 35 ॥ 

ఎవడి జఠరాగ్ని బలము క్షీణింపదో వారికి సర్వరోగములలో లశునం 
(ప్రయోగించవచ్చును. పుష్య మాఘ మాసములలో ఆయుస్టాపనం కోరువారు 
హృద్యమగు పొట్టు తీసిన లశునంను వాడవలెను. 

వయనస్మ్థాని సుహృద్యాని నిస్తుషాణ్యవిశోధితమ్‌ । 

కాయాగ్నికాలసాత్మ్యేన మాత్రా స్యాన్నియమో2౭_పి చ ॥ 36 ॥ 

దీని మాత్ర, సేవనా నియమము జఠరాగ్ని, కాలము, సాత్మ్యమును 
అనుసరించి ఉండును. 

చతుష్పులీ భవేన్మాత్రా లశునానాం కనీయసీ | 

షట్స్‌లీ మధ్యమా, గ్రేష్టా పలాష్టా చ దశాథవా ॥ 37 ॥ 

అశునం యొక్క లఘు మా(త 4 పలములు, మధ్యమ మాత ఆరు 
పలములు, ఉత్తమ మాత్ర 8 లేక 10 పలములు. 


306 కల్పప్హైానం 


శతం షష్షిః శతార్దం చ మాత్రాః స్యుర్గణితేష్టసి | 

శుష్కేషు బద్దబీజేషు, పలవద్దరితేషు తు॥ 38 ॥ 

అథవా యావదుత్సాహం భక్షయేదపి మూర్చితః । 

శుష్క మరియు బద్ద బీజలశునము సంఖ్యానుసారము శ్రేషమా(త్ర 
నూరు, మధ్యమ మాత్ర 60, నికృష్ట మా(త్ర 50, కాని ఆర్ద్ర లశున మాత్ర 
బలానుసారముగా ఉండును. లేదా ఎప్పుటి వరకు ఉత్సాహముగా తినునో, 
తినుచూ, తినుచు రోగి మూర్చ వచ్చునంత వరకు తినవచ్చును. 

పుణ్యే2_హని నరో (ధీరో) లశునాననుపచారయేత్‌ ॥ 39 ॥ 

బహ్వాగ్నికే నిరుద్వేగం నివాతశరణః సుఫీ । 

మార్గకౌశేయకార్వాసకోవయా( ?) జినకవ్చలైః ॥ 40 ॥ 

వాసోభినిర్మలైర్యుకో భృశం చాగరుధూపితై: | 

ధూప్రైశ్నూర్డెశ్ళ యుక్తః స్యాన్నిత్యం ( విధృత) పాదుకః ॥ 41 ॥ 

లశునాన్యానయేదన్యస్త్రథాన్య ఉపకల్పయేత్‌ । 

పత్రాణి వరయేదేషాం బీజం నాలం చ కల్పయేత్‌ ॥ 42 ॥ 

సూక్ష్మచ్చిన్నాని కృత్వా చ సర్పిషా వ్లావయేద్ధశమ్‌ । 

హ్లాయబ్లవీనం తు ఘృతం తెలం బాలోచితం నవన్‌ ॥ 43 ॥ 

ష్లావనం యావదుత్సాహం తిస్టేయుశ్సాప్పుతాన్యపి । 

ద్విత్రిపషాదశాషాహం ప్రశస్తస్నేహభావితమ్‌ 144 1 

ఆత్మచిన్హామనుస్వాపం దన్తకాష్టం వివర $ చ । 

జీర్ణాహారః సుఖోత్హాయీ బ్రాహ్మణాన్‌ స్వస్తివాచ్య చ ॥ 45 ॥ 

అసిత్వా భక్షయేత్తాని సేవ్యముస్టోదకం సదా | 

ఉపదెశే2_సి దాతవ్యమా ర్రకం విశ్వభేషజమ్‌ ॥ 46 ॥ 

కేసరం మాతులుజ్ఞానామథ వా జీవదాడిమమ్‌ । 

మూలకం వన్త్హయిత్వా చ దద్యాద్దరితకాన్యపి ॥ 47 ॥ 
లశునం సేవించు విధానం - పుణ్యదినములలో అగ్ని దీప్తమున్నపుడు ధీరుడైన 
మనిషి లశునం సేవించవలెను. ఆ సమయంలో రోగి ఉద్వేగ రహితముగా ఉండి, 


లఅశునకలా్రాధ్యాయము 307 


నివాతస్థానం నందు సుఖ పూర్వకముగా మృగ చర్మం, పట్టు, నూలు, కంబలి 
యుక్తముగా నిర్మల వస్త్రం కలిగి అగరుతో ధూపనం చేసుకొని నిత్యం పాదుకలు 
ధరించి ఉండవలెను. లశునం గ్రహించు వ్యక్తి ఒకరు మరియు దానిని శుడ్దం చేయు 
వ్యక్తి వేరొకరు ఉండవలెను. దాని ఆకులు తీసివేసి, బీజము మరియు నాళము 
చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఘృతంలో వేయించవలెను. దినిని రోగిని అనుసరించి 
వెన్న లేదా నవీన తైలంను ఉపయోగించవలెను. నెయ్యిలో వేయించినపుడు 
అవినూనె అడుగు భాగమునకు చేరునంతవరకు వేయించవలెను. శరీరం బాగా 
స్నేహనం అయిన తర్వాత ఆవశ్యకతానుసారం, రెండు, మూడు, ఐదు పది ఎనిమిది 
దినములవరకు ఆత్మచింతనం చేసిన తర్వాత పగటి నిద్ర త్యజించి దంతధావనం 
తర్వాత పూర్వ ఆహారం బ్లీర్ణం అయిన పిదప సుఖపూర్వకముగా శయనం నందు 
కూరని బ్రాహ్మణులకు స్వస్తివాచకం చెప్పి సేవించవలెను. ఎల్లపుడు ఉష్ణ జలంనే 
కృవించవలెను. కూరగాయులు, అల్లం, శొంఠి, నాగకేసరం, 
జీవనీయగణ (ద్రవ్యములు, దాడిమ, ఇవి కలిపి సేవించవలెను. ముల్లంగి తప్పు 
మిగిలిన హరిత వర్గం అంతయు సేవించవచ్చును. 

అజ్ఞానామపి భృష్టానాం చూర్ణం స్యాదవచ్చూర్ణనమ్‌ । 

త్వక్పు త్రశుణ్బీమరిచసూక్షేలాజాతిమి(శ్రితమ్‌ 148 ॥ 

లవణాన్యపి సర్వాణి లాభతస్తత్ర చూర్గయేత్‌ । 

వేయించిన లశునంలో దాల్సిన, తేజప[త్ర, శుంఠి, మరిచ, ఏల, 
జాజికాయ, మొదలగునవి యథాలభ్యంగా చూర్ణం చెసి ప్రయో గించవలెను. 

సుజాతం నముద్యమహ్యస్య యుక్తితః సముదానయేత్‌ ॥ 49 ॥ 

బాగా సిద్దమైన మద్యం కూడా యుక్తి పూర్వకంగా సేవించవలెను. 

లశునాన్యన్తరా ఖాదేత్‌ పిబేన్మద్యం తథా౭_న్తరా । 

సుఖమగ్నిముపాసీనో భక్షయేత్తృప్తయే శనైః ॥ 50 ॥ 

సుఖపూర్వకంగా అగ్నిదగ్గర కూరని, అశునవరు, వుద్యమ 
మధ్యమధ్యలో సేవించవలెను. ఈ విధంగా తృప్తి పాందునంత వరకు సేవించవలెను. 

ఉష్ణోదకం వా మద్యం వా శృతం వా౭_నుపిబేత్‌ పయః | 

హేత్వగ్నిరోగసాత్మ్యజ్లో ద్వితీయం న చ భక్షయేత్‌ ॥ 51 ॥ 


308 కల్పస్ణానం 


తర్వాత ఉపష్పజలము, మద్యము, వేడి చేసిన పాలు తాగవలెను. రోగ 
హేతువులు జఠరాగ్ని, రోగం, సాత్మ్యము తెలిసికొను వ్యక్తి ఏ ఇతర వస్తువునూ 
సేవించకూడదు. 

తతః కలాయచూూళ్తన హస్తముష్టోదకేన చ | 

(ఇతి తాడపత్రపుస్తకే 170 తనుం పత్రమ్‌) 

ప్రక్షాల్య ముఖమోషా చ గురుప్రావరణోఐ._గ్నిమాన్‌ ॥ 52 ॥ 

తామ్బ్ఫూలప [త్రం సస్వాకం (9) సజాతీకటుకాఫలమ్‌ | 

లవజ్నపుష్పుకర్వూరకక్కో లకఫలాన్వితమ్‌ 153 ॥ 

నిష్టీవన్‌ ధారయేదాస్వే న చ నిద్రాం దివా భజేత్‌ । 

తేనాస్య విలయం శ్లేష్మా యాతి మూర్వా చ శామ్యతి ॥ 54 ॥ 

సౌగన్ల కం జాయతే చాస్య దౌర్గవ్యం చ వినశ్యతి । 

త్రషితస్తు పిబేదుష్కం దిపనీయశ్చతం జలమ్‌ ॥ 55 ॥ 

అత్యన్తపైత్తికో వా౭_పి కదుష్టం పాతున్లుర్లతి | 

శాతం ముస్తకశుణ్ణీభ్యాం సశుణ్ణీబాలకేన వా॥56 ॥ 

శులణా $ వా కేవలం కోపం నిని పీత్వా సుఖం స్వపేత్‌ । 

ఏతేన విధినా ఖాదేత్‌ పక్షం మాసమృతుం తథా ॥ 57 ॥ 

త్రిమాసం హైనునం వా£_పి చతురో వా జితేన్రియః | 

ద్రవ్యమాసాద్య రోగం చ యథాకాలం ప్రయోజయేత్‌ 158 ॥ 

రూక్షాణి తు న భవ్యాణి తాని పిత్తభయాద్చథై: ! 

అన్నమప్వ్యల్పశో దేయం శృణు యాదృశకం హితమ్‌ ॥ 59 ॥ 

తర్వాత బఠాణాల పిండి ఉష్ణజలముతో చేతులు ముఖం ఓష్టములు 
(ప్రక్షాళనం చేసికొనవలెను. భారీ వస్త్రములను ధరించి అగ్నిని సేవించవలెను. 
సస్వాత, జాజికాయ, కటుకి, లవంగము, కర్ఫూర, తక్కోల ఫలములు, మొదలగు 
మసాల వస్తువుల యుక్తమగు పానమును ముఖములో ధారణం చేయవలెను. 
మొదటి సారి ఉమ్మివేయవలెను. దివాస్వప్నం చేయకూడదు. తద్వార శ్లేష్మము 
విలినమై మూర్చ శాంతించును. ముఖ దుర్గంధం నష్టం అయ్యి సుగంధితమగును. 


లశునకలాధ్యాయము 309 


దప్పి వేసినపుడు దీపనీయ (ద్రవ్య సిద్ద జలపానం చేయవలెను. అధికంగా పిత్త 
ప్రకోపం అయినచో కొంచెం ఉప్ప్ణజలం (త్రాగవచ్చును. ముస్త, శుంఠి, నేత్రబాల 
కేవలం శుంఠి ద్వారా పక్వమైన ఉప్ప జలంను రాత్రియందు (త్రాగి శయనించవలెను. 
ఈ విధంగా ఒక పక్షం ఒక మాసం సంపూర్ణరుతువు దీనిని సేవించవలెను. లేదా 
సూమంతబుతువులో మూడు లేక నాలుగు మాసములు జితేం[ద్రియుడై రోగి 
కాలానుసారం సేవించవలెను. బుద్దిమంతుడైన వ్యక్తి పిత్త (ప్రకోపభయముచే 
రూకపదార్దంలను సేవించకూడదు. హితకరమైన అన్నం కూడ కొంచెం కొంచెం 
ఏ విధంగా సేవించవలెనో చెప్పెదను వినుము. 

కపాలభృష్టపక్యా: స్యుర్యవగోధూమమణ్ఞకా: | 

రూక్షాః సుగవ్రయో హృద్యాః పూపటా లవణార్యుతాః ॥ 60 ॥ 

శాలీనాం పోలికాశ్ళోషస్టా ముద్గకుల్మాషసంస్కృతిః | 

సక్తుపిణ్ణ నః సులవణాః కుస్నేహాః పళ్చుపభ్రతాః 161 ॥ 

లావైణతిత్తి రిశశకపిళ్లులచకోరకా: | 

మాంసార్టం జాబ్లలాశ్వాన్యే విఘేయా మృగపక్షిణః ॥ 62 ॥ 

అభ్యుష్టాః సంస్కృ్రతానమ్హ్రలవణస్నేహవేషణైః | 

మాంసం శస్తం ఫలాముం వా కోలామలకదాడిమై: 163 ॥ 

వామ్లుకో దాడిమే సిద్దశ్సాజేర్యామలకేన వా । 

బుర్చు(? ) రృృషస్య వా పుష్పమథవా బాలమూలకమ్‌ ॥ 64 ॥ 

సుగంధితము, హృద్యం, లవణయుక్త వ్యంజనములను మట్టుకుండ 
పెంకులో వేయించిన యవలు, గోధుమలతో చేసిన రొట్టెలు శాలి ధాన్యంతో 
చసన రొట్టైలు పెసలు ఉలవలతో చేసిన పదార్థములు లవణయుక్తముగా 
అల్పస్నేహం తో చేసిన 5 రేకలు కల పిండమును ఇవ్వవలెను. లావుక పక్షి ఏణ 
(మృగవిశేషం) తిత్తిరి పక్షి కుందేలు, కపింజలము, చకోరము, మొదలగు జాంగల 
పశుపక్తుల మాంసం ఇవ్వవలెను. మరియు మాంసం వేడిగా మలినరహితంగా 
లవణ సహితంగా మసాల రేగు, ఉసిరిక, దాడివుతో సంస్కృతం చేసినదై 
ఉండవలెను. దాడివు, చాంగేరి, ఆవులకితో సిద్దం చేసిన వృష్యపుష్పుం 
బలామూలముతో (ప్రయోగించవలెను. 


310 కల్పస్టానం 


ర్‌ం? "స్నెహం బహం భుజ్జోత రూక్షాన్నం తస్య శస్యతే | 

అల్పస్నేహాశినో భోజ్యం సుస్నిగ్దం తు నిధాపయేత్‌ ॥ 65 ॥ 

స్నేహం అధికముగా సేవించువారికి రూక్ష ఆహారం ఇవ్వవలెను. 
ఎవరయితే అల్పంగా స్నేహం వాడతారో వారికి స్నిగ్ధ భోజనం ఇవ్వవలెను. 

కుష్టీ శ్వాసీ తమీ కాసీ ప్రమేహీ వాతకుణ్ఞలీ | 

ధ్యాయీ ప్రహ్యర్శసో గుల్మీ భక్షయేయువినా౭_వ్ఫుసా 166 ॥ 

కుష్ట, శ్వాస, తమకశ్వాస, కాస, (ప్రమేహ, వాతకుండల, ప్తీహ, అర్శస్సు, 
గుల్మ రోగములకు లశునంతో పాటు జలం ఇవ్వకూడదు. లశున సెవానంతరం 
కొన్ని రోజుల వరకు యూష సేవనం చేయవలెను. 

భక్షితాన్తే తతో యూషం విదధ్యాత్‌ పానభోజనే । 

లశునానాం పలం పసం ద్విపలం దాడిమస్య చ ॥ 67 ॥ 

ద్విపలం ద్విపల దద్యాన్మాంసస్య ఘృతతైెలయోః | 

సువేషణం సులవణం సోస్ష్రం క్షుధితమాశయేత్‌ ॥ 68 ॥ 

ఆకలి వేసినపుడు లశునము, దానిమ్మ, మాంసం, ఘృతము, తైలము 
ప్రత్యేకం రెండు పలములు కలిపి దంచి మసాలా, లవణం కలిపి వేడివేడిగా 
సేవించవలెను. 

శాలిషప్టికగారాణాం భక్తం తేనాల్పశో భజేత్‌ | 

త్రహం సదధితక్రం తు యూషమస్యోపపాదయేత్‌ ॥ 69 ॥ 

తత స్త్రగహే సశుక్తం తు ముద్రమణ్జ్హాద్యత:ః పరమ్‌ | 

న పర్యుషితమన్నీయాద్యూషం నిత్యం తు సాధయేత్‌ ॥ 70 ॥ 

శారి, ష్ట్టైక ధాన్యంతో చెసిన అన్నం కొంచెం కొంచెం మూడు రోజుల 
కొరకు త(క్రం, దధితో తినవలెను. తరువాత యూషను సేవించవలెను. తరువాత 
3 రో॥ వరకు శుక్తము, ముద్గమండ సేవించవలెను. పర్యూషిత పద్యార్మములను 
సేవించకూడదు. యూష కూడా తాజాగా వాడవలెను. 

విరుద్దాని విదాహీని వర్హయేచ్చాకగోరసాన్‌ | 

అభిష్యస్తిని చాన్నాని మాంసం భక్షేక్షవాణి చ ॥ 71 ॥ 


లశునకల్పాధ్యాయము 311 


ఆధ్యానం మైథునం చన్తాం శోకవ్యాయామశోషణమ్‌ | 

అహితం వర్ణ్లయేత్‌ సర్వం నవాతశయనాసనః ॥ 72 ॥ 
లశున సేవన తర్వాత అపథ్యం - విరుద్దం మరియు విదాహం ఉత్పన్నం చేయు 
శాకములు గోరసము (dairy products), అభిష్యంది, మాంసము, ఇక్షు 
వికారములు ఇవ్వకూడదు. మార్గగమనం, మైథునం చింత శోకం, వ్యాయామము, 
శరీర శోషణం చేయు సంపూర్ణ అహితకరములు త్యజించవలెను. నివాత స్టానంలో 
కూర్ఫొనుట, శయనం చేయవలెను. 

త్యజచ్చీతోపచారాంశ్ర లశునాన్యుపయోజయేత్‌ | 

శీతోపచారాత్‌ స్నేహాచ్చ జలోదరమవాప్పుయాత్‌ ॥ 73 ॥ 
లశన సేవన కాలంలో ఉపద్రవములు - శీతల జలం సేవించకూడదు. సేవించినచో 
స్నేహస్వేదము చేసినచో జలోదరం కలుగును. 

స్నేహాదణోపచారాచ్చ పాణ్టశోఫరుజాభయమ్‌ | 

'స్నేహాద్‌ గుర్వన్నపానాచ్చు గ్రహణీదోషకామలే ॥ 74 ॥ 

స్నేహము, అండములు సేవించుట వలన రోగికి పాండు, శోఫ కలుగును. 
స్నేహము గురు అన్నపానములు సేవించుట వలన గ్రహణి వికారములు కామల 
కలుగును. 

కుమద్యమత్త్స్యుగవ్యైస్తు జ్వరకుష్టకయాహతిః | 

రూకేభ్యశ్న(ోప్షకాలే చ సర్వపిత్తరుజాభయమ్‌ ॥ 75 ॥ 

శూలాతిసారసా ధ్మానహృల్హాసచ్చర్హ $రోచకాః | 

హెక్కా విశూచికా శ్వాసని ద్రే£_న్యేఇ_ త్రాప్యుపద్రవాః 176 ॥ 

దూషిత మద్యం, చేపలు గోదుర్రం, మొదలగునవి సేవించుట చే జరం, 
కుష్ట క్షయ రోగములు కలుగును. రూకులకు ఉషప్ణకాలంలో అశు నం సేవించుట 
వలన సమస్త పిత్తరోగములు కలుగును. మరియు శూల, అతిసారం, ఆధ్మానం, 
హృల్లాసము, ఛర్రి, అరోచకము, హిక్క, విశూచిక, శ్వాస, నిద్ర, మొదలగు 
ఉప(దవములు కలుగును. 


312 కల్పజ్జానం 


ఉపద్రవప్రతికారః కారయః స్వైః స్రైశ్చికిత్సితైః | 

ఛర్ర జీర్ణవిదాహేషు గారవే కఫసంభవే 177 

లజ్ఞయిత్వా యథాయోగం పథ్యాశి పునరాచరేత్‌ | 

విరేకం వమనం నస్యం కుర్యాచ్చ కవల(గ్రహాన్‌ 178 ॥ 

దేహవ్యాధిబలాపేక్షీ తీశ్షాంస్త్రస్య వివర్ణయేత్‌ । 

శద్దధానో భవేద్దీమాన్న త్వరేతోద్విజేత వా ॥ 79 ॥ 

ఆయా చికిత్సల ద్వారా అగు ఉపద్రవములకు (ప్రతీకారం చేయవలెను. 
ఛద్ది, అజ్నీర్హు విదాహం, కఫప్రకోపము గురుత్వం చెందినచో ఆవశ్యకతానుసారంగా 
లంఘనం చేయించి, పథ్యసేవనచేసి దేహబలవ్యాధి అనుసారం విరేచనం, వమనం 
నస్యం, కవల(గహం ప్రయోగించవలెను. తీక్లవస్తువులను త్యజించవలెను. స్వాస్టత 
నందు విశ్వాసం ఉంచి శీఘ్రత ఉద్వేగంలను దూరంగా ఉంచవలెను. 

అథ పథ్యాశనే వృత్తే సప్తాహాత్‌ సర్వభోజినమ్‌ । 

నిరుప[ద్రవమాశ్వస్తం బలినం లశునాదినమ్‌ ॥ 80 ॥ 

సాయయే త్రిఫలాయుక్తం సర్పిః సలవణం త్ర్యహమ్‌ । 

(ఇతి తాడపత్రపుస్తకే 171 తమం పత్రమ్‌ ;) 

న విహన్యాద్యథా£౬_౬_హారః పక్వమన్నం చ భోజయేత్‌ ॥ తీశే ॥ 

తర్వాత పథ్య సేవనం ఒక వారంలో సంపూర్ణ భోజనం చేయవలెను. 
ఉప(దవ రహితం అయిన బలవంతుడైన లశునం సేవించు వ్యక్తికి ఆశ్వాసనము 
నిచ్చి త్రిఫలా యుక్త ఘృతంలో లవణం వేసి 3౩ రోజులు [త్రాగించవలెను. దీని 
మాత్ర ఆకలిని నశింపచేయకుండు నటుల మరియు భోజన మాత్రలో తక్కువ . 
కాకూడదు. తరువాత పక్వాన్నం ఇవ్వవలెను. 

కాయే దోషోల_స్య యో లీనః స తేనాశు ప్రశామ్యతి । 

న చ స్నేహకృతో దోషః పశ్చాత్తం సంప్రబాధతే ॥ 82 ॥ 

రోగి శరీరంలో లీనమైన దోషశేషములు ఈ విధానములో శీఘ్రంగా 
నశించును. స్నేహముచే ఉత్పన్నమైన దోషములు తిరిగి కష్టమును కలిగించవు. 


అశునకలాధ్యాయము 313 


పామా విస్సోటకాః కణ్జూర్చాధిర్యం జాడ్యసుప్తతే | 

ఏతే హ్యేతం (ప్రబాధన్తే యద్యసౌ న విరిచ్యతే 183 ॥ 

రోగికి విరేచనం చేయింపనిచో పామ, విస్పోటము, కండు, బాధిర్యం, 
జడత్వం, అంగ శుద్ది కలుగును. 

తస్మాన్మృదువిరేకః స్యా త్రివు త్రిఫలయా ఘృతమ్‌ । 

విదధ్యాత్‌ సోష్తలవణమను చోషఫ్టోదకం పిబేత్‌ ॥ 84 ॥ 

కావున (త్రివృత్తు లేదా (త్రిఫలాయుక్త ఘృతములో లవణం వేసి వేడి 
చేసి ఇచ్చినచో మృదువిరేచనం అగును. తరువాత ఉపష్ణజలం అనుపానంగా 
ఇవ్వవలెను. 

గురుదేవాన్నిపూజాశ్సు భక్షయన్‌ వర్హయేద్భుధః । 

స్నాత్వా సుగన్రిర్హ్భ్రద్యాత్మా పూజయేద్‌ గురుదేవతాః ॥ 85 ॥ 

లశునం సేవించునపుడు బుద్దిమంతుడు గురువు, దేవదారు, ఆగ్ని 
పూజించకూడదు. స్నానం చేసిన తర్వాత సుగంధ యుక్తమై (ప్రసన్న ఆత్మతో 
గురువు దేవతాదులను పూజింపవలెను. 

అత ఊర్హ్వం ప్రవవ్యామి లశునే శేషకర్మ యత్‌ । 

బీజాఢకం జలద్రోణో జర్హరీకృతమావపేత్‌ 186 ॥ 

జలానిత్యేఇ_గ్ని . . . (9)వా గోపయేత్‌ షష్టికేషు వా | 

అవ్యాధిరమరప్రఖ్యో జీవేద్వర్షశతం నరః ॥ 87 ॥ 

యావద్వర్షస్టితం ఖాదెత్తావద్వర్షశతాన్యపి | 

జహాతి చ త్వచం జీర్ణాం జీర్ణాం త్వచమివోరగః 188 ॥ 

తర్వాత లశునం యొక్క శేష కర్మలను చెప్పెదను. ఒక (ద్రోణ జలంలో 
ఒక ఆఢకము లశున బీజములను దంచివేసి అగ్నిపై పక్వం చేయవలెను. అపుడు 
షష్టక ధాన్యం నందు ఉంచవలెను. దీని సేవన వలన మనిషి వ్యాధి రహితంగా 
అమరుడై 100 సంవత్సరములు జీవించును. ఎన్ని సంవత్సరముల వరకు దినిని 
సేవించునో అన్ని వందల సంవత్సరముల వరకు రోగరహితమై అమరునితో 
సమానంగా జీవించును. ఏవిధంగా సర్పం పాత చర్మం వదలి కొత్త చర్మం ధరించునో 


314 కల్పస్తానం 


అదే విధంగా ఎంత పురాతనం అయిన ఘృతం సేవించుదురో అన్ని వందల 
సంవత్సరముల వరకు పాతత్వచను వదలి కొత్త త్వచను పొందుదురు. 

లశునానాం పలం నిత్యం పలే ద్వే వా ఘృతస్య తు । 

మధునః కిక్షోదవ స్యాత్తల్తీఢా$2_ను పిబేత పయః ॥ 89 ॥ 

సంవత్సరమజీర్జాన్తే భుజ్జేత పయసౌదనమ్‌ । 

సోపి సర్వరుజాహీనః శతవర్ద్హాణి జీవతి 190 ॥ 

లశునం ఒక పలం, ఘృతం 2 పలములు. ఇందులో కొంచెం తేనె కలిపి 
అవలేహం చేసుకొని సేవించి తరువాత పాలు (త్రాగవలెను. ఒక వర్షం వరకు భోజనం 
బ్మీర్జ్ణం అయిన తదుపరి పాలు అన్నం తినవలెను. తద్వార రోగరహితమై 100 
సంవత్సరములు జీవించును. 

ఆమాని యో న శక్నోతి తస్య భృష్టాని సర్పిషి | 

పత్రపూపలికావచ్చ సంస్కృతాన్యుపయోజయేత్‌ ॥ 91 ॥ 

ఎవరైతే ఆమలశునం సేవింపజాలరో వారునెయ్యిలో వేయించి ఆకులతో 
పకోడిలు వలె సంస్కరించి తినవలెను. 

సిద్దాని సహ మాంసైర్వా యవాగ్యా దాధికేన వా । 

నిమన్తకాశ్స శస్యనై నానా ద్రవ్యోపసంస్క్థతాః 192 

మాంసము, యవాగు, దధితో సిద్దమైన నానా [ద్రవ్యములతో సంస్కరించి 
వాడవలెను. నిమందకం (పూర్తిగా పేరని పెరుగు) తో కలిపి వాడాలి. 

లశునానాం పలశతం జలద్రోణేషు పజ్షుసు | 

క్వాథయేదద్రోణశేషం తం పచేద్చూయో ఘృతాఢకే ॥ 93 ॥ 

ఆఢకం పయనో దద్యాద్గర్భం చేమం సమావసేత్‌ । 

లశునానాం పలశతం బీజానాం త్రక్షసంస్కృ్రతమ్‌ ॥ 94 ॥ 

దీపనం జీవనం వృష్యం యత్కిజ్వత్‌ సర్వమావపేత్‌ । 

అకవద్దశమూలం చ తత్‌ సిద్రమవతారయేత్‌ ॥ 95 ॥ 

ఏతత్‌ పానే చ భోజ్యే చ హితం సమధుశర్కరమ్‌ । 


లశునకలాధ్యాయము 315 


100 పలముల లశునం, 5 (ద్రోణముల జలంలో వేసి పక్వం చేయవలెను. 
ఒక (ద్రోణం శేషం గా ఉన్నపుడు ఒక అధకం ఘృతం కలిసి మళ్లీ పక్వం చేయవలెను. 
ఇందులో ఒక ఆఢకం పాలు 100 పలములు సంస్కరించిన లశున బీజములు 
అన్ని దీపనీయ జీవనీయ వృష్య జౌషధములను కలిపి ఒక కర్షం దశమూలములు 
కలిపి సిద్దం చేసికొనవలెను. ఇందులో తేనె శరర కలిపి భోజన రూపంలో 
(పయో గించవలెను. 

తేనైవ ఐధినా తైలం బస్తకర్శుఃకి శస్యతే 196 i 

పై విధంగానే తైలం సిద్దం చేసి వస్తిని ఇవ్వవలెను. 

క్రబవన్హ్యాతివృద్దానామపి వీర్య ప్రజా ప్రదమ్‌ | 

విరేకవమన ద్రవ్వైః సంస్కృతే కుష్ట్రమ్రక్షణమ్‌ 197 1 

ఇది నపుంసకులకు, వంధ్య, అతి వృద్దులకు కూడా వీర్యం సంతానం 
కలిగించును. విరేచన, వమన [ద్రవ్యములతో సంస్కరించిన కుష్టముపై రాయుటకు 
హితకరం. 

న్గిత్రనాడీ క్రిమీణాం చ పానభోజన మ్రక్షణో । 

ప్రయుక్తమారోగ్యకర గవ్రసర్పిరనుత్తమమ్‌ ॥ 98 ॥ 

శిత, నాడీవ్రణ, కృమిరోగములలో పానం, భోజనం, రాయుటుకు 
గంధ సర్పి శ్రేష్టం అయినది. 

అథ గవ్రమహన్నామ ధనినాముపదిశ్యతే । 

యం దృష్ట్వా భజ్యతే శీఘ్రం సాక్షాదపి సదాగతిః ॥ 99 ॥ 

రోగానీకేన సహితః సహితశ్చు మరుద్రజైః | 

ఇపుడు ధనవంతులకొరకు గంధమహత వర్షించబడును. తద్వారా 
రోగసవయాూహం వురుతగణంతో పాటు, సాక్షాత్తు వాయువు శీఘ్రవలుగా 
పలాయనం చెందును. 

లశునం న్యాయతః ఖాదేన్ముకుటుం రచయేదపి ॥ 100 ॥ 

కుర్యాల్ల్రశునమాలాం చ శిరసః క్షర్ణయోరపి | 

బహిః (ప్రావరణన్యాపి కుర్యాల్లశునకమ్మ లమ్‌ 1101 nun 


316 కల్పస్థానం 


హస్తయోః పాదయోః కణ్ణ బధ్నియాద్దుచ్చి తాన్యపి । 

ఆధస్తాద్య్వాససశ్సాపి విదద్దా కచ్చయనాశనే ॥ 102 ॥ 

దద్యాల్లశునచిరాణి గృహద్యారేషు సర్వశః । 

భఖార్యాణాం భ్రాతృపుత్రాణాం దాసీనాముపచారిణామ్‌ ॥ 103 ॥ 

సర్వేషామాత్మవత్‌ కుర్యాత్‌ కృతే గన్టవరే బుధః । 

అన్నపానాని సర్వాణి కుర్యాల్లశునవన్తి చ ॥ 104 ॥ 

వాదయన్తు చ వాదిత్రం గాన్లు గీతాని చేచ్చయా । 

నటా భల్దాశ్చు మల్దాశ్చు దర్శయన్వాత్మశిక్షితమ్‌ ॥ 105 ॥ 

గవ్రమాల్యాన్నపానాని యథార్లముపకల్పయేత్‌ । 

దృష్టా సే గవ్రమహం వాతో ద్వారాదేవ నివర్తతే 1106 ॥ 

లశునమును విధిపూర్వకముగా సేవించవలెను. లశునముతో కిరీటం 
చేసి ధరించవలెను. శిరస్సు, చెవుల యందు లశునంతో చేసిన దండలను 
వేసికోవలెను. కప్పుకొను దుప్పటి మరియు కంబలి యందు కూడా లశునంలు 
కుట్టి చేతులకు కాళ్ళకు, కంఠంనందు లశున గుచ్చములను కట్టుకొనవలెను. శయన 
ఆసనములపై పరుచు వస్త్రములపై కూడా లశునం పరచవలెను. ఇంటి 
ద్వారములకు లశునయుక్త వస్త్రములను వేలాడదియవలెను. ఈ గంధవర 
కల్పములో భార్య, సోదరుడు, పుత్రులు, దాసి, ఉపచారికలు, అందరూ తన 
విధముగనే లశునవంతులను చేయవలెను. మనోల్లాసమునకై వాయిద్యము, 
గీతాలాపనం, నృత్యము, మల్లయుద్దం మొదలగు విద్యా ప్రదర్శనలు విక్షించవలెను. 
గంధ [ద్రవ్యములు మాలను అన్నవానములు, యధాశక్తిగా లశునయుక్తం 
చేయవలెను. ఈ గంధ మహతను చూసి వాయువు ద్వారం నుండే పలాయనం 
చేయును. 


దేవదారువనే ఖైక్షం చరతా ఛన్నరూపిణా । 

అవజ్ఞాతేన రుద్రేణ మునిభార్యా నిర్‌క్షితాః ॥ 107 ॥ 
తతస్తాసాం ప్రజా నాసీత్తతసాః శరణం యయుః | 
భ[దకాలీముమాం దేవఃస చ తుష్టో౭_(బ్రవీద్వచః 1108 ॥ 


అశునకలాధ్యాయము 317 


అయం గన్తమహో నామ తం కురుధ్వమృష్ని స్త్రియః | 

సర్వరోగవినాశాయ బలరూపప్రజాకరమ్‌ 11109 n 

ఉన్మాదవిషశాపఘ్నం వాతానీకవిశాతనమ్‌ । 

అశ్మనీవ (ధ్రువా లేఖా ప్రజా౭_వశ్యం భవిష్యతి ॥ 110 ॥ 

తతసా బ్రహ్మవాదిన్యశ్చక్రుర్గనమహం తదా | 

లేభిరే చేప్పితాన్‌ కామాళ్ళొ, స్తం చేదం ప్రచక్రిరే nillu 

(ఇతి తాడపత్రపుస్తే 172 తమం పత్రమ్‌) 

దేవదారు వనములో (ప్రచ్చన్న రూపముగా అజ్ఞాతముగా భిత్తుకొరకై 
తిరుగుతున్న మహాదేవులు మున్నిస్త్రీలను చూసెను. వారు సంతానము లేని 
కారణమున మహాదేవుని శరణు చొచ్చిరి అపుడు మహాదేవుడు ప్రసన్నుడై భద్రకాళి 
ఉమతో ఈ ముని స్త్రీలకు సంపూర్ణ రోగ నాశం కొరకు బలరూప సంతానం 
కొరకు గంధమహత్తును ప్రయోగించమని చెప్పెను. ఇది ఉన్మాదము, ఏష శాప, 
వాతరోగములను నశింపచేయును. ఇది శిలా లిఖితమువలె నిశ్చయముగా 
సంతానమును కల్గించును. అపుడు ముని స్త్రీలు గంధమహత్తును ప్రయోగించి 
అభీప్పితములైన మనోరథములను ప్రాప్తినొంది ఈ శాస్త్రమునూబ్రారంభించిరి. 

ఆఖ్యాతం గురుపుత్రాయ రహస్యం హ్యేతదుత్తమమ్‌ । 

భిషజా న ప్రమాదేన వక్తవ్యం యత్రకుద్రచిత్‌ ॥ 112 ॥ 

ఆచార్యుని ద్వార గురుపు[త్రుని కొరకు ఈ ఉత్తమ రహస్యమును 
(ప్రకటించిరి కావున వైద్యుడు ప్రమాదవశమున ఇది అందరికీ చెప్పకూడదు. 

సమ్యక్‌ సుభూషితశ్చాహం త్వయేదం ప్రాప్పువన్యునే । 

యం పఠిత్వా భిషగ్గోకే న క్రియాస్వవసీదతి nil3u 

ఓ భగవాన్‌! సుభూపితమైన మీ ద్వారా ఈ ప్రయోగమును ప్రాప్తనొంది 
తెలుసుకొను వైద్యుడు చికిత్సలో మూఢుడు కాడు. 

గిరిజం వేత్రజం చైవ ద్వివిధం లశునం స్మృతమ్‌ । 

అమృతేన సమం పూర్వం తదలాభే పరం హితమ్‌ ॥ 114 ॥ 


318 కల్పస్థానం 


లశునము 2 రకములు. 1 గిరిజం, 2. కేత్రజం. మొదటీది అమృత 
తుల్యం. దాని అభావములో రెండవదాన్ని ప్రయోగించాలి. 


దేవవైద్యద్విజపరైరుపయోజ్యం చ సిద్దయే । 
ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 115 ॥ 


దేవతలు, వైద్యుడు, (బాహ్మణుల ద్వారా సిద్ది కొరకు దీనిని 
ఉపయోగించవలెను అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


(ఇతి) కల్పేషు లశునకల్తః I 
లశున కలాధ్యాయం సమాప్తం. 


319 


కటు తెల కల్పాధ్యాయు: 


ఉఅధథాతః కటుతైలకల్తం వ్యాఖ్యాన్యామః nl i 
ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 
ఇపుడు మనం కటుతైలకల్పం వ్యాఖ్యానించెదము. అని భగవాన్‌ కళ్ళపుడు 


కటుతైలోపదేశం తు వక్ష్యామి ప్రీహనాశనమ్‌ । 

౭వ హ్యాతః పరనుం కిళ్లుదొషధం ప్రహశాన్తయే 13 iu 

మ్రహమును నశింపచేయు కటు తైలప్రయోగమును ఉపదేశించెదను. 
=ఆాంతింప చేయు జొషధులలో దీనిని మించి మరొకటి లేదు. 

హ్రీహోదరిణమాదౌ తు బలినం నిరుపద్రవమ్‌ । 

కల్యాణకేన వా స్నగ్దం సర్సిషా షట్తులేన వా॥4 ॥ 

మాత్రయా పాయయేత్తాలం పథ్యచేష్ట్రాశనస్టితిమ్‌ । 

పళ్టుప్రయోగాస్త ఏస్యోకా మాత్రాసాతత్యభో జనైః nS ॥ 

వెందట బలవంతుడు ఉప[దవరహితమైన ప్రహోదర రోగికి 
వమ్ఫూతము లేదా షట్సుల ఘృతం ద్వారా 'స్నెహనం క మా(త్రానుసారం 
ము ప్రయోగించవలెను. తరువాత చేష్ట ఆహారము, నివాసములో పథ్యం 
వలెను. మాత్ర, సాత్మకము, భోజనముననుసరించి దినిప్రయోగము 5 
ఆూంగా చెప్తుబడినది. 


320 కల్పసానం 


పలాని ద్వాదశ జ్యేష్టా మధ్యమా షట్పులా స్మృతా । 

మా।[త్రా చతుప్పలి (హస్వా, యావద్వాఇ_న్నిబలం భవేత్‌ ॥ 6 ॥ 

దీని గరిష్ట మాత్ర 12 పలములు, మధ్యమ మా(త్రర పలములు, హ్రస్వ 
మా(త్ర 4 పలములు, లేదా అగ్ని బలానుసారము మాత్రను నిశ్చయించవలెను. 


స్నేహపీతోపచారం చ విదధ్యాదఖీలం భిషక్‌ | 
ప్రజాగరనివాతాగ్నిస్వాత న్రా మ్బరసేవినామ్‌ ॥ 7 ॥ 


స్నేహపానానంతరం వైద్యుడు రోగికి సంపూర్ణ ఉపచారములు అనగా 
జాగరణము, నివాతస్థానము, అగ్ని, స్వతం(త పూర్వకముగా ఆకాశసేవనం 
మొదలగునవి చేయించవలెను. 

5 

పేతమాత్రే క్రమం విద్యాద్‌ వ్యథా తగన్త్రీ చ జీర్యతి । 

ఉద్దారశుద్దిరషశద్యలాఘవాని జరాం గతే ॥8 ॥ 

స్నేహపానం తరువాత బాధకలుగును. స్నేహం జ్లీర్ణం అగునపుడు తంధద్ర, 
జ్లీర్ణం అయిన పిదప శుడ్తోద్దారం, విశదత, లఘుత్వం కలుగును. 


కృశం చాతివిరిక్తం చ మణ్డాదిభిరుప క్రమేత్‌ । 

బలీ మన్హవిరిక్తశ్చ భుజ్జీత మృదుమోదనమ్‌ ॥ 9 ॥ 

కృశుడు మరియు అతి విరిక్తునకు ( విరేచనం చేయించనివానికి) మండం 
మొదలగు వాని ద్వారా ఉపచారం చేయించవలెను. బలవంతునుకి, మంద విరిక్తిడుకి 
మృదు ఓదనం ఇవ్వవలెను. 

ఈషత్స్నేహామ్రయూషేణ సంస్క తేన యథాబలమ్‌ । 

రోహీతమోచయోర్వశ్యం కుర్యాత్‌ కామలికం సదా ॥ 10 ॥ 

బలానుసారం కొంచెం స్నేహం అన్రయుక్త యూషము ద్వారా సంస్కృత 
మైన తైలమును రోహీతకి, శాల్మలీ నిర్యాసము, కలిపి సేవించవలెను. మరియు 
కాంబళికమును సేవించవలెను. 

ఫలామ్హదీపనో పేతం కటువైలోపసంస్కృ్రతమ్‌ । 

తేనైనం భోజయేన్నిత్యం యావత్రాణో యథా భవేత్‌ ॥ 11 ॥ 


కటు తల కలాధ్యాయము ౩291 


దినిని ప్రాణులు యధాస్టిరమగునంతవరకు ఫలామము, దీపనీయ 
(ద్రవములతో యుక్తం అయిన కటుతైలముతో సంస్కరించబడిన భోజనమును 
ఇవ్వవలెను. 

లబ్ది ప్రాణం తత్హూనం మాత్రయా పాయయేత్‌ సదా । 

కటుతైలం యథాశక్తి సంస్కృతం నవమేవవా॥n12 ॥ 

(ప్రాణులు సమ్యక స్టితం అయిన తర్వాత, ఉచిత మా[తలో య 
సంస్కృత లేదా నవీన కటుతైలమును సేవించవలెను. 


a 
SE 


Mr 


యుథడా 
ఉసి 


(ద్రామాకాశ్మర్యమధుకబాలకో శీరచన్దనైః | 

కటుతైలం పచేత కీదే ప్తీహ్ని దాహోత్తరే నృణామ్‌ 11213 ॥। 

(దాక, గంభారి, యష్షమధు, = రాల! గసాలు, చందనం, కటు 
తైలముతో క్షీరపాకం చేయవలెను. దీనిని ప్లీహ, దాహ పీడిత రోగములలో 
సేవించవలెను. 

జీర్తఇ_.పరాహ్లే చోద్వర్త న్‌ లఘురుష్లో దకాపుతః | 

అభయాం కటుతైలేన భృన్దాం దధిని సాధితామ్‌ ॥ 14 ॥ 

శాల్యోదనేన భజ్జీత తథా కామ్బలికేన చ । 

తచ్చెద్విదాహం జనయేత్‌ పిబేత్‌ కల్వాణాకం తతః 115 ॥ 

స్నేహం జ్లీర్ణం అయిన తర్వాత అపరాహ్న కాలములో ఉద్వర్తనము చేసి 
లఘు మరియు ఉష్ణజలము త్రాగి కటు తైలములో వేయించిన హరితకిని పెరుగు 
శాలి అన్నముతో 'కాంబళికంతో కలిపి తినవలెను. దీనితో విదాహం ఉత్పన్నం 
అయినచో కళ్యాణఘృతమును అంతర వంస న 

మత్స్యాః కటుకతైలం చ దధి మాషాన్‌ ఘృతం పయః | 

వారేణ పారిజాతస్య తత్‌ పక్వమవచారయేత్‌ 116 | 

ఎతత్తెలఘృతం (ప్రోక్తం ప్రీహగుల్మనివారణమ్‌ | 

దీపనం శే స్నానం బల్యం (గ్రహణీపార్శ గరోగనుత్‌ 111711 


చేపలు, కటు తైలం పెరుగు, మాష ఘృతము, పాలు, పారిజాత 


322 కల్పస్తైనం 


తారములతో పక్వం చేసి ప్రయోగించవలెను. ఈ తైలము మరియు ఘృతం ప్లీహ, 
గుల్మ నాశము, దీపనం, స్నేహం బల్యం గ్రహణి, పార్శ్వ రోగహరం. 

కణికారత్వనతులాం చతు ర్లోణో పచేదసామ్‌ । 

పాదశేషే సమక్షీరే కషాయే తత్ర పొచయేత్‌ ॥ 18 ॥ 

ప్రప్టం కటుకతైలస్య ద్వా; (ప్రసా దధిమాషయోః | 

దశమూలోపసంసిద్దరోహీతరసమావపేత్‌ ॥ 19 ॥ 

కారజీవనవర్గం చ సైన్హనం దీపనం చ యత్‌ | 

ఏతత్‌ సిద్దం ప్రయోగేణ కర్ణికారీయముత్తమమ్‌ ॥ 20 ॥ 

గన్నేరు త్వక్‌ 1 తుల (100 పలములు), 4 (దోణముల జలములో 
వేసి చతుర్ధావశేషం ఉంచుకొని దాని సమానం పాలు కటుతైలం ఒక ప్రప్టము, 
దధి మాష రెండు (ప్రస్థములు దశమూలములతో సిద్దమైన రోహిత మత్స్య 
మాంసరసం, క్షారము, జీవనీయ వర్గం, సైంధవము అనే దీపనీయ(దవ్యములను 
వేసి పక్వం చేయవలెను. పిదప ఈ కర్ణికార తైలము (ప్రయోగించవలెను. 

ఉద్వర్తనం బ్రహ్మచర్యం కటుతైలోపసేవనమ్‌ । 

సుఖాః శయ్యాసనస్వష్నాశ్చిన్తేర్హా ా భయవర్రనమ్‌ ॥ 21 ॥ 

కటు తైలంను సేవించునపుడు ఉద్వర్తనం, బ్రహ్మచర్యం పాటించాలి. 
శుభకర శయ్యాసనములను, స్వప్ప, చింత, ఈర్ష్య, భయములను త్యజించవలెను. 

వామపార్శో ఏపశయనం దధిమత్యో గపసేవనమ్‌ | 

లఘ్వల్వస్నిగ్దసేవా చ శమయన్తి ప్రహోదరమ్‌ 122 ॥ 

వామవార్శ్వ శయనం, దధిమత్స్య సేవనం, లఘు, అల స్నిగ్ర పదాళ్ట 
సేవనచే ప్రహోదరం శాంతించును. 

కర్ణికారస్య వా కల్కశ్చణితః స్వరసో౭_పి వా | 

కటుతైలేన త్రై ర్వా సేవితః ప్రీహనాశనః ॥ 23 ॥ 


గన్నేరు కల్కం, చూర్ణం, స్వరసం, కటు తైలం త(క్రముతో సేవించినచో 
ప్రహం నశించును. 


కటు తైల కల్పాధ్యాయము 323 


రాగసర్హపతైలం వా పూర్వవత్‌ ప్రహనాశనమ్‌ | 

సేవితం మాత్రయా నిత్యం దధిమాషొదకాశినామ్‌ ॥ 24 ॥ 

నిత్య మాత్రానుసారం మాష పెరుగు, అన్నం, సేవించువారికి రాగసర్గప 
తైలము పూర్వోక్తానుసారం సేవించిన బ్రహోదరము నశించును. 

రాగసర్దపముష్టిం తు పిష్టం కాజ్జీకయోజితమ్‌ । 

పిబేత్‌ సలవణవారం భోజ్యం కామ్బలికేన చ ॥ 25 ॥ 

సప్తాహాదతివృద్దో2_సి బ్రహ ప్రశమమృచ్చతి | 

దాహశ్చేదతిబాధేత రసక్షీరం చ భోజయేత్‌ ॥ 26 ॥ 

ఒక పిడికెడు ఆవాలు కాంజికముతో పాటు భావన చేసి అందులో లవణం, 
క్షారం కలపవలెను. దానిని కాంబలికముతో పాటు భుజించవలెను. దీనిని ఒక 
వారం వాడినదో అతిగా వృద్ధి చెందిన ప్లీహము కూడా నశించును దీని ప్రయోగము 
వలన అధికముగా దాహం కలిగినచో మాంసరసం, పాలు ఇవ్వవలెను. 

ఇత్యాహ భగవాన్‌ వృద్దో జీవకో లోకపూజిత: | 

బాలానాం మహతాం చైవ బ్రహోదరనివర్తనమ్‌ ॥ 27 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్వపః | 

(ఇతి తాడపత్రపుస్తకే 173 తమం పత్రమ్‌) 

ఈ విధంగా పిల్లల్లో పెద్దవాళ్లలో బ్రహోదర శాంతికొరకు లోక 

పూజితుడైన భగవాన్‌ వృద్ద జీవకుడు (ప్రవచించెను అని భగవాన్‌ కళ్ళపుడు చెప్పెను. 


(ఇతి కల్పస్థానే) కటుతైలకల్ప:ః ॥ 
కటు తైల కల్రాధ్యాయం సమాప్తం. 


324 కల్పన్హానం 


పషృట్కల్పాభ్యాయు: 


అథాతః షట్కల్పం వ్యాఖ్యాస్యామః nln 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్వపః ॥ 2 ॥ 

ఇపుడు మనము షట్కల్పమును వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 

మారీచమృషిమాసీనం సూర్యవైశ్వానరద్యుతిమ్‌ । 

వినయేనోపసజమ్య ప్రాహ స్టవిరజీవకః ॥ 3 ॥ 

సూర్యుడు, వైశ్వానర కాంతికలిగి ఆసీనుడైన మహర్షికాశ్యపుని 
సమీపించి నమతా పూర్వకముగా వృద్దజీవకుడు (ప్రశ్నించెను. 

భగవన్నక్షిరోగేణ పర్తిక్తిప్ట్రస్య చక్షుషు | 

కదా సంశమనం దేయం కి సంశమనం హితమ్‌ ॥ 4 ॥ 

కః ప్రయోగశ్ళ తత్రోక్తః కిళ్ళు తత్ర హితాహితమ్‌ । 

ఇతి పృష్టః స కల్యాణం భగవాన్‌ ప్రశ్నమ[బవీత్‌ ॥ 5 ॥ 

ఓ భగవాన్‌! అక్షి రోగములతో పీడితులైన బాలుర నేత్రములకు ఎపుడు 
ఏ సంశమనము చేయవలెను ? ఏ ప్రయోగం చేయవలెను? అందులో ఏది 
హితకరం ఏది అహితకరం ? ఈ విధంగా (ప్రశ్నించిన పిదప భగవాన్‌ కశ్యపుడు 
కళ్యాణకారక ఉత్తరమును ఇచ్చెను. 

అక్షిరోగేణ బాలేషు శ్రీప్రం వా£_2_శో వతనాౌదిభిః | 

రాగశ్వహయథుశూలా స్రనివుతా షడహాత్‌ పరమ్‌ ॥ 6 ॥ 


షట్‌ కల్పాధ్యాయము 325 


అల్పశో వా నివుత్తేషు బాధవమానెషు వా౭_ల్తుశః | 

రాగాదిషు ప్రయుజ్జీత కాలే సంశమనం హితమ్‌ ॥ 7 ॥ 

అకిరోగపీడితులైన బాలుర నేత్రములలో రాగ, శోథ, శూల, రాగాదులు 
కొంచెం నివృత్తమైనపుడు ఉచితకాలములో హితకరమైన సంశమన (ప్రయోగము 
చేయవలెను. 

దూషికా చోపలేపళ్ళ దృష్టివ్యాకులతా౬_రతిః | 

వర్త శశోథః శిరోరోగః (స్రావశేషేఐ_కిపక్షుణి 18 

ఏతాని దృష్ట్వా రూపాణి కుర్యాత్‌ సంశమనం విధిమ్‌ । 

స్తనపం సహ ధాత్రా చ స్టాపయేత్‌ పథ్యభోజనే ॥ 9 ॥ 

దూషిత (నెత్రమలము), ఉపలేపము (ముఖలిప్తత) , దృష్టవ్యాకులత, 
అరతి, వర్త్మశోథ, శిరోరోగము కనురెప్పలనుండి (స్రావము వచ్చుట ఈ 
లక్షణములు ఉన్నపుడు సంశమనమును ప్రయోగించవలెను. స్నానపానములను 
చేయు శిశువు, ధా(తి, ఇద్దరు పథ్య భోజనము సేవించవలెను- 

చక్షుషా పుష్పకం మాతా రోచనా£_థ రసాజ్ఞ్యునమ్‌ | 

కతకస్య ఫలం షష్ట్రం తేషాం కల్పాన్నిబోధ మే॥10॥ 

చక్షురోగములలో చక్ష్యుష్య, పుష్పకము, హరిద్ర, గోరోచనము, 
రసాంజనము, నిర్మలీ బీజము, ఈ ఆరు ద్రవ్యముల కల్పమును వినుము. 

జన్నతశ్చతరో మాసాన్‌ పళ్టు షడ్‌ వా£_క్షిరో గిణామ్‌ । 

విఘృష్య నారీస్తన్యేన చక్షుషీ ప్రతిపూరయేత్‌ ॥ 11 ॥ 

జన్మించిన 4,5,6 మాసముల వరకు పైచెప్పిన జొషధములను 
ప్రీస్తన్యములో అరగదీసి నేత్రములో వేయవలెను. 

కాంస్యే హిరణ్యశకలం సస్తన్యక్షా ద్రనాభికమ్‌ । 

ఘృమ్టై సలి_క్నిణీ పూరయేద్యా సర్వానక్షిగదాళ్షయేత్‌ 1112 ॥ 

కాంస్య పాత్రలో పాలు, తేనె, శంఖనాభి, స్వర్గము అరగ దీసి నేత్ర 
పూరణము చేయవలెను. దీని వలన సంపూర్ణ అక్షిరోగములు నశించును. 


326 


కల్పస్థానం 


ఐతైః కల్యా౭ణజైర్యాగావృషిభిః సం (ప్రకీర్తితా | 
నాభ్యజ్ఞునకృతా ముఖ్యా కశ్వపిన మహర్షిణా ॥ 13 ॥ 
పై చెప్పన కళ్యాణ కారక జొషధములను మహర్షి కశ్యపుడు నాభి 


అంజనముల రెండు ముఖ్య ప్రయోగములను తెలిపెను. 


శరద్రేమన్తయోః పక్వాం చక్షుష్యాం గ్రాహయేద్చిషక్‌ | 

సూ కమణ్ణలౌ చైనామనుగుపాం నిధాపయేత్‌ ॥ 14 ॥ 

తతః ఫలాన్యుపత్రిశద్యవాంశ్చ దశ సాధయేత్‌ | 

శరావే పూతికాం బద్దా గోమయాలోడితాం ప్రుతామ్‌ 115 ॥ 
యవసిద్దా భవేత్సిద్దా తతస్తాం నిస్తుషీకృతామ్‌ । 

స్తన్యపిష్థాం ప్రయుజ్జీత విశేష! ఏపదేక్ష్యతే 116 ॥ 

శరత్‌, హేమంత బుతువులలో వైద్యుడు చక్షుష్యను గ్రహించి కొత్త 


పాత్రలో జాగ్రత్తపరచవలెను. తరువాత శరావము వస్త్రముచే బంధించి పేడతో 
లేపము చేసి అందులో 30 పలముల చక్షుష్యం, 10 యవలను సిద్దం చేయవలెను. 
యవలు, సిద్దం అయిన తరువాత పొట్టు తీసి అరగదీసి లేపనం చేయవలెను. 
వీటి విశేష ప్రయోగం ముందు చెప్పబడును. 


సరాగే రోచనోపేతా సస్రావే చ ససైన్హవా | 
దూషికామలశోధేషు ప్రయోజ్యా సరసక్రియా ॥ 17 ॥ 
సపుష్పుకాం సగోమూత్రాం ససైన్హవరస క్రియామ్‌ । 

ల్రిమాశో థజాడ్యేషు చక్షుష్యాం సంప్రయోజయేత్‌ 118 ॥ 


వ 


ఎరుపు నేత్రములలో గోరోచనముతో, ్రావయుక్తము, సైంధవముతోను 


లం 


దూషిత, మల, శోధథలలో చక్షుష్యములో రస [క్రియను (ప్రయోగించవలెను. 
పిల్లరోగం, శోథ, జడత్వంలో పుష్పకం, గోమూత్రం, సైంధవం, చక్షుష్యం యొక్క 
రస(క్రియను (ప్రయో గించవలెను. 


అమే తామంచ కాస్యం చ విఘృష్య మరిచం తథా। 
చకుష్యయా సమాయుక్తం శమయత్యక్షిభూనిమాన్‌ ॥ 19 ॥ 


షట్‌ కల్రాధ్యాయము 327 


పై చెప్పిన అక్షిరోగములలో అమ్డుం నందు చక్తుష్యం తా(మము, కాంస్యం, 
మరిచము అరగదీసి ప్రయోగించిన అక్షి రోగములు నశించును. 

చక్షుష్యాం రోచనాం స్తన్యం పుష్పుకం చ సమానయేత్‌ | 

సర్వాష కిరోగశమనో యోగో౭_యం సంప్ర ప్రకీర్తితః 120 u 

చక్షుష్య, గోరోచనం, స్తన్యం, పుష్పుకం ఇవి అన్ని కలిపి యోగం 
చేయవలెను. ఇది సమస్త అక్షిరోగములలో శామకంగా చెప్పబడింది. 

ఏకా౭_పి స్తన్వసంయుక్షా చక్షుష్యా సం ప్రశస్యతే । 

చక్తుష్యాకల్ప ఇత్యేష్క పుష్పుకల్పం నిబోధ మే ॥ 21 ॥ 

స్తన్యములో కేవలం చక్షుష్యం కలిపి ప్రయోగించినాకూడా కళ్ళకు 
హితకరంగా చెప్పబడును. ఈ విధంగా చక్తుష్య ఫలం చెప్పబడినది. ఇపుడు పుష్పక 
కల్పమును వినుము. 

నివాతే పుష్పకం పూతమపరాహ్లే ప్రయోజయేత్‌ । 

నిశి వా శుష్కచూర్దస్య పూరయిత్వా౭_క్షిణీ సూపేత్‌ ॥ 22 ॥ 

నివాత స్టానములో అపరాహ్హకాలము నందు పవి(త్రమై పుష్పకమును 
ప్రయోగించవలెను. లేదా రాత్రి వేళలో దీని శుష్కచూర్హంను కళ్లలో వేసికొని 
పడుకొనవలెను. 

రసాజ్టునేన వా సార్రం పుష్పకం మధునా౭_పివా | 

స్తన్యేన వా సమాయుక్తం సర్వానక్షిగదాజ్టుయేత్‌ 123 ॥ 

పుష్పకం, రసాంజనం, తేనె, స్తన్యములో కలిపి ప్రయోగించిన అన్ని 
అక్షిర దోగములు నశించును. 

ఏత ఏవ త్రయో యోగాః స్తన్యక్షాద్రరసాజ్షునైః | 

రోచనాయాః ప్రశస్యన్తే సర్వాక్షిగదశాన్తయే 124 ॥॥ 

రోచనము, స్తన్యము, తేనె, రసాంజనం, కలిపి ఇచ్చిన అక్షి రోగములు 
శాంతెకై (ప్రశస్తం, అయినది. 

రసాజ్ఞ్యనస్య చాప్వేతే త్రయో యోగాః సహామృసా । 

కతకస్య ఫలస్యాపి యోగాశ్ళత్వార ఏవతే ॥ 25 ॥ 


328 కల్పస్టానం 


రసాంజనం కూడా ఈ మూడు యోగములతో చెప్పబడినది. 
నిర్మలీబీజము పై చెప్పిన అనుపానంతో మరియు నీటితో కలిపి 4 యోగములు 
అగును. 

అక్షిరోగ ప్రశమనాశృక్షుషశ్ర ప్రసాదనాః | 

ఉక్తసూత్రానుసారేణ బాలానాం హితకామ్యయా ॥ 26 ॥ 

చెప్పబడిన సూ|(త్రానుసారం, బాలుర హితము కోరి చక్తురోగ శమనము 
కొరకు నెత్రప్రసాదక యోగములు చెప్పబడినవి. 

స్వాదుర్వికాసినీ శీతా త్రిదోషశమనీ శివా । 

కషాయా స్పమ్బిని స్నిగ్దా చక్షుషా వత హొతా ॥27 ॥ 

హరీతకి మధుర వికాస శీత (త్రిదోషశామకం, కషాయం, స్తంభకం, స్పిగ్రం. 
చక్షుష్యం నేత్రములకు హితకరం. 

రూక్షష్టతిక్తలవణా£_నలఘ్సీ పిచ్చిలా ఘనా । 

(ఇతి తాడపత్రపుస్తకే 1 74తమం పత్రమ్‌ 1) 

మజ్ఞల్యా పాపనాశనీ రోచనా పక్షువర్హనీ ॥ 28 ॥ 

గోరోచనం - రూక్ష ఉష్ణ తిక్తము, లవణం, వాతనాశకం పిచ్చిలం, 
ఘనము, మంగళకారకము, పాపనాశకం, పక్మములను వృద్ది పొందించును. 

తీక్షముష్టం మలహరం రక్తపిత్తక్షఫాపహమ్‌ | 

దృష్తిప్రసాదనం చాశు పుష్పకం శీతమన్తతః ॥ 29 ॥ 

పుష్పకం- త్మీక్షం, ఉష్ణ మలనాశకం. ఇది రక్తపిత్తం, కఫంను హరించును. 
దృష్టికి శీఘ్రముగా (ప్రసాదనము కల్గించును. దీని ఆంతరిక గుణం శీతం 

త్రిదోషశమనం రూక్షం ష(డ్రసం చానుసారి చ | 

శోధనం పక్ష్మజననం చక్షుష్యం చ రసాజ్ఞ్యనమ్‌ 130 ॥ 

రసాంజనం - ఇది (త్రిదోషనాశకం, రూక్షము. ఇది ఆరు రసములను 
అనుసరించును. ఇది పక్క శోధనం, పక్షోత్పత్తి చేయును. నేత్రములకు హితకరం. 

కషాయమధురం శీతమాశుదృష్టిప్రసాదనమ్‌ । 

వికాసి హ్లోదనం స్నిగ్రం చక్షుష్యం కతకం విదుః ॥ 31 ॥ 


ష్‌ కలాధ్యాయము 329 


నిర్మలబీజం - కషాయం, మధురం, శీతము, శీఘ్రముగా దృష్టి ప్రసాదనం 
చేయును. ఇది వికాసి, హాదనం, స్నీగ్టం మరియు చక్తుష్యంగా చెప్పబడినది. 

ఇదం తైలం తు వక్ష్యామి నామ్మోక్షం పాల్గుభౌతికమ్‌ | 

ప్రోక్తం తీర్రకరై: సర్వైః పకో[న్రియవివద్దనమ్‌ ॥ 32 ॥ 

ఇపుడు నెను పాంచభౌతికం అను తైలమును వర్ణించెదను. ఆచార్యులు 
అందరు దీనిని పంచేం(ద్రియముల శక్తిని వృద్దినొందించునది అని చెప్పెదరు. 

జీవకర్ణభకౌ [దాజా మధుకం పిప్పులీ బలా । 

ప్రపౌణ్ణరీకం బృహతీ మజ్జిష్టా త్వక్పునర్నవా ॥ 33 ॥ 

శర్కరాం౬_శుమతీ మేదా విడజ్ఞం నీలముత్సలమ్‌ । 

శ్వదంత్రై 'సైవ్రవం రాస్తా భవేదపి నిదిగ్రికా ॥ 34 ॥ 

సమభాగైః పచేదేతైస్తెలం వా యది వా ఘృతమ్‌ । 

చతుర్లుణేన పయసా సమ్యక్సిద్ద నిధాపయేత్‌ ॥ 35 ॥ 

జీవకం, బుషభకం, (దాక మధూకం, పిప్పలి, పుండరీక, బృహతీ, 
మంజిష్ట, దాల్చిన, పునర్నవ, శర్కర, శాలిషర్ణి, మేద, విడంగ, నేల కమలం, 
గోక్షుర, సైంధవలవణం, రాస్న, నిదిగ్రిక, వీటి సమభాగాలు తీసికొని నాలుగు 
రెట్ల క్షీరముతో ఘృతం, లేదా తైలమును చక్కగా సిద్దం చేసికొని ఉంచుకొనవలెను. 

నస్యమేతత్‌ ప్రయుజ్జేత యథా సిద్దా నిదర్శనమ్‌ | 

అక్షిరో గైశ్సిారోత్తన్నైర్నస్యేనానేన ముచ్యతే ॥ 36 ॥ 

ఈ ఘృతము లేదా తైలమును నస్య రూపములో ప్రయోగించవలెను. 
ఈ నస్య ప్రయోగము వలన అత్యంత (ప్రాచీన అక్షిరోగములు కూడ పూర్తిగా 
నశించును. 

తిమిర పటలం కాచం పిల్లమాన్హా ;కులాక్షితామ్‌ | 

దూషికాం (స్రావరాగాౌ చ శోథం శూలం చ నాశయేత్‌ ॥ 37 ॥ 

ఖాలిత్యం పలితే(న్రాథ్యా శిరోరోగమధథార్దితమ్‌ | 

దన్హవాలం హనువ్యాధిం పూతిత్వం స్రోతసామపి ॥ 38 ॥ 


330 కల్పస్థానం 


(ప్రజాగరం ప్రలాపం చ వార్ట్రంసం మూకతాం జడమ్‌ | 

బాధిర్యం హనుసందంశం స్మృ్రతిలోపం చ నాశయేత్‌ ॥ 39 ॥ 

ఇ(స్రియాణి (ప్రసీదన్తి సృృతిర్మేధా వపుర్చలమ్‌ । 

స్నేహేనానేన వర్షన్తే మజ్ఞల్యం పాజుభౌతికమ్‌ ॥ 40 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః । 

దీని ప్రయోగం వలన - తిమిర రోగము (లింగనాశము అను 
అకిరోగము), పటలం, కాచ, పిల్ల, అంధత్వంతో కూడిన దృష్టి దోషము, (స్రావ, 
రాగ, శోథ, శూల మొదలగు అక్షిరోగములు ఖాలిత్య, పలిత, ఇం(ద్రలుప్త, 
శిరోరోగ, అద్దిత, దంత చలనం, హనురోగం, (స్రోతోదుర్గంధం, నిద్రానాశము, 
(ప్రలాపం, వాగంసం, మూకత్వం, జడత, చెవిటితనం, హను సందంశం, 
స్మృతినాశం, మొదలగు రోగములను నశింప చేయును. ఈ స్నేహ(ప్రయోగం చే 
ఇం(దియములు (ప్రసన్నం అగును. స్మృతి, మేధ, శరీరం మరియు బలవృద్ది 
కలుగును. ఈ పాంచభౌతిక స్నేహం మంగళకారకము. అని భగవాన్‌ కళ్ళపుడు 
చెప్పెను. 

ఇతి కల్పస్థానే షట్కల్పుః ॥ 
షట్కల్సాధ్యాయం సమాప్తం 


శతపుష్పశకావరీకల్పాధ్యాయః 


అథాతః శతపుష్టా (శతా) వరీకల్పం వ్యాఖ్యాస్యామః ॥ 1 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడం వునవల శతపుష్పు (సోంపు), ళతావరీ కలవను 
వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

శతపుష్పాశతావర్యో రసవీర్యవిపాకతః । 

ప్రయోగతశ్ళ్చ భగవ [క్ష్మోత్రుమిచ్చామి తత్త్వతః 113 ॥ 

భగవాన్‌! నేను శతపుష్ప మరియు శతావరి ల యొక్క రస, వీర్య, విపాక, 
మరియు (ప్రభావములను పూర్తిగా తెలిసికోగోరుతున్నాను. 

ఇతి పృష్టః స శొష్యేణ స్టవిరేణ (ప్రజాపతిః | 

శతపుష్పాశతావర్వ్యౌా (ప్రోవాచ గుణకర్మతః ॥ 4 ॥ 

ఈ విధముగా జ్ఞానవృద్ద శిష్యుని ద్వారా (ప్రశ్నించబడిన అనంతరం 
(ప్రజాపతి కశ్యపుడు శతపుష్పు, శతావరి యొక్క గుణకర్మలను వర్ణించెను. 

మధురా బృంహణీ బల్యా పుష్టివర్జాగ్నివర్రనీ | 

బుతుప్రవర్తనీ ధన్యా యోనిశుక్రవిశోధనీ ॥ 5 ॥ 

ఉహ్లా వాతప్రశమనీ మజ్ఞల్యా పొపనాశనీ । 

పుత్రప్రదా వీర్యకరి శతపుష్పా నిదర్శితా ॥6 ॥ 

శతపుష్పు గుణములు - మధురం, బృంహణం, బలదాయకం, పుష్టి 
వర్ణ, జఠరాగ్నిలను వృద్ది నొందొంచును. ఆర్తవము కల్గించును. ధన్యము, యోని 


332 


మరియు శు(క్రకోధథనం చేయును. ఉపష్తము, వాతశామక రా 
పాపనాశం పు(త్రుని ఉత్పన్నం చేయును, వీర్య వర్రకం. 
శీతా కషాయుముధురా స్పిగ్తా వుష్యా రసాయని । 
వాతపిత్తవిబ్యవ్రహ్సీ వర్ణాజోబలవర్షనీ 117 ॥ 
స్మృతిమేధాముతికరీ పథ్యా పుష్పుప్రజాకరీ | 
భూతకల్మవషుశాపఘ్సీ శతవిర్యా శతావరి ॥ 8 ॥ 
శతావరి విర్వములో శీతం, కషాయరసం, మధురరసూ: 
రసాయనం, వాత, పిత్త, విబంధములను నశింపచేయును. వ్వ 
కరం స్మృతి మేధస్సు, బుదైకరం పథ్య కరం, పుష్పుం, పు! 
చేయును. భూత, పావ, శాపములను నశింపచేయును. 
కలిగినది. 
తయోః ప్రయోగం బువతే కృత్వా దోషవిశోధనమ్‌ ః 
ప్రావుట్‌శరద్వసన్తేషు ధృతిపథ్యాన్నసేవినామ్‌ ॥ 9 ॥ 
దోషకోధనం చేసి ప్రావృట్‌, శరత్‌, వసంత జూ 
పథ్యభోజనంతో దీనిని (ప్రయోగించవలెను. 
ఆర్హవం యూ ఎన పశ్వన్తి పశ్యన్తి విఫలం చ యాః ! 
అతి ప్రభూతముత్యల్పమతి క్రాన్మమనాగతమ్‌ ॥ 10 ॥ 
అకర్మణ్యవమువి ప్రంసి కిజ్షాతమృతయశ్ర యాః । 
దుర్చలా౭_డ్రుథఢవు త్రాశు కృశాశ్చు వపుషా౭_థ యాః 
(ప్రస్యన్తనా వివర్హాశ్సు యాశ్చ ప్రచురమూర్తయః | 
స్పుర్ణంచ యూ న వనన యాళ్ళ స్యుః శుషుయోనయ. 
శతపుమైశతావర్యో స్యాతాం తత్రావ్రతం యథా । 
పుమానప్వుపయుుజ్ఞానో యథోకానాప్రుతే గుణాన్‌ ॥॥ 
ఆర్తవము రాని స్త్రీలలో మాసిక (స్రావము విఫలముూ 
అత్యధికం, అత్యల్ప (పైైవం కలిగిన వారికి మాసిక (స్రావము సమా 
మాసిక (స్రావం ప్రారంభం కాని వారికి, మాసిక (స్రావము అకర్యు. 


శతపుప్పు శతావరి కల్పాధ్యాయము 333 


వారికి అనేక విధములైన (స్రావములు కలుగువారికి, దుర్భలులకు బలహీన సంతానం 
కలవారికి కృళులకు అతిసార రోగులకు వివర్లం, (ప్రచురవమార్తులకు 
స్పర్శానుభవము లేనివారికి, శుష్కయోనులకు శతపుష్ప, శతావరి అమృత 
తుల్యం. పురుషులు కూడ ఇది సేవించినచో పైగుణములు ప్రాప్తం అగును. 

చూర్ణితాయాః పలశతం నవే భాజే నిధాపయేత్‌ | 

తచ్చూర్ణం శతపుషాయాః పప్రాతరుత్తాయ జ్లీర్ణవాన్‌ ॥ 14 ॥ 

పలార్ణాద్దం పలార్హ్దం వాౌపలం వా సర్పిషా లిహేత్‌ | 

శకాగ వా తస్య జీర్ణాన్తై భుజ్జోత పయసౌదనమ్‌ ॥ 15 ॥ 

నిస్రంసితోపచారం చ విదధ్యాదత్ర పణ్ణితః | 

ఉపయత్తే పలశతే యధేస్టాంల్లభకే సుతాన్‌ ॥ 16 ॥ 

వంద పలముల శతపుష్పు చూర్తంను కొత్తపాత్రలో ఉంచి, (ప్రాతః 
కాలమున లేచి భోజనం జీర్ణం అయిన పిదప 11 లేదా అర్హ లేదా ఒకటి 
పలమా(త్రలో లేదా శక్త్యానుసారము ఘృతంతో లేహనం చేసి అదిజ్లీర్ణం అయిన 
పిదప పాలు అన్నం తినవలెను. వివేక వంతుడైన వాడు విరిక్తునకు సమానమైన 
ఉపచారము చేయవలెను. ఈ విధంగా 100 పలములు సేవించినవో యథధెష్టముగా 
పుత్రప్రాప్తి కలుగును. 

అపి బన్హ్యా చ షణ్తా చ సూయేతే శతపుష్పుయా । 

యువా భవతి వృద్దో2_పి బలవర్థా లభేత చ॥17 ॥ 

తేజసా చౌజసా బుద్దా$ దీర్దాయుష్కేణ మేధయా । 

యుజ్యతే (పజయా ధృత్యా వలీపలితవర్తితః 118 uu 

శతపుష్ప ప్రయోగంతో వంధ్య, మరియు నపుంసకులకు కూడా 
పుత్రప్రాప్తి కలుగును. వృద్దులకు కూడా బలవ్షర్ణములు కలిగి యువకుడగును. 
ఇది వలీపలితములను నశింపచేసి తేజస్సును, ఓజస్సు, బుద్ది, దిర్దాయుష్టును, 
మేధ, సంతానం, ధృతిమంతుడగును. 

అతో బిడాలపదకం లిహ్యాన్మధుఘృతాఫ్లుతమ్‌ । 

మేధావీ శతపుష్టాయా మాసాచ్చుతధరో భవేత్‌ ॥ 19 ॥ 

(ఇతి తాడపత్రపుస్తకే 175 తమం పత్రమ్స్‌ 


334 కల్పస్థానం 


బుద్దిమంతుడైన వారు ఒక మాసం వరకు కర్ణ ప్రమాణములో శతపుప్పి 
చూర్ణమును మధు+ ఘృతముతో కలిపి సేవించిన శృత ధరుడగును. 

అగ్నికామస్తు మధునా, రూపార్టీ క్షీరసర్పిషా । 

బలకామస్తు తైలేన, ప్రహకీ కటుతైలయుక్‌ ॥ 20 ॥ 

కామలాపాణబుశోధేషు మహిషీక్షీరమూ త్రవత్‌ | 

గుల్మీ చైరణ్ణతైలేన, కుస్టీ ఖదెరవారిణా ॥ 21 ॥ 

శుష్క విణ్మస్త వసయా సిబేన్మాంసరసేన వౌ। 

జృర్గమాంసర సేనాద్యాన్ముద్గమణ్హేన కుష్టికః ॥ 22 ॥ 

జఠరాగ్ని వృద్దికి మధుతో, సౌందర్యవృద్రికి పాలు నెయ్యితో, బలవృద్దికి 
తిలతైలముతో ప్రహోదరములో కటు తైలంతో, కామల పాండు శోథరోగములలో 
పాలు (గేదె) మూత్రముతో, గుల్మరోగికి ఏరండ తైలంతో, కుష్టరోగికి ఖదిర 
స్వరసం లేదా క్వాథము, శుష్కమలంలో చేపవస, మాంసరసము జ్లీర్ణమాంసరసం 
ముద్గమండముతో శతపుష్పము సేవించవలెను. 


శతపుష్పాపలశతం జల ద్రోణేషు పళ్టుసు | 
పాదావశేషం నిష్క్వాథ్య పూతం భూయో విపాచయేత్‌ ॥ 23 ॥ 


ధాతీచికిత్సితే వర్గః సామాన్యో య ఉదాహృతః | 
తైలాఢకం పచేత్తేన శనైః శీరే చతుర్లుణే 124 ॥ 

తత్‌ పక్వం నస్యపానాద్య స్నేహ మ్రక్షణబస్తిషు | 
ప్రశస్తమృషిణా నిత్యం యథోక్తగుణలబ్రయే ॥ 25 ॥ 


100 పలము శతపుష్టుం, 5 ద్రోణముల జలములో చతుర్దావశేషముగా 
పక్వం చేసి, వడ బోసి, ధాత్రిచికిత్సలో చెప్పిన సామాన్య వర్గముతో పలుమారు 
పక్వం చేయవలెను. తర్వాత, అందులో ఆఢక తైలంను నాలుగింతలు పాలు కలిపి 
పక్వం చేయవలెను. సిద్దం అయిన పిదప యథోక్తగుణములు పొందుటకు నిత్య 
నస్యం, పానం, స్నేహము (వముక్షణము (తైలముతో మర్దన) వస్తి, మొదలగు 
(ప్రయోగములకై మహర్షి కశ్యపుడు శ్రేష్టమైనదని చెప్పెను. 


శతపుష్ప శతావరీ కల్పాధ్యాయము 335 

య ఏవం శతపుష్టాయా విధిర్ద)ష్టో౭_[త్ర సర్వశః | 

స ఏవోక్తః శతావర్యా ఘృతం పాకే తు శస్యతే ॥ 26 ॥ 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్వపః | 

శతపుష్పు సేవన విధానము - శతపుష్పు చెప్పబడిన విధానము మిగిలిన 
అన్ని విధులలో ఘృతపాకము మొదలగు వాటిలో కూడ అదే విధానము 
పాటించవలెను. అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 

(ఇతి కల్పస్తానే) శతపుష్టాశతావరికల్పః ॥ 


శతపుష్టాశతావరీ కల్రాధ్యాయము సమాప్తము 


336 కల్పన్థానం 


రేవతీ కల్పాథ్యాయః 


అథాతో రేవతీకల్పం వ్యాఖ్యాస్యామః nl i 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు మనము రేవతి కల్పాధ్యాయం వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 

ప్రజాపతిరై ఖలు హ 'స్మైక ఏవేదం సర్వమాసీత్‌ | స కాలమేవా గ్రేజ_సృజత। 
తతో దేవాంశ్చాసురాంశ్చ పితూూంశ్ర మనుష్యాంశ్చ సప్త చ (గ్రామ్యాన్‌ పళూనారణ్యా- 
నోషధీంశ్చ వనస్పతీంశ్చ | అథో స ప్రజాపతిరైక్షత, తతః కుదజాయత, సా మత్‌ 
(ప్రజాపతిమేవావివేశ, సోఐ_గ్గాసీత్‌ తస్మాత్‌ క్షుధితో గాయతీతి | స ఓషధీ: 
కుత్ర తీఘాతమపశ్యత్‌ | స ఓషధీరాదత్‌ । స ఓషధీరుషిత్వా కుధో వ్యత్యముచ్యత । 
తస్మాత్‌ ప్రాణిన ఓషధీరశిత్వా కుధో వ్యతిముచ్యన్తే । కర్మసు చ యుజ్యన్తే ॥ 3 ॥ 

ప్రారంభంలో ప్రజాపతి బ్రహ్మ ఒక్కడే సర్వస్వము తర్వాత కాలంను 
మొదటగా స్నప్పించెను. తర్వాత దేవ, అసుర, ఇతర, మనుష్యులు, ఏడు గ్రామీణ 
జాంగల పశువులు, ఓషధులు, వనస్పుతులను సృష్టించెను. తదనంతరము ఇచ్చును 
దానితో అకలి ఉత్పన్నం అయ్యెను ఆకలి ప్రజాపతిలోనే (ప్రతిష్టమై దానిలో గ్లాని 
కరిగెను. కావున ఆకలి అయిన వ్యక్తికి గాని కలుగును. అతడు ఆకలి ప్రతీకారమున్లై 
ఓషధులను చూచెను. అపుడు ఓషధులను సేవించి ఆకలి నుండి ముక్తి నొందెను. 


కావున సమస్త (ప్రాణులు ఓషధులను తిని ఆకలి నుండి దూరమై తమ కార్యములను 
చేసికొనెను. - 


రేవతీ కల్పాధ్యాయము 337 


స ప్రజాపతిర(గీయమేవ రసమాసాం యస్మాద[గ్రహిత్‌, తస్మాత్‌ స తృప్త 
పప స్యాత్‌ | బుజీషం ప్రాణిన ఓిషదీనాం రసమశ్రస్తి । తస్మా దహెరహాః తుధ్యన్తి 
ప్రజాః ॥ 4 ॥ 

(ప్రారంభముననే (ప్రజాపతి ఈ బౌషధముల యొక్క అన్నమును 
గ్రహించెను. దానితో తృప్తి పొందెను. అన్య(ప్రాణులు జొషధముల యొక్క 
నీరసమును, చూర్ణ్లమును మాత్రమే తినెదరు. కావున ప్రాణులను నిరంతరం 
తుద్భాధ కష్ట కషం కలిగించును. 

ప్రజాపతిర్హ్రాసాం సారమఘసత్‌్క, స ప్రజాపతిస్తృప్తసాం కుధం కాలే 
న్యదధాత్‌ । తతః స కాలః క్షుధితో దేవాంశ్సాసురాంశ్చ ప్రాభక్షయత ॥ 5 ॥ 

(ప్రజాపతి వీటి సారభక్షణము సేవించి తృ్పప్పుడై అతడు క్షుధాకాలంలో 
ఆధానము చేసెను. దీని వలన ఆకాలంను క్షుధితమైన దేవతలను అసురులను 
భక్షణం చేయసాగెను. 


తే దేవాశాసురాశ్ళ కాలేన భక్యమాణాః ప్రజాపతిమేవ శరణమీయుః । స 
ఏభ్యోఇ_వుృతమాచఖ్యా, తే2_వృతం మమన్హుస్తదభవదితి । కో న్విదమగ్రే 
భక్షయిష్యతీతి । తం దేవా ఏవాభక్షయన్త | తతో దేవా అజరాశృమరాశ్సాభవన్‌ । తే 
దేవా అమృతేన తుధం కాలం చానుదన్త 1స కొలః (ప్రతినున్న ఇమాని భూతాని 
తస్మాదాదత్తే, తతో దేవానసురా అభ్యషజన్త; తే£_న్యోఇ_న్యం యుయుధిరే । 
అథో దీర్హజిహ్వా; నామా£_సురకన్యా సా దేవసీనామక్షిణోత్‌ । తే దేవాః స్కవ్దమ(బువన్‌ 
య దీర్హజిహ్వా నో బలం &ణోతి, తాం శాదీతి | సో౭_బవీత్‌ - వరం వుణుతేతి, 
తే దేవా ఓమిత్యూచుః | సో౭_బ్రవీత్‌ - వసుప్వేకో రుద్రేష్వేక ఆదిత్యేపష్వేకో2_హం 
స్యామితి | తే దేవా ఓమిత్యూచుః; స తథా౭_భవత్‌ । సోమో ధరో2_గ్నిరాతరిశ్వా 
ప్రభాసః ప్రత్యూషక్రైతే పురా సప్త వసవ ఆసన్‌, తేషామష్టమో (ధ్రువో నామాభవత్‌, 
ధ్రువో భవత్యేషు లోకేషు య ఏవం వేద । అజ ఏకపాదహిర్ర్రధ్నో హరో వైశ్వానరో 
బహురూష స్త్యువ్చుకో విశ్వరూప: స్టాణుః శివో రుద్ర ఇత్యేతే పురా దశ రుద్రా 
ఆసన్‌, తేషాం గుహ ఏకాదశో2_భవచ్చుజ్కరో నామ; సమ ఏషు లోకేపష్వస్య భవతి 
(య ఏవం వేదు ।ఇగ్రో భగః పూషా౭_ర్యమా మిత్రావరుణా ధాతా వివస్వానంశో 


338 కల్పస్హానం 


భాస్కరస్త్వష్టా విష్ణురితి ద్వాదశ పురా ఆదిత్యా ఆసన్‌ | తేషాం త్రయోదశో 
గుహో౭_భవదహస్పతిర్నామ, తస్వైష త్రయోదశో మాసో2_ధికస్తస్మాత్తత్ర తపతి 
ముచ్యతే సర్వేభ్యో2_ర్తిభ్యో య ఏవం వేద । తస్మాత్‌ సర్వేషు లోకేషు సర్వేషు 
ఛన్హఃసు సర్వాసు దేవతాసు స్కన్లో రాజా2_ధిపతిరిత్యుచ్యతే | తస్మై నమో నమ 
ఇత్యుక్త్వా సర్వానర్జానారభేత, సిధ్యన్తి, య ఏవం వేద ॥ 6 ॥ 

కాలము ద్వారా భక్షణము చేయబడుతున్న అసురులు దేవతలు 
(ప్రజాపతిని శరణుజొచ్చిరి. (ప్రజాపతి వీరికి అమృతం ఉపదేశించెను. వారు 
అమృతమును మంథనం చేసి దానిని పొందిరి. ఎవరు దీనిని మొదట సేవించవలెను 
అని ప్రశ్న ఉదయించెను. అపుడు మొదట దేవతలు సేవించిరి. తద్వారా దేవతలు 
అజరామరులైరి అవృతముచే దేవతలు ఆకలిని కాలమును అధిగమించిరి. 
పరాజితం అయిన కాలమును (పజాపతినుండ భూతములను వశపరుచుకొనిరి. 
అపుడు అసురులు దేవతలపై దండెత్తిరి. వారు పరస్పరం యుద్దం చేసికొనిరి. 
ద్నీర్ణజిహ్వీ అను అసుర కన్య దేవతలసేనను సంహారము చేయ దొడంగెను. ఆ 
దేవతలు స్కందునికి “' డీర్ణజిహ్వీ మా సేనను సంహారము చేయుచున్నది. మీరు 
దానిన వశపర్చుకొనుడి' 'ని మొరపెట్టుకొనిరి. స్కందుడు నాకు వరమిమ్మని 
దేవతలనడిగెను. దేవతలు “ ఓం” ను ఉచ్చరించిరి. అప్పుడు స్కందుడు వస్తు, 
రుద్రుడు ఆదిత్యులల్‌ ఒకరి నగుదునుగాక. దేవతలు ఓం కారమునుచ్చరించిన 
తర్వాత అదే విధముగా జర్‌గెను. 'ప్రాచినకాలములో సోమ, ధర, అగ్ని, మాతరిశ్చ, 
(ప్రభాస, ప్రత్యూష, ఆహ అను? వసు లుండిరి. ఇందులో 8 వది ధృవ పేరుతో 
వసువయ్యెను. సమస్త ప్రాణులలో నిశ్చితంగా నుండుటచే ధృవుడనే పేరు వచ్చెను. 
ప్రాచీనకాలములో అజ, ఏకపాత, అహి(ర్రద్న, హర, వైశ్వానర, బహురూప, 
(త్యమృక విశ్వరూప, స్థాణు శివ ఈ 10 రు(ద్రులుండిరి. ఇందులో గుహుడు 
(కార్తికేయుడు) శంకరుడును 11వ రుద్రుడయ్యెను. ఈ లోకములలో ఇతడి 
కళ్యాణమగు గాక అను వ్యుత్పత్తి అను సారము ఈ పేరు వచ్చెను. (ప్రాచీన 
కాలములో ఇం(ద, భగ పూషా అర్యమా, మిత్ర, వరుణ, ధాతా, వివస్వానుడు, 
అంశ, భాస్కర, త్వష్టా, విష్ణు ఈ 12 ఆదిత్యులుండిరి. ఇందులో కార్తికేయుడు 
అవాస్పుతి అను 13 వ మాసము అధికముగా నుండును. కావున ఆ మాసములో 


రేవతీ కల్పాధ్యాయము 339 


అహెస్పతి అను ఆదిత్యుడు తపించును. ఈవిధముగా సమస్త లోక ఛంద, 
దేవతలలో స్కందుడు రాజు, అధిపతిగా అయ్యెను. అతనికి నమస్కరించి అన్ని 
కార్యములు (వారంభించవలెను. ఈ విధి తెలిసిన వారందరికి కార్య సిద్ది కల్గును. 


అథో స దీర్హజిహ్ల్వా్య రేవతీవేవ ప్రాహిణోత్‌ | సా శాలావృకీ 
'భూత్వాఇ_సురసీనామభ్యవర్తత | అథో దీరజిహ్విమేవా (గ్రే2_.భకషయత్‌ 1 తాం పాత్వా 
శకునిరర్బాత్వా సోల్కాసవిద్య్యత్సాచ_శళ్మవర్షా సర్వప్రహరణవర్షిణీ 
టా స వధ్యమానా బహురూసయా గర్భానీయుః 
మానుష్నీణాం చామానుషీణాం చ ! అథో రేవతీ తానసురాన్‌ గర్భేష్వపశ్యత్‌ 
మానుషీణాం చామానుషీణాం చ ! తత ఏనానబధీజ్ఞాతహారిణీ భూత్వా | 
తస్మాజ్ఞాతహారిణీ పుష్పం హన్తి వపుశ్చి హన్తి గర్భాంశ్చ హన్తి జాతాంశ్చ హన్తి 
జాయంవ౮ానాంళ్ళ జనిష్యవరాణాంళ్ళ హన్తి, రుూంద్భద తాసు, 
రవుధార్మికాణానముపత్యమధరో్మోపసహతం విశేషేణ | సైషా వృద్రజీవక ! రేవతీ 
బహురూపా జాతహారిణీ సిలిపిచ్చికేతి చోచ్యతే, రౌద్రీతి చోచ్యతే, వారుణీతి 
చోచ్యతే | సైషా స్కన్లవరాజ్ఞయా సర్వజాతిషు భూతా యా౭_ధార్మికాణి 
మూఢయత్యసతాం విచ్చేదాయ ; వుద్దజీవక ! తస్యాస్తు నిదానం చాగమనం చ 
పూర్వరూపం చ నివర్తనం చ భేషజం చోపదేశ్యామః । కస్మాత్‌, సంస(ర్హనే) 
'హ్యేషామాసురాణామసతాం సన్లో౭_పి వధ్యన్తే । సంసర్లే హి జాతహారిణీ దివ్యేన 
చక్షుషా దృశ్యతే | తస్యాస్తు ధర్మ ఏవ నివృత్తికారణముక్తమితి ॥ 7 ॥ 

అతడు దిర్ణజిహ్వ కొరకు రేవతిని పంపెను. అది శాల వృకి అయి అసుర 
సేనను సంహారము చేయదొడాను. మొట్టమొదట ద్వీర్హజిహ్వనే భక్షించెను. తర్వాత 
శకునిగా అయి ఉల్కలు, ఉరుములు మెరుపులు రాళ్లతో కూడిన వర్షమై అన్ని 
ఆయుధముల వర్షమును కురిపించి అనేక రూపములు ధరించి అసురులను 
పరాజితము చేసెను - ఈ విధముగ అనేకరూపములు కల్గిన శకుని ద్వారా 
పరాజితమైన అసురులు మనుష్యులలో మరియు ఇతర (ప్రాణుల గర్భములో 
జ్‌చ్చెను. రేవతి అది చూచి జాతహారిణిగా మారి సంహరించెను. ఈ విధముగా 
ఆజాతహారిణికి పుష్పము, వపు, గర్భము, ఉత్పన్నమైన, ఉత్సన్నమగు, ఉత్సన్నము 


340 కల్పుస్దానం 


చేయు (ప్రాణులను నష్ట్రమొందించును. (ప్రత్యేకించి అది అసుర, అధార్మికుల 
సంతానమును అధర్మ యుక్త ప్రాణులను నష్టమొందించును. ఓ వృద్దజీవకా! ఈ 
విధముగా అనేక రూపములైన జాతహరిణి (పుట్టు ప్రాణులను హరించునది) 
రేవతి, పిలిపిచ్చికా, రౌ(ద్రి, వారుణి మొదలగు పేర్లతో పిలవబడును. ఈ రేవతి 
స్కంధుని ఆజ్ఞతో అన్ని జాతులలో ఉత్సన్నమగు అధార్మికులను మూఢులుగా 
చేయును. దృష్టి నాశము చేయును. ఓ వృద్ద జీవకా! ఇప్పుడు రేవతీ నిదానము, 
ఆగవునం (సం(ప్రొప్తి) పూర్వరూపము, నివృత్తి, చికిత్స మొదలగునవి 
ఉపదేశించబడును. దుష్టుల సంసర్గముతో సజ్జన (ప్రాణుల వధకూడ జరుగును. 
సంసర్గమగుటచే ఈ జాత హారిణి దివ్య చక్షులకు మా(తమే కనపడును. 
ధర్మాచరణము దాని నివృత్తి మార్గము. 
అథ ఖలు యా (స్త్రీ త్యక్త ధర్మవముజలాచారశౌచదేవ క్రియా దేవ 
గో బ్రాహ్మణ గురువృద్ద సడ్డేషిణీ దురాచారావ_హజ్క్బృతా౬_నవస్టితా 
వైరకలిమాంసహింసాని ద్రామైథున ప్రియా చణ్జా౭_రున్తుదా దనశూకా వావదూకా 
విగతసాధ్వసా£_.థీ౬2_కస్మాత్రహసనా£_థోఇ_కస్మాత్రురోదనా౭_థో2_- 
కస్మాచ్బోచనాల._నృతవాదినీ ఘస్మరా£_థో ఆహుః సర్వాశినీ స్వమతకారిణీ 
పథ్యవచనభోజనత్యాగినీ భృశవుభ్రద్దధానా పరవిజాతోపహింసికా స్వార్ధ్హపరా 
పరార్హవిలమ్బినీ ప్రతీపా భర్తరి, పుత్రేషు చ నిఃస్నేవో, తైశ్చ నిత్యశపథా, 
స్వశ్వశురననన్చాదేవరానృత్విజమన్యానన్‌ వా తత్హానీయాన్మహతో వా౭_వమన్యతే 
తథైనాన్మన్యునా నిర్హహన్త ్యభిశపన్తి వా, సపత్నీం వా దుఃశీలా పాపచక్షురభిధ్యాయతి, 
మగ్రాసదౌషధకర్మభిరై్షనామభిచరతి, మూర్ని చాభిహన్తి బాలం, న చైషాం 
సుఖదుఃఖజ్ఞా భవతి, మిత్రద్రోహిణీ హ్యమజ్లలవాదినీ శాన్తిహోమజపదానబలి- 
కర్మస్వస్త్యయనావస్టీవనపరిచువ్చనపరిష్వ జనపరివర్ణితా స్టానేష్టపి భవతి; తస్యా ఏభిః 
కర్మభిరన్యైశ్చాశుఖభైః పూర్వకైశ్చేహ కృతైరతిపానభో జనస్వస్నవ్యాయామసేవనైశ్వ 
ఛి ద్రష్వేతేష్వధర్మద్వారేషు జాతహారిణీ సజ్ఞతే | అథో పతిరస్యా ఏవంశీలో భవతి; 
తయోరసాధ్యాం జాతహారిణీం విద్యాత్‌। అథో దవ్రుత్యో యా 
(ఇతి తాడపత్రపుస్తకే 177 తమం పత్రమ్‌) 
రేకతరోఇ౭._ధార్మికో భవతి కృచ్రా భవతి | ఉభయోస్తు ధార్మికయోరార్తవయో- 


రేవతి కల్వాధ్యాయము 341 


రనభిమానికయోరరోగయోశ్చ ప్రజా వర్తతే । యదా వా (స్త్రీ ప్రథమగర్చిణీ 
(మ్రియమాణాపత్యాభిరాలిభిర్వాణ_న్యా భిరచాతా భిరశుభాభిరస తీ విరమానుష- 
పరిగృహితాభిర్జాతహారి జీసకాభిర్వా సంయోగము పైతి, సహ భుక్కే, సహ స్వాతి, 
వ(్రాలజ్క్మారం వా దదాతి, తాసాం స్నానవదవాత్రబలిభూమీరా క్రావుతి, 
విశేషాదార్తవోపహతాని చైతాని కేశలోమనఖో ద్వర్తనకజ్లీర్ణవ స్రావకర్తనాన్యా క్రామతి, 
భోజనశేషం పానశేషమౌషధకేషం గన్హశేషం పుష్పుశేషం జీర్షోపానహోొ వా దధాతి, 
తదా జాతహారిణీ సజ్ఞతే ।; యదా వైనాం ప్రథవుగర్భిణీం వా దర్శనీయాం 
వపుష్మతీవురోగాం పీన శ్రోణిపయోధరోరుబాహువదనావుభిజాయవమాన - 
సౌభాగ్యాం సుకేశీం విశాలరక్రాన్తలోచనామభివరనానలోమరాజిం స్పీగ్రకరచరణ- 
నఖదృష్టితచమతిసుకుమారీమకలేశసహామనాయాసపరమాం కాలయోగాదభి- 
వద్రమానా గర్భాముపచీయమానవపుషమాప్యాయమానపయసం (స్త్రియం గర్భిణీం 
దృష్ట్వా దురాత్మానో౭_న్వీక్షన్దేన చాస్యాః శాన్తికర్మ క్రియతే తదాణ_స్వ్యా జాతహారిణీ 
సజ్ఞతే ! ఏతస్మాత్‌ కారణాత్‌ పు(త్రీయా కామ్యేష్టిరహన్యహన్యుక్తా సా హ్యస్యాః 
పాపం శయమతి తస్మాజ్ఞనన్యా2_పి సహ భోక్తుం న్నార్లతి గర్భిణీ ॥ 8 ॥ 
జాతహరిణి ఎవరిని ఆక్రమించును? ఏ స్త్రీ, ధర్మము, మంగళాచారము 
శౌచము, దేవతపూజ మొదలగు వాటిని త్యజించునో, దేవతలు, (బ్రహ్మణ 
గురువృద్ర్ద సజ్జనులను ద్వేషించునో, దురాచారిణి అహంకారి అస్టిరచిత్తము గలది 
వైరము, కలి, మాంసము హింస నిద్రమైథునము లందు (ప్రియము గలది, చండ 
అరుంతుదా (మర్మ స్థలమును గాయపర్శునది) దందశూకా వావదూకా, 
విగతసాధ్యసా ఎల్లప్పుడు నవ్వునది, ఎడ్గునది, అసత్యభాషణము చేయునది 
ఘస్మరా, అన్నిటిని భక్షించునది, తన కిష్ట్రము వచ్చినట్టు పనులు చేయుట, 
పథ్యవచనము, పథ్య భోజనము త్యజించునది, విశ్వాసము లేనిది, ఇతరుల 
సంతానమును చంపునది, అతిస్వార్దినీ, పరార్హములో ఆలస్యము చేయునది, పలికి 
(పతి కూలముగానుండునది పు(త్ర వాత్సల్యము లేనిది, ఎపుడు అతనిపై 
శపథముచేయునది, తన మామ, మరిది, బావ, బుత్విజులను అన్యులను 
అవమానించునది వారిని కోపముతో కొట్టునది శపించునది, దుళ్ళరిత్ర గల స్త్రీ, 
తన సవతి విషయములందు పాపయుక్త విచారము చేయునది మం(త్రము, దూపషత 


342 కల్పస్ణా 


జాషధములు దూషిత కర్మలచే వారిని అభిచారము చేయునది. పిల్లల శిరస్సు 
గాయపర్శునది, సుఖ దుఃఖముల జ్ఞానము తెలియనిది - మిత్రులకు (ద్రోహ 
చేయునది, అమంగళ భాషణము చేయునది ఉచిత ప్రలమునందు శాంతి, హో; 
జప, దాన, బలికర్మ స్వస్త్యయన, అవష్టీవనము ( ఉమ్మివేయుట) చుంబన: 
ఆలింగనము చేయనివారు, ఇలాంటి స్త్రీకి ఈ కర్మలవలన, పూర్వజన్మ కర్మలవః 
అశుభకర్మలు అతిపానము అతిభోజనము, అతి స్వప్నము అతివ్యాయామః 
మొదలగు వాటి సేవన వలన ఉత్సన్నమైన దోషములు, అన్య అధార్మిక కార్యమ 
వలన జాతహారిణి ఆక్రమించును. దీని వలన ఆమెభర్త కూడ ఇదే స్వభావవ 
ఆచరణ కలిగియుండును. వారిద్దరిలో అసాధ్య జాతహారిణి అని తెలుసుకొనుమ 
ఇద్దరిలో ఒకరు అధార్మికులైనచో ఆ జాతహారిణి కృచ్చ సాధ్యమగును. ఇద్దర 
ధార్మికులై సరళ(ప్రకృతి కల్లి అభిమాన శూన్యమై రోగ రహితమైనచో వా 
సంతానము వృద్ది చెందును. స్త్రీకే ప్రథమ గర్భమైనపుడు మరణించు సంతానవ 
గల (స్త్రీలతో మరియు అసుందరము అశుభము, అసతి, మనుష్యులు స్వీకరించ 
వారు మరియు జాతహారిణి యుక్త స్త్రీలతో సంయోగము చెందునది, వారి 
భోజన స్నానములను చేయునది, వ(స్తాలంకారములు చేయునది, వా 
న్నానమూకత్ర బలిస్థానములను ఆక్రాంతము చేయునది. మరియు విశేషించి వా 
ఆర్త్రవయుక్తమైన కేశ, రోమ, నఖ, జ్మీర్షమ,స్త్రములు, కత్తిరించిన నఖము! 
వెంట్రుకలు మొదలగువాటిని ఆ(క్రమించునది. వారి భోజన శోషముల 
పానశేషములు, జౌషధ శేషములు, గంధ శేషమును పుష్పుశేషవయిన 
ఆ(క్రమించునది. మరియు పాద చెప్పులను ధరించునది వీరిని అపుడు జూతహారి: 
ఆ(క్రమణము చేయును. లేదా మొదటి గర్భము గల స్త్రీ, దర్శనీయ శరీరము కల 
రోగరహితము స్టూల (శ్రోణి స్తనములు, ఊరు, బాహు, సుందరముఖం కల స్త్రీ 
సౌభాగ్యవతి మంచి వెంట్రుకలు కలది, నేత్ర అంతర్భాగంలో విశాలము, రక్తవృర్శ 
అయి ఉన్నది శరీరముపై వెంట్రుకలు వృద్ది చెంది ఉన్నది, కాళ్ళు చెతులు 
నఖములు, దృష్టి త్వచ, మిక్కిలి స్పిగ్గం అయి ఉన్నది, సుకుమారి, క్షేశము 
పరిశ్రమను సహించలేనిది కాలయోగముతో గర్భం వృద్దిపాందునది శరీర వృ; 
పాలవృద్ది కలిగినది ఇలాంటి గర్భిణి స్త్రీని దుష్టులు చూసి ఈర్ష్యులు అగుదురు 


తేవతీ కల్పాధ్యాయము 343 


టిని శాంతికర్మ చేయనిచో జాతహారిణి ఆగ్రహించును. కావున (ప్రతిరోజు 
వు(త్రోత్పత్తి కొరకు కామ్యేష్టిని చేయు విధానం చెప్పబడినది. దీని ద్వారా ఆపాపం 
శాంతించును. కావున గర్భిణి స్త్రీ తన తల్లితో కూడా భోజనము చేయకూడదు. 

విశేషాత్‌ ప్రథమే గర్భే ప్రమాదం చాత్ర వర్హయేత్‌ | 

బహుయాజ్యస్య విప్రస్య సంప్రసక్తస్య యాజనే 19 ॥ 

విదుపో౭.__పి స్వదోషేణ సజ్జతే జాతహారిణిీ | 

ఆకేష్తా యశ్చ వాదేషు దామ్బిక్‌ఇ_హబ్య్బృతశ్ళ యః ॥ 10 ॥ 

సర్వే తే జాతహారిణ్యా భక్యభూతాః సయాజకాః | 


విశేషించి (ప్రథమ గర్భంలో ప్రమాదం చేయకూడదు. ఎందుకనగా 
యజ్రయాగాదులు చేయు (బ్రాహ్మణులపై పండితులపై వారి దోషములచేతనే 
జాతహారిణి ఆక్రమణం చేయును. వివాదములో ఎక్కువగా ఆక్షేపించువారు 
౨ క్కు_వగా డంభము పలుకువారు, అహంకారి, యాజక మొదలగు వారి 
ఆజకాతహాదిణి భక్యములు అగుదురు. 


రాత్రా యదా గతౌ మార్గాత్‌ పతిః పొంసులపాదకః ॥ 11 ॥ 

స్ప్రుశేదతౌ వా గర్భే వా తదా౭_2_విశతి రేవతీ | 

రాత్రులందు మార్షస్టలిత భర్తల పాదములు ధూళిఅయి ఉన్నపుడు 
ణఇుతుకాలములో (స్త్రీని స్పర్శించినపుడు రేవతి గర్భము నందు ప్రవేశించును. 

గృహీతాం జాతహారిణ్యా సేవిత్యా యః స్త్రియం పతిః ॥ 12 ॥ 

భార్యాముపైతి తత్కాలం సజ్ఞతే జాతహారిణీ | 

భర్త, జాతహారిణి ఆ(క్రాంతం అయిన స్త్రీని సంభోగం చేసి తన భార్యను 
కలిపినపుడు ఆమెను జాతహారిణి ఆ(క్రమించును. 

గృహీతం జాతహారిణ్యా గృహం నిత్యం చ వర్హయేత్‌ ॥ 13 ॥ 

క్‌ ఆం 
ఆదదానం తతః కిజ్చిద్ధృహ్లీతే జాతహారిణీ | 


జాతహారిణి ఆ క్రాంతమైన ఇంటిని ఎల్లపుడూ త్యజించవలెను. లేనిచో 
ఆ ఇంటి నుండి ఏదైనా తీసికొన్న వారికి జాతహారిణి ఆ(క్రమించును. 


344 కల్పన్లానం 


వధభేదాజకరణైర్గవాం బవ్రనదోహనైః 11114 | 

గోపాలస్య ప్రజా హన్తి గోమాతా జాతహారిణీ | 

మహిష్యు ష్ట్ర జపా లానామేవమేవ ప్రజాక్షయమ్‌ 1115 ॥ 

కరోత్యధర్మసజ్ఞాతా ప్రసకా జాతహారిణీ | 

గోవధ, అంగభయం, బంధనం, దోహనము, మొదలగు కారణములచే 
జాతహారిణి రూపమైన గోమాత గోపాలుర సంతానమును హత్యచేయును. ఇదే 
విధముగా అధర్మంచే ఉత్పన్నం అయిన జాతహారిణి బ(రై, ఒంటె, మేకలను 
పాలించువారి వ్యక్తుల సంతానమును కూడా నష్టమొందించును. 


బ్రహ్మస్వహారిణాం లోకే బఐషనూ౭ణాం దురాత్మనామ్‌ 116 ॥ 

తస్కరాణాం శఠానాం చ ప్రజా హన్తు$[గరేవతీ | 

ఉ[గస్వరూపం అయిన రేవతి ప్రపంచంలో బ్రహ్మను హరించు విషమ, 
దుష్ట చోర, ధూర్త, వ్యక్తుల సంతానమును నష్టమొందించును. 

రసనాః పాపకార్యాణాం దుష్కులా భిన్నసేతవః ॥ 17 ॥ 

యే భవన్యనయప్రాయా నిర్హయాః సర్వజాతిషు । 

అరక్నిణస్తీక్షద ణ్ఞా వృద్దానాం శాసనాతిగాః ॥ 18 ॥ 

అనపేక్షితవుత్తానా అధర్మస్య ప్రవర్తకాః | 

రాజ్ఞో యస్య చ దౌర్పల్యాత్‌ క్షయం యాన్తిహ చ ప్రజాః ॥ 19 ॥ 

గో బ్రాహ్మణం విశేషేణ హన్తి తం జాతహారిణీ | 

ఏ వ్యక్తి పాపకర్మలను చేయునో, నీచకులము వాడు, మర్యాదను 
ఉల్లంఘుంచువాడు, అన్యాయము చేయువాడు, సవుస్తజీవుల యందు 
దయారహితుడు, ఎవరి చేతరక్షింప బడనివాడు త్మీక్ష దండము ధరించువాడు, 
వృద్దుల శాసనం పాటించని వాడు, అపేక్షిత వృత్తాంతం కలవాడు, అధర్మప్రవర్తకుడు 
దుర్భలుడైన రాజువలన (ప్రజలు గో బ్రాహ్మణులు నశించుదురో వారిని జాతహారిణి 
నషప్రమొందించును. 


ఏవమేవ దురాత్మానో రాజమాత్రా నృపాజ్ఞయా ॥ 20 ॥ 
ప్రజా యదా ప్రబాధన్తే హన్తి తాజ్ఞాతహారిణీ । 


రేవతీ కల్పాధ్యాయము 345 


ఇట్లే దుష్టులు రాజాజ్ఞతో ప్రజలను కష్టపెట్టినచో వారిని జాతహారిణి 
నష్టమొందించును. 

వణికి పణ్యోపఘాతీ యో యశ్వాప్యస్యం ప్రతీక్షకః ॥ 21 ॥ 

అతివార్దుషిక్షావ హన్యన్త బహురూపయా । 

అన్యాయము చేయు వర్తకుడు, వారి అనుచరులు, అధిక ధనమును 
సంపాదించు ఇచ్చకలవారు, అనేక రూపములు కలిగిన జాతహారిణిచే నష్టం 
అగుదురు. 

కన్యాయా యశ్చ భూమేశ హిరణ్యస్యాశ్వవాససామ్‌ ॥ 22 ॥ 

కుర్వన్తి యేఇ_నృతాన్యేషాం (ఘాతిని) జాతహారిణీ । 

ఎవరైతే కన్యా, భూమి, స్వరము, అశ్వము, వస్త్రముల విషయములో 
అసత్య వ్యవహారము చేయుదురో వారిని జాతహారిణి నష్టమొందించును. 

సన్త్యయోరప్పు రజసె శూన్యదేవాలయేషు చ ॥ 23 ॥ 

మైథునం యాన్తి యే మోహాోద్దన్తి తాజ్ఞాతహారిణీ | 

ఎవరయితే అజ్ఞాన వశమున ఇరు సంధ్యలలో నదీ, సరస్సులలో, 
ధూళిలో, శూన్య దేవాలయములలో మైథునం చేయుదురో వారిని జాతహారిణి 
నష్టము చెయును. 

అధర్మద్వారమాసాద్య యదా విశతి రేవతీ ॥ 24 ॥ 

నారీం తదా భవన్త్యస్యా రూపాణీమాని జీవక 1 | 

(ఇతి తాడప[త్రపుస్తకే 178 తమం పదత్రమ్‌్‌ 

ఓ జీవకా! పై చెప్పిన అధర్మ మార్గములతో రేవతి ఎపుడు స్త్రీలో 
(ప్రవేశించునో అపుడు ఆమె శరీరం మలినమై ఈ (క్రింది లక్షణములు కలుగును. 

ప్రమాయతస్తనోస్తస్యా రూపాణీమాని, హీయతే ॥ 25 ॥ 

దృష్పర్యా గకులతాం యాతి యథాకాలం న పుష్యతి । 

(బ్రష్టసత్వా నిరుత్సాహా కుక్షిశూలనిపీడితా ॥ 26 ॥ 

భవత్య ప్రియరూపా చ తైస్తై రోగ్రైరుపద్రుతా | 

విపరీతసమారవ్వూ విపరీతనిషేవిణీ ॥ 27 ॥ 


346 కల్పస్టానం 


ఉచ్చిష్టా వికృతా ధృమ్టై సర్వార్దేషు ప్రవర్తతే | 

అర్హసిద్దిర్ష భవతి సంపచ్చాస్యాః ప్రలుప్యతే ॥ 28 ॥ 

గోజావిమహిషీష్వస్యా న జీవన్తి చ వత్సకాః । 

అయశః |ప్రాప్పుతే ఘోరం వైధవ్యం వా నిగచ్చతి ॥ 29 ॥ 

కులక్షయం వా కురుతే ప్రసకా జాతహారిణీ ॥ 

దృష్టి హీనం అగుట, వ్యాకులత, సరిగ్గా పోషణ లేకుండుట మనస్సు 
పతితము అగుట, కార్యోత్సాహం లేకుండుట, కుక్షిళూల కలుగును. రూపము 
అ(ప్రియం అగును. అనేక రోగములు కలుగును. అన్ని కార్యములు విపరీతమగును. 
విపరీత ఆచరణ కలిగి ఉండును. సమస్త వీషయములలో ఉచ్చిష్ట, వికృత, 
ధృష్టముగా (ప్రవర్తించును. ధనం లభించదు. సంపత్తు లుప్తమగును. వీరి ఆవులు, 
వేంకలు, గొ(రలు, బ(రైెలు, మొధలగు వాటి సంతానం జీవించదు. 
భయంకరమయిన అపయశస్సు కలుగును. వైధవ్యం కలుగును. కులక్షయం 
కలుగును. 

శా స్త్రత స్త్రి విధామాహుర్మునయో జాతహారిణీమ్‌ ॥ 30 ॥ 

సాధ్యాం యాప్యామసాధ్యాం చ తాసాం లక్షణముచ్యతే ॥ 

బుషులు, శా(స్తానుసారము 3 విధములైన జాతహారిణిని చెప్పిరి. 

1. సాధ్యము, 2. యాప్యము, 3. అసాధ్యము. వాటి లక్షణములు చెప్పెదను. 
ఆషోడశనర్హప్రాపా యా (స్తీ పుష్పం న పశ్యతి ॥ 31 ॥ 
ప్రమ్హానబాహురకుచా తామాహుః శుష్కరేవతీమ్‌ ॥ 

మొదలు సాధ్యజాతహారిణి లక్షణములు : శుష్కరేవతి 16 సంవత్సరములు వచ్చిన 

స్త్రీకి రజోదర్శనం కాకుండుట, బాహువులు, కుచములు పలుచగా ఉండుట. 
వినా పుషుంతు యా నారీ యథాకాలం ప్రణశ్యతి ॥ 32 ॥ 
కృశా హినబలా కృద్దా సా2_పి చోక్తా కటమరా ॥ 

కటుంభర :- రజోదర్శనం కాకుండానే స్త్రీ నశించును. కృశత్వం, హీనబలము 

(క్రోధం కలిగి ఉండును. 


వృథా పుష్పం తుయా నారీ యథాకాలం ప్రపశ్యతి ॥ 33 ॥ 


రేవతీ కల్రాధ్యాయము 347 


స్థూలలోమశగణా వా పుష్పుఘ్నీ సాఐ_పి రేవతీ ॥ 
పుష్పఘ్ని : యథాకాలంలో రజో దర్శనం కలుగును కాని అది వ్యర్దం అగును. 
గండస్ట్రలం సూలంగా, లోమయుక్తంగా ఉండును. 
కాలవ ప్రమాణైర్యా విషమం పుష్పమృచ్చతి ॥ 34 ॥ 
అనిమిత్తబలగ్గానిర్వికుటా నామ సా స్మృతా ॥ 
వికుట :- బుతు(స్రావము కాలము వర్గము, ప్రమాణములలో విషమముగా 
ఉండును. కారణము లేకనే బలహాని, గ్లాని కలుగును. 
అభీక్లం స్రవతే యస్యా నార్యా యోనిః కృశాత్మనః ॥ 35 ॥ 
పరిస్రుతేతి సా జ్లేయా నారీణాం జాతహారిణీ ॥ 
పరిశ్రుత : నిరంతరం యోని యందు (స్రావము ఉండును. 
యస్యాస్త్వాలక్య్యమాలన్నమణ్ణం ప్రపతతి (స్ర్రియాః ॥ 36 ॥ 
అణజ్జఘ్నీమితి హ్యాహుసాం దారుణాం జాతహారిణీమ్‌ ॥ 
అండఘ్లి : లక యుక్తం అయిన అతికి ఉండిన అండము పడి పోవును. ఇది 
దారుణమైయిన అండహఘ్ని జాతహారిణి. 
నాతినిర్వుత్తదేహాజో యస్యా గర్వో వినశ్యతి ॥ 37 ॥ 
దుర్రరా నామ సా జ్లేయా సుఘోరా జాతహారిణీ ॥ 
దుర్దర : అంగములు అధికముగా (ప్రస్ఫుటం కాని గర్భం నశించుట. 
సంపూర్జాజం యదా గర్భం హరతే జాతహారిణీ ॥ 38 ॥ 
కాలరా[తీతి సా ప్రోకా దుఃఖాత్‌ (స్రీ తత్ర జీవతి ॥ 
కాలరాత్రి : సంపూర్ణ అంగములు కలిగిన గర్భము, హరించబడును. దీనివలన 
స్రీ దుఃఖముచే జీవించును. 
యయా విషజ్ఞతే గర్భః ప్రతీతో వా£_థ ముచ్యతే ॥ 39 ॥ 
(స్రీవినాశాయ సా ప్రోక్తా మోహినీ జాతహారిణ్‌ీ ॥ 
మోహిని - గర్భము తన స్వస్హ్రానం నుండి ముక్తి చెందును. దీని వలన స్త్రీ నశించును. 
యస్యా న స్పన్లతే గర్మః స్తవృనీ నామ సా స్మృతా ॥ 40 ॥ 


348 కల్పస్థానం 


స్తంభిని :- ఇందులో గర్భం స్పందించదు. 

ఉదరస్థో యయా క్రోశేత్‌ క్రోశనా నామ సా స్మృతా ॥ 

ద్రౌతా జాతహారిణ్యో జీవమానాసు మాత్సషు ॥ 41 ॥ 

అసాధ్యాః పుష్పుఘాతిన్యః సాధ్యా గర్‌ ్ర్రపఘాతికాః | 

జాయతే తు మృతం నిత్యం యస్యా నార్యాః సనేసనే ॥42 ॥ 

నాకినీమితి తాం విద్యాద్దారుణాం జాతహరిణీమ్‌ । 
క్రోశనా : ఉదరస్ట గర్భము ఆక్రోశించును. ఈ విధముగా (బ్రతికి ఉన్న స్త్రీలలో 
10 విధములైన జాతహారిణి చెప్పబడినది. ఇందులో స్త్రీల మృత్యువు కలగదు. 
ఆర్హవం నశింప చేయునవి అసాధ్యము. గర్భమును నశింపచేయునవి సాధ్యములు. 

ఇపుడు యూప్య జాతహారిణి భేదములు, లక్షణములు చెప్పబడును. 
1. నాగిని- (ప్రతి గర్భము మృత గర్భముగా ఉత్పన్నం అగుట. 

జాతం జాతమపత్యం తు యస్యాః సద్యో వినశ్యతి ॥ 43 ॥ 

పిశాచి నామ సా ఘోరా మాంసాదీ జాతహారిణ్‌ ॥ 


పిశాచి - పుట్టిన వెంటనే మరణించుట. ఈ మాంసభక్షణము చేయు 
జాతహారిణిని పిశాచి అందురు. 


ద్వితీయే దివసే యక్షీ తృతీయే2.హని చాసురీ ॥ 44 ॥ 
కలిర్నామ చతుర్దే2_హ్ని, పళ్బామేఇ_హ్ని చ వారుణీ ॥ 
షష్ప౬_హని స్మృతా షష్టీ సప్తమే౭_హని ఫీరుకా ॥ 45 ॥ 
అష్షమే దివసే యామ్యా, మాతజ్లీ నవమే౭_హని ॥ 
దశమే భద్రకాలీతి, రౌద్రీ త్వేకాదశే౭_హని । 
ద్వాదశే వధికా ప్రోక్తా త్రయోదశే చ చణ్చికా ॥ 46 ॥ 
కపాలమాలినీ నామ చతుర్దశే చ రేవతీ । 
తతః పక్షాత్‌ పరే కాలే విజ్లేయా పిలిపిచ్చికా ॥ 47 ॥ 
పుట్టిన రెండవ రోజున మరణించు పుత్రుని కనునది యక్ష్య- 
3వ దినమున నశించునది అసురీ. 
4వ దినమున నశించునది కఠి 


రేవతీ కల్పాధ్యాయము 349 


5వ దినమున నశించునది వారుణి. 
రవ దినమున నశించునది షష్టీ 
7వ దినమున నశించునది భారుక 
8వ దినమున నశించునది యామ్య 
9 వ దినమున నశించునది మాతంగి 
10వ దినమున నశించునది భద్రకాళి 
11వ దినమున నశించునది రౌ।ద్రి 
12వ దినమున నశించునది వర్దిక 
13వ దినమున నశించునది చండిక 
14వ దినమున నశించునది కపాలమాలిని 
15వ దినతర్వాత నశించునది పిల్రిపిచ్చుక. 
ఏతాః షోడశ నిర్దిస్థా నామభిః కర్మభిః పృథక్‌ | 
దారుణా జాతహారిణో యాప్యా ధర్మక్రియావతామ్‌ ॥ 48 ॥ 
ఈ విధంగా ధర్మ కర్మయుక్తమగు స్త్రీలలో నామము కర్మానుసారం 16 
'ప్రకారముల దారుణ యాప్య జాతహారిణిలు చెప్పబడినవి. 
యస్యాస్తు గర్భరూపాణి పళ్ళు షట్‌ సప్తవా మునే ! | 
('మైయన్తే2_నన్తరం వశ్యా అసాధ్యా జాతహారిణీ ॥ 49 ॥ 
ఇపుడు అసాధ్య జాతహారిణి భేదములు, లక్షణములు చెప్పుబడును. 
వశ్య - గర్భరూపం అయిన బాలుడు 5,6,7 మాసములలో నశించును. 
(మైియన్తే దారకా యస్యాః కన్యా జీవన్త యత్నతః । 
కులక్షయకరీ నామ సా౭_సాధ్యా జాతహారిణీ ॥ 50 ॥ 
కులక్షయకరి : ఇందులో పుత్రులు మరణింతురు. కన్యలు అప్రయత్నంగానే 
జీవించెదరు. 
జాతం జాతమపత్యం తు యస్యాశ్చ మయతే (స్త్రియా: । 
యూరో పుణ్యజని నామ సా౭_సాధ్యా జాతహారిణీ ॥ 51 ॥ 


పుణ్యజను : ఉత్పన్నం అయిన వెంటనే మరణించుట. 


350 కల్పన్ణానం 


నిష్పున్నం మైయతే2_పత్యం యస్యాః ప్రాక్‌ పోడశాబ్దతః | 
పౌరుషాాదినీ సా (పోకా అనాధ్యా జాతహారిణీ ॥ 52 ॥ 
పౌరుషాదిని : సంతానం 16 సంవత్సరముల పూర్వమే మరణించును. 
బిభర్త న్యం యదా గర్భం తదా పూర్వః ప్రమీయతే । 
సందంశీతి వదన్నే కనామసాధ్యాం జాత(హారిణీమ్స్‌ 1531 


సందంశి : రెండవ గర్భం ధరించునపుడు మొదటి గర్భంన కలిగిన పుత్రుడు 
నశించును. 


గర్భేణైకం (గహేణైకం మృత్యునైకేన యుజ్యతే | 
ఏషా కర్కోటకీత్యుకా దారుణా జాతహారిణీ ॥ 54 ॥ 


కర్కోటికి- గర్భము ఒకసారి వ్యక్తి, ఒకసారి గ్రహము, ఒకసారి మృత్యుయుక్తం 
అగును. 


యమజం (మ్రియతే యస్యా ఏకం వోభయమేవ వా | 

తామాహురి న్రవడవామసాధ్యాం జాతహారిణీమ్‌ ॥ 55 ॥ 
ఇంద్రవడవా : ఒకరు లేక ఇద్దరు కవల పిల్లలు మరణింతురు. 

ఏకనాభి ప్రభవయోరేకళశ్చే న్మియతే పురా । 

('మైయతే తద్వదప్యేకస్తామాహుర్చడవాముఖీమ్‌ ॥ 56 ॥ 


బడబాముఖి - ఒకే నాభితో ఉత్పన్నం అగు కవలపిల్లలు ఒకడు మరణించినచో 
రెండవవాడు కూడా మరణించును. 

అధైవంవాదినమృషిం కశ్యపం లోకపూజితమ్‌ । 

పునరేవ మహా ప్రశ్నమపృచ్చద్‌ వృద్దజీవకః ॥ 57 ॥ 

ఈ విధముగా ఉపదేశించు లోకపూజితుడైన మహర్షి కశ్యపునితో 
వృద్దజీవకుడు తిరిగి ఈ క్రింది ప్రశ్నను అడిగెను. 

ఏకనాభికయోః కస్మాత్తుల్యం మరణజీవితమ్‌ । 

రోగారోగ్యం సుఖం దుఃఖంనతు త్సస్తిః సమానజా ॥58 ॥ 

ఒకే నాభి నుండి ఉత్పన్నం అగు కవల పిల్లల తృప్తి పోషణ సమానముగానే 


"రేవతీ కలాధ్యాయము 351 


లేనప్పటికి మృత్యు, జీవనము, ఆరోగ్యము, రోగము సుఖదుఃఖాదులు 
సమానంగానే ఎందుకుండును? 

అథ ఖలు భగవాన్‌ కశ్యప ఉవాచ - 

ఏకమేవ హి తద్‌ బీజం భిన్నం వాయుబలాదథ । 

సమానకర్మకత్వాత్‌ ప్రాజ్‌నాడ్యైకత్వం చ జన్మ చ ॥ 59 ॥ 

తుల్యం నిషేకాద్‌ వృద్దేశ్ళ జన్మనః స్తనసేవనాత్‌ | 

తస్మాతుల్యం వయః ప్రోక్తం సుఖం దుఃఖం భవాభవా ॥ 60 ॥ 

లక్ష్షణాక్పుతివర్జాజబల ప్రకృతితుల్యతా | 

న తు తృప్తివిసర్లాణాం ప్పుథగ్భావాత్‌ సమానతా ॥ 61 ॥ ఇతి | 

భగవాన్‌ కశ్యపుడు ఉత్తరము ఇచ్చెను. గర్భములో అది ఒకే బీజముగా 
ఉండును. అది సమాన కర్మల వలన వాయువు చే రెండుగా విభజింపబడును. 
వీరిద్దరి జన్మము ఒకే విధంగా ఉండును. వీరి నిషేకము (గర్భాదానము), వృద్ది 
జన్మము స్తనపానాదులు సమానం అగుటచే వయస్సు సుఖదుఃఖములు భవ 
అభవములు సమానంగా ఉండును. వీరి లక్షణములు, ఆకృతి, వ్యర్ధ, అంగములు 
బలము, (ప్రకృతి మొదలగునవి సమానముగానే ఉండును. కాని వేరుఅగుటచే 
వారి పోషణ మలమూత్రాది విసర్ల్గములు సమానముగా ఉండవు. 

అథ ఖలు వృద్దజీవక ! 'త్రివిధైవ జాతహారిణీ ప్రోచ్యతే లోకభేదతః - 
దైవీ, మానుష్కీ తిరశ్ళీనేతి । తస్మాత్రయో లోకా భగవత్యా రేవత్యా బహురూపయా 
వ్యాపాః । ఇత్యతశ్చ సర్వలోకభయజ్బరీ రేవతీ పథ్యతే । తాం దేవా అ(మృన్యన్త, 
తత ఏషాం ప్రజాః (ప్రావృధ్యన్త; న ఏషాం ప్రజా విచ్చేదమగమత్‌ । నాస్య ప్రజా 
విచ్చిద్యతే య ఏవం వేద । తామథ రేవతీం సర్వలో కగురునుభివ్యాపికాం సర్వర్షీణాం 
కశ్యప ఏవాగ్రే తపసో గ్రేణా2_విన్హత । తస్మై ప్రజాం బహులామాశీరాయుష్మతీ- 
మవిచ్చిన్నాం ప్రాదాత్‌। తతః సర్వేభ్యో2_భ్యధికో౬_భవత్‌ । రేవతీమేకశ ౬_భిజశ్చు 
రేవతీకల్పం నిష్యేభ్యః ప్రాదాజ్ఞగద్దితార్థమ్‌ 162 ॥ 

ఓ వృద్రజీవకా! లోకభేదముచే జాతహారిణి తిరిగి మూడు విధములుగా 
చెప్పబడినది. 1. దైవీ2. మానుషీ3. తిలశ్చీన (పశుపక్షిసంబంధం అయినది. ) 


352 కల్పస్థానం 


ఈ విధంగా ముల్లోకములలో అనేక రూపవతీ భగవతీ రేవతి ద్వారా వ్యాప్తం 
అయినవి. కావున రేవతి సమస్తలోకములలో భయంకరమైనదిగా చెప్పుబడినది. 
దేవతలు దానిని సన్మానించుదురు. కావున వారి సంతానం వృద్ది పొందును. వారి 
సంతానం విచ్చిన్నం కాదు. ఎవరీ సత్యంను గ్రహింతురో వారి సంతానం విచ్చెదం 
కాదు. సవుస్తలోకముల గురువువురియు వ్యాపకం అయిన ఈ రేవతిని 
బమషులందరి కంటె ముందు మహర్షి కాశ్యపుడు జార తపస్సు ద్వారా 
తెలుసుకొనగలెగెను. కావున రేవతి కశ్యపునకు ఆశీర్వాదం ఇచ్చెను. అతడికి చాలా 
ఆయుష్మంతమ్పైన సంతానం కలిగి అవిచ్చిన్నంగా ఉండును. కావున అధిక 
సంతానం అయినది. రేవతిని పూర్ణ రూపముగా తెలుసుకొని కశ్యపుడు లోక 
కభ్యాణార్దమై శిష్యులకు రేవతీ కల్ప జ్ఞానం (ప్రధానం చేసెను. 

అతో వృద్దజీవక ! నిరుకా దైవీ రేవతీ; మానుషీమత్ర వ్యాఖ్యాస్యామః - 
తత్ర యథోక్షెరధర్మద్వారైర్యాం యాం (స్త్రీయముత్ర ప్రవిశతి, తాం తాం 
(స్త్రియమనువర్తయిస్యామః ॥ 63 ॥ 

ఈ విధముగా ఓ వృద్దజీవకా! దైవీ రేవతి యొక్క వర్ణన చేయబడెను. 
ఇపుడు మనము మానుషీ రేవతిని వర్ణించెదము. యధోక్త అధర్మ ఉపాయముల 
ద్వారా ఏ స్త్రీలో అది ప్రవేశించునో అదే స్త్రీలో మనము అన్వయించుకొందుము. 

కస్మిన్‌ వయసి కాలే వా కస్మిన్‌ కర్మణి వా మునే । 

(ప్ర్రీయమావిశతే క్రుద్దా భగవజ్ఞాతహారిణీ ॥ 64 ॥ 

ఓ భగవాన్‌! క్రోధితమైన జాతహారిణి ఏ అవస్థా కాలకర్మలలో స్త్రీలో 
(ప్రవేశించును. 
అథోవా చ భగవాన్‌ కశ్యపః - 

రజస్వలాం గర్భిణీం వా ప్రసూతాం వా కుటీగతామ్‌ 

(స్త్రియమావిశతే (క్రుద్దా త్రిషు కాలేషు రేవతీ ॥ 65 ॥ 

న చాధర్మవ్యుతే నారీం విశతే జాతహారిణీ । 

మాతుః పితుః సుతానాం చ సా౭_ధర్మేణ ప్రవర్తతే 166 ॥ 


Eee మాత్యాణాం చ ప్రజాక్షయమ్‌ । 
ఆయుః కయం చ బాలానాం కరోత్యేషా స్వకర్మజమ్‌ 167 1 


రేవతీ కల్రాధ్యాయము 353 


భగవాన్‌ కళ్యపుడు ఉత్తరం ఇచ్చెను. కోధితమైన రేవతి (త్రికాలములలో 
రజస్వల, గర్భిణి, ప్రసూత, కుటి (ప్రవేశిక రసాయనం సేవించు స్త్రీలో 
ప్రవేశించును. జాతహారిణి తల్లి, తండ్రి, పుత్రులలో అధర్మం లేక స్త్రీలో 
(ప్రవేశించును. దిని (ప్రవేశమునకు కారణము అధర్మమే. ఇదే తమ కర్మ కారణమును 
తల్తీ సంతానము పుత్రుల ఆయుష్షును నాశనం చేయును. 
అథ ఖలు వృద్దజీవక ! ఇమాః (స్ర్రియశ్చతువిధా జాతహారిణ్యవిశ్య 
(స్ర్మృయముత్ర ప్రవిశతి | వర్దాం, వర్దాన్తరాం లిజ్లినీం, కారుకీమితి | తాః ఖల్వతో 
వ్యాఖ్యాస్యామః | అథో వృద్దజీవక | బ్రాహ్మణీం సమావిమ్టైం గృహానాగతాం ప్రేం 
ప్రత్య్యపతిష్పతే 2_భివాదయుతే సంవ్యవహరతే సంవదతి సంస్ప్ర్ఫశతి 
సంభుజ్హే 2_భిహన్త్యాక్రోశత్యుహేతే పదమృతునిర్మాల్యవాసోలజ్బారమా క్రామతి 
వొ తస్యా బ్రాహ్మణీ జాతహారిణీ భవతి | అథో ఆహుః - సైవైనాం బ్రాహ్మణీ 
బుతుమతీనువసిక్లోత్‌ | సైవ తత్ర ప్రాయన్ఫిత్తిః | స్వేనైవైనాం భాగధేయేన ప్రజావతీం 
కరోతి । నాస్యా బ్రాహ్మణీ జాతహారిణీ భవతి, యా ఏవం వేద । అథో వృద్దజీవక! 
ష(త్రియాం జాత హారిణీం సవూవిష్ట్రాం గృహానాగతాం (స్రాయంం 
ప్రత్య్యపతిష్పతే ఇ_ భివాదయుతే సంవ్యవహరతే సంనదతి సంస్త్రళశతి 
సంభుజ్తే ౭_.భిహన్వాక్రోశత్యుహేతే పదవృతునిర్మాల్యవాసోలజ్కారమా- 
(ఇతి తాడపత్రపుస్తకే 18 0 తమం ప(త్రమ్‌1) 
క్రామతి వా తస్యాః క్షత్రియా జాతహారిణీ భవతి | అథో ఆహుః - సైవైనాం క్షత్రియా 
బుతుముతీమవసిక్లోత్‌, సైవ తత్ర ప్రాయశ్చిత్తిః | స్వేనైనైనాం భాగధేయేన ప్రజావతీం 
కరోతి । నాస్యాః క్షత్రియా జాతహారిణీ భవతి, యా ఏవం వేద । అథో వృద్దజీవక! 
వైశ్యాం జాతహారిణ్యా_2_విష్టామథో మహాశూద్రీం (స్తాం ప్రత్యుపతిష్టతే2_ 
భివాదయతే సంవ్యవహరతే సంవదతి సంస్పృశతి సంభుజ్లే,2._భిహన్తా 5 క్రోశ- 
త్యుహేతే పదమృతునిర్మాల్యవాసోలజ్బారమా క్రామతి వా తస్యా వైశ్యా జాతహారిణీ 
భవతి, అథో శూ(దా, అథో మహాశూద్రి వా। అథో ఆహంః - స్రైవైనాం వైశ్యావథో 
మహాశూ ద్రీ (స్ర్రయవమృతుమతీమవసిళ్సోత్‌ । సైవ తత్ర ప్రాయశ్చిత్తిః । స్వేనైవైనాం 
భాగధేయేన ప్రజావతీం కరోతి । నాస్యా వైశ్యా వా శూద్రా వా మహాశూద్రా వా 
జాతహారిణీ భవతి, యా ఏవం వేద । అథో వృద్దజీవక! సూతమాగధవేన- 


354 కల్పస్టైన 


పుక్కసావ్చుష్టప్రాచ్యకచణ్జాలముష్టికమేత( ద) డౌవ్బుడ వాకద్రుమిడసింహం- 
లో డ్రఖశశకయవనపహ్లవతుఖా(షా) రకమో జావన్త $నేముకా భీరకహూణపార- 
శవకులిన్హకిరాతశవరశమ్మ రజా జాతహారిణ్యో భవన్తి | అథో ఆహుఃతామేవైనాం- 
(న్ఫాస్తికనిషాద ప్రభృతీనాం వర్లసంకరాణాం వా యా స్ర్రాయెో 
జాతహారిణ్యా2_2_విమ్రా గృహాణీయుస్తాః (స్త్ర్రీః ప్రత్యుపతిష్టతే, అభివాదయతైే, 
అభినన్షయతే, సంవ్యవహరతి, సంవదతి, సంస్త్పృ్రశతి, సంభుజ్లే = భి- 
హన్హ్యాక్రోశతి, ఉహోతే పదన్ఫుతునిర్మాల్యవాసోలజ్కారమాక్రామతి వా తస్యాః ఏతా 
వర్షసంకరజా జాతహారిణ్యో భవన్తి । అథో ఆహుః తామేవైనాం (స్ర్రియవ్వుళు-- 
మతీమనసిక్సోత్‌ । సైవ తత్ర ప్రాయనశ్చిత్తిః | స్వేనైవైనాం భాగధేయేన ప్రజావతీం 
కరోతి । నాస్యా వర్గసజ్యరా జాతహారిణీ (స్త్రీ జాతహారిణీ భవతి, యా ఏవం 
వేద। అథో వృద్రజీవక ! లిజ్లినీ పరి వ్రాజికా శ్రమణకా కణ్ణనీ ని ర్లన్టీ చీరవల్క లధారిణీ 
తాపసీ చరికా జటినీ మాత్సమణలికీ దేవపరివారికా వేక్షణికా వా జాతహారిణ్యో 
వా జాతహారిణ్యాి_2_విమ్టా వా గృహానుపేయాత్‌ తాం ప్రత్యుపతిష్టతే2_భి- 
వాదయతే వా సంవ్యవహరతే వా సంస్పృశతి సంభుజ్హే 2_భిహన్వా క్రోశత్యుహేతే 
సదమ్భుతునిర్మాల్యవాసోలజ్కారమా క్రామతి వా తస్యా లిజ్లినీ జాతహారిణీ భవతి । 
అథో ఆహుః - సైవైనాం లిజ్లినీ (స్రియమృతుమతీమవసిక్సోత్‌ । సైవ తత్ర 
ప్రాయన్చిత్తిః ! స్వేన్రైవైనాం భాగధేయేన ప్రజావతిం కరోతి [నాన్యా లిజ్లినీ జాతహారిణీ 
భవతి, యా ఏవం వేద । అథో వృద్దజీనక ! అయస్కరీ జాతహారిణ్యాఐ_ఐ_విష్టా 
కార్హాయసేన్నార్లణో నాభ్రైత్యథో తక్షీ దారవేణాథో కులాలీ మార్తికేనాథో పదకరీ 
చార్మణోనాథో మాలాకారీ ముక్తకుసుమేనాథో కునిస్టీ తానుకేనాథో సౌచికీ 
న్యూతేనాథో రజకీ సురక్తేనాథో నేజికా నిర్షిక్తేనాథో గోపీ తక్రేణాథో కారుకుణీ 
(కీ )స్వేనార్హణేన జాత హారిణ్యావిష్టా గృహానుపేయాత్‌ తాం స్త్రీ 
ప్రత్య్యపతిష్టతే 2_భివాదయుతే సంవ్యవహరతే సంవదతి సంస శతి 
సంభుజ్ణో (౬_భిహన్తా $ క్రోశత్యుహోతే పదమృతునిర్మాల్యవాసోలజ్కారమా క్రామతి 
వా తస్యాః కారుకుణీ(క్రీ జాతహారిణీ భవతి | అథో ఆహుః _ సైవైనాం కారుకీ 
ప్ర్రయమృతుమతీమవసిక్సేత్‌ । సైవ తత్ర ప్రాయశ్చిత్తి: । స్వేవైవైనాం భాగధేయేన 
ప్రజావతీం కరోతి | నాస్యాః కారుక్తీ జాతహారిణీ భవతి, యా ఏవం వేద ॥ 68 ॥ 


రేవతీ కల్పాధ్యాయము పర 


ఓ వృద్ద బీవకా! ఈ నాలుగు వృరముల ట్ర్రులు (ss) 
వర్ణాంతర, లింగిని, కారుకి ఈ నాలుగు జాతిహారిణి స్త్రీలలో 
ప్రవేశించి తిరిగి స్త్రీలలో (ప్రవేశించును. వాటిని ఇపుడు వర్ణించెదము. ఏ స్రీ 
ఇంట్లోకి వచ్చిన బ్రాహ్మణి జాతహారిణిచే అవరించబడిన స్త్రీ, దగ్గర కూర్చుండునో 
దానికి అభివాదము చేయునో దానితో వ్యవహారణ చేయునో, దానితో 
సంభాషించుట, స్పర్శించుట దగ్గర కూర్చొని భుజించుట, కొట్టుట, తిట్టుటు, 
దగ్గర పడుకొనుట, దాని పాదము బుతు, మాల, వస్తాది అలంకారముల పై 
ఆ(క్రవింంచునో ఆ స్త్రీలో (బాహ్మణి జాతహారిణి (ప్రవేశించును. దీనికి 
(ప్రాయశ్చిత్తము అదే (బ్రాహ్మణి బుతుమతి స్త్రీని అవసించనము చేయుట. 
మరియు తన అంశచే దానిని సంతాన యుక్తం చేయుట ఎవరీ సత్యమును 
చ వారిని బ్రాహ్మణీ జాతహారిణి ws ఓ వృద్ద జీవకా! ఏ 
స్తై స్తీ క్షత్రియ జాతహారిణి ద్వారా ఆవహింపబడన స్త్రి దగ్గర కూర్చ్‌నుట, 
అభివాదం చేయుట, వ్యవహారం చేయుట, న. స్పర్శించుట, 
భుజించుట, కొట్టుటు, తిట్టుటు, పడుకొనుటు, పాద బుతు, మాలా, వహ్రాది 
అలంకారములను ఆ(క్రమించు ఆ (స్ర్రీలో క్షత్రియ జాతహారిణి (ప్రవేశించును. 
దీనికి ప్రాయశ్చిత్తము ఆ క్షత్రియ స్త్రీ బుతుమతి స్త్రీని అవసించనం చేయుట, 
మరియు తన అంశచే దానిని సంతాన యుక్తం చేయుట. ఈ సత్యం తెలుసుక "న్న 
వారు క్షత్రియ జాతహారిణిచే ఆక్రాంతము కారు. 

ఓ వృద్ద జీవకా! ఎవరయితే జాతహారిణి ద్వారా ఆవరించబడిన వైశ్య 
లేదా మహా శూద్ర స్త్రీ కూర్చ్పొనుట, అభివాదం చేయుట వ్యవహారం చేయుట, 
మాట్లాడుట, సృర్శించుటు, కూరనుట, కొట్టుట, తిట్టుటు, పడుక్‌నుటు, 
పాదములు, బుతు, మతా వస్తాది అలంకారములపై ఆక్రమించుట చేయునో 
వారిని వైశ్య శూద్ర, జాతహారిణి ఆవహించును. దినికి ప్రాయిశ్చిత్తము, వైశ్య, 
శూద్రస్త్రీ ఈ బుతుమతి స్త్రీని అవసించనము చేయుట. మరియు తన అంశచే 
సంతానయుక్తం చేయుట. ఎవరీ సత్యమును తెలుసుకొందురో వారిని, వైశ్య, 
శూద్ర జాతహారిని ఆవహించదు. ఓవృద్దజీవకా! ఇది కాక సూత, మాగధ, 
వీణ పుక్కస, అంబష్ట్ర, ప్రాచ్యక, చండాల, ముష్టిక, మేతడౌంగ, డబాక, దృమిడ, 


356 కల్పస్థానం 


సింహల, ఉడు, కష శక, యవన, పల్లత, తుకార, కంభోజ, అవంతు, అనేమక, 
అభీరక, కోణ, పారుష, వకులాద, కిరాత, శబర, శంబర, మొదలగు దేశములలో 
ఉత్పన్నం అయిన జాతహారిణిలు కూడా ఉండును. ఏ స్త్రీలు ఈ నాస్తిక నిశాద 
మొదలగు వర్గసంకర జాతహారుణలచే ఆ(క్రాంతమైన స్త్రీల దగ్గర కూర్చొనుట, 
అభివాదము చేయుట, వ్యవహారం, సంభాషణ, స్పర్శ, భుజించుట, కొట్టుట, 
తిట్టుట పడుక్‌నుటు, పాద, బుతు, మాల, వస్తాది అలంకారములపై 
ఆ(క్రమణం చేయుట వారిని వర్షసంకర జాతహారిణి ఆ(క్రమించును. దీనికి 
ప్రాయశ్చిత్తము ఈ వ్యర్షసంకర స్త్రీలు బుతుమతి స్త్రీని అవసించనము చేయుట 
మరియు తమలఅంశచే సంతానవతిని చేయుట, ఈ సత్యం తెలుసుకొన్నవారు 
వర్గ సంకర జాతహారిణిచే బాధింపబడరు. ఓ వృద్దజీవకా! ఎపుడు లింగిని 
పరివ్రాబిక, (శ్రమణక, ఖండని, నిర్షంధి, చీలతల్కల ధారిణి తాపసి, చరిక, జటిని, 
మాతృమండలి, దేవ పరివారికి, వేక్షణికా, మొదలగు జాతహారిణిలు లేదా ఈ 
జాతహరిణీలచే ఆ(క్రాంతమైన స్త్రీల గృహములలో వచ్చిన, కూర్చొనుట, 

అభివాదం వ్యవహారము, సంభాషణ, భుజించుట, స్పర్శ, కూరగనుటు, 

కొట్టుట, తిట్టుట, పడుకొనుట పాద, బుతు, మాల, వ్యస్త్రమాలలపై 
ఆ(క్రమణం చేయుట చేయుదురో వారిని లింగినీ జాతహారిణి ఆక్రమించును, 

దానికి ప్రాయశ్చిత్తం లింగిని స్త్రీని బుతుమతి స్త్రీని అవసించనము చేయుట 
తమ అంశముచే సంతానవతిని చేయుట. ఈ సత్యం ఎవరు తెలిసికొందురో వారిని 
లింగిని జాతహారిణి బాధించదు. ఓ వృద్దజీవకా! ఎపుడు అయస్కరీన్‌ 
జాతహారిణిచే ఆక్రమించ బడిన స్రీ కృష్టళోహంతో చేయబడిన తక్షిణి, దారవ 
(కర్రతో చేయబడిన శస్త్రం) చే కులారీ (మట్టితో చేసిన ఉపహారం) చే పదకరు 
(చర్మంతో) మాలా కరీ యుక్త కుసుమంతో కువిందీ తానకముతో సౌచకీ 
స్యూతముతో, రజకీ (రంగువ స్త్రములతో) నేజిక వార్నిప్తముతో గోపీ త(క్రముతో 
కారుకుణీ మొదలగునవి తమతమ ఉపహారములతో కూడిన జీవహారిణిలచే 
ఆవరించబడిన స్త్రీల గృహములలో వచ్చిన కూర్చొనుట, అభివాదం చేయుట 
వ్యవహారం, సంభాషణం, స్పర్శ, కొట్టుట, తిట్టుట, కూర్పొనుట, భుజించుట, 

పడుక్‌ "నుట, పాద, బుతు, మాల, వస్త్రాలపై ఆక్రమించును. దీని (ప్రాయశ్చిత్తము 


రేవతీ కలాధ్యాయము 357 


ఆకారుకుని ఈ బుతుమతీ స్త్రీని అవసించనము చేయుట మరియు తమ అంశచే 
సంతాన యుక్తం చేయుట ఈ సత్యం ఎవర తెలుసుకొందురో వారిని కారుకని 
జాతహారిణి బాధించదు. 

అత ఊర్హ్వం వృద్దజీవక ! తిరశ్సీం జాతహారిణీమనువ్యాఖ్యాస్యామః - 
పజ్బువిధా హేషా ప్రోచ్యతే । తద్యథా - శకునీ, చతుప్పదీ, సర్పా, మత్సీ, 
వనస్పతీరితి । తా ఏతా ప్రాయేణ సతామేవ ప్రసజ్ఞన్తే । వృద్దజీవక ! యే శకునీం 
వర్తన్తీం ఘ్నన్తి ఘాతయన్తి వా తేషాం శకునిరూపా జాతహారిణీ ప్రసజ్ఞతే మహా గ్రహః। 
సా కాకీ భాసీ కుక్కుటీ మయూరీ చాషీ సారికా తైలపాయికా ఉలూకీ భోలన్తికా 
గృ(ధ్రీ శ్వేనీ భారద్వాజీ తతో౭_న్యతమా వా భూత్వా స్వస్నే£_పూర్వాన్‌ దర్భయతి, 
గర్భిణీం సూతికాం బిభీషయతి, బాలం చోత్రాసయతి, మహావేగా మహా ప్రాణా 
ఘోరరూపా రౌద్రా౭_నాయతసక్షా వ[జతుణ్ణనఖదశనదం్టా వైదూర్యజ్వలన- 
సదృశలోచనా బహువిచిత్రవుహాపత్రా కణ్ళే కనకవుణివిచిత్రగుణ ధారిణీ 
వివిధకుసుమగవ్రవసనముసలోజ్ఞ్వలధారిణీ వరముకుటా నూపురకవికమ్పూకదాణ్ఞ 
(టకా) దకుణ్బలవావుఘణ్యాపతాకా2._2_తప (తోల్కావిద్య్యన్మేఘ- 
మాలాజ౭._లజ్యృతా, భగవతః కుమారవరస్య గ్రానీ (9) చ స్వసా చ స్వప్నే 
ధరయిత్వా రోగాగమమనన్తరమస్య కరోతి । తతో మధ్యాహ్నే౭_ర్రరాగ్రే వా 
సంధ్యయోర్యా సుప్తే వా బాలగ్భహే నిలీయతే యథోక్తానామేకతమా; తతో బాల 
ఉచైః క్రోశతి రోదితి త్రసతే వేపతే బిభేతి జ్వర్యతే విహ్వలతి నిస్తనతి ముహ్యతి 
విస్టలతి సూచ్యతే శూన్యతే విస్రంస్యతే రోగరన్రైశోపద్రూయతే । యా త్వభక్షం 
శకునీం (స్రీ స్వప్నే పశ్యతి తతః సా౭_స్యాః శకునీ జాతహారిణీ సజ్ఞతే । తస్యా 
ఏవ శకున్వా నిభీతస్యా (నిలీనాయా?) ఏవ పురీషేణ పక్షోదకేన వైనాం వృద్ద స్త్రీ) 
శకునినా(నీం) (స్త్రీం తత్రావసిళ్చేత్‌ | సైవ తత్ర ప్రాయశ్సిత్తిః | స్వేనైవైనాం 
భాగధేయేన ప్రజావతీం (స్త్రియం కరోతి । నాస్యాః శకునీ జాతహారిణీ భవతి 
యా శకునీం న హినస్తి యా ఏవం వేద । అథో వృద్దజీవక యేగాం ఘ్నున్తి 
ఘాతయన్తి వా, గోమాంసం చోపయుజ్షన్తే తేషాం గోమాతా జాతహారిణీ ప్రసజతే | 
ఏషా ఏనాం స్వస్నే2_భిద్రవతి గోపాలో వా వత్సకపాలో వా; అసాధ్యా తస్యా 


358 కల్పస్థానం 


గోమాతః జాత హారిణీ (పసజ్ఞతి | అథో ఆహురోముధ్య ఏనాం గోమూకత్ర 
పురీషాభ్యాముసోషితాం స్నపయేత్‌, సైవ తత్ర ప్రాయశ్చిత్తిః । స్వేనైనైనాం భాగధేయేన 
గాః ప్రజావతీం కరోతి | నాస్యా గోమాతా జాతహారిణీ భవతి, యా గాం న హినస్తి, 
యా ఏవం వేద | ఏదవేంన వంహిషీణావుజానావువికానాం గద్ద భీనాం 
శ్వాశ్వతరీణాముష్ట్రి ణాం సూకరీణాం మూషికాణాం శునీనాం గలగోలికానాం 
గోపానాం విష్వమృరాణాం మృగాదీనాం చైవమేష విధిరుక్తః ॥ అథో వృద్ర్దజీవక ! 
సర్పీం గృహచారిణీమగ్భహచారిణీం వా (స్త్రీ హన్తి ఘాతయతి వా, తస్యాః సర్బీ 
జాతహారిణీ ప్రసజ్ఞతే£_థో విషమృత్యుమస్వాః ప్రజాయా ఆహుః । ఏనాం వల్మీకే 
నాగకులే వా సిక్లోదథో ఆహుర్వల్మీకళతమధ్య ఇతి । సైవ తత్ర ప్రాయశ్ళిత్తిః | 
'స్వేనైవైనాం భాగధేయేన ప్రజావతీం కరోతి, నాస్యాః సర్ప్వీ జాతహారిణీ భవతి । 
యా సర్వాన్‌ న హినస్తి, నాస్యాః ప్రజాయా విషవృుత్యుర్భవతి యా ఏవం వేద ॥ 
అథో వృద్దజీవ ! యా వుత్స్యవుకరతిమిజ్షిలన క్రశజ్ఞశమ్ఫూకసుఖనకాదీని 
(ఇతి తాడపత్రపుస్తకే 182తమం సత్రమ్‌) 
భూతాన్యుదకచరాణి హన్తి, తస్యాస్తేనాధర్మేణ రేవతీ (క్రుద్దా ప్రజా హినస్తి; మత్తీ 
వా మకరీ శుక్తిః శజ్జీ భూత్వా స్వప్నే పూర్వం హర్షయతి, తతో హినస్తి భూయిష్టం; 
తస్యా అప్పు ప్రజా వినశ్యతి, జలత్రాసేన షైకరోగ్రర్వా । అథో ఆహు । రోహీణీ 
స్నానే నైవైనాం ప్రత్యుదియాత్‌, సైవతత్ర ప్రాయన్చిత్తిః । యా మత్సా్యాన్‌ న హినస్తి 
నాస్యా మత్సీ జాతహారిణీ భవతి, యా ఏవం వేద । అథో వృద్దజీవక ! యే వనస్పుతిన్‌ 
హింసన్తి పరిగ్భహితానపరి- గృహీతాన్‌ వా, తేషాం వనస్పుతిదేవతా అభి క్రుద్ద్యన్తి | 
అగ్నిర్లైశ్వానరో నామ, సోమః పితృమాన్నామ, స్వధితి శివో నామ, ఆపో వరుణో 
నామ, భూమిర్షిబుతిర్నాము, గౌర్వియిన్నామ గౌః శోకో నాము, దేవపవ(మా)నో 
నామ, ఆదిత్యః పూషా నామ, దిశః కాష్టా నామ, ఇన్లో వరుణో నామ్క వాయుః 
ప్రాణో నామ; తా వై ద్వాదశ వనస్పతీనాం దేవతాః । ఏతా ఏవ వనస్పతీన్‌ ఘ్నన్తం 
ఘన్తి । అథో ఆహుర్వనస్పతిమధ్యే వివృక్షేషు తా ఏవ దేవతాః స్టాలీపాకైర్యజేత । 
అనగ్నిమాజ్యేన, సోమం శ్యామాకేన, శివం పాయసేన, ఆపో దధ్నా, భూమిం 
సప్తాన్నకేన, గ్రామధూపైః గాం వా£_గ్నిం పవమానం పిశితేన, వూషాణమన్నాద్యైః, 
దిశో మద్యైః; ఇదవ్రం హవిష్యభోజనేనేతి; అథో అస్యా వనస్తుతిదేవతాః ప్రజామేవ 


రేవతి కల్పాధ్యాయము 359 


ప్రయచ్చన్తి, యా వనస్పుతీన్‌ న హినస్తి ! నాస్యా వనస్పతిదేవతా జాతహారిణ్యో భవన్తి, 
యా ఏవం వేదేతి ॥ 69 ॥ 

ఓ వృద్దజీవకా! దీని తరువాత మనము తిరళ్ళి (తిర్యక్‌జాతి) 
జాతహారణిని వ్యాఖ్యానించెదము. ఇది ఐదు విధములు. 

1. శకుని. 2. చత్తుష్పుది 3. సర్ప, 4. మత్తి 5. వసస్పతి. 
జాతహారిణులు సామాన్యముగ సజ్జనులను ఆవహింపవు ఓ వృద్దజీవకా! వృద్ది 
చెందుచున్న శరాని స్వయంగానే హింసను పొందునో లేదా ఇతరులచే హింసను 
చేయించునో వారిని వుహా(గహ రూపమైన శకుని రూప జాతహారిణి 
ఆవహించును. అది శకుని రూప జాతహారిణి కాకి, భాసి(గెదె) కుక్కుటి, 
మయూరి, చాప్కి సారిక, తైలపాలిక, ఉలూకి, భోలంచిక, గృధ్ర, షేణు, 
భారద్వాజ, మొదలగు పక్షులు లేదా అన్యరూపములను ధరించిన స్వప్నములో 
అపూర్వ ఆకృతులను. చూపించునో గర్భిణి, సూతికా స్త్రీని భయపెట్టునో 
పిల్లవాడిని భయపెట్టునో మరియు మహావేగము, మహా(ప్రాణము, భయంకర 
రూపము, భయావణి, అనాయత పక్ష వజ సదృశమైన నఖముదంతములు, 
దంష్ట్రములు కలది కంఠములో మణులతో కూడిన విచిత్రమాలను ధరించునది. 
రకరకములైన పుష్పములు గంధము, వస్త్రములు, ముసలము మరియు ఉజ్జ్వల 
పదార్హములను ధరించునది. (్రేష్టమకుటం కలది. నూపురక, వికంబూకత, 
అంగద, కుండల, వావుకంఠ, పతాక, అతప[త, ఉల్క, విద్యుత్‌, మెఘ- 
మాలాదులతో అలంకృతమైన భగవాన్‌ కార్తికేయుని గ్రాని మరియు సోదరి 
స్వప్నములో భయపెట్టి తరవాత రోగములను ఉత్పన్నం చేయును. 

తర్వాత పై చెప్పబడిన జాతహారిణులలో ఏదైనా ఒకటి మధ్యాహ్నం, 
అరా (త్రి సంధ్యాసమయంలో లేదా నిద్రించిన తర్వాత బాలగ్రహముల్‌ దాగి 
ఉండును. దీనివలన బాలుడు ఉచ్చస్వరములో అరచుట, ఏడ్చుట, భయపడుటు, 
వణుకు, భయభీతుడగును. తద్వార జ్వరము వచ్చి విహ్వలుడై దృీర్హక్వాసను 
తీసికొంటు మోహితుడగును. తల్టడిల్టును. దుఃఖించును. శూన్యము వలె అగును. 
మలాదులు (స్రవించును. ఉపద్రవ స్వరూపమైన అన్ని రోగములు ఆ క్రమించును. 
ఈ విధముగా ఏ స్త్రీ స్వప్నంలో నిరంతరము శకునిని చూచునో ఆ స్త్రీని శకుని 


360 కల్పన్హానం 


జాతహారిణి ఆవహించును. దానికి ప్రాయశ్చిత్తము అన్య వృద్ద స్త్రీ శకుని పక్షి 
గూడులో ఉన్న పురీషమును పక్షోదకముచే ఆస్ర్రీని సించనము చేయవలెను. 
మరియు తన అంశచే ఆమెను సంతాన యుక్తం చేయవలెను. ఎవరి సత్యమును 
తెలిసికొందురో, శకునిని హింసించరో వారిని శకుని జాతహారిణి ఆవహింపదు. 
ఓ వృద్ద జీవకా! ఏస్త్రీ గోవును హత్య చేయునో లేదా హత్య చేయించునో, 
గోమాంసప్రయోగము చేయునో వారిపై జాతహారిణి రూపధారణం చేసి గోమాత 
ఆవహించును ఈ జాతహారిణి స్వప్నములో ఆవులు, దూడలు పాలించు 
గోపాలురను పరిగెత్తించునో వీరిపై గోమాత రూపమున అసాధ్య జాతహారిణి 
ఆవహించును. దీనికి ప్రాయశ్చిత్తము ఆస్తిని గోవుల మధ్య కూర్చొ బెట్టి, 
గోమూత్రము, గోపురీషముతో స్నానము చేయించవలెను. ఆ స్త్రీకి గోమాత తన 
అంశం చే సంతాన యుక్తము చేయును. ఎవరు ఈ సత్యము తెలిసికొందురో, గో 
హత్యను చేయరో వారిని గోమాత రూప జాతహారిణి ఆవహింపదు. ఈ 
విధముగా గేదె, మేక, గొరై, గాడిద, ఒంటె, పంది, ఎలుక, కుక్క, గళగోవిక, 
గోపాల, విశ్వంభర, మృగము, మొదలగు పశువులకు కూడా పై చెప్పబడిన విధమే 
చెప్పబడినది. 

ఓ వృద్ద జీవకా! ఏ స్త్రీ ఇంట్లో, బయట విచరణము చేయు సర్చిముని 
హత్య చేయునో, లేదా చేయించునో ఆ స్త్రీని సర్పిని రూప జాతహారిణి 
ఆవహించును. ఈమె సంతానము విషముచే మరణించును. దినికి ప్రాయశ్చిత్తము 
నూరు పుట్టల మధ్య నాగకులములో సించనము చేయవలెను. ఆ సర్పినీ రూప 
జాతహారిణి ఈ స్త్రీకి తన అంశచే సంతానయుక్తము చేయును. ఎవరీ సత్యమును 
తెలిసికొందురో సర్పమును చంపరో వారిని సర్పరూప జాతహారిణి ఆవహించదు. 
ఆమె సంతానము విషముచే మరణించదు. ఓ వృద్ద జీవకా! ఏ స్త్రీ మత్స్యము 
మకరము, తిమింగలము, నక్రము, శంఖము, శంబూకము, సుఖనకము మొదలగు 
వానిని హత్యచేయునో ఆ స్ర్తీని అధార్మిక కృత్యముతో కృద్దుడైన రేవతి ఆమె 
సంతానమును నశింపచేయును. స్వప్నములో చేపలు, మొసలి, శుక్తి, శంఖ, 
రూపము ధరించి, మొదట హర్షం ఉత్పన్న చేయును. తర్వాత అతి కష్టము 
కలిగించును. ఆమె సంతానమునకు జలత్రాస అన్యరోగములతో జలములో 


రేవతీ కల్పాధ్యాయము 361 


మరణించును. దీని ప్రాయశ్చిత్తము రోహిణీ స్నానము చేయవలెను. ఎవరు ఈ 
సత్యము తెలిసికొందురో చేపలను హింసించరో వారికి మత్స్య జాతహారిణి 
ఆవహించదు. ఓ వృద్ద జీవకా! ఏ స్త్రీ వనస్పతులను హింసించునో వనస్పతి 
దేవత కోపగించును. వైశ్యానరము అగ్నికి పితృమానము, సోమ, శివ, స్వధాకు, 
వరుణ జలమునకు, నిరుతి భూమికి వివుత గోవునకు శొక గోవునకు 
పవి(తపాయునకు దూష ఆదిత్యునకు కాష్ట దిక్కులకు వరుణ ఇంద్రునకు [పాణ 
వాయునకు మొదలగు 12 వనస్పతులకు దేవతలుగా చెప్పబడినది. ఈ దేవత 
వనస్పతులను హత్య చేయువారిని బాధించును. దీనికి ప్రాయశ్చిత్తము ఈ 
వనస్తుతుల సవయూహము మధ్యలో ఈ దేవతలకు స్టాలీ పాకం ద్వార 
పూజించవలెను. అగ్ని దేవతను ఘృతముతో సోమన శ్యామాకముతో, శివుని 
పాలతో పాయసముతో, జలమును పెరుగుతో భూమిని సప్తాన్నముతో గోవును 
అగ్నిని గ్రామధూ౮ూపముతో, వాయువును మాంసంతో పూష అన్నముతో 
దిక్కులను మద్యముతో, ఇంద్రున్ని హవిష్య భోజనముతో ఆరాధించవలెను. 
ఎవరు వనస్పతులను హింసించరో వారిని సంతానయుక్తం చేయును. ఎవరు సత్యం 
తెలిసికొందురో వారిని వనస్తుతీ జాతహారిణి ఆవహించదు. 
త(త్ర శ్లోకాః ఆ 

అధర్మస్వాతిసంవృద్దా $ రేవతీ లభతే_న్తరమ్‌ । 

తబ్హా౭_న్తరమతికృడ్దా నానారూ పైర్యథోదితైః ॥ 70 ॥ 

అన్వైశ్చు దారుణతరైస్తతో హన్తి ప్రజా ఇమా: | 

యౌగపద్యేన భార్యా వా మ్రియన్తే వా పృథక్‌ పృథక్‌ ॥ 71 ॥ 

అధర్మ వృద్ది వలన రేవతి అంతరంగము పొందును. దోషములను కూడ 
గట్టుకొని (కోధిత అయి పైన వర్ణించిన ఇంకా ఇతరములైన అనేక రూపములను 
ధరించి సంతానమును హత్య చేయును. దానితో పాటు స్త్రీని కూడా 
నశింపచేయును. 

గ్రస్తస్య జాతహారిణ్యా శిశో రూపాణి మే శృణు | 

సద్యో రూపం తు తత్రైకం యదువ్వై(స్త్రస్తవాశితమ్‌ ॥ 72 ॥ 


362 కల్పునాః 


స్తన్యదూషణమేవా గ్రే జ్వరస్త్రి (పమీలకః | 

నిదోభితాపో వైవర్ధ్యం భృశం వా పాబ్టుపీతతా 173 u 
తృష్ణా2_తిసారో వైస్వర్యం తాలుశోషః ప్రహర్షణమ్‌ । 
ముఖపాకో ముఖస్పోటో వైసర్తుః పాబ్టుకామలే 1741 
జాగర్తి రోదితి భృశం పీడ్యతే చ ముహుర్ముహుః | 
శ్వసతే కాసతే క్షౌతి శీతీభవతి చ క్షణాత్‌ ॥ 75 ॥ 
నిశ్చష్టో వమ్రతకల్పశ్చు ముహుః ప్రత్వా ప్రచేష్టతే | 

న పుష్యతి యథాకాలం స్తనం న ప్రతినవతి ॥ 76 ॥ 
అపూర్వం చ జనం దృష్ట్వా భృశముద్విజతే శిశుః | 
బిడాలేనకులాఖూనాం శబ్దేనాశు ప్రరోదితి ॥ 77 ॥ 


నృుదునా£_పి చ రోగేణ పీడామాప్నోతి దారుణామ్‌ । 

అభీక్ష్యం త్రసతే సుపో న శర్మ లభతే సుఖాత్‌ ॥ 78 ॥ 

జాతహారిణో ఆవహించిన శిశులక్షణములను వినుము. తాత్కాలికముగ 
శిశువు భయముతో పెద్దగా రోదించును. తరువాత స్తన్య దూషితమగుట 
జ్వరము, తందద్ర, 'ప్రమీలకము శిరోత్తాపము, వివ్వర్ద్హత, అతిపాండు, పసుస 
వర్ణముగా మారుట త్నష్ణ అతిసారము, వికృత స్వరము, తాలు శోష (ప్రహర్థ 
ముఖపాకము, ముఖ స్రోటకము, విసరము, పాండు, కామల, మొదలగు వ్యాధుల, 
కలుగును. బాలుడు అధిక జాగరణచే ఏడ్భును. అమితమైన బాధ కలుగును. 
శ్వాస, కాస, కవథు క్షణంలో చల్లబడును. నిశ్చేష్టము, మృత్యుతుల్యము అగును. 
కొంతసపటికి సంజ్ఞా (ప్రాప్తి కలుగును. వాడి పోషణము స(క్రమముగా జరగదు. 
పాలతో (ప్రసన్నం కారు. అపరిచత వ్యక్తిని చూసినపుడు అతిగా భయపడును. 
ఎడాలము, నకుల, ఎలుకల శబ్దము విని వెంటనే రోదించును. స్వల్ప వ్యాధితోనే 
అమితమైన బాధ కలుగును. నిరంతరము భయపడును. నిద్రించినపుడు సుఖముగా 
ఉండదు. 

రూపాణ్యేతాని సంలక్ష్య భేషజం న పుణోతి యః | 

సోఐ_పతై్యః కురుతే కార్యం స్వవ్షలబైర్హనైరివ ॥ 79 ॥ 


రేవతీ కల్పాధ్యాయము 363 


ఎవరైతే పై లక్షణములను చూసి చికిత్స చేయరో వారి సంతానము 
స్వప్నములో (ప్రాప్తించిన ధనము నష్టము అగునట్లు నశించును. 

అత ఊర్హ్చ్వ్రం వరణబన్తముప క్రమిష్యామః । బన్లో హి గర్భిణ్యాః కయతి 
(ప్రాగష్ట్రమాన్మాసాత్‌, అత ఊర్హ్వం ప్రతిషే షీధస్తస్యాన్య త్ర | వుద్రజీవక ! (శ్రద్దధానానాం 

(ఇతి తాడపత్రపుస్తకే 183 తమం పత్రమ్‌) 

ధర్మక్రియావతాం (త్రిరాత్రోపోషితానాం భిషక్‌ ఛుచిరుపోషితః ప్రజావరణం 
బద్నీయాత్‌; బద్దే చైనాం దక్షిణాభిరిస్టాధిరర్భేత్‌ సా హ్యస్యాః ప్రజాః ప్రయచ్చతి । 
తత్ర సంభారా రోహిణీస్నాన స్నాతా । న్న్పపనమప్వేకే రా శ్రా చేత్‌ కుర్వాద్‌ గృహేషు, 
దివా చేదరణ్యేఇ_నుంగుప్త్రవముభయుం దిగృన్సం కృత్వా౬_౬_త్మరకావుత్ర 
విధాయారభేత్‌ తత్కర్మ | అథ శుచౌ దేశే గోచర్మమాత్రం గోమయేనాద్చిశ్స 
స్తణ్తి లవలపలిప్య భిషగ హతవాసాొ; స్నాతో2_లజ్యుతః (పొ జర్మాఖ 
ఉపస్తుశ్యోద్తుతహస్తస్తూష్తీముపస్ప్రశేదశబ్రవతీభిర ఫీనా భి రనుష్టాభి రద్బి ర్ర్రాహ్మేణ 
తీర్దేన త్రిః ప్రాన్నీయాత్‌, ద్విరోష్టా పరిమృజేత్‌, తత్రిరిత్యేకే | ఆక్షిణీ కరా 
నాసికే2_ప్యపానం చోపస్పుశేత్‌ । దువ్య( దృశ్యే) మహతి సూర్యే స్టణ్ణిలమభ్యుక్యు, 
హిరణ్యపాణిర్దర్చపిజ్హూ లీనాం గర్భవతీం గృహీత్వా, తయా లక్షణముర్తిఖ్య 
దర్భపిజ్యలీమభ్యుక్య బహిర్ష్నిరస్యతి, తత్రాన్నిం ప్రణయతి । యథాపూర్వోక్తం 
పరిసమూహ్య, పరిసమృశక్యు, ప్రదక్షిణం బ్బర్లిషా పరిస్తీర్యాగ్నేః పురస్తాత్‌ కాళ్టునీం 
రాజతీముశీరమయీం దర్భమయిీం వా ప్రతికృతిం ప్రతిస్థాప్య కుమారం షష్టీం 
విశాఖం చ, దక్షిణతో (బాహ్మాణముత్తరత ఉదపొ[త్రం, ద్వాభ్యాం 
దర్వాభ్యావుచన్నా గ్రాభ్యాం సమాఖ్యాం విష్టరబద్దా భ్యామాజ్యముత్ఫూయ, 
ఆజ్యమసి దేవభోజనమసి తేజో౭_సి చక్షురసి శ్రో త్రమసీ న్రియమస్యాయురసి 
సత్యమసి హవిరసీతి । అథ జుహోతి దర్భశ్రువేణ ఆఘారౌ హుత్వా గర్భిణీం 
(జ్రైాయం (స్రాతాముషితాం శ్చుక్తవసనోపసం వీతామలబజ్బ్రతాం దకిణత ఉదబ్బుఖీం 
సుఖే పీఠేఇ_థోపవేశ్వ ద్వౌ దర్చా హస్తే దత్త్వా, సా తూష్మిమాసీత | అథ 
భిషగనుజ్ఞాతో నిత్యం హోమం హుత్వా౭.2_జ్యభాగె హుత్వా మాతజ్ఞ్యా 
విద్యయా జుహుయాత్‌ | మాతజ్లీ నావు విద్యా పుణ్యా దుఃఖప్రకలిరమ్షోఘ్నీ 
పాప కల్మషా భిశాపనుహాపాతకనాశనీ పాతకీ |[బహ్మర్షిరాజర్షిసిద్దచారణ- 


364 కల్పుజ్హానం 


పూజితా£_ర్చితా మతజ్లేన మహర్షిణా కశ్యపపు త్రేణ కనీయసా మహతా తపసో గ్రేణ 
పితామహాదేవాసాదితా సర్వభయనాశనీ సర్వలోకవశీకరణీ స్వస్తికరణే శాన్తికరీ ప్రజాకరీ 
బన్హనీ విమలా అమోఘకల్యాణీ; య ఇమాం విద్యాం శుచిరావర్తయతి సన్హ గియోః 
పూతో భవతి, నాస్య సర్వభూతేభ్యో భయం భవతి; య ఏనాం శుచిరహన్యహని 
జపతి బహుపుత్రో బహుధన ఆయుష్మాననమీవా సిద్దార్హశ్ళ భవతి, య ఇమాం 
విద్యాం [శ్రాద్దే ఆవాహయత్యక్షయమస్య పితరశ్చ శ్రాద్ర అవతార్యన్తే ।! య ఇమాం 
గోమధ్యే జపేద్‌ బహో్య్య౭౬_స్య భవన్తి గావః | య ఇమాం (స్త్రీయమృతుస్నాతాం 
శ్రావయతే గర్భిణీ భవతి | య ఇమాం గర్భిణీం శ్రావయతి పుత్రవతీ భవతి । య 
ఇమాం కృదప్రసవాం శ్రావయత్యాశుముచ్యతే । య ఇమాం మైయమాణపుత్రాం 
శావయతి జీవత్తుత్రా భవతి । యత్ర చైవ వేళ్ళని సర్వాన్‌ రక్షాంసి చ గుహ్యాకాన్‌ వా 
విద్యాత్‌ తత్ర సర్దపానష్టశతాభిమన్రితానవకిరేత్‌, సర్వే నశ్యన్తి । యో వా ద్విష్యాత్‌ 
తస్య వా ద్వారే౭_వకిరేద్యః పూర్వమాక్రావుతి, స ఆర్తిమాప్నోతి | దుర్గేషు 
జపతస్తస్కరమృగవ్యాలభయం న భవతి । రూపే రూపే2_శ్వమేధఫలమవాప్పోతి । 
(ఇతి తాడస[త్రపుస్తకే 18 4తమం పత్రమ్‌్‌ 
సర్వతిర్టేషు స్నాతో భవతి । సర్వోపవాసాః కృతాభవన్తి ! సర్వాణి దానాని దత్తాని 
భవన్తి | అర్హనిద్యా, నచైతామూహేౌత్‌ | నమో మాతజ్ఞస్య బుషి(వర్య) స్య సిద్రకస్య 
నమ ఆస్తీకస్య, తేభ్యో నమస్కృ్రత్వా ఇమాం ఏద్యాం ప్రయోజయామి, సామే 
విద్యా సవృద్ద్యతాం, సతళ్చవ హిలి మిలి మహామిలి కురుట్టూ అట్టే మవుటే 
తుమ్విపసే కరణే గన్హారి 'కేయూరి భుజజ్ఞమి ఓజహారి సర్షపచ్చేదని అలగణిలగణి 
పుంసమసి కకికాకణ్ణి హిలి హిలి బిడి బిడి అట్టే మట్టై అజిహచ్చే కుక్కుకుక్కుమతి 
స్వాహా । ఇత్యేతయా మతజ్లవిద్యయా శమీవుంయానాం సమిధానవుష్టశతం 
పాలా శీనావుశ్వత్చ వంంబవానావుష్టశత ౦ శ్వేతానాం పుష్త్రాణావుష్టళత ౧ 
సర్షపాణావుగ్నివర్షానావుష్టశతం ఘృతం తైలం వసామితరూపకల్చ $, 
సమధ్వాజ్యమైకధ్యమాలోడ్య, యుగపత్తిస్రః సమిధో హుత్వా మన్రాన్తే చాజ్యం 
జుహోతి; ఏవమష్ట్రశతం హుత్వా ప్రతిసరం లక్షుణాపు త్రజ్జీవవలసము ద్రఫేన- 
ప్రతిగ్రథితా( తం) లమ్బా( మృం) గ్రహ ఘ్రీవాసుశుక్తి జీవోర్డానాం రుద్రమాతజ్య్యా 
విద్యయా౭._భిమగ్ర ్య కళ్ళో విసర్హయేత్‌ । అథైషా విద్యా రుద్రమాతజ్లీ భవతి । 


రేవతీ కలా ధ్యాయము 365 


నైనామాహేత్‌ | నమో భగవతో రుద్రస్య మాతజ్లి కపిలే జటిలే రుద్రశామే రక్ష 
రజ్నేమం రిరక్షుమాజ్ఞాపయేతి స్వాహా । ఇత్యేతయా రుద్రమాతజ్లా$ ప్రతిసరం 
బధ్నీయాత్‌ | బద్దే ప్రతిసరే ప్రజావరణం బద్దం భవతి । నాన్యాః సర్వభూతేభ్యో 
భయం భవతి, ఆశా సమృద్ద తే, జీవత్తుత్రా సుభగా చావిధవా చ భవతి । తతః 
స్విష్షకృతం హుత్వా, యథా పూర్వోక్తం శాన్తిం జపిత్వా, మహావ్యాహృతిభిక్షుత్వా, 
దేవతామభ్యర్చ్య, విసర్హ ర, బలిం కృత్వా_గ్నిమభ్యుక్ష్య, తూష్లీం బ్రాహ్మణాన్‌ 
సాధూన్‌ పుత్రవత ఆయుష్మతశ్వాన్నవాసోదక్షిణాభిరభ్యర్భ్య, తత ఉపవసేత్‌ | 
తత్సర్వమాహవనముపసంగృహ్య చతుప్పుథే వోదకే వా క్షీరవృవ్నే వా నిదధాతి । 
ఏవమేతేన విధినా ప్రజావరణం బద్దం భవతి, నాస్యాః ప్రజా న భవతీత్యాహ భగవాన్‌ 
కశ్యపః | అత ఊర్ద్వ సప్పరాత్ర ప్రాజాపత్యం చరుం పయసి శృతం ప్రజాపతయే 
జుహుయాత్‌, పూర్వోక్తం గోఘృతమిత్యేకే। ప్రజాకామసశుకామా£_2_యుష్కా- 
మానామితి వా ॥86 ॥ 

ఇపుడు మనము వరుణ బంధం వర్గించెదము. గర్భిణీ,స్త్రీకి 8వ 
మాసమునకు ముందు ఈ బంధమును చేయుదురు. తరువాత ఇది నిషేధము. 
ఓ వృద్ద జీవకా! ఉపవాసము చేసి వైద్యుని పూజించి పవిత్రముగా ఉండునో 
ధర్మాచరణాము చేయు స్త్రీ, 3 దినముల వరకు ఉపవాసము చేసి ప్రజాదరణ బంధం 
చేయవలెను. బంధనము కట్టిన తరువాత ఇష్ట భక్షణచే వారిని పూజించవలెను. 
దని ద్వారా సంతానం కలుగును. సంధార రోహిణి నక్ష(తములో స్నానం 
చేయవలెను. స్నానం రా(త్రిపూట అయినచో ఇంటో, పగలయినచో అడవిలో 
స్నానం చేయవలెనని కొందరు చెప్పుదురు కాని, ఈ రెండు అవస్టలలో స్నానం 
సుప్తముగా దిగ్భంధముగా సురక్షితముగా చేయవలెను. తరువాత పేడతో పవిత్ర 
స్థలములో గోచర్మం అంత భాగమును (2100 హస్తమును) పేడతో అలికి కొత్త 
వస్త్రములను ధరించి అలంకృత అయి వైద్యుడు తూర్పు ముఖమున కూరని 
ఆచమనము చేయవలెను. చేతులు పైకెత్తి శాంత శబ్దము రూగ రహితమై మరియు 
శీతల జలముతో అంగస్పర్శచేసి బ్రాహ్మ తీర్ధము ద్వారా 3 సార్టు భక్షణము చెసి 
2 సార్టు ఓఒప్ర. పరిమార్హనం చేయవలెను. కొందరి మతానుసారం 3 సార్టు ఒష్ట 
పరిమార్హ్లనం చేయవలెను. కళ్ళను, కర్ణములను, నాసికను, గుదమును, 


366 కలి 


పా 


స్పర్మించవలెను. తరువాత సూర్యుడు కనపడిన తర్వాత వేదికపై జలమున 
హిరణ్య పాణి అయి దర్భ పింజులీ యుక్తముగా గర్భవతిని దిసికొని ఆః 
లక్షణములను వ్రాసి దర్భపింజులపై నీల్లను చిలకరించి బయటకు వచ్చి ఈ 
నమస్కరించవలెను. తిరిగి పూర్వోక్తాను సారముగా అన్ని సమకూర్చుకొని వ 
పవిత్రము చేసి కుశచే 4 దిక్కుల (ప్రదక్షిణం చేసి స్వర్గ, రజతము, గనాలు, 

దర్భచే చేయబడిన కుమార, షష్టి, విశాఖ, మూర్తులను స్ట్రాపితము చేసి దక్షిణ 
యజ్ఞ్య (బ్రహ్మను ఉత్తరమున జలపా(త్రను ఉంచి దిని అగ్రభాగమున పరస్పు! 
బంధనము చేసిన రెండు దర్భలతో ఘృతమును పవిత్రము చేసి ఆజ్యః 
దేహభోజన మసి, తేజో అసి, చక్తురసి [శో (త్రమసి, ఇంద్రియమసి, అయు 
సత్యవుసి, హవిరసి, వెొందలగునవి చెప్పవలెను. దర్భాశ్రువుల దా 
ఆధారములలో ఘృతము అహుతి చేసి హవనము చేయవలెను. తదనంత? 
స్నాన ఉపవాసములు చేసి శ్యుక్ష వస్త్రములను ధరించి అలంకృత అయిన గర్భ 
దక్షిణము నుండి ఉత్తరముఖముగా కూర్చొండబెట్టి చేతులలో రెండు దర్భ 
ఇవ్వవలెను. గర్భవతి శాంతముగా కూర్చొనవలెను. తర్వాత ఆజ్ఞతీసికొని వైదు 
నిత్య హోవుం చేసి, అందులో ఆజ్య భాగం వేసి మాతుంగీ ఐద్యదా 
అహుతినివ్వవలెను. మాతంగీ అను పుణ్యకారకము, దుస్వవ్న కలి, రాకనాదు 
నష్ట్రంచేయు పాపము, కల్మషవు, అభిశాపవుు, వంహాపాపవంుe 
నశింపచేయునది, (బ్రాహ్మర్షి, రాజర్షి, సిద్దులు, చారణులు ద్వారా పూజిత అః 
విద్యలు, కశ్యపుని కనిష్టపు(త్రుడు, మహర్షి మాతంగు ఘోర తపస్సు 

పెతావంహుడైన (బహ్మచే పొందెను. ఈ విద్య సంపూర్ల బాధల 
నష్ట్రంపాందించును, సముస్తలోకములను వశం నందు ఉంచుకొనున 
కళ్యాణమును, శాంతిని చేయునది సంతానం ఉత్పన్నం చేయునది గర్భబంధ 
చేయునది విమలము అత్యంత కళ్యాణయుక్తమైనది. ఇరు సంధ్యా కాలము 
స్నానము చేసి శుచి అయి ఈ విద్యను ఆవృత్తి చేయువారు పవిత్రుడగును. వీ 
సమస్త (ప్రాణులచే భయం కలుగదు. (ప్రతిరోజు ఈ విద్యను జపించు వానికి బ: 
పుత్ర ప్రాప్తి, ధనప్రాప్తి, దీర్ణ్జాయుష్ణు రోగరహితం, అన్ని కోరికలు నెరవేరు, 
(శ్రాద్రములో ఈ విద్యను స్మరించువానికి ఎపుడు నష్టం కలుగదు. పితృ[(శ్రాద్ద్రము 
అవతాద్దుడగును. ఆవుల మధ్యలో జపించువానికి ఆవులు కలుగును. బుతుసా 


రేవతీ కల్రాధ్యాయము 367 


స్రీకి ఈ విద్యను వినిపించినచో గర్భవతి అగును. గర్భవతికి వినిపించు స్త్రీ, 
బహుపు(త్రులు కలది అగును. కష్ట(ప్రసవ సమయమున వినిపించినచో శీ(ఘ (ప్రసవం 
అగును. పుత్రుడు మరణించిన స్త్రీకి వినిపించినచో పుత్రుడు తిరిగి జీవించును. 
సర్పములు రాక్షసులు, గుహ్యములు ఉన్న గృహములో 800 సార్దు మంత్రించిన 
సర్జపములను చల్లవలెను. దీనివలన అవన్నియు నశించును. ద్వేషించు వారి 
ద్వారములందు చల్లవలెను. మొదట దానిని దాటువాడు రోగపీడితుడు అగును. 
దుర్గములలో జపించినచో దొంగలు, మృగములు, సరముల భయం ఉండదు. 
దీనికి (ప్రత్యేక రూపములో అశ్వమేధ యజ్ఞ ఫలము ప్రాప్తి చెందును. దీనిని 
చూచినంతనే సమస్త తీర్థములలో స్నానం చేసినట్లగును. సంపూర్ణ ఉపవాసం 
చేసినట్టుగును. సంపూర్ణ దానం చేసినట్టుగును. అర్టవిద్య లేకుండగను ఈ మాతంగీ 
విద్యతో అన్ని పుణ్యఫలములు (ప్రాప్తించును. అశ్వమేధ యజ్య్యం, సంపూర్ణ 
తీర్దస్హానం ఉపవాసము, అన్ని దాన ఫలములు (ప్రాప్తించును. మాతంగ బుషి 
సిద్దకుడు, ఆస్తీకునకు నమస్కారము, వారందరికీ నమస్కరించి నేను ఈ విద్యను 
ప్రయో గింతును. ఈ విద్య నన్ను సమృద్దిని చేయుగాక. 


సత్జవ హిలిమిలి మహాములి కురుట్టా అట్టేమమట్‌ తుంచిపసే కరటే 
గంధారికేయూరి భుజంగమీ ఓజహారు సర్దప ఛేదనీ అలగణీలగణీ పంశుమసీ 
కకికాకండీ హిలిహిలి బడి బిడి ట్రే మట్ట్‌ అజిహట్టే కుక్కు కుక్కుమతి స్వాహా! 
ఈ మాతంగ విద్యద్వారా శనుఫలాశ అశ్వళ్హ సమిధలు 800 శ్వత పుష్పములు 
800 అగ్నివర్షమైన సర్ష్వపములు 800 ఘృతతైల వస కలిపి వీటన్నిటిని మధు 
ఘృతములో ఆలోఢనము చేసి ఒకే సారి 3 సమిధలలో వేసి మంత్రము చివర 
ఘృతమును ఆహుతి ఇవ్వవలెను. ఈ విధముగా 800 సార్టు ఆహుతినిచ్చి లక్ష్మణ 
పుత్రంజీవములను సముద్ర ఫేణంతో (గ్రథితమైన శ్వేతసర్శపము వాసు శుక్తి జీవ 
ఊర్ల వీటితో చేయబడిన మాలను రుద్రమాతంగీ విద్యద్వారా అభిమం [త్రం చేసి 
మెడలో వేసికొనవలెను. రుద్ర మాతంగీ విద్య ఈ (క్రింది విధముగా ఉన్నది. 
దీనిని అధికముగా తర్కించక (శ్రద్దపూర్వుకముగా అంగీకరించవలెను. 


నమోభగవతే రుద్రస్య మాతంగీ కపిలే జటిలే రుద్రశామే రక్ష రకేమం 
రాత్తుమాజ్ఞాపయేతి స్వాహా | 


368 కల్పస్థానం 


ఈ రుద్రమాతంగీ విద్యద్వారా మాలను కట్టవలెను. దినిని కట్టిం 
తర్వాత ప్రజాతరణ బంధం అనబడును. సమస్త (ప్రాణులచే భయరహితం అగును. 
ఆశావృద్ది కలుగును. ఆ స్త్రీ పుత్రుడు జీవించును. ఉత్తమ ఐశ్వర్యము కలదగును. 
విధవకాదు. తరువాత స్విష్టకృత ఆహుతినిచ్చి శాంతి జపం చేసి మహా వ్యాహుతుల 
(భూ భువస్విత్యాదులు) ద్వారా ఆహుతులను ఇవ్వవలెను. తర్వాత దెవతలను 
అభ్యర్భన, విసర్హన చేసి బలినిచ్చి అగ్నిలో జలం చిలకరించి శాంతం చెయవలెను. 
తరువాత నిశ్శబ్దంగా (బాహ్మణులు, సాధువులు, పు(త వంతులకు, 
ఆయుష్మంతులకు అన్న వస్త్రం దక్షిణములద్వారా అభ్యర్థన చేసి కూర్‌నవలెను. 
ఆ సమస్త హవన ఉపకరణములను తీసికొని 4 మార్గముల కూడలిలో, నదిలో 
లేదా క్షీరవృక్షం పై ఉంచవలెను. ఈ పై విధంగా (ప్రజావరణ బంధం కట్టబడును. 
దీని ద్వారా సంతానం కలుగకుండా ఉండుట జరగదు. అని భగవాన్‌ కళ్యపుడు 
చెప్పెను. తర్వాత ఏడు రాత్రుల వరకు హవ్యాన్నంను పాలలో పక్వం చేసి 
(ప్రజాపతికి ఆహుతినివ్వవలెను. కొందరు ఇందులో గోఘృతం ను ఆహుతి 
నివ్వవలెనని చెప్పెదరు. సంతానం కోరువారు సంతానం పశువులను కోరువారు 
అయుపష్యం కోరువారు పై చెప్పబడిన ఆహుతులను ఇవ్వవలెను. 

ఇతి ప్రధానార్రముదాహృతం పరం 

నూణాం హితార్ధం భిషజాం యశస్కరమ్‌ | 

అలజ్ఞనియం హి రహస్యముత్తమం 

శుచిః ప్రయుజ్జీత నతు ప్రకాశయేత్‌ 181 ॥ 

ఈ వరణ బంధం మనుష్యుల హితం కొరకు ప్రధానంగా చెప్పు బడినది. 
వైద్యులకు యశస్సును ఇచ్చును. ఈ ఉత్తమ రహస్యంను దాటకూడదు. పవి(త్రమై 
దీనిని ప్రయోగించవలెను. ఇతరులపై ప్రయోగించ కూడదు. అందరికీ ఈ 
రహస్యము తెలుపకూడదు. అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 


రేవతీ కల్పము సమాప్తం. 


369 


భోజన కల్పాధ్యాయః 


అథాతో భోజనకల్పం వవ్యామః ॥ 1 ॥ 
యథో వా చ భగవాన్‌ కశ్వపః ॥ 2 ॥ 
ఇపుడు మనము భోజనకల్పాధ్యాయం వ్యాఖ్యా నించెదము అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 
మారీచమాసీనమృషిం పురాణం 
హుతాగ్నిహో త్రం జలనార్క తుల్యమ్‌ | 
తపోదమాచారనిధిం మహాన్తం 
పప్రచ్చ శిష్యః స్టవిరో_నుకూలమ్‌ ॥ 3 ॥ 
కిం లక్షణం భోః కుధితస్య జనో; 
పిపాసితస్యాథ తథోభయస్య । 
భృశే చ మన్దే చ కథం ను విద్యాత్‌ 
తృషాక్షుధే తత్ర చ కిం హితం స్యాత్‌ ॥ 4 ॥ 
భోజ్యానుపూర్వీ చ కథం హితా స్యాద్‌ 
భక్తం క్వ దేశే పరిపచ్వతే చ । 
కిం లక్షణం భుక్తనతో మహాత్మన్‌ ! 
మన్దాశితాత్యాశితయోశళ్ళ కాని ॥ 5 ॥ 
గుణాశ్స దోషాశ్స హి తత్ర కే స్యు- 
రత్యుష్ణ శీతాశనయోశ కే చ । 


370 కల్ప; 


విపర్య్వయే కే చ భవన్తి దోషాః 
కుత్తృష్టయోర్రజనపానయోగాత్‌ 16 ॥ 
(ఇతి తాడప[త్రపుస్తకే 185 తమం పత్ర 
మణ్ణశ్ల కేషాం భవతి ప్రశస్తః 
కేషాం ప్రశసో భగవన్న మణ్జః | 
మణ్ణస్య సమ్యక్‌ చ నిషేవితస్య 
గుణాశ్చు దోషాశ్చు విపర్య్వయే కే ॥ 7 ॥ 
కేషాం యవాగూరహితా హితా వా 
కృతాకృతా చాప్యథ ముద్గమణ్డా । 
యూషళ్ళ కస్మై విరసః ప్రదిష్షః 
సమూలకో వా£_.థ సదాడిమో వా ॥8 ॥ 
సజాజ్లలో వా రసకౌదనో వా 
సంభోజనస్నానమథో హితంక్స | 
ఇత్యేవముక్తా స బభూవ జోషం 
ప్రజాపతిర్వాక్యమథో బభాషే ॥9 ॥ 
అగ్నిహోత్రము చేసి ఆసీనుడైన సూర్య (ప్రభ దేదీప్యమానమైన + 
యమ నియమాదుల నిధి అయిన మరీచి పుత్రుడు మహర్షి కశ్యపునితో జ్ఞ 
అయిన వృద్ద జీవకుడు అనుకూలావస్టలో చూసి ఈ క్రింది విధముగా (ప్రశ్నించెః 
1. ఆకలి తో ఉన్న వ్యక్తి లక్షణములు ఏవి? 
2. దప్పి గొన్న వ్యక్తి లక్షణములు ఏవి? 
3. ఈ రెంటి లక్షణములు ఏవి? 
4. ఆకలి, దప్పులు తీవ్రముగా మరియు మందముగా ఉన్నపుడు ఏ; 
లక్షణములు ఉండును? 
5. ఈ అవస్టలో ఏది హితకరము? 


ర. భోజనము చేయునపుడు భోజ్యపదార్థముల (క్రముము ఏవిధవంు; 
ఉండవలెను? 


భోజన కలాధ్యాయము 371 


7. భుజించిన పదార్దం ఏ స్థానములో పచనం నొందును? 
8. ఓ మహాత్మ! భోజనం చేసిన వాడి లక్షణములు ఏవి? 
9. మంద అశిత, అత్యశిత లక్షణములు ఏవి? 
10. అతి ఉష్ణ, అతి శీత భోజన గుణదోషములు ఏమి? 
11. భోజనపానముల యోగముతో ఆకలి దప్పుల విపరీతావస్టలో ఏదోషము 
కలుగును? 
12. మండము ఎవరికి హితకరము? ఎవరికి అహితకరము? 
13. సమ్యక సేవనం చేసిన మండము యొక్క గుణములు ఏవి? మరియు 
అసమ్యక సేవనచే కలుగు దోషములు ఏవి? 
14. యవాగు ఎవరికి అహితము? ఎవరికి హితకరము? 
15. కృత అకృత యూషము ఎవరికి హితము? ఎవరికి అహితకరము? 
16. ముద్దమండము ఎవరికి అహితము? ఎవరికి హితము? 
17. విరసము, ముల్తంగి దాడిమ యుక్తమైన యూషము ఎవరికి హితము? 
18. జూంగల మాంసరసము ఓదనము ఎవరికి హితకరము? 
19. భోజనం మరియు స్నానము ఎవరికి హితకరము? 
ఈ విధముగా (ప్రశ్నించి శాంతించెను. ఇపుడు (ప్రజాపతి కశ్యపుడు 
ఉత్తరం ఇచ్చెను. 
నాసర్వవిన్నో ఖలు మూంసచక్తుః 
ప్రశ్నానిమాన్‌ వక్తుమిహోత్సహేత । 
అసర్వజ్ఞ వ్యక్తి కేవలము ఈ మాంసచక్షువుల ద్వారా ఈ ప్రశ్చలన్నింటికి 
జవాబు చెప్పలేదు. 
ఉత్సాహవర్షస్వరదృష్టిహాని- 
విషాదకార్శ ఫశ్రమవాగ్వికారాః ॥ 10 ॥ 
భృశం చ పీడా హృదయస్య జనోర్‌ 
గ్లానిర్ముఖస్యాతిబుభుక్షితస్య | 
భుఇత వ్యక్తి లక్షణములు - ఆకలిగొన్న వ్యక్తిలో ఉత్సాహము, వర్గము, స్వరము, 
దృష్ట తగ్గి పోవును, శరీరంలో విశాదం, కృశత్వం, అలసిపోవుట, వాణి 
వికృతమగుటు, రొ గి హృదయంలో అత్యంతపీడ ముఖం నందు గ్లాని కలుగును. 


3/0 


కల్పస్తానం 


నిపర్వయే కే చ భవన్తి దోషాః 
కుత్తృషయోరోోజనపానయోగాత్‌ 16 ॥ 
(ఇతి తాడపడత్రపుస్తకే 185 తనుం పత్రమ్‌) 
మజ్దశ్ళ కేషాం భవతి ప్రశస్తః 
కేషాం (ప్రశసో భగవన్న మళ్జాః | 
మణ్ణస్య సమ్యక్‌ చ నిషేవితస్య 
గుణాశ్చు దోషాశ్చు నిపర్యయే కే 117 8 
కేషాం యవాగూరహితా హితా వా 
కృతాకృతౌ చాప్యథ ముద్గమణ్డా | 
యూషశ కస్మై విరసః ప్రదిష్షః 
సమూలకో వా౭_థ సదాడిమో వా ॥ 8 ॥ 
సజాజ్ఞలో వా రసకౌదనో వా 
సంభోజనస్నానమథో హితం క్వ | 
ఇత్యేవముక్తా వ స బభూవ జోషం 
ప్రజాపతిర్వాక్యమథో బభాషే॥9 ॥ 
అగ్నిహోత్రము చేసి ఆసీనుడైన సూర్య (ప్రభ దేదీహ్వమానమైన తప 


యమ నియమాదుల నిధి అయిన మరీచి పుత్రుడు మహర్షి కళ్యపునితో జ్ఞాని 
అయిన వృద్ద జీవకుడు అనుకూలావస్టలో చూసి ఈ క్రింది విధముగా ప్రశ్నించెను. 


1 
2 
3. 
4 


. ఆకలితో ఉన్న వ్యక్తి లక్షణములు ఏవి? 
- దప్పి గొన్న వ్యక్తి లక్షణములు ఏవి? 


ఈ రెంటి లక్షణములు ఏవి? 


. ఆకలి, దప్పులు తీవ్రముగా మరియు వుందముగా ఉన్నపుడు ఏమి 


లక్షణములు ఉండును? 


5. ఈ అవస్థలో ఏది హితకరము? 


6. భోజనము చేయునపుడు భోజ్యపదార్హవముల (క్రవువుఎ ఏవిధవఎుగా 


ఉండవలెను? 


భోజన కలాధ్యాయము 371 


7. భుజించిన పదార్దం ఏ స్టానములో పచనం నొందును? 
8. ఓ మహాత్మ! భోజనం చేసిన వాడి లక్షణములు ఏవి? 
9. మంద అశిత, అత్యశిత లక్షణములు ఏవి? 
10. అతి ఉష్ణ, అతి శీత భోజన గుణదోషములు ఏమి? 
11. భోజనపానముల యోగముతో ఆకలి దప్పుల విపరీతావస్థలో ఏదోషము 
కలుగును? 
12. మండము ఎవరికి హితకరము? ఎవరికి అహితకరము? 
13. సమ్యక సేవనం చేసిన మండము యొక్క గుణములు ఏవి? మరియు 
అసమ్యక సేవనచే కలుగు దోషములు ఏవి? 
14. యవాగు ఎవరికి అహితము? ఎవరికి హితకరము? 
15. కృత అకృత యూషము ఎవరికి హితము? ఎవరికి అహితకరము? 
16. ముద్గమండము ఎవరికి అహితము? ఎవరికి హితము? 
17. విరసము, ముల్లంగి దాడిమ యుక్తమైన యూషము ఎవరికి హితము? 
18. జాంగల మాంసరసము ఓదనము ఎవరికి హితకరము? 
19. భోజనం మరియు స్నానము ఎవరికి హితకరము? 
ఈ విధముగా (ప్రశ్నించి శాంతించెను. ఇపుడు ప్రజాపతి కశ్యపుడు 
ఉత్తరం ఇచ్చిను. 
నాసర్వవిన్నో ఖలు మాంసచక్షుః 
ప్రశ్నానిమాన్‌ వక్తుమిహోత్సహేత । 
అసర్వజ్ఞ వ్యక్తి కేవలము ఈ మాంసచక్తువుల ద్వారా ఈ (ప్రశ్నలన్నింటికి 
జవాబు చెప్పలేదు. 
ఉత్సాహవర్ణస్త్వ రదృష్టి హాని- 
విషాదకార్శ $(శ్రమవాగికారాః ॥ 10 ॥ 
భృశం చ పీడా హృదయస్య జనోర్‌ 
గ్లానిర్ముఖన్యాతిబుభుక్షితస్య | 
భుక్షిత వ్యక్తి లక్షణములు - ఆకలిగొన్న వ్యక్తిలో ఉత్సాహము, వ్యర్మము, స్వరము, 
దృష్టి తగ్గి పోవును, శరీరంలో విశాదం, కృశత్వం, అలసిపోవుటు, వాణి 
వికృతమగుటు, రోగి హృదయంలో అత్యంతపీడ ముఖం నందు గ్లాని కలుగును. 


372 కల్ప జ్ఞానం 


తాల్చోష్టజిహ్వాగలగల్ణశోపః 
(శో త్రాకీదౌర్భల్యవిషాదమోహాోః ॥ 11 ॥ 
స్మృత్యగ్నిమేధాసుఖవాక్య హాని- 
వ్రిహ్వావివుద్దిశు పిపాసితస్వ । 
పిపాస వ్యక్తి లక్షణములు - తాలువు, ఓష్ట్ర జిహ్వ, గళము గండ (ప్రదేశము 
ఎండపోవును. కర్ణ నేత్రములు దురులములు అగును. విశాదం మోహము 
కలుగును. స్మృతి శక్తి, జాఠరాగ్ని, మేధ, సుఖము, వాణిశక్తి, నశించును. 
జిహ్వవృద్రి నొందును. 
ఏతాని రూపాణ్యుభయాని విద్యాత్‌ 
పిపాసితే చౌవ బుభుక్షితేచ ॥ 12 ॥ 
విశోషణం తత్ర శిరోరుజార్తి- 
ర్మూత్రగ్రహో భుక్తవతశ్చ భేదః | 
తత్రాన్నపానాని యథోపజోషం 
సాత్మ్యాని భోజ్యాని వదస్తి తజ్జాః 113 ॥ 
ఆకలి దప్పిగొన్న వ్యక్తులలో సామాన్య రూపముగా శరీరశోషణము 
శిరోరోగము, మూత్రగ్రహము, భోజనం వెంటనే మలవిసకరనం మొదలగు 
లక్షణములు కలుగును. ఈ అవస్థలో వివేకుడు ఆవశ్యకతానుసారము సాత్మ్య 
అన్నపానములను సేవించవలెనని చెప్పెను. 


తృష్ణుబుభుకాభృశపీడితే తు 
సకృత్‌ కృతం పూరణము ప్రశస్తమ్‌ । 
ఓజో హి దగ్దం జ్వలనానిలాభ్యాం 
పునః పునః శోషయతే చ పీతమ్‌ ॥ 14 ॥ 
లోహం యథా తప్పమపోనిషిక్తం 
తత్రాన్నపానస్య గతిః కథం స్యాత్‌, 
ఆకలి దప్పులతో ఎక్కువగా బాథపడుతున్నపుడు ఒకేసారి కడుపునిండా 
తినడం, పానం చేయుట (ప్రశస్తం కాదు. ఎందుకనగా అగ్ని వాయువులచే 


భోజన కల్పాధ్యాయము 373 


జలింపబడిన ఓజస్సు సేవించిన దానిని వెంట వెంటనే శోషింపచేయును. 
4 అవస్థలో అన్నపానములు పరిణామం చెందవు. వేడిచేసిన లోహము నీటిలో 
ముంచినపుడు ఉండు విధముగానే ఈ వ్యక్తి అన్నపానములు ఉండును. 
సకృత్రపీతస్య వదన్తి చైకే 
త్నస్తిం ప్రశస్తాం భిషజో2_నుచిన్య 115 ॥ 
సకృత్ర్రృపీతస్య హి నశ్వతే క్షుద్‌ 
యథా ప్రుథివ్యాః సకృదాప్రుతాయాః | 
కొందరు వైద్యులు దాహం వేసినపుడు ఒకేసారి నీళ్ళు త్రాగడం వలన 
పూర్తిగా తృప్తినొందెదరు. కాని ఒక్కసారిగా జలంతో ఆఫ్టతం అయిన ప్పథ్వివలె 
ఒక్కసారిగా జలపానం చేసిన రోగికి ఆకలినశించును అని చెప్పెదరు. 
ఆదాయ పిత్తం పవనో హ్యూద్నీర్ల- 
ఓజోదహాం సంజనయేద్ది తృష్టామ్‌ ॥ 16 ॥ 
శిరోగతః స్టాననిరుద్రవేగో- 
హృత్లో్మమ సంతాపయతే తతస్త్రట్‌ |; 
తవుస్వస్టానం నందు నిరోధించబడిన వేగములతో వాయువు 
శిరస్సునందు చేరి ఉదీర్లమై పిత్తముతో ఓజస్సును జ్వలింపచేసి తృష్ణను 
కలిగించును. దానితో హృదయ కుహరముల యందు సంతాపం కలుగును. 
చివరకు త్నష్ణ కలుగును. 
శూలారతాధ్య్మానగుదప్రకోప- 
జ్వరాజదాహ శ్రమమోహతృమ్ణాః ॥ 17 ॥ 
శయ్యాసన స్త్రీ విషయేప్టు భక్తి- 
ర్భవన్తి రూపాణ్యపతసితస్య । 
అఆఅపతర్శిత వ్యక్తి లక్షణములు - శూల, గ్లాని, ఆధ్మానము, గుదరోగ (ప్రకోపము, 
జ్వరము, అంగదాహము, అలసిపోవుట, మోహము, త్నష్ణ శయ్యా, ఆసనము, 
మైథునములో ఇచ్చ లేకుండుట ఇవి అపతర్విత వ్యక్తి లక్షణములు. 


3/74 కల్పస్ణ్రానం 


ఆదాతుమిచ్చత్యపి యస్తు భూయో 
మధ్యప్టతా చేదవతిప్పితేషు ॥ 18 ॥ 
తద్దేశకాలౌ భజతే చ యుక్తా 
మన్హాశితం తం ప్రవదన్సి తజ్డాః | 
మందాశిత వ్యక్తి లక్షణములు :- మాటి మాటికి భోజనం తిను ఇచ్చ కలుగుట. 
ఇష్టమైన పదార్ధములు మద్యస్టముగా ఉండుట. ఆయా దేశకాలములు య్మ్క్తి 
పూర్వకముగా సేవించువాడికి పండితుడు మంద అశితుడు అని చెప్పుదురు. 


అత్యాశితానాం వనునం (ప్రశస్తం 
మన్దాశితానామశనం తు యుక్తా ఖ్‌! 19 ॥ 


అత్యశిత మరియు మందాశితుని ఉప(క్రమం : కాల, దేశ, అవస్థ, బల, 
ఉప(ద్రవ జాషధములను దృష్టిలో ఉంచుకొని ఎవరయితే బాగుగా ఎక్కువగా 
భుజించుదురో వారికి వమనం చేయించవలెను. మందాశితునకు యుక్తిఫూర్వ్వకంగా 
భోజనం చేయించవలెను. 
దృష్టిప్రసాదో వచన ప్రసిద్దిః 
స్వరస్య గామ్బీర్యమదైన్యమూర్హాః ॥ 20 ॥ 
ఇష్టే(న్రియాక్రషు మనః ప్రహర్షః 
స్నిగ్రం ముఖం భుక్తవతశ్చ విద్యాత్‌ । 
భుజించిన వాని లక్షణములు : నేత్రములు నిర్మలంగా ఉండుట వాణి 
ప్రసిద్ది, స్వరగంభీరం, దీన రహితంగా ఉండుట, శరీర ఊర్ల వృద్ది చెందుట, 
ఇం(ద్రియ ఇష్ట విషయములలో మనసు (ప్రసన్నముగా, సుఖస్నిగ్రముగా ఉండుట. 
కాన్తిర్భలస్మృతిమేధావయాంసి 
(ప్రమోదసత్త (స్టితిరజవృద్దిః ॥ 21 ॥ 
దృఢ [న్రియత్వం స్రీరతా౬_..2_యుష్యు 
సమ్యగ్గుణా భుక్తవతో నరస్య । 
సమ్యక్‌ భోజనం చేసిన వ్యక్తి లక్షణములు : శరీరకాంతి, బలము, స్మృతి, 
మేధ, వయస్సు, (ప్రాప్తించును. (ప్రమోదము, సప్తస్ట్థితి, అంగబుద్ది కలుగును. 
ఇం(దెయములు దృఢముగా, ఆయువు స్థిరముగా ఉండును. 


భోజన కలాధ్యాయము 375 


భోజ్యస్య కాలం మునయో బుభుకొం 
వదన్తి తృష్ణామపి పానకాలమ్‌ ॥ 22 ॥ 
మునిగణము, ఆకలిని భోజన కాలముగా, తృష్ణను పానకాలముగా 
చెప్పుదరు. 
భోజ్యానుపూర్వీ తు యథా హితా స్యాత్‌ 
తాం తు ప్రవక్ష్యామి నిబోధ వత్త! । 
తృష్ణాకుధా చేద్యుగపద్భవేతాం 
తయోర్ఫిషక్‌ తాం (పథమం చికిత్సేత్‌ 123 ॥ 


మొదట ఏ(ద్రవ్యమును తరువాత ఏ [ద్రవ్యమును క్రమముగా తినవలెను 
అను విషయము చెప్పెదను. ఓ వత్స! దానిని నీవువినుము. అకలి దప్పి ఒకేసారి 
కలిగినచో వైద్యులు మొదట దప్పిని చికిత్స చేయవలెను. 
పూర్వం పిపాసాం శమయేద్విపశ్చిత్‌ 
తిభాగసాత్మో $చితపానయోగైః । 
తతో2.శనైః కుజిత్రతీయభాగం 
సంపూరయేద్చాగమథావశిష్యాత్‌ 124 ॥ 
ఏవం హి భుజ్ఞానమథో పిబన్తం 
బితేనియం సాహసవజినం చ । 
ఆరోగ్యమాయుర్చలమగ్గ్నిదీప్తిః 
ప్రజా చ ముఖ్యా భజతే సుఖం చ ॥ 25 ॥ 
బుద్దిమంతులైన వారు (త్రిభాగ సాత్మ్యమును దృష్టిలో ఉంచుకొని తగిన 
పేయపదాద్దములతో మొదట పిపాసను శాంతింపచేసి అనగా కుక్షిలో 3 వ భాగము 
సేయ లేదా (దవమును (త్రాగవలెను. కుక్షిలో ౩ వ భాగము భోజనంతో 
పూరించవలెను. మిగిలిన 3వ భాగము వాతాది దోషముల గతి కొరకు 
విడిచిపెట్టువలెను. ఈ కారణమున భోజనము సవ్యుక ప్రకారము పచనం 
చెందును. ఈ విధముగా సేవించు వ్యక్తి జితేంద్రియుడు, సాహసరహిత వ్యక్తికి 
ఆరోగ్యం, ఆయువు బలము, అగ్నిదీప్తి, ఉత్తమ సంతానం, సుఖ ప్రాప్తి కలుగును. 


376 


కల్పస్తానం 


బుభుక్షితో యస్తు పిబేత్‌ పురస్తా- 
దశ్నాతి చాన్నాని పిపాసితః సన్‌ | 
తస్యాశు రోగాః ప్రభవన్తి ఘోరా 
విపర్యయాదానభవా అపాయాః ॥ 26 ॥ 


జరా జదాహా శ్రముకార్స గకుష్ట- 
చృర్దిభ్రమానాహవిసూచికాస్త్రట్‌ | 
యక్షాతినారా గలతాలుశోష్మో 


దేహే న్రియార్లే నియవర్షహానిః ॥ 27 ॥ 
ఎవరయితే ఆకలి కలిగినపుడు నీరు త్రాగుదురో దప్పి వెసినపుడు అన్నం 


తినదెరో వారికి విపర్యయ కారణం వలన శీఘ్రముగా అపాయ యుక్తమైన భయంకర 
జ్వరం, అంగదాహము, (శ్రమ, కృశత, కుష్టము, ఛర్ది, భ్రమ, ఆనాహ, విసూచిక, 
తృష్ణ యక్క, అతిసారం, గళశోష్క తాలుశోష మొదలగు రోగములు శరీర 
ఇం(దియ విషయములు ఇంద్రియ వర్ణము, నశించును. 


ప్రతాన్తభ" క్తుర్విషనూశినళ్ళ్చే 
తోయాతిసస్వాతిమహాశనస్య । 
విరోధ్యజీర్డో ధివిభో జనస్య 
వహ్నిః ప్రశమ్యత్యపి చాన్నకాలే ॥ 28 ॥ 
తస్మాచ్చ పూర్వం న జలం పిబేయుః 
స్నేహోోపరిష్టాన్న న చాతిభుక్సా | 
(ఇత తాడప[త్రపుస్తో 186తమం పత్రమ్స్‌ 
పీతం హి సద్యః శమయత్యుదర్యం 
తతో జ్వరాద్యాః ప్రభవన్ని రోగాః ॥ 29 ॥ 
మాటిమాటికి భోజనం చేయువారు, విషమభోజనం చేయువారు, 


అధికంగా నీరు తాగువారు, అతిభోజనం చేయువారు, విరుద్రభోజనం, అజ్లీడ్ల 
భోజనం, అధ్యశనం, చేయు వారికి అగ్ని అన్న కాలంలో శాంతించును. ఈ 
విధంగా స్నేహం తర్వాత అధికభోజనం తర్వాత, నీరు త్రాగకూడదు. 
భోజనమునకు ముందు నీరు త్రాగకూడదు. ఈ అవస్థలలో నీరు త్రాగినవో 
జఠరాగ్ని శీఘ్రంగా మందగించి జ్వరాదులు కలుగును. 


భోజన కల్రాధ్యాయము 377 


స్నేహం సమాగ్రమ్య విచిత్రభోజ్యై 
న్రలం పిబేన్మధ్య ఇవా( హా శనస్య | 
భుకా;2_పి పిత్త ప్రకృతిః పిబేచ్చు 
మా(త్రాం చ సర్వత్ర హితం చ సొత్మ్యమ్‌ ॥ 30 ॥ 
జిహొ;ష్టతాల్వన్తగళలోదరౌజో 
విదహ్యతే భుక్తఫలం న వేత్తి । 
ఆనాహదుర్నామజలోదరాస్పగ్‌- 
వైసర్పత్పష్ణాక్షిశిరోరుజశ్ళ 131 ॥ 


స్నేహసేవన మొదట చేసిన తర్వాత వివిధ భోజనముల ద్యారా 
ఆచ్చాదితం చేసి భోజనం మధ్యలో నీరు త్రాగవలెను. భోజనం చేసిన తర్వాత 
కూడ పిత్త (ప్రకృతి కలవాడికి తగిన మా[త్రలో హితకరం, సాత్మ్యం అయిన జలం 
త్రాగవలెను. లేనిచో జిహ్వ, ఓష్ట్ర తాలువు, ఆంత్రములు, ఉదరము, ఓజస్సు, 
దహనమగును. భోజన ఫల ప్రాప్తి కలగదు, ఆనాహము, అర్శస్సు, జలోదరము, 
రక్తవికారము, విసర్పము, త్నష్ణ, అక్షిరోగములు, శిరోరోగములు కలుగును. 
అత్యుష్తపానాన్ననిషేవణేన 
రేతోజ._సృగణోపచయశీ దుష్వేత్‌ | 
అగ్నిః శకయం యాతి రసం న వేత్తి 
శ్లేష్మా చ పిత్తం చ నిచీయతే౬_స్య ॥ 32 ॥ 


అతి ఉష్ణ అన్నపాన సేవనచే వీర్యము, ఆర్హవము, బీజదోషము కలుగును. 
జాఠరాగ్ని క్షీణించును. రసజ్ఞానం కలుగదు. శరీరం నందు కఫపిత్త 
సంచయమగును. 


ఫీతాన్నపానాతినిషేవణాత్తు 
కఫానిలారోచకశూలవాతాః | 

హిక్కాశిరోనే త్రగల గ్రహాద్యా 
ఆలస్యవిణ్మూత్రగురుత్యవుద్ది ॥ 33 ॥ 


378 కల్పస్ణానం 


అతిశీతల అన్నపాన సేవనచే కఫవాతరోగములు అరుచి వాత శూల 
హిక్క శిరో(గ్రహము, నేత్రగ్రహము, గలగ్రహము, ఆలస్యము మలమూత్రములు, 
శరీర గురుత్వం వృద్ది అగును. 
స్నిగ్రం చ పూర్వం మధురం చ భోజ్యం 
మధ్యే ద్రవం శీతమథో విచిత్రమ్‌ । 
తీక్ష్షష్తరూక్షాణి లఘూని పశ్చాద్‌ 
భోజ్యానుపూర్వీ ఖలు సాత్మ్య్యతశ్ళు ॥ 34 ॥ 
భోజనములో మొదట స్నిగ్ధ మధుర పదార్ధములను సేవించవలెను. 
భోజనము మధ్యలో శీతల (ద్రవ్యములు వివిధ వ్యంజనములు సేవించవలెను. 
చివరన తీళక్ల, ఉప్పు రూక్క లఘు పదార్ధములను సేవించవలెను. లేదా తమ 
సాత్మకమును అనుసరించి చేయవలెను. ఇది భోజన (క్రమము. 
యః పైత్తికః క్నీణకఫో నిరోగో 
మూర్వాశ్రమాత్యధ్వనిపీడితళ్ళ | 
అత్యుష్తపానాన్ననిషేవణాచ్చు 
దృష్టిర్షతా మద్యనిషేవణాచ్చు ॥ 35 ॥ 
శుష్కుం కఫం ష్టీనతి యశ్చ కృద్రాత్‌ 
ష్టీవంశ్చ యః క్షీశ్య్వతి నిర్వికారః | 
క్లేశాత్‌ ప్రసూతే తృషితాచయా (స్త్రీ) 
శీణే(న్రియో యశ్చ మదాత్యయార్తః ॥ 36 ॥ 
మన్హాశినో యోషితి జాగరూకాః 
సంశోధనైర్యే మృదితాశ్స మరా $ః | 
దగ్గ్దాశ్చ వైసర్పువిదాహినళ్ళ 
కాసేన కోపేన మదేన చారాః ॥ 37 ॥ 
ఉద్ర్రామితః పూగఫలేన యశ్చ 
జగ్రేన వా యో మదనేన మూఢః । 
కింపాకభల్లాతవిషోపస్పమ్టైః 
క్షాద్రాశినో యే గరపీడితాశ 138 ॥ 


భోజన కల్పాధ్యాయము 379 


మద్యం పయస్తక్రమథో దధీని 
యే౭ఒ_శ్నన్తి వారాహమథాసి మత్వా్యాన్‌ । 
తామూలపూగోన్మథితాశ్చ యే స్యుః 
కాలోచితా యస్య భవేచ్చ తృష్ణా 1139 ॥ 
ఏతే తథాఇ_న్యే£_పి చ తద్విధా యే 
తేషాం జలం నీత్రముశన్తి పథ్యమ్‌ | 
విష్టమృతృష్ణాన్నినిపీడితా యే 
తథా లభన్తే బలసత్త పుష్టీః 140 ॥ 
ఎవరికి శీతల జలము హితం - పిత్తప్రకృతివారికి, కఫము క్షీణించిన 
వాడికి, రోగరహితునికి, మూర్చ, (శ్రమ, మార్గగమనముచే పీడించబడిన వాడికి, 
అత్యుష్ల అన్నపానములు మధ్యము సేవించిన వానికి ధాతు క్షీణం కలిగిన వానికి 
కష్టముగా శుష్క. కఫమును ఉమ్మివేయువాడు, ఉమ్మువేయునపుడు కష్టము 
కలుగువానికి, కష్ట్రప్రసవం కలుగు స్త్రీ దాహం వేయువారికి ఇంద్రియములు 
క్షీణించిన వానికి మదాత్యయ రోగికి తక్కువగా భోజనం చేయువారికి స్త్రీలలో 
జాగరణ, అతి మైథునం చేయు వారికి, సంశోధనముచే శిథిలమైన వాడికి దర్టం 
అయిన వాడికి విసర్గ, విదాహ కాస, కోప, మదపీడితులకు పూ గీఫలం అధికంగా 
సేవించిన వానికి మదన ఫల సేవనచే మూఢుడు అయిన వానికి విషముష్టి 
భల్దాతకంతో బాధపడు వానికి నిత్య్వంమధుసేవన చేయువానికి, గరవిషపీడితునికి, 
మద్యము, పాలు, త(క్రము, పెరుగు, పందిమాంసం, చేపలు సేవించువారికి నీరు, 
పూగిఫలము, (ప్రతిదినం సేవించువారికి కాలోచితమైన తృప, కలవానికి విష్టంభ, 
తృష్ణ, అగ్ని పీడితునకు శీతల జలం పథ్యముగా చెపుదురు. దీనివలన 
బలసత్వములు పుష్టనొందును. 


కారుకేత్రాః కురవో నెమిషేయాః 
పాళ్ళులమాణీచరకాసలేయాః | 
హారీతపాదాశ్చరశార సేనా- 
మత్స్యయా దశార్ణాః శిశిరాద్రిజాశ్చు ॥ 41 ॥ 


380 


కల్పన్హానం 


సారస్వతాః సిన్దుసౌ విరకాఖ్యా 
యే చాన్తరే స్యుర్మనుజాః కురూణామ్‌ । 
ఉదగ్విపొట్‌సిన్దువసాతి జాశ్చ 
కాశ్మీరచినాపరచీనఖశ్యాః 142 ॥ 


బాహ్లీకదాశేరకశాతసారాః 

సరామణా యే చ పరేణ తేషామ్‌ | 
బషామవజార్యశనాదిరుకా 

సాత్మ్యోచితత్వాద్భిషజా విధేయా ॥ 43 ॥ 
సా హ్యస్య తృష్టాం శముయత్యుదీర్దాం 

బలం చపుష్టిం చ రుచిం చ ధత్తే । 
వాతానులోమ్యం ప్రకృతిస్టతాం చ 

విణ్మూత్రదేహే న్రియజాం కరోతి 144 ॥ 
సంతర్ప్హయత్యాశు చ తేన సైభ్యో 

హితా మతా సాత్మ్యగుణేన చైవ | 
కురుకేతములో ఉండువారు, కురు, నిమిష నివాసులు, పాంచాల, 


మాణీచ, కౌసల, హారీతపాద, చర, శూరసేన, మత్స్య, దశార్న, శిశిరాద్రి, 
సారస్వత, సింధు, సావీరక, కురు, ఉద్భ విపాట, సింధు, తసాదద్రిజ, కాశ్మీర, 
చీన, అపరచీన, ఖస, బాహ్లీక, దాసేరక, శాతసార, రామణ, దేశములలో 
నివసించువారికి సాత్మ్యం అగుటచే వైద్యులు, క్షారరహిత భోజనం ను తెలిపినారు. 
దీని వలన వారికి ఉదీర్ణమైన పిపాస, శాంతి నొందును. బలపుష్టి అన్నములో 
రుచి వృద్ది చెందును. వాయుగతి అనులోమము నొందును. మల (ప్రవృద్ద దేహ 
ఇం[ద్రియములు (ప్రకృతిస్థనొందును. వ్యక్తికి శీఘ్రముగా సంతర్హణం జరుగును. 
సాత్మ్యం అగుటచే హితకరం అయింది. 


పాతేషు హృద్యేషు సుపుప్పవత్సు 

భుజ్జీత దేశే చ మనో౭_నుకూలే ॥ 85 ॥ 
తక్రం శుక్తం దధి మస్తుర్లుడం చ 

(ద్రాక్షా ముఖ్యా; సుక్పుతాః శక్తవళ్గ | 


భోజన కలా్రాధ్యాయము 381 


శీతం హితం దాడిమవారి చార్యం 
స్యాత్‌ సైవ్రవం భూస్త్రణపల్తవాశ్స ॥ 46 ॥ 
తాని (త్రివృద్వాసకకారవృనాద్‌- 
రసః కుఠేరాదిసమాతులుజ్ఞాత్‌ | 
నస్యాదా(ర్రకయుతాః శక్తవళ్ళ 
సర్పిర్వరిష్టం లఘవః షాడవాళ్ళ ॥ 47 ॥ 
ఖభత్యుశ్ళ్చ ముఖ్యా లఘవః సుపక్వాః 
సూపా రాగాః పానకం మద్యయోగాః । 
అతో గణాద్యుక్తిమవేక్ష్య కుర్యాత్‌ 
సాత్మా గదవక్షారిమథో విధిజ్ఞాః ॥ 48 ॥ 
హృదయమునకు ఇంపైన పుష్పయుక్తమైన పాత్రలలో మనస్సుకు 
సానుకూలమైన స్థానములో కూర్చొని వాడికి తక్రము, శుక్తము, దధి, మస్తు, 
గుడము (ద్రాక్ష బాగాతయారు చేసిన పాత్రలో సక్తు శీతలము, (శ్రేష్టమైన 
దానిమ్మరసము, సైంధవము, భూస్త్రణ పల్లవములు (తివృత్‌, వాసా, కాకర, 
కుఠేర మాతులుంగరసము, ఆ(్షక స్వరస సహిత సక్తు ఉత్తవుఘృతము, 
లఘుషాడవము (మధుర అమ్మ) మొదలగు పానక విశేషములు లఘు మరియు 
సుపక్స (ప్రధాన భక్యములు సూపము (పప్పు) రాగ (ఊరగాయలు) పానకము, 
మద్య ప్రయోగము, మొదలగు ఉపర్వుక్త గణములు, విధి అనుసారము తెలిసిన 
వైద్యుడు సాత్మ్యము ననుసరించి ప్రయోగించవలెను. ఇది అవక్షారి భోజనం 
(కార రహితమైనది). 
కా శీన్సపు(న్లాజకవజ్ఞకాచాన్‌ 
ససా( గ) రానానుపకతా(కా) సలేయాన్‌ । 
పూర్వం సముద్రం చ సమాశ్రితా యే 
కిరాతదేశ్యానపి పూర్వశైలాన్‌ ॥ 49 ॥ 
శ్వాకైః సమస్తా గ్రమిషశాలితైలై- 
ర్రవ్యైశ్చు తీళ్హ్రః సముపక్రమెత । 


382 కల్పన్హానం 


కపో హి తేషాం నిచితః స్వభావా- 
ద్విలీయమానః కృశతాం కరోతి ॥50 ॥ 
ఇవి కాక కాళీ, పుండ్ర, అంగక, వంగ, కాచ నివాసులు సాగర తీరం వరకు 
మరి ఆనూప ప్రదేశ కౌసల దేశస్తులు తూర్సు సము([ద తీరం నందు ఉండు 
వారు పూర్వ పర్వత కిరాత దేశస్టులకు చేపలు, శాలి బియ్యం, తైలయుక్త శాకము, 
అన్య తీక్ల (ద్రవ్యములను ఇవ్వవలెను. ఇందులో సంచితమైన కఫస్వభావంతో 
విలీనమైన శరీరములో కృశత్వం ఉత్పన్నం చేయును. 
కలిజ్లకాన్‌ పట్టునవాసినశ్చ 
సదక్షిణాన్‌ వా£_పి చ నార్మదేయాన్‌ | 
ఉవ్రావచ(ద్రవ్యగుణాన్వితాభిః 
పేయాఖిరేతాన్‌ సముపక్రమేత ॥ 51 ॥ 
తైలాని కజ్ఞాఢ క్రీయావకాశ్ళ 
మూలొని కన్హాశ్చుణకాః కలాయాః । 
ఏతాని సాత్మ్యాని భవన్తి తేషాం 
'పేయాస్తథోష్టాః పరిసిదికాళ్ళు 1521 
కళింగ, పట్టణ, దక్షిణ, నర్మదా నది తీరంన నివసించు వ్యక్తులకు 
నానావిధమైన (ద్రవ్య గుణములతో కూడిన పేయను ప్రయోగించవలెను. వీరికి 
ప్రియంగు అఢీకి, యావక తైలము (కుళుత్తితైలం) ముల్లంగి, కంద, శనగ, 
బఠాణి, పయ, ఉష్ణ పరిసిద్దికౌ (మండవిశేషం) మొదలగునవి సాత్మ్యములు. 
పియా హి సిద్దా సహ దాడిమేన 
తక్రేణ చుక్రేణ జలేన చోష్టా | 
ససైన్టవా చాశు నిహన్తి త్పష్ణాం 
కాలోపపన్నా మరిచార్రకాభ్యామ్‌ ॥ 53 ॥ 
దానిమ్మ గింజలు, త(క్రము, చుక్రము, ఉప్పజలంతో చేయబడిన పేయలో 


సైంధవము, మరిచము, ఆ(్దకం వేసి యోగ్యకాలంలో ప్రయోగించిన తృష్ణ 
శాంతించును. 


భో జన కలా్రాాధ్యాయము 383 


పెతాత్మనః సర్పిషి సంస్కృతా వా 
క్షీరోదకే శర్మరయా౭౬_న్వితా వా | 
జ్వరాతిసారశ్రముమోహకాసాన్‌ 
టబాక్కాం చ తృష్టాం చ హినస్తి పేయా ॥ 54 ॥ 
పిత్తప్రకృతి కలవానికి ఘృతముతో సంస్కరించిన లేదా క్షీరోదకంలో 
సిద్దం చేసిన పేయలో' చక్కెర కలిపి ప్రయోగించినచో జ్వరం అతిసారం, (శ్రమ 
మోహము, కాస, హిక్క, త్నష్ణ నశించును. 
యద్యస్య సాత్మ్యం చ హితం చ భోజ్యం 
శరీరదేశప్రకుతా స్థితం చ | 
తత్తస్య వైద్యో విదధీత నిత్యం 
కాలే చ హృద్యం లఘు మాత్రయా చ ॥ 55 ॥ 
శరీర దేశ (ప్రకృతి అనుసారము, ఎవరికి ఏ భోజనము సాత్మ$మో 
హితకరమో వైద్యులు అతనికి ఆభోజనము నిత్యము యోగ్య సమయములో 
మా(త్రలో హృదయమునకు ఇంపగునట్టు లఘుభోజనమును ఇవ్వవలెను. 
స్తనస్య వామస్య భవత్యధసా- 
దామాశయస్తత్ర విపచ్యతే2_న్నమ్‌ । 
ధాతూరసః ప్రీణయతే విసర్హున్‌ 
కిట్టాన్మలానాం ప్రభవో౭_ఖిలానామ్‌ ॥ 56 ॥ 


వామస్టలమునకు (క్రింద ఆమాశయం ఉండును. అందులో అన్నం పక్వం 
అగును. దానినుండి సంపూర్ణశరీరంలో (ప్రసరించురసం ధాతువులను త్పప్తి 
పొందించును. కిట్టం నుండి సర్వమలములను ఉత్పన్నం చేయును. 

దీపాగ్నయో వర్ధబలాథనళ్ళ 

వ్యాయామనిత్యా బహుభాషిణశో | 
(స్రాషు (పసకాః క్షయినో వినిద్రా- 

రోగ్రెర్విముకా: కృశదుర్భలాశ్చ ॥ 5711 


384 కల్పస్హైనం 


విశుష్కవిణఖ్మూత్రకవాధ్వఫీన్నా- 
నిపీడ్యమానా విషమజ్వరైశ్స | 
ఏతె నరా మాంసరసం పిబేయుః 
ప్రాగ్సోజనాద్వాతవికారిణశ్ల n58 ॥ 
మాంసరస సేవన అర్హులు - జాఠరాగ్ని దీప్తి కలవారు, వర్ణ బలములను కాంక్షించు 
వారు, నిత్వవ్యాయామము చేయువారు, అధికంగా మాటాడు వారు నిత్యము 
(స్రీ సంభోగము చేయువారు క్షయరోగులు, నిద్రరానివారు, కృళులు దుర్చలురైన 
రోగులు, శుష్కించిన వారు, మలమూత్ర, కఫ, మార్గగమనులతో స్విన్నులైన 
వారు, మిషమజ్వర పీడితులు, వాతవికారము కలవారు, వీరికి భోజన పూర్వమే 
మాంసరసం (త్రాగించవలెను. 
ప్రల్లిన్నకాయా గలవక్రర్‌ గై- 
రారాః క్షతాః పిత్తకఫాదితాళ్ళ | 
జ్వరాతిసార గ్రహశోకని ద్రా- 
ప్రమేహపాణా ప్రమయకామలార్తాః ॥ 59 ॥ 
విషాన్వితాశ్సాపి మదాన్వితా వా 
యే చోపస్పష్టా వివిధైర్లరైర్వా । 
ఛర్వూ్యరువిష్కమృవికారిణశ్చ 
నైతే నరా మాంసరసం పిబేయుః ॥ 60 ॥ 
మాంసరసము సేవన చేయకూడని వారు : 
శ్రీన్నశరీరము కలవారు, గళ, ముఖ రోగములు కలవారు, క్షత పిత్త, కఫ 
రోగులు, జ్వర, అతిసారము, (గ్రహరోగము, శోకం, అధిక నిద్ర, ప్రమేహము, 
పాండు, కామల కలవారు, విష మద, సంయోగజ విషపీడితులు, వమనం, 
ఊరుస్తంభం కలవారు మాంసరసం సేవించకూడదు. 
తక్రం తు తేషాం భవతి ప్రశస్తం 
ససైవవం శర్శ్మరయా౭£_న్వితం వా। 
సౌవర్చలేనాథ బిడేన యుక్తం 
మధ్యేఇ_పి చాన్తేజ&_పీ సనావనీతమ్‌ ॥ 61 ॥ 


బోజన కలా ధ్యాయము 385 


వరికి భోజన మధ్యములో, అంతము నందు సైంధవము, శర్మరా, 
నౌవర్భ లవణము, విడాలవణము, వెన్నతో కూడిన త(క్రము (ప్రశస్తముగా 
చెప్పుబడనది. 
తక్రం హి సద్యో మధితం సుగన్హి 
రుచిం బలం పుష్తిమథో దధాతి | 
అమోపష్షవైశద్యలఘు స్వరో(?) వా 
నిషవ్యమాణం జలయత్యుదర్యమ్‌ 162 1 
తాజా తక్రము సుగంధిత తక్రము రుచి బలము పుష్టిని పెంపొందించును. 
అము ఉష్ణము విషదత్వమును చేయునది లఘు, స్వరవృద్దిని చేయును. దీని సేవనచే 
జఠరాగ్ని (ప్రదీప్తం అగును. 
వాన్తే విరిక్తే జ్వరితే విశుష్కే 
మహోసవాసథ్రమపీడితే చ । 
తృష్ణాతిసారోరుగదోపళతప్తే 
వైసర్పపితామయఘర్శితే చ॥63 ॥ 
సంసుష్షరోగేషు మహాీశనేషు 
విదహ్యమానేషు జలోదరేషు । 
సద్యః ప్రసూతాస్వపి చాజ్ఞనాసు 
మణ్ణం విదధ్యాదసి కామలాసు ॥ 6శీ ॥ 
మండ ప్రయోగమునకు అర్హులు :- వమన, విరేచనములు చేసిన తరువాత జ్వర 
రోగములో శుష్కింప బడినవారికి ద్వీర్ణ ఉపవాసం, పరి(శ్రమచే సీడితుడైన వాడికి, 
తృష్ణ అతిసారం, ఊరుస్తంభం, విసర్పు, పైత్తిక రోగములు, ఎండలో పీడితుడైన 
వాడికి, సంస్నష్టదోషములతో ఉత్పన్నం అయిన రోగాలకు, అత్యధిక భజనం 
చేయువారికి, శరీరములో విధాహం అగువానికి మండం ప్రయోగించవలెను. 
ఆమాతిసారజ్వరయోర్విబన్త 
కఫోద్భవే శ్వాసగలామయేషు । 
హిక్కోపజిహ్వాగలశుణ్ణికాసు 
కాసే2_&ీరోగే శిరసో గురుత్వే ॥ 65 ॥ 


386 


కల్పస్హానం 


ఛర్తి(శమోన్మాదవిసూచికాసు 
యోన్యామయే ప్ర్త్‌హ్ని తదితర 

గుల్మేషు హృ [ద్రోగహ లీమకేషు 
వాత ప్రకోపేపష్వథ కేవలేషు ॥ 66 ॥ 

ధాత్ర్యాః ప్రవృద్దే పయసి ప్రదుష్టే 
బాలస్య నిద్రాకఫవాతవుద్దా । 

మూత్రాభివుద్తా హృదయ [ద్రవే చ 
నిష్టీవికాలస్యవిషాదకేషు 167 i 

ఛర్రేషు సరే షు తథా (గహిషు 
పుష్టగ్రహే యక్షుణి హృద్లదే చ | 

చినా శ్రమోన్మాదమదోపతాపే 
మణ్ణం భిషజ్నోపదిశేద్విపశ్సిత్‌ 1638 ॥ 

మండ ప్రయోగ అనర్హులు - ఆమాతిసారం, జ్వరం, విబంధం, కఫంతో 


ఉత్పన్నం అయిన శ్వాస, గళరోగము, హిక్క, ఉపజిహ్వా, గలశుండిక, కాస, 
అక్షిరోగ శిరోభారము, వమనం, (శ్రమ, ఉన్మాదం, విశూచిక, యోనిదోగములు, 
హ్లీహారోగములు, పీనసం, గుల్మం, హృద్రోగం, హలీమకం, శుద్రవాత ప్రకోపం, 
ధా(తీ(ప్రవృత్తస్తన్యం దూషితం అగుట, బాలుని ని(ద్రాధిక్యం, కఫవాతవృద్ది, 
వూ (త్రవృద్ది, హృదయద్రవం, నిష్టీవిక, ఆలస్యం, విషాదం, ఛద్దిరోగం, 
పృష్టగ్రహం, యక్కు హృద్రోగం, చింత, (శ్రమ, ఉన్మాద మదపిడితావస్టలో వైద్యుడు 
మండమును (ప్రయోగించకూడదు. 


మణ్లో హి పీతః కఫినా గదే వా 
కఫాత్మకే వర్రయతే కఫస్తాన్‌ । 
సోజ_స్యాగ్నిముత్సాద్య గదాన్‌ పునస్తాన్‌ 
ప్రకోప౭_యన్‌ కష్టతరాన్‌ కరోతి ॥ 69 ॥ 
కఫ(ప్రకృతి మనిషి కఫరోగములో మండసేవన చేసిన కఫవృద్ది కలుగును. 


జఠరాగ్ని మందగించును. అదే రోగము తిరిగి ప్రకోపించి కష్టసాధ్యం అగును. 


భోజన కల్పాధ్యాయము 687 


తస్మాత్తు తేషాం కఫానాం నరాణాం 
న నుణ్ణమూహుర్భిషజః ప్రశస్తమ్‌ | 
స్వాన్ము[ద్రమణోదక ఏవ తేషాం 
ససైన్హవవ్యోషయుతః సుఖాయ ॥ 70 ॥ 
కావున కఫ (ప్రకృతి మనుష్యులకు మండ(ప్రయోగము (ప్రశస్తము కాదు. 
ఈ వ్యక్తుల కొరకు సైంధవము, త్రికటు మి(శ్రిత+ ముద్లోదకము, సుఖకరముగా 
చెపుబడినది. 
కషాయతిక్తః కటుపాకిభావాత్‌ 
కఫం నిహనా $శు హీ ముద్గమణ్ణ: । 
తస్మాత్‌ కృశం రోగవిముక్తదేహం 
దీపానలం వా సవిలమ్బిరోగమ్‌ 171 ॥ 


వ్యాయామినం వా బలినం సరోగం 
యశ్ఫోచితో గోరసమాంసముత్రై $ః | 
సంయోజయేత్తం విరసేన యూష్ట్రా 
సా(సేణ వా గోరససాధితేన ॥ 72 ॥ 
ముద్గమండం - కషాయ, తిక్తరసములు కటువిపాక కారణంచే శీఘ్రముగా కఫంను 
నష్టమునొందించును. కావున కృశులకు శారీరక రోగముక్తులకు జఠరాగ్ని ప్రదీప్తం 
కలవారికి విలంబికా రోగము కలవానికి, నిత్య వ్యాయామము చేయువారికి, 
బలవంతులకు, రోగయుక్తులకు, గోదుగ్రము, మాంసం, మత్య సాత్మ్యం 
కలవారికి మసాలా రహితమైన రక్తము లేక పాలతో సిద్దము చేయబడిన యాషమును 
ఇవ్వవలెను. 
(తిప్రస్రుతో దీపనతో యసిద్దః 
స్వాత్తణ్లులైః సంపరిభృష్షకైెర్వా | 
ముర్గెర్యవైశ్చాపె తథైవ లాజౌ- 
రుష్షః సుగస్తిర్విశదేన పీతః ॥ 73 ॥ 
(ఇతి తాడసత్రపుస్తేే 188 తమం పత్రమ్‌;) 


388 కల్పన్హైనం 


మజణ్జః తణోనాస్య బలం దధాతి 
వ్యాధిస్తథా మార్రవమభ్యుపైతి । 
సర్వేన్రియాణి ప్రకృతిం భజన్తే 
భోజ్యానుపూర్వీ చ తథా కృతా స్యాత్‌ 174 ॥ 

3 సార్లు (ప్రసృతి చేయబడిన దీపనీయ జలముతో సిద్దం చేయబడిన 
వేయించిన తండులములు, ముద యవ, లాజతో చేయబడిన ఉప్ప సుగంధిత 
విషద మండమును త్రాగుటచే క్షణంలో బలం కలుగును. రోగం మృదువగును. 
సంపూర్ణ ఇంద్రియములు (ప్రకృతిష్ట్రమగును. 

ఇదీ భోజనక్రమము. 
మణ్జ్ణం యథోక్తం పిబతో గుణాస్తే 
విపర్యయే చాపి విపర్యయః స్వాత్‌ । 

య ఏవ మణ్ణస్య భవన్తి యోగ్యా.... ॥75 ॥ 

యధథోక్తముగా మండమును సేవించుటచే ఉపర్యుక్త గుణములు 
కలుగును. దీనికి విపరీతం అగుటచే గుణములు కూడా విపర్యయం అగును. 
మండ యోగ్యులు యవాగు యోగ్యులు. 

లఫ్వీ యవాగూర్న విదహ్యతే చ 

దోషానులోమ్యం విదధాతి చోష్టా । 
పిత్తం చ మాధుర్యగుణేన హన్తి 
భోజ్యానుపూర్వీం (క్రమశశ్చ యుజ్షే 176 ॥ 

యవాగు లఘువగుట వలన శరీరములో దాహం ఉత్పన్నం చేయదు. 
ఉప్ప అవస్థలో (పయో గించుటచే దోషములను అనులోవునం చేయును. 
మాధుర్యంచే పిత్తమును నష్టం నొందించును. క్రమముగా భోజనక్రమముతో 
యుక్తమగును. 

సదాడమా వాతకఫార్షితస్య, 

సశర్కరా పెత్తకఫాన్వితస్య । 


భోజన కల్రాధ్యాయము 389 


రసేనవా జాజలకేన సిద్దా 
సగేోరసా వా సహ దాడిమ్రైర్వా? 1177 ॥ 


హితాం నృణాం మారుతపీడితానాం 
గుల్మే తథా పీసీ చ పీనసే చ | 
సభోజనస్నానవిహారయాన-- 
వ్యాయామసంభాషణగీతపథ్యామ్‌ ॥ 78 ॥ 


వేర్వేరు అనుపానములతో యవాగు సేవన- వాత కఫ పీడితులకు దాడిమ, 
పిత్తకఫపీడితులకు శర్కర, వాత పీడితులకు గుల్మ, పీనస రోగములతో భోజన, 
స్నాన, విహార, యాన, వ్యాయామ, సంభాషణ, గీతములు, ఎవరికి, విహార, 
యాన, వ్యాయామ, సంభాషణ, గీతములు, ఎవరికి హితకరమోవారికి జాంగల 
మాంసరసంతో సిద్దం చేయబడిన లేదా గోదుగ్రంతో సిద్దం చేయబడిన 
దాడిమగింజలు వేసిన పేయను ప్రయోగించవలెను. స్వస్థావస్థలో కూడా రోగము 
నివృత్త అయినపుడు, అగ్ని మందగించినపుడు హితకరముగా చెప్పబడింది. 
తత్స స్టవృతౌ చ హితాం వదన్తి 
రేగే నివుత్తే జ్వలనే చ మనే | 
రోగే నివుత్తే జ్వలనే స దీప్తే 
రోగర్స్విముకాః కృశదుర్భలాశ ॥ 79 ॥ 
&ణే(న్రియా వర్గబలా గ్నిీహీనా- 
వాతార్తితాః పిత్తనిపీడితాశ్చ | 
జ్యరాతిసారోదరపాయురోగ- 
చిన్తేష్యపానాధ్వగరో గతప్తాః 180 ॥ 
కాసేన శ(స్తేణవిషేణదైవ 
నిపీడితాః శోకహతాశ్చ నిత్యమ్‌ । 
వ్యాయామగో యాధ్యయన శ్రమార్తా- 
థూమాగ్నివాతాతపజాగరారాః ॥ ర్ర్‌క్లే ॥ 


390 కల్పస్ణానం 


విదహ్యమానాకిగలాస్యనాసా- 
విషీదమానాః స్మృ్రతిబుద్దిహీనాః | 
ఆనాహినః శుష్కుపురీషమూ త్రా- 
భగన్లరార్శో గహకుణ్ణలారాః 182 u 
నిష్పిష్టభగ్నచ్యుతపీ(డి) తాళ్ల 
శుద్ద(వ్రణో మాంసవివర్తితే చ | 
జీర్ణ జరాన్యే ద్య్వత్స తీయకేషు 
నిత్యజ్వరే చాపి చతుర్రకే చ॥83 ॥ 
రక్షపిశాచోరగభూతయక్ష- 
తుద్వ(జత్సష్టా గ్నిపామాహతాశ్చ | 
(ప్ర్రీబాలపుతా ల్రవిశుష్కదుగ్జా- 
గర్భశ్చు యస్యా న వివర్దతే చ ॥ 84 ॥ 
నాప్యాయతే యః స్తనపశ్చ బాలో 
జాగర్తి నిత్యం భృశరోదనళ్ళ । 
చక్షుర్ల్ణతిర్యస్య చ తీక్షనస్యై- 
విశోషణైర్వా ప్రతికర్మణా వా॥85॥ 
పాలు త్రాగుటకు అర్హులు : రోగనివృత్తం అయి అగ్ని (ప్రదీప్తం కలుగునపుడు, 
రోగయుక్తం అయి కృశుడు, దుర్భలుడుగా ఉన్నపుడు, ఇం(ద్రియములు క్షీణించిన 
వానికి, వర్రబలము, అగ్ని, నష్టం కలిగినవాడికి వాతపిత్తపీడితులకు, జ్వరం, 
అతిసారం, ఉదరరోగములకు, గుదరోగులకు, చింత, ఈర్ష్య, మద్యవానం, 
(శమయుక్తులకు, ధూమ అగ్ని, వాయు, ఆతప, జాగరణ పీడితులకు, చక్తు, 
గళ్ళ ముఖనాసికలో వాదాహరి కలవారికి విషాదులకు స్మృతి బుద్రిహీనులకు, 
ఆనాహం, మలమూ(త్రములు శుష్కించినవారికి, భగందరము, అరసు, (గ్రహా, 
వాతకుండల రోగపీడితులకు, శరీర నిష్పిష్ట (lacirated), చ్యుత, భగ్నము, 
పీడితులకు, శుద్దవ్రణం కలవారికి, మాంసరహితులకు, అజీర్లజ్వ్యరము, 
అన్యేదుష్క_ము, తృతీయకము, నిత్యజ్వరము, చాతుర్ణ్లకము, రాక్షసపిశాచ, సర్దు, 


భోజన కలాధ్యాయము 391 


భూత, యక్క క్షుధా వజ్ర, తృప అగ్ని హిమములతో పీడితులైన వారికి, స్త్రీ, 
లేదా బాలుడు అల్ప సంతానం కలవారికి, స్తన్యం లేనివారికి, గర్భవృద్ది కలుగని 
వానికి, స్తన్యంతో తృప్తి నొందని బాలునికి, జాగరణము అతిరోదనం తీళ్ల నస్యం, 
శోషణ కర [ద్రవ్యంలతో నేత్ర రోగములు కలిగిన వారికి, విరేచన యోగ్యులకు 
వీరందరికి శృతం చేసిన పాలను (పయో గించవలెను. 
ఏతే శృతం క్షీరమథాభ్యసేయు- 
రలం శృతం యస్తు విరేచనీయః | 
క్షీరం హి సద్యో బలమాదధాతి 
దృఢకరోత్యాశు తథే[న్రియాణి ॥ 86 ॥ 
మేధాయురారోగ్యసుఖాని ధత్తే 
రసాయనం చాపి వదన్తి ముఖ్యమ్‌ 
పుష్టిర్భుఢత్వం లభతే చ గర్భా 
బన్హ్ర్యా చ షజ్హుశ్చు జరంశ్చు సూతే ॥ 87 ॥ 
పాయుం పయః శోధయతే2_నులోమం 
కరోతి వాతం లఘుతాం నరాణామ్‌ । 
తస్మాచ్చ సర్వేషు రసాయనేషషు 
రోగస్య చాన్తే (ప్రవదన్తి దుగమ్‌ 188 ॥ 
పాలు శీఘ్రముగా బలమును వృద్ది పొందించును. ఇం(ద్రియములను 
దృఢం చేయును, మేధస్సు, అయురారోగ్యములను, సుఖంను కలిగించును. ఇది 
ప్రధాన రనాయనము, గర్భమును పుష్టిగా, దృఢంగా చేయును. దీనితో వంధ్య, 
నపుంసకులు వృద్ద స్త్రీలు కూడా సంతానం పొందుదురు. పాలు గుదశోధనం 
చేయును. వాయువును అనులోమనం చేయును. లఘుత్వం ఉత్పన్నం చేయును. 
కావున సంపూూద్ద్ధ రసాయనములలో రోగాంతములో పాలు (శ్రేష్ట్రముగా చెప్పబడినవి. 
క్షీరం సాత్మ వత జీరమాహు: పవిత్రం, 
తీరం మబ్గల్యం, శ్షీరమాయుష్యముక్తమ్‌ । 
కీరం వర్ణ రం, శీరమాహుశ్చ కేశ్యం, 
శీరం సన్హానం శీరమాహుర్వయస్యమ్‌ 189 ॥ 


392 కల్పస్థానం 


పాలు శరీరంనకు సాత్మ్యం. పవి(త్రం, మంగళకారకం ఆయుష్ము_రం. 
వర్ణం, కేళ్ళం, సంధానకారకం. వయస్థాపకం. 
క్షీరం సర్వేషాం దేహినాం చానుశేతే, 
క్షీరం పిబన్తం చ న రోగ ఏతి । 
క్షీరాత్‌ పరం నాన్యదిహాస్తి వృష్యం, 
&రాత్‌ పరం నాస్తిచ జీవనీయమ్‌ ॥ 90 ॥ 
పాలు సమస్త (ప్రాణులకు అనుకూలము. క్షీరం త్రాగుటచే రోగములు 
రావు. క్షీరమును మించి వాజీకరణ (ద్రవ్యం లేదు. జీవనీయ [ద్రవ్యములలో కూడా 
శ్షీరమును మించి మరొకటి లేదు. 
శైత్యాత్‌ పయో వర్రయతే2_నిలం ప్రాక్‌ 
పిత్తాత్మనస్తేన భినత్తి వర్ఫః | 
ఈషచ్చ శూలం కురుతే గురుత్వాత్‌ 
స్నేహాద్విపాకే శమయత్యుభే ద్వే ॥ 91 ॥ 
తీరము శీతలము అగుటచే (ప్రారంభంలో వాయువును వృద్ది చేయును. 
పిత్త(ప్రకృతి కలవారికి విరేచనం చేయును. గురువు అగుటచే కొంచెం శూలను 
ఉత్పన్నం చేయును. కాని స్నిర్ద విపాకంచే వాతపిత్తములను శాంతింపచేయును. 
మాధుర్యతో వర్రయతే శరీరం 
ప్రసాదయత్యాశు తథేన్రియాణి | 
స్టేర్యం పయః సాన్రతయా కరోతి 
పైబిల్యతః శోధయతో౭_న్తరాణి 1921 
మధురం కాన క్షీరం శరీర వృద్దిని చేయును. ఇం(ద్రియ (ప్రసన్నం 
కలిగించును. సాంద్రమగుటచే స్టిరత్వం ఉత్పన్నం చేయును పిచ్చిలం అగుటచే 
అంతరావయవములను శోధన చేయును. 
విష్టభ్యతే చాపి కషాయభావాద్‌- 
వాతాత్మనస్తేన కరోతి శూలమ్‌ । 
స్నేహాచ్చ మాధుర్యగుణాచ్చ శూలం 
పయో నియచ్చత్యనుజీర్యమాణమ్‌ ॥ 93 ॥ 


భోజన కలాధ్యాయము 393 


కషాయం అగుట వలన శరీరం నందు విష్టంభం ను ఉత్పన్నం చేయును. 
వాత ప్రకృతి కలవారికి శూలను ఉత్పన్నం చేయును. కాని స్నిగ్ద మధుర గుణముల 
వలన క్షీరం జీర్ణం అయిన పిదప శూలను శాంతింప చేయును. 
'స్నేహాద్గురుత్వాత్‌ సకషాయశైత్వాద్‌- 
విస్నంస్య సద్యో బలనూదధాలతి । 
సస్నేహశైత్యాన్మధురాన్వయత్యాత్‌ 
కఫాత్మనాం వర్రయతే కఫం చ ॥ 94 ॥ 
(ఇతి తాడపత్రపుస్తకే 189 తమం పత్రమ్‌) 
క్షీరము స్నిగ్దగురు కషాయ శీతలం అగుటచే శీఘ్రముగా బలమును వృద్ది 
చేయును. స్ప్నీగ్ర శీతల మధుర గుణముల వలన కఫ (ప్రకృతి కలవారికి కఫంను 
వృద్ది చేయును. 
ఏతద్దితం సాత్మ్యకషాయభావాత్‌ 
పాకస్య తుష్టిం కురుతే న దోషమ్‌ । 
గారం చ వర్ణం కురుతే సితత్వాత్‌ 
స్నేహం చ సస్నేహతయా కరోతి ॥ 95 ॥ 


సాత్మ్యం, కషాయం అగుటచే శరీరమునకు హితకరము. పాచకాగ్నిని 
సంతుష్టి చేయును. శరీరంలో దోషములను ఉత్పన్నం చేయదు. క్షీరం శ్వేతం 
అగుటచే గౌరవ్వర్దం కలుగచేయును. స్పిగ్రమగుటచే స్నిగ్దత్వం ఉత్పన్నం చేయును. 


శత్యాత్‌ కషాయాద్దనసా న్రభావాత్‌ 
సంపర్కతశ్యాభిషవాచ్చు భాజ్లే | 
క్రమేణ చోష్మోపచయాన్నిరుద్దం 
పయో దధిత్వాయ శనైరుపైతి ॥ 96 ॥ 
పయో హి వాతాతపపీడితం దద్రా- 
క్కూర్చీభవత్యేష హి తత్ర హేతుః । 
బామ కద్రనత్వాదథ వద్రమానః 
సంకోదనాచ్చాభిషవాచ్చ దద్నః | 97 ॥ 


394 కల్పజ్లానం 


శీతలము, కషాయము, ఘనము, సాంద్ర కారణములచే పాత్ర సంపర్కం 
మరియు సంధానము ద్వార క్రమముగా ఉష్ణ, వృద్ది వలన నిరుద్దం అయిన క్షీరము 
మెళ్రెమెళ్రెగా పెరుగుగా మారును. వాయువు మరియు ఎండచే పీడితం అగుటు 
వలన పాలు తక్షణమే పగిలి పోవును. దీనికి కారణము ఉప్తఘన కారణంచే 
మెల్తెమెల్లెగా క్లేద సంధానములు కలుగును. 

నిర్వర్రయత్యమరసం పయో౭_గ్ని- 

ర్మస్తుం తథా చాప్యతివర్తమానః | 
ఊర్హ్య్రం సరశ్ఫోత్త్రవతే స్వభావాత్‌ 
కిట్టుం తతో౭౬_ధశ్చ నిషీదతే2_స్య 198 ॥ 

అధిక మా|(త్రలో వృద్ది అయిన అగ్ని, పాలలో అమ్హరసంను దధి, మస్తును 
ఉత్పన్నం చేయును. దీని సర భాగము స్వభావముచే పైన తేలును. కిట్టు భాగము 
అడుగున చేరును. 

దివ్యేన చ జ్ఞానబలేన దృష్టం 

ముఖైః(కఖ్రైః) పురా మన్లనమస్య యుక్తా । 
తతో ఘృతోదశ్విదుపోపలభ్య 
గావః ప్రతిష్టాః సచరాచరస్య ॥ 99 ॥ 

(ప్రాచీన కాలంలో ముద్ర పద్ద బుషులు దివ్యజ్ఞానం తో యుక్తిపూర్వకంగా 
పెరుగును మంథనం చేయుట గ్రేష్ట్రముగా చెప్పిరి. మంథనం చేయుట చే ఘృతము 
మరియు ఉదశ్యుతం లభ్యం అగును. కావున ఆవులు సమస్త చరాచర (ప్రపంచం 
నందు (ప్రతిష్టకు కారణం అయినవి. 

తస్మాచ్చిరవ్యాధినిపీడితానాం 

మూర్భాగతానాం పతతాం నరాణామ్‌ । 
పరాయణం క్షీరముశన్తి వైద్యా 
నిద్రాసుఖాయుర్చలకృత్‌ పయో హి ॥ 100 ॥ 

కావున దీర్ణకాల రోగపీడితుడు, మూర్చ నొందినవాడు, కింద పడిన 
వాడు, వీరికి క్షీరం ఉత్కష్టం అయినదని వైద్యులు చెప్పుదురు. పాలు, నిద్ర, 
సుఖము, ఆయువు బలమును ఇచ్చును. 


భోజన కలాధ్యాయము 395 


మూఢస్తు యః స్యాన్మదనస్య బీజై- 
ర్భల్లాత్రైాః పూగఫలాది భిశ్ర | 
పయో హి తస్యోపదిశేద్విపన్సిద్‌- 
గుడోదకం వా శిశిరం సిబేత్‌ సః ॥ 101 ॥ 
శీరేణ చైనం సగుడేన నిత్యం 
సంభోజయేత్‌ సర్పిషి సంస్కృతేన । 
ధాన్వీరకార్తే£_పి తథైవ కార్యం 
తీరం హి తస్వాషధముక్తమగ్న $మ్‌ ॥ 102 ॥ 
మదనఫల బీజము, భల్జాతకము, పూగీ ఫలము కారణమున మూఢుడైన 
వానికి క్షీర ప్రయోగమును చేయవలెను. లేదా చల్దార్చిన గుడోదకం త్రాగించవలెను. 
( ధనుస్తంభాది వాతరోగములు) లేదా ఘృతముతో సంస్కరించబడిన క్షీరమును 
సేవించవలెను. ధాన్వీరక రోగపీడితుడికి కూడా పై చెప్పిన ఉప(క్రమమునే 
చేయవలెను. పాలు దీనికి (శ్రేష్టమైన బాషధముగా చెప్పబడింది. 
ఆనూపజో జాజలజో వరిష్టః 
సుభూమిజాతో గురుబద్రచక్షుః । 
సాముద్రషణ్హే(పౌ (జ్ర) ముకవంశకానా- 
మిక్షుః ప్రశస్తస్తు పరః పరో యః ॥ 103 ॥ 
పై చెప్పిన రోగములో అనూప జాంగల దేశమును ఉత్తమభూమిలో 
ఉత్పన్నం అయినగురు మరియు బంధించబడన అంకురములు కలి గిన సాము(ద్ర, 
పౌం(డ్ర, ఇతుక వంశమునకు చెందిన చెజుకు అత్యంత (ప్రశస్తముగా చెప్పబడినది. 
స్వాదుః శీతః పుషికృద్రిపనీయః 
స్నిగ్వు వృష్యో వర్గచక్షుః ప్రసాదీ | 
శ్రేష్మాణముత్తే గ్రదయతే చ జగ్గా 
రసస్తు పీతః కురుతే విదాహమ్‌ 104 ॥ 
చెఆఅకు స్వాదు, శీతలం, పుప్టికారకం, దీపనం, వృష్యం, వ్యర్హమును 
కలిగించును. చెజుకుగడ రసం శ్లేష్మమును వృద్ది నొందించును. యంత్రముతో 


396 కల్లా 
తీసిన రసం విదాహమును ఉత్పన్నం చేయును. చెణుకు గడను స్వయ 
దంతములతో నమిలి తీసిన రసం (ేష్టముగా చెప్పబడినది. 

భుక్త్వా సిబేదిక్షురసం కఫాత్మా 
ప్రాగ్సోజనాత్‌ సైత్తికవాతికౌ తు । 
సంసృష్టదోషస్య హితో౭_న్నమధ్వే 
తథా హి సర్వే సుఖమాప్పువన్తి ॥ 105 ॥ 
కఫ (ప్రకృతి వారు భోజనం తర్వాత, వాత పిత్త (పకృతి వా 
భోజనమునకు ముందు, సంస్నష్ట (ప్రకృతి వారు భోజన మధ్యలో ఇక్షురసమ. 
సేవించవలెను. ఈ విధంగా దీని ద్వారా అందరూ సుఖ ప్రాప్తి నొందుదురు 
ఇతి ప్రకృత్యేకురస ప్రకారా 
రోగాంస్తు వవ్యామి హితార్రమేషామ్‌ | 
జ్వరాతిసారామగలామయేసు 
విసూచికాకుష్టవి(కి) లాసకాసే ॥ 106 ॥ 
పాణ్హామయే శూలజలోదరేషు 
ఛర్జ్యాం కఫో ద్రేకవిరిక్తవాన్తే | 
నస్తః క్రియావస్తినిరూహి తేషు 
స్వరోపఘాతక్షయపీనసేషు 1107 ॥ 
(ప్రమేహశోథోరుగదేషు నాద్యాద్‌- 
రోగేష్వభిష్యన్తసముత్డితేషు I 
(గ్రహషు సర్వేషు పయో౭౬_తివృద్దా 
బాలే2_తిని ద్రే కఫరోగితే చ॥ 108 ॥ 

ఈ ఎధముగా (ప్రకృతి అనుసారము ఇక్షురస భేదములు వర్ణించబడిన 
ఇపుడు నేను వీరి హితము కొరకు రోగ వర్ణన చేయుదును. ఇక్షు సేవన అనద్దుః 
జ్వరం, అతిసారం, ఆమదోషము, గళరోగము, విసూచిక, కుష్టు కిలాసవ 
కాస, పాండు, శూల, జలోదరము, వమనం, విరేచనము, వమనంలో కఫో దే: 
కలుగుట, నస్యం, వస్తి, నిరూహం తర్వాత స్వరోపఘాతము, క్షయ, పీనసమ 


భోజన కలాధ్యాయము 397 


ప్రమేహము, శోథ, ఊరుస్తంభం, అభిష్యందంత ఉత్పన్నం అయిన రోగములు, 
గ్రహరోగములు, క్షీరవృద్ది అతి నిద్రాలుడైన బాలుడు, కఫరోగము కలవారికి 
ఇకురసం (ప్రయా గించకూడదు., 
ఇకుః ప్రయోగో న హీతో, హితస్తు 
యోషామిమాంస్తానపి మే నిబోధ । 
జీర్ణజ్వరార్‌ చకరక్తుత్త- 
కాసషతక్షీణకఫక యేషు ॥ 109 ॥ 
తృష్ణాగ్నివెసర్పమదాత్యయేషు 
మూత్రామయే క్షర్ణశిరోకివాతే । 
త్వజ్మాంసవర్షద్యుతిబుద్రిరేతో- 
నిద్రాబలౌజోరుధిరక్షయేషు ॥ 110 ॥ 
ఇకురసం హితమైన రోగములు కూడా నానుండి వినుము, జ్లీర్ణ జ్వరం, 
అరోచకం, రక్తపిత్తం, కాస, క్షతక్షీణం, కఫక్షయం, తృష్ణ అగ్ని విసర్పం, 
మదాత్యయం, మూ(త్రరోగం, కర్త, శిర, అక్షి వాతరోగములు, త్వచమాంస, 
వర్గ, ద్యుతి, బుద్రిరేతసు, నిద్ర, బల, ఓజస్సు, రక్తక్షయం, క్షీరం హితకరమైన 
దానికి, శిశువులకు ఇకురసం హితకరం అయినది. 
యేషామథోక్తం చ పయః ప్రశస్తం 
తేషాం హిత్భోతురసః శిశూనామ్‌ । 
కఫ(ప్రసేకారుచిత్సస్తిమోహ- 
శూల (పతిశ్యాయగలామయారాన్‌ ॥ 111 ॥ 
కఫ (ప్రసేకం, అరుచి, తృప్తి, మోహము, శూల, ప్రతిశ్యాయం, 
గళరోగము, (ప్రమేహం, హృల్హాసం, జడత, అగ్నినాశము, వీటిలో అధిక మా(త్రలో 
సేవించిన ఇక్షురసం జ్యరమును ఉత్పన్నం చేయును. 
ప్రమేహహృల్హాసజడాగ్నినాశాన్‌ 
రసో౭_తిపీతః కురుతే జ్వరం చ । 


398 కల్పస్థానం 
ఇత్యేష ధన్యః (ప్రవరశ్చ కలో 
భోజ్యం (ప్రతి ప్రశ్న ఉదాహృుతస్తే 1112 ॥ 
నృణాం హెతార్టం భిషజాం చ వృద్ద! 
సుఖస్య మూలం (ప్రవదన్తి ధర్మ్యమ్‌ ॥ 113 ॥ 
ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 
(ఇతి కల్పస్తానే) భోజనకల్పః | 


ఓ వృద్ద జీవకా! ఈ విధముగా మనుష్యుల, వైద్యుల హితము కొరకు 
భోజనం గురించి ధన్యం, (శ్రేష్టం అయిన కల్పము నీకు చెప్పినాను. ఇది సుఖ 
ధర్మమునకు మూలముగా చెప్పబడినది. అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను, 


భోజన కల్పాధ్యాయం సమాప్తం. 


ఛలో 2 
mw" 





నా a We : న, 
అధాతాి విశషనళం నామాధాాయుం వ్యాభ్యాపాళముః 411 
అ బ్ర ఖో 
వా ఈగో! ల a ల 
ఇతి హ స్మ్నాహ భగవాణ కశ్వపః ॥ 2 ॥ 


Wy, ns న్‌ ణా my A ym WE ఖు nm ర గా ర నా జ ల య by ఖై జు on 
ఇరు vate క లల ం ప్రాశన తలు SE ETT We He 1- క వానో శ ce 


హుతాగ్నిహో శ వ్ర మాసీనం కశ్వపం ష్టం జ లె / 


వృద్దో విశే ల పప్రచ్త వినయే యుసఫ్త్రతః 13 ॥ 


we ard 
ఆగ్ని హో వ ఆహుతి చేసి ఆసీదుడక లో కపా జత మహాప 
కాశ్యపు పనితో స ఆ విశేషములను తెలుసుక ము ఉతరావచత అడి పవి, 
aes శ ప్రశ్నను అడిగెను. 
సూత్రస్తానె భగవతా ఎ విష ద్వివిధో జ్వరఃి | 
హితులిజాష షదజ్ఞ్హానైః 3 ప్రతిపన్నోవి_స్యి తం తధా 14 ॥ 
సంశయస్త షణ సస భగవన్‌! శి సమిపాతజ్వన fo పతి ' 


తత్రమేస సంశయం వము! పిశేషడైః జర్‌ 1 


yr ఇల టో a జ్‌ ట్స్‌ అల్‌ 2 ey a 
భగవాన్‌! న్‌ | సే సానముల్‌ Leh కంగన జ్హాణయము చెండు boli wie pe et మనా మేక 
స్స 


పాకాన 

తాల్‌ క శాస్తా శ్రా Es || 

జా, He ry హో జాల్తింళ్ళ » apm స న. =. 
లై ఎక చొట. నెను Tain PONT Marcu చరం యస ఆ be 

tye We dn Dal Tee య 
పలకా. 
జస భొళ్ళ ans అ జరం న ట్ర్‌ మారా ma అతల ల ల మీ జజ ప స ఉట ee స శత Mth le 
neu | త బ్యాలే మంటు చు హ్‌ nore) (an brig wil The ey Cs 
తజ ర య షా న్‌ు ఈ ళ్ళ aon. ఇ Se స అ |. 
శ్వా ఈ విషయంలో విశేషముల దారా నా సంశయము ఆటొ 
స 


400 కల్పస్త్రానం 


కిమేకః సన్నిపాళోఇ_యం కింవా కిం బహనో మునే! | 
(ఇతి తాడప[త్రపుస్తకే 190 తమం ప[త్రమ్‌।) 
ఏకళ్ళేత్‌ కిం సమైర్డోషైరనేకత్వం కథం పునః ॥ 6 ॥ 


ఓ ముని! సన్నిపాతము ఒకటే అగునా? లేదా అనేకములా? దోష 
సమానత్వ కారణం చే ఒకటే అగును. ఒకటే అయినచో అనేక. ప్రకారములెట్టు 
ఉందును? 

వాతపిత్తకఫానాం తు త్రయాణాం సం(ప్రకుష్యతామ్‌ । 

క ఏషాం ప్రథమం దోషః ప్రకుష్యతి మహామునే! ॥7 ॥ 

యుగపద్వా ప్రకుహ్యన్తి దోషాః కిం వా౭_నుపూర్వశః | 

ప్రకుష్యతాం వా విషమమేక్రైకశ్యేన వా పునః ॥ 8 ॥ 

విశేషాః కే మహాభాగ ! దోషవ్యాససమాసతః । 

సన్నిపాతాః కియనో వా కాని నామాని వా ప్రుథక్‌ 9 ॥ 

ఉపద్రవాశ్ళ కే తేషాం పరిహారవిధిశ్ళు కః | 

ఉపక్రమశ్చు కస్తేషాం సాధ్యాసాధ్యవరాశ్చు కే॥10 ॥ 


భగవాన్‌! వాత పిత్తకఫాది ప్రకృతిలున్నప్పుటికి (తిదోషములలో మొదట 
ఏదోషము ్రకోపించును. ఈ 3 దోషములు ఒకేసారి (ప్రకోపిస్తాయా? లేదా 
ఒకట ముందు ఒకటి వెనుక ప్రకోపిస్తాయా? ఓ మహానుభావా? (ప్రకోపించిన 
దోషములలో వేరువేరుగా ఏమి విశేషములు ఉండును? దోషములు వేరువేరుగా 
సమానముగా సన్నివాతములు సంఖ్య ఎంత? వాటి (ప్రత్యేకమైన పేర్టు ఏమి? 
వాట ఉపద్రవములు పరిహారము చికిత్స ఏమి? వాటిలో ఏవి సాధ్యములు? 
ఏవి అసాధ్యములు? 


ఇతి పృష్టః స నొష్యీణ స్టవిరేణ ప్రజాపతిః | 

సన్నిపాతవిశేషార్హమద్భుతం వాక్యమబ్రవీత్‌ ॥ 11 ॥ 

ఈ ఎధముగా జ్ఞాని అయిన శిష్యుని ద్వారా (ప్రశ్నించబడిన (ప్రజాపతి 
కశ్యపుడు సన్నిపాత విశేష జ్ఞానము ఆశ్చర్యజనకముగా ఉపదేశించెను. 


విశేష కల్పాధ్యాయము 401 


వినుము. 


శృణు భార్గవ 1 తత్త్వార్దం సన్నిపాతవిశేషణమ్‌ | 

జానతే భిషజో నైనం బహవో౭_కృతబుద్దయః i121 

ఓ భార్గవా! తత్త్వ జ్ఞానము కలుగు సన్నిపాత విశేషములను నానుండి 
చాలా మంది అజ్ఞాన వంతులకు ఇదె తెలియదు. 

నీతోపదారాత్‌ సూతానాం మైథునాద్విషమాశనాత్‌ । 
ప్రజాగరాద్రివాస్వష్నాచ్చాన్తె ర్హ్యాలాల్యకర్శనాత్‌ 113 un 

తథా దుఃఖప్రజాతానాం వ్యభిచారాత్‌ పుథగ్విధాత్‌ | 
శిశోరుష్రపయఃపానాత్తథా సంక్తీర్ణభోజనాత్‌ 114 11 
విరుద్రకర్మపానాన్నసేవినాం సతతం నృణామ్‌ । 

అభో జనా దధ్యశనాద్విషమాజ్షీర్ణభో జనాత్‌ 1 కేవ్‌ | 

సహసా చాన్నపానస్య పరివర్తాదృతోస్తథా | 
విషోపహతవాయ్వమృ్వుసేవనాద్గరదూషణాత్‌ 16 ॥ 
పర్వతోపత్యకానాం చ ప్రతికూలే విశేషతః | 

అవప్రయోగాత్‌ స్నేహానాం పఖ్యానాం చైవ కర్మణామ్‌ ॥ 17 ॥ 
యథోకానాం చ హేతూనాం మి(శ్రీభావాద్యథో చ్రైతాః | 

త్రయో దోషాః ప్రకుప్యన్తి క్షీ చాయుషి భార్గవ ! ॥ 18 ॥ 

ఓ భార్గవా! ప్రసూత మరియు దుఃఖ(ప్రజాత స్త్రీకి శీతల ఉపచారము 


మైథునం, విషమాశనం, రాత్రి జాగరణం, దివాస్వప్నము, చింత, ఈర్ష్య, 
బిహ్వాలోలత, అపకర్షణంతో నానా విధములైన వ్యభిచారముతో బాలుడు 
దూషితస్తన్యం సేవించుటచే సంక్షీర్ణ భోజనంతో మనిషి నిరంతరం విరుద్ధ కర్మ 
విరుద్ద భో జనం సేవించుటచే అనశన, అధ్యశన, విషమాశనలచే అబ్బిద్ద భోజనంలచే 
అన్న పానములతో బుతుపరివర్తనవలలతో విషముతో దూషిత జల 
వాయుసేవనతో గర విషముతో దూషితం అగుటచే విశేషించి ప్రతికూలావప్టలల్‌ 
పర్వతము లోయలలో ఉండుటచే స్నేహనము, పంచకర్మ అసమ్యక (ప్రయాగముచే 
పైచెప్పిన కారణములు మి [శ్రితము అగుటచే ఆయుక్షీణం అగుటచే (త్రిదోషములు 
(ప్రకోపించును. 


402 కల్పస్థానం 


తతో జ్వరాదయో రోగాః పీడయన్తి భృశం నరమ్‌ । 

సర్వదోషవిరోధాచ్చు దుశ్సికిత్సో 3 మహాగదః ॥ 19 ॥ 

అపుడు జ్వరాది రోగములు అమితమైన బాధను కలిగించును. 
అన్నిదోషములు పరస్పర విరుద్దములు అగుటచే ఈ మహావ్యాధి అత్యంత 
దున్చికిత్సితము. 

యథా౭_న్నివజపవనైర్న స్యాదభిహతో ద్రుమః । 

నాతపిత్తకఫైస్తద్వత్‌ క్రుద్రైర్దేహి న జీవతి ॥ 20 ॥ 

ఏ విధముగా అగ్ని, వజ్రము, వాయువు ద్వారా బాధించబడిన వృక్షము 
జీవించజాలదో అదే విధముగా కూడ పిత్త కఫములను (తిదోషవలులు 
(పకుపితమైనపుడు వ్యక్తి జీవించలేడు. 

విషాగ్నిశ(స్తెర్యుగపన్న జీవని యథా హతాః | 

సన్నిపాతావ్రితాస్తద్వన్న జీవన్త్యతపస్వినః ॥ 21 ॥ 

ఏ విధముగా విషము, శస్త్రముల, అగ్నిచే గాయపడిన వ్యక్తి జీవించలేడో 
అదె విధముగా సన్నిపాత రోగి జీవించలేడు. 

ద్వయం తదుపరిష్టాచ్చ యథా ప్రజ్వలితం గృహత్‌ | 

న శక్యతే పరిత్రాతుం సన్నిపాతస్తథా నృషు ॥ 22 ॥ 

ఏ విధముగా పైనుండి, (క్రిందినుండి, మండుచున్న గృహవమును 
రక్షింపలేమో మనిషిలో సన్నిపాతమును రక్షింపలేము. 

దిగ్రబాణా,స్త్రయో వ్యాధాః పరివార్య యథా మృగమ్‌ | 

ఘ్నున్త గ్రీనౌషథయస్తద్వ త్రయో దోషా; శరీరిణమ్‌ ॥ 23 ॥ 

ఏ విధముగా విషయుక్త బాణములతో వేటగాడు మృగములను నాలుగు 
వైపుల గాయపరచునో అదే విధంగా జొషధముల అభావముతో |[త్రిదోషములు 
రోగిని చంపును. 

సంగతా నియతం యత్మాత్‌ పాతయన్తి కలేవరమ్‌ । 

అన్యచ్చాశు సంనిపతత్యతో వా సన్నిపాతతా ॥ 24 ॥ 


విశేష కల్పాధ్యాయము 403 


ఎందుకనగా ఈ (త్రిదోషములు కలిసి శరీరమును నిశ్సిత ముగా 
నశింపచేయును. కావున ఇది సన్నిపాతము అనబడును. లేదా శీఘ్రముగా 
నష్టమగుటకు కారణం అగుటచే సన్నిపాతం అనబడును. 

అకస్మాది న్రియోత్పత్తిరకస్మాన్మూ త్రదర్శనమ్‌ । 

అకస్మాచ్చిలనిక్పుతిః సన్నిపాతా గ్రలక్ష్షణమ్‌ 125 1 

సన్నివాత జర ముఖ్య లక్షణవరులు అకస్మిక వుగా ఇం(దియ 
విషయముల ఉత్పత్తి జరుగును. మూ(త్రము చేయును. స్వభావములో 
పరివర్తనము వచ్చును. 

నిద్తిస్టాస్తస్య భేదాస్తు భిషక్‌ శ్రేస్టై స్ర్రయోదశ | 

బానముధ్యాధికసముద్వు $ద్దలైకోద్భలోద్భవాః ॥ 26 ॥ 

శ్రేష్ట వైద్యులు ఈ సన్నిపాతమును హీన, వుధ్య, అధికము, 
తరితమాదులచే సమ రెండు దోషముల ప్రాబల్యము, ఏకదోషప్రాబల్యము 
అనుసారము 13 భేదములు చెప్పబడినవి. 

వాతపిత్తాధికో యస్య సన్నిపాతః ప్రకుష్యతి | 

తస్య జ్వరో2_జమక్షస్తృట్‌తాలుశోషప్రమమీలికాః 1127 ॥ 

అరుచిస్త న్లివిడ్చేదశ్వాసకాస శ్రమ [భ్రమాః | 

ఈ 13 భేదములు ఈ [క్రింది విధముగా ఉన్నవి. 
వాతపిత్త (ప్రధాన సన్నిపాతముతో జ్వరము అంగమర్షము, తృప తాలు శోష 
(ప్రమీలకము, అరుచి, తంద్ర, అతిసారం, శ్వాస, కాస, శ్రమ, (భమరోగములు 
కలుగును. 

పిత్తశ్రేష్మాధికో యస్య సన్నిపాతః ప్రకుహ్యతి ॥ 28 ॥ 

అన్హ్తరాహో బహిః శీతం తస్య తృష్టా చ వర్దతే । 

తుద్యతే దక్షిణం పార్శ ఇమురఃశీర్షగల (గ్రహః 129 1 

నిష్టీవతి కఫం సాస్పక్కృద్ర్రాత్‌ కణ్యశ్ళ దూయతే । 

విభ్‌డేదశ్వాసహిక్కాళ్చ బర్షన్తే స(ప్రమీలకాః 130 1 


404 కల్పస్టానం 


పిత్తశ్లష్మ సన్నిపాతములో- శరీరంలోపల ఉష్ణం, బాహ్యంలో చల్లగా 
ఉండును. త్నష్ణ దక్షిణపార్చ వేదన ఉరస్సు, శిరస్సు, గళములో పట్టినట్టుగా 
ఉండుట ఉమ్మువేయునపుడు అతికష్టముగా రక్తయుక్త శ్లేష్మం బయటికి వచ్చుట 
కంఠవేదన అతిసారం, శ్వాస, హిక్క, మూఢత ఉండును. వాతపిత్త (ప్రదాన 
సన్నిపాతం విధు, పిత్తశ్తష్మ ప్రధాన సన్నిపాతము ఫల్లు అందురు. 

విధుఫల్లూ చ తౌ నామ్నా సన్నిపాతావుదాహుతా | 

శప వాత (పథాన సన్నివాతమ లం టులపటు టట 

శ్రేష్మానిలాధికో యస్య సన్నిపాతః ప్రకుప్యతి 1131 1 

(ఇత తాడపద్రపుస్తకే 191 తమం పత్రమ్‌) 

ECC. సన్నిపాతః సుదారుణః ॥ 

హీనాభివుద్రమథ్యైస్తు సన్నిపాతో యదా భవేత్‌ | 

తస్య రోగాస్త ఏవోకా యథాదోషబలాశ్రయాత్‌ || 

సర్వస్రోతోభనం త్వస్య రక్తపిత్తం ప్రకుష్యతి | 

విస్పోటైరగ్నిదగ్జాఖైన్సీయతే చ సమన్తతః ॥ 

ఒకటి హీనముగా ఒకటి వృద్దముగా ఒకటి వుధ్యముగా ఉన్న 
సన్నిపాతములు దోషము మలమును అనుసరించి ఆయారోగములు కలుగును. 
అన్ని (స్రోతస్సులలో ఉండు రక్తపిత్తము (ప్రకోపించును. సర్వశరీరములో అగ్ని 
దగ సమాన విస్పోటములు కలుగును. 

హృదయోదరమన్హం చ యకృత్లీహా2_థ పుప్పుసమ్‌ । 

పచ్యతే2_న్తః శరీరష్టమూర్జ్వాధః పూయమేతి చ ॥ 32 ॥ 

శీర్ణదన్తశ్చు మృత్యుశ్చ తస్యాప్యేతద్విశేషణమ్‌ । 

మధ్యా భివుద్రహీనైస్తు సన్నిపాతో యదా భవేత్‌ ॥ 

తస్య రోగాస్త ఏవోక్తా యథాదోషబలాశ్రయాత్‌ | 

స్పబ్లాజ్యః సబదృష్టైశ్ళ సతు శేతే హతో యథా ॥ 

విరిచ్యతే2_తిమాత్రం చ పురీషం బహ్యనశ్రతః | 

సర్వేషాం ప్రోతసాం పాక ఏతదత్ర విశేషణమ్‌ ॥ 33 ॥ 


విశేష కలాధ్యాయము 405 


ఆగను అ 
RDM 
మ్చలరంయిం మం, 


హృదయము, ఉదరము, ఆంత్రములు, యకృత్‌, స. పు 
పాకము చెందును. శరీరము లోపల ఊర్ల $ఆధః భాగములందు పూయమగును 
దంతములు ఊడును. చివరికి మృత్యువు కలుగును. ఇవి విశేషలక్షణములు. 

ఒకటి మధ్యము, ఒకటి వృద్దము, ఒకటి హీనము ఉన్న సన్నిపాతములో 
దోషబలానుసారము ఆయారోగములు కలుగును. అంగములు దృష్టి స్తబ్దమగును. 
పడి ఉన్న మృతుడి వలె కనబడును. భోజనం ఎక్కువగా సేవించనప్ప టికి మలము 
అధికమా(త్రలో బయల్వెడలును. సమస్త(స్రోతస్సులు పాకం చెందును. ఇది దీని 
వశష లక్షణములు. 

వుద్దాభిహినమథ్యైస్తు సన్నిపాతో యదా భవేత్‌ । 

తస్య రోగాస్త ఏవోక్తా యథాదోషబలాశ్రయాత్‌ ॥ 

జృవ్వూ ప్రజాగరాయామవి ప్రలాపశిరోరుజః । 

మన్యాస్తమ్మేన మవృత్యుశ్చ తస్యాప్యేతద్విశేషణమ్‌ ॥ 34 ॥ 

ఏషాం త్రయాణాం నామాని యామ్య క్రకచపాకలాః | 

ఒకటి వృద్దము ఒకటి హీనము, ఒకటి వుధ్యముగా ఉన్నపుడు 
దోషముల బలము అనుసరించి ఆయా లక్షణములు కలుగును. జృంభ, 
జాగరణము, వ్యాయామము, (ప్రలాపము, శిరోరోగము, మన్యాస్తంభం కలిగి 
మృతి చెందును. ఇది దీని విశేషలక్షణములు. ఈపై చెప్పిన ౩ సన్నిపాతములు 
(క్రమముగా యామ్యము, (క్రకచము, పాకలము అనబడును. 

సమైర్లోషైః ప్రకుపితం సన్నిపాతం నిబోధ మే । 

(తయాణామత్ర దోషాణాం సర్వరూపాణి లక్షయేత్‌ ॥ 35 ॥ 

(తిదోషములు సమానరూపముగా ప్రకోపించినపుడు కలుగు సన్నిపాత 
లక్షణములు నానుండి వినుము. ఇందులో 3 దోషముల అన్ని లక్షణములు 
కనబడును. 

(తిదణ్ణవత్‌ సమబలాన్యథో ఆహుస్రిపాదవత్‌ । 

యాని జ్యరచికిత్సాయాం రూపాణ్యుక్తాని తాని చ | 

కూలటపవాకల ఇత్యేష సన్నిపాతః సుదారుణః ॥ 36 ॥ 


406 కల్పుస్దానం 


ఇందులో (త్రిదండముల వలె 3 దోషలక్షణములు సమానబలముతో 
ఉండుట వలన (త్రిపాదమనబడును. జ్వర చికిత్సలో చెప్పబడిన లక్షణములు 
అన్ని ఇందులో ఉండును. ఈ సన్నిపాతము సేరు కూట పాకలము. ఇది అతి 
భయంకరమైనది. 

వ్యాధిభ్యో దారుణోభ్యశ్చ వజశస్రాగ్పితో యదా । 

సద్యో హన్తా మహావ్యాధిర్దాయతే కూటపాకలః ॥ 37 ॥ 

దారుణ వ్యాధులను వజ శస్త్ర అగ్ని ద్వారా శీఘ్ర ప్రాణ ఘాతక కూట 
పొకలము అను మహావ్యాధి ఉత్పన్నం అగును. 

కూటపాకలవి[గ్రస్తో న శృణోతి న పశ్యతి । 

న స్పన్లతే న వ్రవీతి నాభిష్టైతి న నిన్హతి ॥ 

కేవలోచ్చ్వాసపరమః స్తబ్దాజః స్తబ్దలోచనః | 

త్రిరాత్రం పరమం తస్య జనోర్భవతి జీవితమ్‌ ॥ 38 ॥ 

కూటలపాక నామ సన్నిపాత రోగపీడితుడు వినలేడు, చూడలేడు, 
కదలలేడు, మాట్టాడలేడు, (ప్రశంసించలేడు, నిందించలేడు, కేవలము 
శ్వాసనిశ్వాసలు జరుగుచుండును. అంగములు నేత్రములు స్తబ్దము చెందును. 
మూడు దినముల కంటె ఎక్కువగా (బతకలేడు. 

తదవస్ట్రం తు తం దృష్టా మూఢో వ్యాభాషతే జనః | 

ధర్లితో రక్షసా నూనమవేలాయాం చరన్నిశి ॥ 

అన్వయం బ్రువతే చైకే యక్షిణ్యా బ్రహ్మరాకపైః | 

పిశావైర్లుహ్యకైశ్రాన తథా౭౬_న్యే విషయోజితమ్‌ ॥ 

ఆకృష్ణమభిశప్తం చ తథా2_న్యే మస్తకాహతమ్‌ । 

కులదేవార్చావిహతం ధర్షితం గృహదైవతైః | 

నక్షత్రపీడామపరే గరకర్మాణి చాపరే । 

వదన్తి సన్నిపాతం తు భిషజః కూటపాకలమ్‌ ॥ 39 ॥ 


మూర్ధ వైద్యుడు కూటపాకలము అను ఈ సన్నిపాత వ్యాధి రోగి అవస్థను 
రాత్రులందు అకాలములో తిరుగుట వలన రాక్షసులచే జూధితపబడనాకని 


విశేష కలాధ్యాయము 407 


చెప్పును. కొందరు యక్షులు, (బహ్మరాక్షసులు, పశాచములు గుహ్యములు 
ఆవరించినవని చెప్పెదరు. కొందరు విషపీడితుడని చెపుదురు. కొందరు 
ఆ(క్రోశము, అభిశాపకారణవుని చెప్పుదురు. కొందరు ఈ రోగము 
తలపైగాయమగుట వలన ఉత్సన్నం అగునని చెప్పెదరు. కొందరు కుల, గృహ 
దేవతలు వరించెనని చెప్పెదరు. కొందరు నక్షత్రపీడ అని మరికొందరు యోగంచే 
ఉత్పన్నం అయినదని చెప్పుదరు. 

సద్యః స్వష్టస్వ యుగపద్యదా కుహ్యన్తి తే త్రయః | 

తదా నిర్వర్తతే దేహే పిడకా విషసంజ్ఞితా ॥ 40 ॥ 


స్వస్తుడి యందు త్రిదోషములు ఒకే సారి ప్రకోపించిన శరీరములో విష 
సంజ్ఞత పిడకలు ఉత్పన్నం అగును. 


విరుద్దభోజనాత్‌ కాలాత్‌ పరిణామాచ్చ కర్మణామ్‌ । 

ప్రకుష్యత్యనిలః శీఘ్రం సో2_స్యాన్నిముపహన్త్యను ॥ 41 ॥ 

విరుద్ద భోజనం సమయాంతర కర్మ పరిణామం వలన (ప్రకోపించిన 
వాయువు శీఘ్రమే అగ్నిని నశింపచేయును. 

తస్యోపహతకాయాగ్నేః పూర్వవత్‌ పిబతోఐ._శ్రతః | 

కఫీభవతి భూయిష్టం యదాదత్తే చతుర్విధమ్‌ 142 ॥ 

కాయాగ్ని నష్టం అగుటచే ముందు చెప్పిన అన్నపాన సేవనవలన 
భుజించిన చతుర్విధ అన్నములు కఫ వృద్దిని చేయును. 

తం కఫం వాయురాదాయ స్రోతాంస్యస్య విధావతి | 

తస్య [(సోతాంసి సర్వాణి సూక్ష్మాణి చ మహాన్తి చ ॥ 

పూరయిత్వా పిధాయాస్తే సంరుద్దః పవనస్తతః । 

పిత్తం ప్రకోపయత్యస్య తత్‌ పిత్తం మారుతేరితమ్‌ ॥ 

సర్వతః శ్రేష్మణా రుద్రమన్యోన్యమిథునా శ్రయాత్‌ | 

జ్వరం హృల్లాసమరుచిం పర్వభేదం విసూచికామ్‌ ॥ 43 ॥ 

రోగాన్‌ నానావిధాంశాన్యాన్‌ కుర్వన్మృ ద్రాతి దేహినమ్‌ | 


408 కల్పగ్థానం 


ఈ కఫమును తీసికొని వాయువు తన సవుస్త సూక్మ మరియు 
మహా(స్రోతస్సులలో (ప్రవేశించి మార్గమును అడ్డగించి నిలిచిపోవును. పిత్తంను 
(ప్రకోపింపచేయును. వాయువు ద్వారా (పీరితం అయిన పిత్తం నలుదిశలా శ్లేష్మంచే 
అడ్డ గింపబడనదై పరస్తురము ఆశ్రయించుకొని జృరము, హృల్లాసం, అరుచి, 
పర్వభేదము, విషూచిక, ఇతరములైన రోగములను ఉత్పన్నం చేసి కష్టము 
కలిగించును. 

ప్రకృతేరా విపర్యాసాత్‌ ప్రకృత్యా వా ప్రకుష్యతి ॥ 

యథా యథోద్చలత్వం వా (ప్రాప్పువన్తి గదాధిపాః | 

తథైకద్వు కలానాహ్నృర్ణనమధ్యాధికానపి ॥ 

కూటస్టే తు సమైర్లోషైర్ణాయతే కూటపాకలః । 

ఏవమేతే వినిర్దశ్యాః సన్నివాతాస్త్రయోదశ 144 1 

ప్రకృతి విపర్యయము లేదా స్వభావముతో దోషములు (ప్రకోపించి, 
బలానుసారము వేరువేరు రోగములను కలిగించును. తద్వార ఒకటి లేదా రెండు 
దోషముల (ప్రధానత మరియు హీన మధ్య, అధిక బలమైన దోషములు కల 
రోగములను ఉత్పన్నం చేయును. మూడు దోషములు సమానంగా ఉండుటచే 
కూటు పాకలము అను సన్నిసాతము కలుగును. ఈ విధముగా 13 సన్నివొతములు 
చెప్తుబడినవి. 

విపన్నస్తు రసో యో౭_స్య ధాతన్‌ యాత్యనిలేరితః । 

విషాదం గౌరవం మూర్సాం కుర్యాచ్చారయాజ్లవేదనామ్‌ 145 ॥ 

దూషితమైన రోగి రసం వాయుద్వారా (పేరితం అయి ధాతువులలో 
చేరి విషాదము, గౌరవము, మూర్చ, అంగవేదము కలిగించును. 

స్వలక్షణేషు దోషాణాం భిషక్‌ ప్రాజ్ఞో న్‌ వి(భమేత్‌ । 

ఉదీరితా హీ సంసృష్లై దుర్చలా ఏకదోషజాః ॥ 46 ॥ 

(ప్రకోపించిన దోషములు అనేకానేక లక్షణములను చూసి తెలివి కల 
వైద్యుడు (భ్రమనొందకూడదు. ఉద్భిర్ధమైన సంస్నష్ట మరియు ఏకదోషజ వికారము 
దుర్భలమగును. 


విశేష కలాధ్యాయము 409 


సన్నిపాతేషు దాహార్తం యః సిక్పోచ్చితవారిణా । 
(ఇతి తాడపత్రపుస్తకే 19 3 తమం పత్రమ్‌) 

ఆతురః స కథం జీవేద్భిషగ్వా స కథం భవేత్‌ 147 1 

సన్నిపాత రోగములో దాహపీడితుడైన రోగికి శీతల జల సేచనం చేసిన 
ఆ రోగి ఎట్టు (బ్రతుకును? ఆ వైద్యుడు వైద్యుడెట్టు అగును? 

సన్నిపాతేషు కమ్నన్తం విలపన్తం చ యో ఘృతమ్‌ | 

పాయయేద్సోజయేద్వా౬_పి తౌ చ స్యాతాముభౌ కథమ్‌ ॥ 48 ॥ 

సన్నిపాత రోగములు వణుకుతూ విలపించు చున్న రోగికి ఘృతపానం, 
భోజనం ఇచ్చినచో ఆరోగి ఎట్టు జీవించును? ఇచ్చిన వాడు వైద్యుడట్టు 
అనబడును? 

సన్నిపాతేషు తృష్యన్తం పార్భ్వరక్తాలుశోషిణమ్‌ | 

యః పాయయేజ్ఞలం శీతం స మృత్యుర్నరవి[గ్రహః ॥ 49 ॥ 

సన్నివాత రోగములో త్నష్ణ, పార్వ్వశూల, తాలుశోష ఉన్నపుడు శీతల 
జలపానం చేయించిన ఆ రోగి మృత్యువాతబడును. 

సము(ద్రతరణం హ్యేతద్వదన్తి భిషజో2_శ్మనా | 

మృత్యునా సహ యోద్దవ్యం సన్నిపాతం చికిత్సతా ॥ 50 ॥ 

సన్నిపాతం చికిత్స చేయు వైద్యుడు రాయి కట్టుకుని సము(ద్రం నందు 
ఈదుట, మృత్యువుతో యుద్దము చేయుట అని చెప్పుదురు. 

సన్నిపాతార్షవే మన్నం యో౭._భ్యుద్దరతి దేహినమ్‌ । 

కస్తేన న కృతో ధర్మః కాం చ పూజాం స న్నాళ్షతి ॥ 51 ॥ 

సన్నిపాత రూప సముద్రంలో మునిగి పోవు రోగిని ఎవరు కాపాడుదురో 
వారు ఏ ధర్మమును చేయలేదు ? ఏ పూజకు యోగ్యులు కారు ? 

సన్నిపాతే సముత్పన్నె కిమాదావభ్యుపక్రమేత్‌ । 

ఏతత్‌ ప్రశ్షమతశ్ఫోర్త 50 చికిత్సోపక్రమం శృణు ॥ 52 ॥ 

ఇపుడు సన్నిపాత రోగము ఉత్పన్నం అయినపుడు వెుదట ఏ 
ఉప(క్రమము చేయవలెనను (ప్రశ్న ఉదయించును. కావున ఇపుడు చికిత్సా 
ఉప(క్రమము వినుడు. 


410 కల్పస్జైనం 


సంమోహమత్ర భూయిష్టం భిషజో యాన్త్యనిశ్చితాః | 

అగ్రే మూలేచ భషజ్యం కుర్వనో ఘన మానవాన్‌ ॥ 53 ॥ 

నిశ్చయ అభావకారణమున వైద్యుడు అత్యంత మోహమును పొంది 
ఒకపుడు ప్రారంభిక చికిత్స ఒకపుడు చివర చికిత్స చేస్తూ (ప్రాణులను చంపును. 

యం దోషముద్భ్బలం పశ్వేత్‌ సన్నిపాతే స్వలక్షణైః | 

తస్యా(గ్రే నిగ్రహం కుర్యాదిత్యన్యభిషజో విదుః ॥ 54 ॥ 

సన్నిపాతములో ఆయాలక్షణముల ద్వారా వృద్ది చెందిన దోషమును 
మొదట చికిత్స చేయవలెనని కొందరు వైద్యులు చెప్పుదురు. 


వృద్దజీవక ! నైవం తు వయం కుర్మశ్సికిత్సితమ్‌ । 
అసమ్యుగ్తర్శినస్తే తుయ ఏవం భిషజో విదుః ॥ 55 ॥ 
ఓ వృద్ద జీవకా! ఇపుడు మనము ఈ (ప్రకారము చికిత్స చేయకూడదు. 
ఇట్టు చేయు వైద్యుడు అసమ్యక్‌ దర్శి అగును. 
శ్రేష్మని గ్రహమేవాదా కుర్యాద్వా Ney (తిదోషజే || 
నిరస్తే శ్రేష్మణి హ్యస్య సోతః సూద్దాటితేషు చ | 
లాఘవం జాయతే సద్యస్త్రష్టా చైనోపశామ్యుతి ॥ 
శిరోహృదయకర్ణస్య పార్భ్వరుక్‌ చోపశామ్యతి । 
జిహ్వాగురుజడత్వం చ దృష్టిశ్పైవ ప్రసీదతి 156 ॥ 
తస్మాత్‌ పునః పునః కుర్యా్హేష్మకర్షణమౌషథైః | 
(త్రిదోషజ వ్యాధులు సర్వ ప్రథమముగా కఫ చికిత్సను చేయవలెను. కఫం 
శాంతించిన తరువాత (స్రోతస్సులు తెరుచుకొనును. శరీరము శీఘ్రముగా 
లఘుత్వం నందును. త్నష్ణ శీఘ్రంగా శాంతించును. శిరో పార్శ్వ ఉదర రోగములు 
శాంతించును. జిహ్వ వివృతం చెంది, దృష్టి ప్రసన్నం అగును. కావున ఓషధులతో 
శ్లోష్మమును పలుమారు కర్గణము చేయవలెను. 
ఉదీణదోషం ప్రథమే దివసే వామయేన్నరమ్‌ 1571 
విశోషితం న వమయేదమేధ్యం క వమేత్తథా | 
మొదటి రోజు ఉద్నీర్ణం అయినవానికి వమనం చేయించవలెను. శోషించిన 


విశేష కల్పాధ్యాయము 411 


వానిలో వమునం చేయకూడదు. అపవిత్ర వస్తువును మా[(త్రమే వవునం 
చేయించవలెను. 

సర్వేషు సన్నిపాతేషు న కౌ(ద్రమపచారయేత్‌ ॥ 58 ॥ 

నీతోపచారి హి కౌద్రం శీతం చాత్ర విరుధ్యతే । 

అన్ని సన్నిపాతములలో మధు ప్రయోగం చేయకూడదు. ఎందుకనగా 
మధు శీతోపచారి. సన్నిపాతములో శీతోపచారం విరుద్దం. 

ఉషఫ్ణోపచారీ సతతం సన్నిపాతీ ప్రశస్యతే ॥ 59 ॥ 

నరయేచ్చ దివాస్వప్నం ధృతి సత్త్వం చ సం శ్రయేత్‌ | 

సన్నిపాత జ్వరములో ఉష్ణోపచారం ఎల్లపుడు (ప్రశస్తము. దివాస్వప్నం 
త్వజించవలెను. ధైర్యమును, సత్త మును స్టిరముగా ఉంచవలెను. 

లజ్ఞనం స్వేదనం నస్యం మర్దనం కవల గ్రహః ॥ 60 ॥ 

ఏతాన్యాదౌ ప్రయుజ్జీత సన్నిపాతేషు యుక్తివిత్‌ | 

యుక్తి గల వైద్యుడు సన్నిపాతములో మొదట లంఘనం, స్వెదనం, 
నస్యము, మర్దనం, కవల(గ్రహము (ప్రయో గించవలెను. 

(త్రిరాత్రం పష్ణారాత్రం వా దశరా త్రమథాపె వా॥61 ॥ 

లజ్ఞనం సన్నిపాతే తు కుర్యాద్వా౭_2_ రో గ్యదర్శనాత్‌ | 

సన్నిపాతంలో లంఘనం మర్యాద - 3,5, 10 దినములు లేదా ఆరోగ్యము 
పాందువరకు లంఘనం చేయించవలెను. 

ప్రకాజ్‌ణా లాఘవం గ్లానిః స్వచ్చతా సంప్రసన్నతా ॥ 62 ॥ 

ఉప ద్రవనివృత్తిశ్చు సమ్యగ్షజ్రితలక్షణమ్‌ । 
సమ్యక్‌ లంఘిత లక్షణములు - '్రకాంక్షలఘుత, గ్టాని, శరీరస్వచ్చత, ప్రసన్నత, 
ఉప(దవములు శాంతినాందుటు ఈ లక్షణములుండును. 

అగ్జానిగౌరవా శ్రద్దా విక్సతిశ్చావిశోషితే 163 ॥ 

సంమోహజామ్మాథిల్యవాతరుక్‌ చాతిలజ్రితే | 
అతి లంఘిత లక్షణములు - గ్లాని అభావము, శరీరగురుత్వం, అ(శ్రద్ర, వికారము, 
అధిక శోషణము, సంభోగము, క్షమ, శైథిల్యం, వాతరోగములు కలుగును. 


412 కల్పన్థానం 


స్వేదాధ్యాయే యథా (పోకాః "స్విదాః సర్వాజ్షికాస్తథా 164 1 

తచ్చాస్య స్వేదయేత ప్రాయో యత్ర యత్రాస్య వేదనా | 

స్వేదాధ్యయంలో చెప్పబడిన సర్వాంగిక స్వేదములు రోగి శరీరంలో 
ఎక్కడెక్కడ బాధ ఉండునో అక్కడ వాటి ద్వారా స్వేదనం చేయవలెను. 

కపో హీ వాయునా శసో విష్టబ్దః పార్గ్శ యోర్లది 1165 1 

ఖరీకృుతశ్చ పిత్తేన శల్యవద్భాధతే నరమ్‌ । 

వాయువుచే దూరం చేయబడిన పార్ణ ము, హృదయ విష్టబ్దం కఫపిత్తం 
ద్వారా ఖరమై శల్యం వలె కష్టం కలిగించును. 

తస్యాశుష్కస్య లీనస్య విలగ్నస్య కృశాత్మనః ॥ 66 ॥ 

దుఃఖన్నిర్ణరణం కర్తుం తీక్షాదన్యత్ర భేషజాత్‌ । 

అశుష్క లీన విలగ్న, కృళశరీరం కల రోగిదుఃఖము దూరం చేయుటకు 
త్మీక్ష బౌషధములు తప్పు మరే ఉపాయం లేదు. 

తస్య తిక్షూని నస్యాని తీజ్షాశ్ళు కవల(గ్రహాః ॥ 67 ॥ 

స్వేదం దివాజాగరణం విదద్ద్యాత్‌ పార్వశూలినః । 

ఆ వ్యక్తికి పార్శ్వశూల ఉన్నచో తీక్షనస్యం, త్మీక్షకవల గ్రహం స్వేదనం, 
దిన జాగరణం, స్వేదనం మొదలగునవి ప్రయోగించవలెను. 

మాతులుజ్ఞాద్రకరసం కోపం త్రిలవణాన్వితమ్‌ 168 1 

అన్యదా సిద్ది విహితం తీక్షం నస్యం విధాపయేత్‌ । 

ఈషత్‌ ఉష్ణ మాతులుంగ, ఆ(ర్షక స్వరసంలో సైంధవ, సముద్ర, 
విడాలవణములు కలిపి లేదా సిద్దిస్థానంలో చెప్పిన తృీక్షనస్యం ప్రయోగించాలి. 

తేన ప్రభిద్యతే శ్లేష్మా ప్రస్విన్నశ్చ ప్రసిచ్యతే ॥ 

శిరోహృదయమన్యాస్యం దృష్టిశ్సాస్య ప్రసీదతి । 

ప్రమీలకసాలుశోషః శ్వాసః కాసశ్స శామ్యుతి ॥ 69 ॥ 

పునః పునశ్చ నిద్రాయాం కటు నస్యాజ్టునం హితమ్‌ । 

దినితో కఫ భేదనం కలుగును. తర్వాత కఫం స్విన్నం అయి శరీరం నుండి 


విశేష కలాధ్యాయము 413 


బయటకి వచ్చును. తద్వార శిరస్సు, హృదయం, ముఖ, మన్య, ద్నష్టి ప్రసన్నం 
అగును. ప్రమీలకం తాలుశ్‌ షశ్వాస, కాస శాంతించును. నిద్రవచ్చునపుడు తిరిగి 
కటు నస్య, అంజనములు (ప్రయోగించవలెను. 
తీక్ల ద్రవ్య: సలవళ్రార్మాతులుజ్లరస ద్రవైః ॥ 70 ॥ 
ద్రవామ్తయహ్హైరథవా కోస్టాః స్యుః కవల(గ్రహాః | 
తీళ్ల (ద్రవ్యములతో మాతలుంగ రసంలో లవణం కలిపి లేదా అమ్హ 
(ద్రవ్యములతో ఈషత్‌ ఉవ్ల, కవలగ్రహమును ప్రయోగించవలెను. 
ఆ(్రకస్వరసోపేతం సైన్హవం సకటుత్రికమ్‌ ॥ 71 ॥ 
ఆకర్షం ధారయేదాస్వే నిష్టీవేచ్చ పునః పునః | 
సైంధవలవణము - (త్రికటు కలిపిన ఆద్రక స్వరసమును కఫం బయలు 
వెడలునంతవరకు ముఖం నందు ధారణం చేయవలెను. దానిని మాటిమాటికి 
ఉమ్మివేయవలెను. 
తేనాస్య హృదయ్యోష్మో మన్యాపార్శ శిరోగలాత్‌ ॥ 
లీనో వ్యాక్పుష్యతే శుష్కే లాఘవం చాస్య జాయతే | 
పర్వభేదో జ్వరో నిద్రశ్వాసకాసగలామయాః ॥ 
ముఖాక్షిగారవం జాడ్యముత్లే,శశ్ఫోపశామ్యుతి | 
సక్పద్‌ద్విత్రిచతుః కుర్యాద్‌ దృష్ట్వా దోషబలాబలమ్‌ ॥ 72 ॥ 
ఐతద్ది పరమం ప్రాహుర్భషజం సన్నిపాతినః । 
దీనితో లీనమయిన హృదయస్రిత శ్లేష్మము మన్య, పార్శ్వము శిరస్సు 
గలము నుండి కర్షణం అగును. ఈ కఫం శుష్కించుటచే శరీరము లఘుత్వం 
కలుగను. పర్వభేదము జ్వరము నిద్ర, శ్వాస, కాస, గల రోచవమయుఖుము, 
నేత్రగురుత్వము, జడత, ఉత్తే,శము శాంతించును. దోషం యొక్క బలాబలము 
చూసి, ఒకటి, 2,3,4 సార్టు ఆవశ్యకతానుసారముగా (ప్రయో గించవలెను. ఇది 
సన్నిపాత రోగములో శశ్రేప్పమైన జొషధముగా చెప్పుబడినది. 
శ్రేష్క్మణా కృష్యమాణస్య సతతం సన్నిపాతినః ॥ 73 ॥ 
(ఇతి తాడప[త్రపుస్తకే 194 తమం పత్రమ్‌) 


414 కల్పన్హానం 


తృష్ణా భవతి శుష్కాస్యహుత్మణ్బగలతాలున: । 

నిరంతరము శ్లేష్మము ద్వారా, కృశుడైన ముఖం, కంఠ, హృదయం, 
గళము తాలువులు, శుష్కించిన సన్నిపాత రోగికి త్నష్ణ కలుగును. 

తస్య తృష్ణా ప్రశమనం పానీయముపదేక్షతే ॥ 74 ॥ 

దీపనం కఫవాతఘ్నం త్రిదోషఘ్నవమథాపి వా! 

ఆ తృష్షను శాంతింపచేయుటకు, దీపనం, కఫవాత నాశకము (త్రిదోష 
శామక పానీయములను ఉపదెశింపబడినవి. 

తేనాస్య పచ్యతే శ్రేమ్మో పక్వః స్తానం విముజ్గుతి ॥ 75 ॥ 

కే విముక్తే చ తతో యాతి వాతో౭_నులోముతాన్‌ । 

దీనివలన రోగి కఫం పక్వం చెందును. తర్వాత తన స్థానమును 
విడిచిపెట్టును. ఈ విధంగా కఫం తన స్తానం వదలుటు వలన వాయుగతి 
అనులోమనమగును. 

కఫానిలానులోమ్యేన పిత్తమల్పబలీకృతమ్‌ ॥ 76 ॥ 

సుచికిత్త ఫం భవత్యస్వ తస్య హ్యానుబలః కఫః | 

ఈ విధముగా కఫవాత అనులోమునము వలన పిత్తబలము కూడ 
తగ్గిపోవును. అపుడు సునాయసముగా చికిత్స చేయబడును. ఎందుకనగా ఈ 
సన్నిపాత జ్వరంలో కఫం అనుబంధముగా ఉండును. 

అధైనం లజ్రైతం జ్ఞాత్వా స్వల్పాబాధం ప్రకాంక్షితమ్‌ Il 

దిపనీయోదకే సిద్దాం పేయామస్యోపహారయేత్‌ । 

శాలీనాం షష్టికానాం వా పురాణానాం తు తణ్లులైః ॥ 

భృష్టైస్రీః ప్రస్రుతా రూజా సుఖోమ్లా లవణైర్యుతా । 

శస్యతే నాతిబహలా నచైనం బహు భోజయేత్‌ ॥ 77 ॥ 

స చేజ్జీర్యత్యవిఘ్నేన తం విద్యాజ్జీవితం నరమ్‌ । 


తదనంతరం సమ్యక్‌ (ప్రకారంగా లంఘనం అయినదని తెలుసుకొని అతని 
బాధ తగ్గినపుడు, భోజనం నందు రుచి కలిగినపుడు దీపనీయ జలముతో సిద్దం 


విశేష కల్రాధ్యాయము 415 


చేయబడిన శాలి, పష్టిక, ధాన్యమును వేయించి చేసిన పేయను (పయో గించవలెను. 
ఈ పేయను 3 సార్లు ప్రసృతం చెసి రూక్షముగా ఈషత్‌ ఉష్ణంగా, లవణయుక్తంగా 
ఉండవలెను. అతి సాంద్రంగా ఉండకూడదు. అధికమా[త్రలో సేవించకూడదు. 
ఈ సేయ ఒకవేళ కష్టం లేకనే జీర్ణం అయినచో రోగి జీవించునని తెలుసు 
కొనవలెను. 

ముద్గమణ్ణస్తు తతైవ తోయే శ్రేష్కాధికే హితః 178 ॥ 

సహా ర్రకః సమరిచః ససౌవర్భలసైనవ్దవః | 

కఫం అధికంగా ఉన్నచో దీపనీయ జలంలో ముద్గమండం సిద్దం చేసి, 
అందులో ఆ(ద్రక, మరిచ, సైంధవ, సౌవర్భ లవణం కలిపి ఇవ్వవలెను. 

మృద్వీకాం భక్షయిత్వా౬_గ్నే శర్కరాక్షాద్రసంయుతామ్‌ ॥ 79 ॥ 

పిత్తాధికే చ ససితాం సేీయామేనావచారయేత్‌ | 

పితాధిక్యం ఉన్నచో మొదట శర్కర మధుతో ద్రాక్షను సేవించి చక్కెర 
కలిపిన పేయను (ప్రయో గించవలెను. 

నతు స్నేహాన్నపానం వా గురూణ్యన్యాని వా భిషక్‌ ॥ 80॥ 

భోజయేత్‌ సంనిపాతేషు తద్ద కస్య విషభోజనమ్‌ । 

సన్నిపాత జ్వరంలో వైద్యుడు స్నేహయుక్త అన్నపానంలు, గురుభోజనం 
ప్రయోగించకూడదు. ఇది విషతుల్యంగా ఉండును. 

'పేయామరోచకారాయ భిషగ్ర్దద్యాత్‌ సదాడిమామ్‌ ॥ 

నాత్యుష్టాం నాతిలవణాం ఫలామ్హాం యూషమేవ వా । 

ప్రదోషి భోజయేన్రైనం భుక్తమా తే యథా స్వపేత్‌ 181 

గుప్తే నివాతే౭_గ్నిమతి సుఖ ప్రావరణాస్తృతే । 

రోగికి అరుచి ఉన్నచో దాడిమ యుక్త పేయను ప్రయోగించి అందులో 
లవణం అధికంగా ఉండకూడదు, లేదా అవ్హ(దవ్య యూషను ఇవ్వాలి. 
సాయంత్రం దీన్ని భుజింప చేయాలి. తర్వాత రోగి సురక్షిత నివాతస్థానంలో 
అగ్నియుక్త సుఖకర శయ్యలో శయనించాలి. 

సప్తాహం భోజయేచ్చైనమన్నబ్బద్దా ్ర2_ల్పమల్పశః ॥ 


416 కల్పన్హానం 


తతో విరసికాం దద్యాత్తక్రదాడిమసా ధితామ్‌ । 

యథాదోషం కషాయాంశ్లు' సన్నిపాతజ్వరాపహాన్‌ 152 ॥ 

మెళ్లమెల్లెగా వృద్ది చేసి ఒక వారంలో భోజనం చేయించవలెను. తర్వాత 
త(క్రం, దానిమ్మ గింజలతో చేసిన విరసికను సేవించాలి. దోషానుసారం 
సన్నిపాతంను నశింపచేయు కషాయములను (ప్రయో గించవలెను. 

సమ్యకృరిణతే చాన్నే విదద్ద్యాజ్ఞాజలం రసమ్‌ 

రూషోష్షన్యోషలనణం తేన వా త్రహమాశయేత్‌ 183 ॥ 

తతో బదరమాత్రస్తు స రసస్ర్రహమిష్యతే | 

ఇవి అన్నియు సకాలంలో జ్లీర్ణం అయిన పిదప రూక్ష ఉష్ణ, (త్రికటు, 
లవణయుక్త జాంగల మాంసమును మూడు దినముల వరకు రేగిపండు 
(ప్రమాణములో (ప్రయోగించవలెను. 

దశమూలాదినిర్యూహే లావాద్యాదానసంస్కృతః ॥ 84 ॥ 

వ్యకామ్తలవణస్నేహో రసః స్యాదనిలోత్తరే | 

వాత(ప్రధాన రోగిలో దశమూలక్వాథములో లావాదులను వేసి సిద్దం 
చేసి అందులో అమ్హలవణ స్నేహములు తగు మాత్రలో కలిపి మాంసరసంను 
"సేవించాలి. 

సర్పిషా ముద్గనిర్యూహః ప్రత్యాదానెన సంస్కృతః ॥ 85 ॥ 

మవ్షస్నేహామ్లులవణః కార్యః పితోత్తరే గదే | 

పిత్తప్రధాన రోగికి ముద్గక్వాథమును నేతితో సంస్కరించి అందులో 
స్నేహ, అము, లవణములు కలిపి ప్రయోగించవలెను. 

తథా కులత్రనిర్యూహే శశాద్యాదానసంస్క్భృతః 186 1 

సబాలమూలకన్యోషః కిళ్లోత్స్నేహః కఫోత్తరే | 

కఫ (ప్రధాన రోగములో కుళుత్ల క్యాథములో కుందేలు మాంస సిద్ద 
ముల్హంగి కాథములో (త్రికటు కొంచెం స్నేహం కలిపి (ప్రయో గించవలెను. 

జాత ప్రాణం తు దృష్ట్వైనమీషద్రోగావలమ్బితమ్‌ ॥ 


విశేష కల్రాధ్యాయము 417 


విస్రంసనేన వృదునా£_ఇ_భోజ్య స్న్నగ్తం విరేచయేత్‌ । 

దోషశేషం తు తద్ద స్య విరిక్తస్యోపశామ్యతి ॥ 87 ॥ 

ఈ (పకారంగా రోగి బలం తెలుసుకొని రోగం అల్పమా(తలో శేషమై 
ఉన్నపుడు విస్రంసనం మృదుభ్‌ జనం ద్వారా స్పిగ్రవిరేచనం చేయవలెను. విరేచనం 
తర్వాత శేషదోషం కూడా శాంతించును. 

ఇతి క్రమః సముద్దిష్రః కషాయానపి మే శృణు ॥ 88 ॥ 

ఈ విధంగా సన్నిపాత రోగికి భోజనం (క్రమం చెప్పబడినది. ఇపుడు 
నానుండి సన్నిపాత రోగికి కషాయములను వినుము. 

సిప్పులీపిప్పు లీమూలచవ్యచి త్రకనాగరమ్‌ ॥ 

దీపనీయః స్మృతో వర్గః కఫానిలగదాపహః | 

కవన తిసనో హృద్యో లఘుః సాం(గ్రాహికః పరః ॥ 89 ॥ 

పిప్పులీ, పిప్ప లీమూలం, చవ్యం ది(త్రకం శొంఠి ఇవి కఫవాత రోగమును 
నశింపచేయు దీపనీయవర్గముగా చెప్పబడింది. ఇది రుచికారకము, ఇది దీపనీయం, 
హృద్యం, అత్యంత సంగ్రాహకం. 

శటీపౌష్కరపిపుల్యో బృహతీ కళ్ణకారికా । 

శుణ్ణ్జీ కర్కటుకీ భారీ దురాలమ్సా యవానికా ॥ 90 ॥ 

శూలానాహవిబనవ్రఘ్నం శట్యాద్యం కఫవాతనుత్‌ । 

శటి, పుష్కరమూలం, బృహతి, పిప్పలి, కంటకారి, శుంఠి, కర్కాటక 
శృంగి, భారంగి, దురాలభ, యవానిక, ఈ శర్యాది వర్గం శూల, ఆనాహ, విబంధ, 
కఫవాతరోగములను నశింపచేయును. 

ముస్తపర్పటకో శీరదేవదారుమహౌొషధమ్‌ ॥ 


(త్రిఫలా సదురాలవ్వూ నీలీ కమ్బిల్లక( స్ర్రీవృత్‌ | 
కిరాతతిక్తకం పాఠా వచా కటుకరోహిణీ ॥ 
మధుకం పిప్పలీమూలం ముస్తాద్యో గణ ఉచ్యతే | 
సంశోధనః సంశమన స్త్రి దోషఘ్నో౭._గ్నిదీపనః ॥ 


418 కల్పుస్థానం 


అష్టాదశాజముదకమేతద్యా స్యాత్‌ సపార్వతమ్‌ । 
పితోత్తరే సన్నిపాతే ప్రశస్తం తీర్చకర్తృభిః 191 1 
(ఇత తాడపత్రపుస్తకే 195 తమం పత్రమ్‌) 

ముస్త, పర్రాటకము, ఉశీర దేవదారు, శుంఠి, త్రిఫల, దురాలభ, నీలి, 
కంపిల్లకము, (త్రివృత్‌, కిరాతతిక్త, పాఠ, వచ, కటుకరోహిణి, యి, 
పిప్పలీమూలం, ఇది ముస్తాదిగణం అనబడును. శోధకం, సంశమనము, (త్రిదోష 
నాశకం, అగ్నిదీపకం. పితోత్తర సన్నిపాతంలో ఆచార్యులు ఈ 18 (ద్రవ్యకాథమును 
లేదా ఇందులో మహానింబను కలిపి ప్రయోగించవలెను అని చెప్పిరి. 

దీసనం పళ్చ్ఫుమూలం వా శట్యాద్యం వా ప్రకల్సితమ్‌ । 

సపష్ఞాదశమూలం వా శృతం సేయం లఘూదకన్‌ ॥ 92 ॥ 

దిపనం కొరకు పంచమూలం లేదా శత్యాది కషాయం (ప్రయో గించవలెను. 
పంచమూలము లేదా దశమూలములతో సిద్దం చేయబడిన లఘు జలంను 
సేవించవలెను. 

సుఖ “ష్టం వా భృశోష్ణం వా దృష్ట్వా దోషబలాబలమ్‌ | 

పార్వత్యాః పళ్భమూల్యా వా శృతం తోయం సదీపనమ్‌ ॥ 93 ॥ 

మహానింబ, లేదా పంచమూల సిద్దదీపన జలమును దోష బలాను 
సారము కొంచెం లేదా అధిక ఉష్టంగా (ప్రయోగించవలెను. 

సముస్తకం పర్పటకమథవా సదురాలభమ్‌ । 

సేయం పితోత్తరే వ్యాధా కష్టం సర్వం చ శస్యతే 1941 


సంపూర్ణ పిత్త ప్రధానరోగంలో ముస్త, పర్పాటకం, దురాలభక్యాథంను 
ఈషదుష్షంగా సేవించవలెను. 

పప్పల్యాదిర్వచాదారువయస్థాసర( లా) న్వితః । 

పేయః కఫోత్తరే సామే సహాజ్లుకారసైన్లవః ॥ 95 ॥ 

దోషాస్తేనాశు పచ్యన్నే విబన్షశ్‌ ృపశామ్యతి । 


ఆయు యుక్త కఫ (ప్రధాన రోగములో పిప్పల్యాది, వచ, దేవదారు 


విశేష కల్పాధ్యాయము 419 


గుడూచి, సరళము విటి కషాయంలో హింగుక్షారం, సైంధవలవణం కలిపి 
ఇవ్వవలెను. దీనితో దోషములు శీఘ్రంగా పక్వం చెంది మలబంధం శాంతించును. 


అభయా కట్టులం భార్గీ భూతీకం దేవదారు చ ॥ 

వచా పర్శటుకం ముస్తం థాన్యకం విశ్వభేషజమ్‌ | 

సహిజమాకికః పేయే వ్యాధా వాతకఫోత్తరే ॥ 96 ॥ 

వాత కఫ (ప్రధాన రోగములో హరీతకి, కట్టల, భారంగి, భూతీక, 
దేవదారు, వచ, పరాటకము, ముస్త, ధాన్యక, శుంఠి కపాయములో హింగు మధు 
కలిపి సేవించవలెను. 

దురాలభా వచా దారు పిపులీ భద్రరోహిణ్‌ీ | 

మహొషధం కర్కటకీ బృహతీ కణ్ణకారికా ॥ 97 ॥ 

క్వాథః సలవణః సేయః సన్నిపాతజ్వరాపహ: | 

సన్నిపాత జ్యరములో దురాలభ వచ, దేవదారు, పిప్పులీ, భద్రరోహిణి, 
శుంఠి, కర్కాటక శృంగి, బృహతీ, కంటకారీ క్యాథములో లవణం కలిపి 
సేవించవలెను. 

త్రిఫలా రోహిణీ నిమ్బం పటోలం కటుకత్రయమ్‌ ॥ 

పాఠా గుడూచీ వేత్రాగ్రం సప్తపర్దం సవత్సకమ్‌ । 

కిరాతతిక్తకం ముస్తా వచా చేత్యేకతః శృతమ్‌ ॥ 98 ॥ 

కఫోత్తరం నిహన్తే తత్‌ పానాదగ్నిం చ దీపయేత్‌ । 

(త్రిఫల, కటుకరోహిణి, నింబ, పటోల, (త్రికటు, పాఠ, గుడూచి, 
వేతసము, సప్తషర్ణి, కుటుజ, కిరాత తిక్త, ముస్త, వచ మొదలగు వాటి ఒక్కొక్క 
క్యాథం త్రాగుటచే కఫ(ప్రధాన వ్యాధి నశించును. జఠరాగ్ని దీప్తి నొందును. 

ఆరగ్వధవచానిమ్బపటోలో శీరవత్సకమ్‌ ॥ 

శార్‌జైస్టాఐ_తివిషా మూర్వా త్రిఫలా సదురాలభా | 

భద్రమున్తా బలా పాఠా మధుకం భద్రరోహిణీ Il 

కషాయ ఏష శమయోజ్ఞ $రమాశు త్రిదోషజమ్‌ | 

జాడ్యం సశోఫమాధ్మానం గురుత్వం చాపకర్షతి ॥ 99 ॥ 


420 కల్పపహ్హైనం 


నున్యాస్తవృమురోఘాతమురఃపార్శ్వశిరోరుజః | 

ఆరగ్వధ, వచ, నింబ, పటోల, ఉశీర, కుటజు, శారంగేప్త కాకమాచి 
అతివిష మూర్వ, (త్రిఫల, దురాలభ, భోద్రముస్త, బల, పాఠ యూ మధు, 
భద్రరోహిణి, వీటి కషాయమును (త్రిదోషజ సన్నిపాతమును శీఘ్రముగా 
శాంతింపచేయును. జడత, శోథ, ఆధ్మానం, గురుత, మన్యాస్తంభం ఉదరశళూల, 
పార్శ కూల, శిరక్ళూల నశించును. 

ఉపనాహ్మైః సలవణైరభ్యుప్లైరుపనాహయేత్‌ ॥ 

చిరకాలోపవాసస్య నస్యోప్లకవల |గహైః | 

హృదయం తణ్యతే జనో: పార చ్రకణ్యాష్పతాలు చ ॥ 

క్షతోరస్కో ఘనం శ్లేష్మ సరక్తం ష్టీనతే తతః | 

సూతే చాయమ్యతే మూర్చంస్తేన జంతుర్విగచ్చతి ॥ 

దహ్యతే జఠరం చారయ కిష్లోచ్చ పరికూజతి । 

నిద్రాయతే చ పీత్వామి_.2_శు జ్లీర్ణే జాగర్తి చోదకే ॥ 100 ॥ 

పై రోగములు చిరకాలము ఉన్నచో లవణ యుక్త ఉప్ప ఉపనాహ స్వేదము 
చేయవలెను. దీనికి విరుద్దముగా నస్యము ఉష్ణ కవల గ్రహము చేసి ప్రయోగించినవో 
హృదయ, పార్శ్వ, కంఠ, ఓష్ప తాలు క్షతయుక్తమగును. ఉరక్షతం కలిగి, 
రక్తప్ట్రవనం శ్లేష్మముతో కలిసి వెడలును. రోగిమాటి మాటికి ఉమ్మివేయును. 
బడలిక మూర్చ కలుగును. ఉదరం నందు కూజనం, శాహము, కలుగును. ఈ 
కషాయం తాగిన పిదప రోగి శీఘ్రంగా ని(ద్రించును. కషాయం జ్లీర్ణం అయిన పిదప 
నిద్రలేచును. 

లజ్ఞనోష్టోపచారాద్వా వ్యాధౌ పిత్తేత్తరే నృణామ్‌ । 

తక్టాషధ ప్రయోగాచ్చ పిత్తమస్య ప్రకుష్యతి ॥ 101 ॥ 

పిత్తప్రధాన రోగములలో లంఘనము ఉష్ణోపచారము తిక్షాషధ 
(ప్రయోగములతో రోగికి పిత్తం (ప్రకోపించును. 

పితోత్తరం సన్నిపాతమభిర్హాత్వా తు కారణైః | 

ముస్తాదిక్వథితం తోయం శీతం సమధుశర్కరమ్‌ ॥ 

పాయయేదాతురం కాలే తేన శర్మ లభేత సః । 

విస్రస్యతే౭_ల్పుమపి చేత్తేనైవాశు సుఖీ భవేత్‌ ॥ 102 ॥ 


విశేష కల్పాధ్యాయము 421 


పై చెప్పున కారణముల ద్వారా పత్త(ప్రధాన సన్నిపాతము తెలిసికొని 
యథాకాలముల్‌' ముస్తాది క్వాథమును చల్లగ చేసి శర్శర మధు కలిపి ఇవ్వవలెను. 
దీనివలన రోగికి శాంతి కలుగును. రోగికి కొంచెం అయిననూ విరేచనం అయినచో 
శీఘ్రముగా శాంతి కలుగును. 

త్రిఫలా పిప్పులీ శ్యామా కేసరం శర్కరా త్రివృత్‌ । 

సక్షొద్రో మోదకో హ్యేష పితోత్తరమపోహతి ॥ 103 ॥ 

(త్రిఫలా పిప్పులీ (త్రివృత్‌ నాగకేసరములు శర్కర అరుణ (త్రివృత్‌ను 
మధుతో కలిపి మోదకం చేసినచో పిత్తరోగము నశించును. 

యవకోలకులత్చానాం పళ్చుమూలద్వయస్య చ । 

త్రిఫలాయాశ్స నిష్కాథే సర్పిర్దీరో విపాచయేత్‌ ॥ 

సంహృత్య కల్ళానేతాంశ్చ సుపిమ్టాన్‌ భాగకల్పితాన్‌ | 

ముస్తా పాఠా వచా శుజ్చీ రోహిణీ చవ్యచిత్రకా ॥ 

శృజ్లీ దురాలభా శి(గుః కైరాతో రజనీద్వయమ్‌ । 

తేజోవతీ సోమవల్కః సప్తప్పర్థః సకేవుకః | 

వయస్మా పిప్పలీమూలం పిప్పులీ గజపిప్పలీ | 

ఛిన్నరుహా చాతివిషా పత్రం నిమ్బపటోలయోః ॥ 

కణ్గ్లోపపుప్పీ గోజిహ్వో నక్తమాలఫలాని చ । 

తుమ్మురుం పౌష్కరం మూలం మూలం చ మదనార్కయోః ॥ 

జారాః సపజ్షులవణా హిజుమాత్రాసమన్వితమ్‌ । 

(ఇతి తాడప త్రపుస్తకే 196 తమం పత్రమ్‌్‌ 

సిద్దమేతైర్యథాన్యాయం సర్హ్సిః కటుకసంజై తమ్‌ n104 1 

పాయయేన్మాత్రయా కాలే సన్నిపాతజ్వరార్షితమ్‌ । 

కటు సర్పి యవలు కోల కుతళుత్ల, దశమూలములు (త్రిఫలాక్వాథములో 
ఘృత పక్షం చేయవలెను. ఇందులో ముస్త పాఠ, వచ, శుంఠి, రోహిణి చవ్యము 
చిత్రకము, కర్కాటక శృంగి, దురాలభ, శిగ్రు, కిరాతతిక్త, హరిద్ర, దారుహరి(ద్ర, 
తేజోవతి, సోమ వల్కలము, సప్తపషర్లి, కేవుకము, హరీతకి, పిప్పి లీమూలము, 
పిప్పలి, గజపిప్తులి, గుడూచి, అతివిషా, తేజప(త్రం, నింబ, పటోల, 


422 కల్పస్దానం 


కండోపపుప్పి, గోజిహ్వ, ఆరగ్వధ, ధాన్యకము, పుష్క_రమూలము, మదనఫలము 
అర్కము, వీటి కల్కంను తగినమా(త్రలో తీసికొని వీటిలో సర్టకారము 
పంచలవణములు, హింగు, తగినంత మాత్రలో వేసి, విధిగా సిద్దము చేసిన 
ఘృతమును కటుసర్సి అందురు. సన్నిపాత జరములో మా|త్రాకాలంను 
అనుసరించి ఈ ఘృతం ను ప్రయోగించవలెను. 


లీనదోషావశేషం చ విషమజ్వరపీడితమ్‌ ॥ 

హృద్రోగం (గహణీదోషం వాతగుల్మం ప్రీహోదరమ్‌ | 

శ్వాసం కొసం చ శమయేద్ద లమగ్నేశ్చ దీపయేత్‌ । 

దిని సేవన చే విషమజ్వర తన అవశిష్ట దోషములు హృ(దోగము గ్రహణి, 
వాతగుల్మం, ప్రిహోదరం, శ్వాసకాసలు, శమించును. జఠరాగ్ని ప్రదీప్తినొందును. 

సన్నిపాతేషు భూయిష్టం నివృుతోపద్రవేప్వుసి | 

శ్రేష్మా చ పార్భ్వశూలం చ నివర్తేత సమశ్రతః ॥ 106 ॥ 

సన్నిపాతరోగములో ఉప(ద్రవములు శాంతమైన తర్వాత కూడా దీని 
సేవనచే శ్లేష్మ పార్వ్శశూల శాంతించును. 

తస్యాగ్నిం చిరకారిత్వాద్చిషక్‌ సందీపయేత్‌ పునః ॥ 107 ॥ 

చాలా కాలం అయిన తర్వాత కూడా వైద్యుడు సన్నిపాతరో గికి జఠరాగ్ని 
దీపనం చేయవలెను. 

న చాతివిశ్వసేద్వైద్యో జితో వ్యాధిర్మయేతి హ ॥ 

కృశే విరుద్దసేవిత్వాచ్చిరాద్దోషః ప్రకుష్యతి | 

వ్యావృత్తశ్చ పునర్హన్తి సన్నిపాతో యథా విషమ్‌ ॥ 108 ॥ 

వైద్యుడు రోగిని జయించినానని పూర్తిగా విశ్వసింపకూడదు. 
ఎందుకనగా కృశుడైన వ్యక్తికి విరుద్దాహారం ఇచ్చినచో కొంతకాలమునకే దోషములు 
తిరిగి ప్రకోపించును. తిరిగి వచ్చిన సన్నిపాతం విషము వలె రోగిని చంపివేయును. 

సన్నిపాతాత్‌ సముత్తీర్లో యది జీవతి మానవః | 

శీకౌ జోబలమాంసాత్మా శీర్హశ్మశశిరోరుహ: ॥ 

స్వరస్మృతిపరి భష్టః క్షీణశుక్రో హతేన్రియః | 

అవ్యక్తవా గ్వివర్హశ్చు మన్జ్దాగ్నిశ్చు భవత్వసా ॥ 109 ॥ 


422 కల్పస్దానం 


కండోపపుప్పి, గోజిహ్వ, ఆరగ్వధ, ధాన్యకము, పుష్క_రమూలము, మదనఫలము 
అర్కము, వీటి కల్కంను తగినమా(త్రలో తీసికొని వీటిలో సర్టకారము 
పంచలవణములు, హింగు, తగినంత మాత్రలో వేసి, విధిగా సిద్దము చేసిన 
ఘృతమును కటుసర్సి అందురు. సన్నిపాత జరములో మా|త్రాకాలంను 
అనుసరించి ఈ ఘృతం ను ప్రయోగించవలెను. 


లీనదోషావశేషం చ విషమజ్వరపీడితమ్‌ ॥ 

హృద్రోగం (గహణీదోషం వాతగుల్మం ప్రీహోదరమ్‌ | 

శ్వాసం కొసం చ శమయేద్ద లమగ్నేశ్చ దీపయేత్‌ । 

దిని సేవన చే విషమజ్వర తన అవశిష్ట దోషములు హృ(దోగము గ్రహణి, 
వాతగుల్మం, ప్రిహోదరం, శ్వాసకాసలు, శమించును. జఠరాగ్ని ప్రదీప్తినొందును. 

సన్నిపాతేషు భూయిష్టం నివృుతోపద్రవేప్వుసి | 

శ్రేష్మా చ పార్భ్వశూలం చ నివర్తేత సమశ్రతః ॥ 106 ॥ 

సన్నిపాతరోగములో ఉప(ద్రవములు శాంతమైన తర్వాత కూడా దీని 
సేవనచే శ్లేష్మ పార్వ్శశూల శాంతించును. 

తస్యాగ్నిం చిరకారిత్వాద్చిషక్‌ సందీపయేత్‌ పునః ॥ 107 ॥ 

చాలా కాలం అయిన తర్వాత కూడా వైద్యుడు సన్నిపాతరో గికి జఠరాగ్ని 
దీపనం చేయవలెను. 

న చాతివిశ్వసేద్వైద్యో జితో వ్యాధిర్మయేతి హ ॥ 

కృశే విరుద్దసేవిత్వాచ్చిరాద్దోషః ప్రకుష్యతి | 

వ్యావృత్తశ్చ పునర్హన్తి సన్నిపాతో యథా విషమ్‌ ॥ 108 ॥ 

వైద్యుడు రోగిని జయించినానని పూర్తిగా విశ్వసింపకూడదు. 
ఎందుకనగా కృశుడైన వ్యక్తికి విరుద్దాహారం ఇచ్చినచో కొంతకాలమునకే దోషములు 
తిరిగి ప్రకోపించును. తిరిగి వచ్చిన సన్నిపాతం విషము వలె రోగిని చంపివేయును. 

సన్నిపాతాత్‌ సముత్తీర్లో యది జీవతి మానవః | 

శీకౌ జోబలమాంసాత్మా శీర్హశ్మశశిరోరుహ: ॥ 

స్వరస్మృతిపరి భష్టః క్షీణశుక్రో హతేన్రియః | 

అవ్యక్తవా గ్వివర్హశ్చు మన్జ్దాగ్నిశ్చు భవత్వసా ॥ 109 ॥ 


424 కల్పజ్లానం 


సేవేత విధివర్రైవ ద్వౌ మాసా జీవితార్హికః | 

త్రీన్మాంసాంశ్రతురో వా౭_పి జిహ్మత్వాదస్య యక్ష్ముణః ॥ 114 ॥ 

సన్నిపాత రోగం తర్వాత దినమునకు ఒక్కసారి భోజనమును 
ఇవ్వవలెను. బ్రహ్మచర్యము, లఘు అన్నపానము పాటించవలెను. ఎపుడూ అధిక 
కార్యము చేయరాదు. సుఖపూర్వకముగా పడుకొనుట కూర్చొనుట చేయవలెను. 
పగలు ని(ద్రించకూడదు. సజ్జనుల మిత్రులతో కూర్చొనవలెను. వివిధములైన 
అభ్యంగ ఆచ్చాదనలు చేయవలెను. అపుడు అపుడు స్నేహపానం చేయించవలెను. 
కుళుళ్సరసంతో చేసిన ఉపష్ణజాంగల మాంసరసమును ప్రయోగించవలెను. 
వాస్తుకం, తండులీయకము సంస్కరించబడిన ముల్లంగిని సేవించవలెను. ఈ 
విధముగా రోగి అతి కుటీలడు అగుటచే జీవనం కోరురోగి పై చెప్పిన ఆహార 
విహారములను విధి పూర్వకముగా రెండు మూడు లేదా 4 నెలలవరకు 
పాటించవలెను. 

సుశ్చతేన సమన్నీయాత్‌ పసయసా£_2_జ్యేన పైత్తికః । 

శర్కరాక్షా ద్రయుక్తేన గవాం క్షీరేణ వా పునః ॥ కేక్‌ ॥ 

పిత్తాధిక్యం ఉన్నచో సిద్దం అయిన దుగ్రం సేవించవలెను. లేదా 
శుద్దగోదుగ్రంలో ఖండ శరర మధు కలిపి సేవించవలెను. 

కర్ఫూరచూర్ణం తృష్టాయాం వదనే ధారయేత్‌ సదా । 

తైలాని గవ్రపుమ్వాణి నిత్యం ముఖ్యాని ధారయేత్‌ ॥ 116 ॥ 

రోగికి తృష్ణ ఉన్నచో ఎల్లపుడు ముఖంలో కర్పూర చూర్లంను 
ఉంచుకోవలెను. నిత్యము తైలము, గంధయుక్త పుష్పములను ఉంచవలెను. 

జొదకానూసమాంసాని మాషపిష్టతిలోత్క్సృతమ్‌ । 

మన్తజాతాని మద్యాని గురూణ్యభినవాని వా ॥ 

పాయసం కృసరం చుక్రం శష్కుల్యో యావకం దధి । 

వర్ణయెత్తాని సర్వాణి శ్రద్దాభోజనమేవ చ ॥ 

అశ్వవ్యాయామసంక్షేశం శీతామ్బ్భు మదిరాసవమ్‌ । 

అవశ్యాయం పురోవాతమభ్యుష్ణం చ వివర్ణయేత్‌ ॥ 117 ॥ 
సన్నిపాత అపథ్యములు - జౌదకము, ఆనూప మాంసము, మాష పిపి తిల 
(ప్రయోగము మందజాతము, గురు నవీన మద్యము, పాయసం, కృశరము, 


విశేష కల్పాధ్యాయము 425 


చుక్రము, శుష్కులము, యవ పెరుగు, అతి స్వాదు భోజనము, గుర్రము సవారీ 
వ్యాయావుక్లేశము, శితలజలం, వుదిర ఆసవములు, అవ శ్యాయము, 
తూర్చ్పుగాలి, ఉష్ణ్లపదాధ్రములను త్యజించవలెను. 

యాని తస్య ప్రశాస్వన్తే శ్రద్దాభో జ్యాని జీవక ! । 

పథ్యాని చాన్నపానాని యథాస్వం తాని మే శ్చాణు 11118 ॥ 

ఓ జీవకా! దీనికొరకు ఏవైతే శ్రేష్టమైన భోజనముగా, పథ్యకారకముగా 
చెప్పుబడినవో వాటిని యథా ప్రకారముగా నానుండి వినుము. 

గుడసర్సిషి పిపుల్యః సంస్క్రతా దధిసాధితాః | 

తథా ముఖ్యం గుడకృతం భవ్యా ముద్రమయాశ్ళ యే ॥ 

యవగోధూమసంస్కారా దాధికం శుష్కమూలకమ్‌ । 

ముద్రామలకయూషశ తిక్తసూపళ్ళు సర్పిషా I 

ఏవం శ్రద్దావినయనం భిషక్కుర్యాదరోచకే | 

అ(ప్రమాదేన ధర్మార్టీ చికిత్సేన్మతిమాన్‌ భిషక్‌ ॥ 119 ॥ 
సన్నిపాత పథ్యములు - బెల్లం, ఘృతంతో సంస్కరించబడిన పెరుగులు, పిప్పలీ, 
ముఖ్యమైన గుడ వికారములు ముద్గంతో చేయబడిన భక్యు పదార్థములు యవలు 
గోధువముల సంస్కారముతో చేయబడిన పదార్దములు పెరుగుతో చేయబడిన 
పదార్దములు ఎండిన ముల్లంగి ముద్గ ఆమలకీ యూషము, ఘృతం కలిసిన 
తిక్తపదార్థ్ధముల యూషను వీటికి పథ్యము ఈ పదార్దములు అరుచిని పోగొట్టి 
రుచిన ఉత్పన్నం చేయును. ధర్మమును కోరు బుద్దిమంతుడైన వైద్యుడు రోగికి 
(పమాదరహితంగా చికిత్స చేయవలెను. 

సూతికోపక్రమాధ్యాయే యచ్చ వక్యే ఖీలే మునే ! | 

తదిహాపి ప్రయోక్తవ్యం సన్నిపాతచికిత్సితమ్‌ ॥ 120 ॥ 

ఓ మునీ! ఇది కాక ఖిలస్థానములో సూతికా చికిత్రాధ్యాయములో 
చెపుబడిన విధానములన్నీ సన్నిపాత చికిత్సలో (ప్రయో గించవలెను. 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః | 

ఇతి (కల్పస్తాన్రే విశేషకలుః | 
అని భగవాన్‌ కశ్యపుడు చెప్పెను. 
విశేష కల్పాధ్యాయం సమాప్తం. 


426 కల్పస్తానం 


సంహితా కల్పాధ్యాయాు: 


అథాతః సంహితాకల్పం వ్యాఖ్యాస్యామః mln 

ఇతి హ స్మాహ భగవాన్‌ కశ్యపః ॥ 2 ॥ 

ఇపుడు మనం సంహిత కల్పాధ్యాయం వ్యాఖ్యానించెదము అని భగవాన్‌ 
కశ్యపుడు చెప్పెను. 

సంహితాధ్యయనే యుక్తః శుచిః సాధుర్తితే (న్రియః । 

వైద్యో వైద్యకులే జాతో (గనే చార్డే చ నిష్టితః ॥ 3 ॥ 

స ప్పష్టో౭_న్యేన వైద్యేన ప్రబూయాత్‌ సంహితావిధిమ్‌ । 

పవి(త, సజ్ఞన జితేం(ద్రియ వైద్యకులములో పుట్టిన (గ్రంథ 
విషయములలో నిష్టకలి గిన వైద్యుడు సంహితాధ్యయనం నందు నిమగ్నం కావలెను. 
వేరే వైద్యుడు అడిగినపుడు సంహిత సంపూర్ణ విధిన తెలియపరచవలెను. 

కతి స్టానమిదం తన్రం కస్మాత్తన్రమితి స్మృ్రతమ్‌ ॥ 4 ॥ 

స్థానానాం కాని నామాని కర్మాధ్యాయాని యాని చ । 

(ఇతి తాడప త్రపుస్తకే 197 తమం పత్రమ్‌) 

న్దాననామానుపూర్వీం చ శ్రోతుమిచ్చామి తత్త్వతః ॥5 ॥ 

భగవాన। నేను ఈ తంత్రంలో ఎన్ని స్తానములున్నవని సరిగ్గా 
తెలుసుక్‌ నవలెను. ఈ తంత్రం ఎందుకు చెప్పబడినది స్టానములపేర్రేమి? 


ఇందులో కర్మ అధ్యాయములు ఏవి? స్థానముల పేర్లేమి? వెొందలగు 
బషయములను తత్త్వపూర్వకముగా వినగోరుచున్నాను. 


సంహితా కల్పాధ్యాయము 427 


అష్టా స్థానాని వాచ్యాని తతో౬_తస్తన్రముచ్యతే । 

అధ్యాయానాం శతం వింశం యో౭_ధీతే స తు పారగః ॥ 6 ॥ 

ఈ సంహితలో 8 స్థానములు ఉన్నవి. కావున తంత్రం అనబడును. 
120 అధ్యాయములు ఉన్నవి. ఈ సంహితను అధ్యయనం చేయువారు 
భవసాగరమును దాటును. 

సూ[త్రస్హాన నిదానాని విమానాన్యాత్మనిశ్చయః । 

ఇ(న్రియాణి చికిత్సా చ సిద్దిః కల్పాశ్చు సంహితా ॥ 7 ॥ 

ఈ సంహితలో సూత్ర నిదాన, విమాన, శారీర, ఇం(ద్రియ, చికిత్స, 
సిద్ది, కల్పములు అను 8 స్ఞానములు ఉన్నవి. 

సూత్రస్థానం చికిత్సా చ త్రింశదధ్యాయకే ఉభే | 

నిదానాని విమానాశ్ళ శారీరాణ్యష్టకాని తు ॥8 ॥ 

సిద్దయో ద్వాదశాధ్యాయాః కల్ళాక్టౌవే న్రియాణి చ । 

ఖీలాన్యశీతిరధ్యాయాస్తన్తం సఖిలముచ్యతే ॥ 9 ॥ 

సూత్ర, చికిత్స స్థానములలో 30 అధ్యాయములు కలవు. నిదాన, 
విమాన, శారీర స్థానాలలో ఎనిమిది, ఎనిమిది అధ్యాయాలు కలవు. సిద్ది, కల్ప, 
ఇం(ద్రియ స్థానాలలో 12-12-12 అధ్యాయాలు కలవు. ఖిలస్థానములో 80 
అధ్యాయాలు కలవు, ఖిలస్థానంతో కలిపి సంపూర్ణ తం(త్రం అనబడును. 

ధారణం హ్యస్య తన్రస్య వేదానాం ధారణం యథా । 

పుణ్యం మజల్యమాయుష్యం దుఃఖప్రకలినాశనమ్‌ ॥ 10 ॥ 

ధర్మారామమోవాణాం ధర్మమాయతనం మహత్‌ । 

సుఖ ప్రదం నృణాం శశ్వద్వనమానయశస్కరమ్‌ ॥ 11 ॥ 

వేదధారణం వలన ఈ తంత్ర ధారణం పుణ్యం, మంగళ కారకము, 
ఆయుష్యం, దుస్ఫ్ర ప్ప కలినాశం, ధర్మార్ధ కామమోక్షములు ఇచ్చునది. ధర్మమహా 
ఆయతనము (ప్రాణులకు ఎల్లప్పుడు సుఖ, ధన, మాన యశస్సులను ఇచ్చును. 

నాధార్మికో న చాపుత్రో నావిద్వాన్న చ గ్యర్లితః | 

నాపూజితో నావిదితో లోకే భవతి పారగః ॥ 12 ॥ 


428 కల్పస్థానం 


ధార్మికుడు పు(త్రవంతుడు పండితుడు, అనిందితుడు, పూజా 
యుక్తుడు జ్ఞాని కానివాడు ఈ సంసార సాగరంను దాటలేడు. 


సతతం చాప్యధీయానః సమ్యగధ్యాపయన్‌ భిషక్‌ | 
ఇహ లోకే యశః ప్రాప్య శక్రలోకే మహీయతే ॥ 13 ॥ 


నిరంతర శా స్రాధ్యయనం అధ్యాపనముచే వైద్యుడు ఈ లోకం నందు 
యశస్సును పొందును. ఇంద్ర లోకములో (ప్రతిష్టను పొందును. 


దక్షయజే వధ త్రామాడ్దేవర్షీణాం పలాయతామ్‌ । 

రోగాః సర్వే సముత్త్సన్నాః సంతాపద్దేహచేతసోః ॥ 14 ॥ 

దక్షప్రజాపతి యజ్ఞంలో మృత్యువుకు భయపడి పలాయనం చేసెను. 
దేవతా బుషుల దేహం మనఃసంతాపములచే సమస్త రోగములు ఉత్పన్నం అగును. 

జ్వర గురుత్వాద్‌ గుల్మస్తు ధావతాం ప్రవనాత్‌ ప్రిహో | 

(భమో విషాదద్విడ్చేదో ధావతాం వేగధారణాత్‌ ॥ 15 ॥ 

తృష్ణా చ రక్తపిత్తం చ శ్రమాదుష్ల్ణో చ ధావతామ్‌ । 

హిక్కాశ్వాసౌ కఫాధిక్యాద్దావతాం పిబతాం జలమ్‌ ॥ 16 ॥ 

ప్రాగుత్పత్తిస్తథా£_న్యేషాం రోగాణాం పరికీర్తితా । 

కృతత్రేతాన్తరత్వేన ప్రాదుర్చూతా యథా నృణామ్‌ ॥ 17 ॥ 

ధర్మార్థకామమోకేషు విద్యాబలయశోహరాః । 

శరీరం గురువగుటచే జ్వరము, పరుగెత్తుటచే గుల్మం, ఈదుటచే ప్రహం, 
విషాదంతో (భమ, పరిగెత్తుతూ వేగధారణం చేసినచో విట్‌ భేదనం, పరిగెత్తుతూ 
ఉష్ణకాలములో (శ్రమతో త్నష్ణ రక్తపిత్తం, కఫాధిక్యం పరుగెత్తినపుడు జలపానం 
హిక్కాశ్వాస రోగములు ధర్మార్థ కామమోక్షములు విద్యా బలము, యశస్సును 
నశింపచేయు రోగములు సత్యయుగ (త్రేతాయుగ మధ్యములో ఉత్పన్నమైన విధము 
వాటి పూర్వ ఉత్పత్తి వర్ణనము చేయబడింది. 

తతో హితార్టం లోకానాం కశ్యపేన మహర్షిణా ॥ 18 ॥ 

పితామహనియోగాచ్చు దృమ్టైచ జ్హానచక్షుష్తా । 

తపసా నిర్మితం తన్రమృషయః ప్రతిపేదిరే ॥ 19 ॥ 


సంబాతా కల్పాధ్యాయము 429 


జీవకో నిర్ణతతమా బుచీకతనయః శుచిః | 

జగహే౬_ గ్రే మహాతన్రం సంచికేప పునః స తత్‌ ॥ 20 ॥ 

నాభ్యనవ్షన్త తత్‌ సర్వే మునయో బాలభాషితమ్‌ । 

అపుడు లోక కళ్యాణార్ధం మహర్షి కశ్యపుడు పితామహ (బ్రహ్మే 
నియమించబడి తన జ్ఞాన చక్షువులతో చూసి తపస్య(ప్రభావంతో తంత్రం 
నిర్మాణం చేసిరి. బుషులు దానిని (ప్రతిపాదించిరి. తర్వాత మొదట తమోశూన్య 
పవిత్ర బుచీక పుత్రుడు జీవకుడు (గ్రహించి సంక్షిప్తం చేసెను. బుషులు 
బాలభాషితం అని (పశంసించలేదు. 

తతః సమక్షం సర్వేషామృషీణాం జీవకాః శుచిః ॥ 21 ॥ 

గజ్ఞాహ్లదే కనఖలే నిమగ్నః పళ్టువార్షికః | 

వలీపలితవి గ్రస్త ఉన్మమజ్ఞముహూర్తకాత్‌ ॥ 22 ॥ 

అపుడు 5 సం॥ వయస్సు కలిగిన పవిత్ర జీవకుడు బుషుల సమక్షమున 
కనఖలమందుగల గంగా గుండములో మునిగి క్షణంలో వలీపలిత యుక్తుడై 
బయటకు వచ్చెను. 

తతస్తదద్భ్దుతం దృష్టా మునయో విస్మయం గతాః । 

వృద్దజీవక ఇత్యేవ నామ చక్రుః శిశోరపి ॥ 23 ॥ 

ప్రత్యగృహన్త త్రం చ భిషక్‌ శ్రేష్టం చ చక్రిరే | 

అపుడు ఈ అద్భుతం ను చూసి మునులు అశ్చర్యపోయి వృద్ద జీవకుడు 
అని పేరు పెట్టిరి. అతని తంత్రమును స్వీకరించి శ్రేష్ట వైద్యుడుగా ఒప్పుకొనిరి. 

తతః కలియుగే నష్టం తన్రమేతద్యదృచ్చయా ॥ 24 ॥ 

అనాయాసేన యక్షేణ ధారితం లోకభూతయే । 

వృద్దజీవకవంశ్యేన తతో వాత్సే కన ధీమతా ॥ 

అనాయాసం ప్రసాద్యాథ లబ్దం తంత్రమిదం మహత్‌ । 

తర్వాత ఎపుడూ నష్టం పొందు ఈ తం(త్రమును లోక కళ్యాణార్ధం 
కలియుగములో అనాయసుడనే యక్షుడు ధరించెను. వృద్దజీవకుని వంశంనకు 
చెందిన వాత్స్యుడను బుద్దిమంతుడు అనాయసున్ని (ప్రసన్నం చేసుకొని ఈ 
తం(తమును పొందెను. 


430 కల్పస్థానం 


బుగ్యజుఃసామవేదాం స్త్రీనధిత్యాజ్ఞాని సర్వశః ॥ 26 ॥ 
శివకశ్యపయక్షాంశ్స ప్రసాద్య తపనా ధియా | 
సంస్కృతం తత్‌ పునస్తంత్రం నృద్దజీవకనిర్మితమ్‌ ॥ 27 ॥ 
ధర్మకీర్తిసుఖార్డాయ ప్రజానామభివృుద్రయే | 
బుక్‌, యజో, సామాది వేదములు శిక్ష వ్యాకరణాది ఆరు అంగముల 
అధ్యయనం చేసి తపస్య బుద్దితో శివుడు కాశ్యపుడు యక్షులను (ప్రసన్నం చేసికొని 
ధర్మకీర్తిలో సుఖ లోక సమృద్ది కొరకు వృద్ద జీవీయ తం|త్రమును సంస్కరించెను. 
స్టానేష్వష్టసు శాఖాయాం యద్యన్నోక్తం ప్రయోజనమ్‌ ॥ 28 ॥ 
తత్తద్భయః ప్రవక్ష్యామి ఖిలేషు నిఖిలేన తే । 
ఈ సంహితలో 8 స్టానములు శాఖలలో చెప్పబడని విషయాలు 
ఖిలస్టానములో చెప్పెదను. అని భగవాన్‌ కళ్యపుడు చెప్పెను. 
(ఇత హ స్మాహ భగవాన్‌ కళ్యపః ॥) 
(ఇతి) వృద్దజీవకీయే తం త్రే కామూరభృత్యే వాత్స $ ప్రతిసంస్కృతే కల్పేషు 
సంహితాకలోో నామ ద్వాదశ; ॥ 


సమాప్తం చ కల్పస్థానమ్‌ ॥ సమాషా చేయం సహితా ॥ 
అతః పరం ఫీలన్టానం భవతి ॥ 
ఇతి కల్పన్జానం సమాప్తమ్‌ 


కల్పన్ఞానం సమాప్తం. 


